


ఆం|ధుల చరిత 


డాక్టర్‌ వి. యన్‌. యల్‌. హనుమంతరావు 


ర! నారును వమన 
వ క మ. జాయ్‌ శ్చ 





ANDHRULA CHARITRA by Dr. 55౬. Hanumantharao 





ప్రచురణ నెం. :  28350/2211R 
ప్రతులు : 1000 

వి.పి. హెచ్‌. ప్రథమ ముద్రణ : డిసెంబర్‌, 1994 
విస్తృత ప్రథమ ముద్రణ : _ జూలై, 1996 
ద్వితీయ ముద్రణ : జనవరి, 1997 
తృతీయ ముద్రణ మే, 2000 
చతుర్ణ ముద్రణ : డిసెంబర్‌, 2008 


అ శ్రీమతి బి. ప్రియంవద, గుంటూరు. 


ఎల: రూ.200-00 





విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 
విజ్ఞాన భవన్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌-500 001. 
E-mail: visalaandhraph @yahoo.com 
విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, 

(అబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌), హైదరాబాద్‌, 
విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, 
తిరుపతి, హన్మకొండ, అనంతపురం, కాకినాడ. 








హెచ్చరిక: ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా గానీ, కొంతగానీ కాపీరైట్‌ హోల్డరు/ 
ప్రచురణకర్తల నుండి ముందుగా రాతమూలకంగా అనుమతి పొందకుండా ఏ రూపంగా 
వాడుకున్నా కాపీరైట్‌ చట్టరీత్యా నేరం. 





ముద్రణ: త్రీకళాంజళి గ్రాఫిక్స్‌ నారాయణగూడ, హైదరాబాదు. 


కృతజ్ఞతలు 


చరిత్ర అధ్యయన అధ్యాపనాలే ఉచ్చాాస నిశ్వాసాలుగా జీవించిన వారు 
నాభర్త శ్రీ హనుమంతరావుగారు. కదిలిస్తే కథలు చెప్పే కాగితాలు, పుస్త 
కాలు, చర్మితను నిక్షిప్తం చెసుకున్న శిలామూర్తులు. చివరి వరకూ వారి చేయి 
వీడని సహచరులు. అందరికీ కనవడేది వారి మౌన గంభీరమూ రి. ఆ పులకు 
అనుభవమయ్యేది మానవత్వపుమమత. చర్మితకారునిగా అందుకున్న |వశ్లోంసలు, 
విమర్శలు ఎన్నెన్నో .... అన్నిటినీ సమదృష్టితో స్వీకరించి అవిశాంతంగా 
పరిశోధన సాగిస్తూ సమావేశాలు, సమ్మేళనాలు అంటూ ఉత్సాహపడే ఆలసట 
తెలియని ఆ హృదయం ఎందుకో అలిగింది. చర్మితకారుని చర్మితపుటగా 
మార్చింది. పుస్తక భాండాగారాన్ని స్మ ఎలి చిహ్నంగా నాకు మిగిల్చింది. 

సన్మానాలు, సత్కారాలను సున్నితంగా తిరస్కరించే శ్రీ హనుమంత 
రావుగారు ఇండోరులోని జైన సంస్థ కుందకుంద జ్ఞానపీఠంవారి పురస్కారాన్ని 
అందుకోవటానికి సమ్మతించారు. ఆ సందర్భంగా 1993 జూన్‌ 6వ తేది 
సమాజంలోని నిమ్నోన్నతాలను సరిచేయ డంలో బౌద్దజై న మతాలు నిర్వహించిన 
పాతను విశ్లేషిస్తూ చేసిన (వసంగమే వారి రచనా వ్యాసంగానికి, |పసంగాల 
పరంపరకు అనుకోకుండా అయిన ముగింపు, 

ఆంధుల చర్మితకు, వారు ఒక నిఘంటువు లాంటివారని వారి శిమ్యలు, 
సహోద్యోగులు, నాతో అనటం కేవలం ముఖ|పీతి కోసం కాదని నా నమ్మకం, 
(ప్రామాణిక పరిశోధనకు, నిశిత విశ్లేషణకు పలువురి మన్ననలను పొందిన _ 
వారి కృషి ఫలితం ఈ ఆంధ్రుల చరిత. 

శ్రీ హనుమంతరావుగారు రాసిన “ఆధునిక యుగం చరితను కూడా 
ఈ [గంథంలో రెండో భాగంగా చేర్చి |పచురించటం జరిగింది. 

ఆంధుల చరిత్రను (వచురించటానికి సహృదయంతో ముందుకు వచ్చిన 
విశాలాంధ పబ్టిషింగ్‌ హౌస్‌ వారికి నా కృతజ్ఞతలు, ముఖ్యంగా ఢీ ఏటుకూరి 
బలరామమూర్తి, (శ్రీ రాజేశ్వరరావు గార్డకు నా కృతజ్ఞత లు, 


me. [ప్రియంవద 


'మొదటి ము[దణకు 
ముందు మాట 


“ముక్కోటి ఆంధ్రులు ఒక గొడుగు నీడకు వచ్చి", 1956 లో ఆంధ్ర 
(వదేశ్‌ ఆవతరించిన ఉత్సాహంలో, “ఆంధధుల చరిత్రిను రచించి (ప్రచురించిన 
సందర్భంలో ఆచార్య మామిడివూడి వెంకట రంగయ్యగారు, ఉన్నవ లక్ష్మీ 
నారాయణ పంతులుగారు నన్ను అభినందిస్తూ అంధుల చర్మితను విపులంగా 
రచించవలసిందని సలహా ఇచ్చినారు. గడచిన ఇరవైఐదు సంవత్సరాల్లో 
ఆం|ధుల చరి|తలో విశేషంగా పరిశోధనలు జరిగినాయి. కొత్త పురావస్తు సాశ్య 
సమాభారం లభ్యమయింది. పెద్దల సలహాను పాటిస్తూ, నూతన వరిళోధనా 
ఫలితాలను పొందుపరుస్తూ, సాధ్యమైనంత సమ్మగంగా ఈ ఆంధుల చరితను 
రచించడమయి౦ది. 

చరిత్ర కేవలం రాజకీయ సంఘటనల పట్టిక కాదు. భిన్న రంగాల్లో 
మానవ కృషి, ఆ కృషి ఫలితంగా మానవ జీవితంలో, దృక్పథంలో వచ్చిన 
పరిణామాల.అంటే నాగరికతా సంస్కృతుల కథనం. అందుచేత రాజకీయ 
సంఘటనల నేపథ్యంలో పాలన విధానంలో, ఆర్టీ క కృషిలో; మత సాంఘిక 
సారస్వత లలితకళా రంగాల్లో ఆయా యుగాల్లో వచ్చిన మార్పులు సమీక్షించ 
బడినాయి. ఆంధ్రుల చర్మితలో ఆనేక అంకాల పై తీవ అభిప్రాయభేదాలున్నాయి, 
ఆ సందర్భాల్లో భిన్న వాదాలను సమంగా చర్చించడం, రుజు దృష్టితో 
నిర్ణయాలు చేయడం జరిగింది. 

ఆంధుల చరిత సంస్కృతుల్లో ఆస క్రి ఉన్న వారందరికీ ఈ [గంథం 
ఉపకరిస్తుందని నా విశ్వాసం. 

ఈ |గంథానికి రెండో సంపుటంగా ఆధునిక ఆంధ్ర చరిత త్వరలో 
అందించగలనని ఆశిస్తున్నాను. 

ఈ [గంథాన్ని ఆచ్చొ త్రి తయారు చేసిన వెల్‌కమ్‌ (పేస్‌ (ప్రయివేట్‌ 
లిమి టెడ్‌ యజమానులకు, సీబ్బందికి, ఇందలి దేశ వటాలను [వానీ ఇచ్చిన 
మితులు బి, నాగవర్థనరావుగారికి నా కృతజ్ఞతలు. 


అర్‌ చయిత 


[పముఖుల అభి, పాయాలు 


“....చార్మితక ఆధారాలతో విమర్శల విపులీకరణతో నిష్పాషీకంగా 
[వాయడం మీ చార్మితక దృష్టికి మచ్చుతునక, (ఇది) అన్ని వివరాలతో విభిన్న 
చారిత్రక |పమాణాలతో ఉన్న చర్మిత.... ” 


లా శీ నావిలాల గోపాలకృష్ణయ 


కలే am impressed by the original and objective way 
you treated the origins of Satavahanas, the Ikshvakus 
and the Pallavas. ....You have brought out well the Ja'na 
contribution to the development of the Telugu. 

Inote that caste conflicts raised their head in 
medieal Andhra itself .... What you said about the 
tension between the movement for the revival of Vedism 
and the opposition to Brahmana supremacy in the 
Vijayanagar period is significant. ....The religious tolerance 
of the Qutubshahis, their identity with this country and 
their effort to promote culture and develop economy are 
admirable. As a humanist and rationalist you have rightly 
ended your work with a loud of Vemana, whom you 
consider to be a humanist and rationalist, 

Yours is on the whole and excellent and important 
work in Telugu on Andhra History .. 


- Prof. క. Satchidananda Murthy. Andhra University 
Waltair, dt. 19th Feb. 1984. (Private letter) 


..The Author rightly points out due agricultural 
expansion and its thrust began after the fall of the 


vi 


Satavahanas. which also coincided with the fall in the 
Roman trade. This factor, coupled with the rise of 
agraharas, led to the rise of new class of land owners and 
also to the rise of bralmanas in polit cal and economic 
spheres. The economy during this period is rightly termed 
as rural economy........ The growth of economy during 
ilth and I2th centuries, witnessed the rise of agricultural 
and artisan classes. Attendant social changes, religious 
conflicts between Saivas and Jainas, impact of Virasaivism 
and Viravaisnavism, growing importance of village deities 
and deities of the artisans are explained in a suceinet 


MANnNEeT.... =... 


Rational attitude and discerning judgement in the 
clarification of issues such as identity or the origin of 
either the Satavahanas or the famous poets like Nannaya 
or Srinatha or in tbe analysis of Vijayanagara founders 
or Vidyaranya's role are notable and free from Chauvinism, 
The author has utilised recent epigraphical and archae. 
logical discoveries and the extensive use of literary data 
18 remarkable. This work is lucidly written and the author 
deserves congratulations for this outstanding work on 
Andhra History.” 


— Dr. B. Rajendra Prasad. Professor : Nagarjuna 
University _ (at present 5. V. University, Tirupati) 
Journal of Andhra Historical Research Society 
Vol. XXXIX 1995. Govt of Andhra Pradesh, 
Hyderabad. 


*...'మంచి గతమున కొంచెమేనోయ్‌' అనే విమర్శనాత్మక దృష్టిని, 
భవిష్కత్తు వట్ట ఆశాభావాన్ని పెంచడం చరిత రచన ధ్యేయంగా వుండాలి. 
అట్టి రచనలలో (ప్రస్తుత గంథం ఒకటి. ఈ రచనలో (గ్రంథకర్త |పధానంగా 


vii 
రాజకీయ సామాజిక సాంస్కృతిక చరిత పై దృష్టిని కేం|దీకరి ంచారు,....,.. 
ఆంధుల చర్మితపై శాస్త్రీయ దృష్టితో వెలువడుతున్న [గంథాలలో ఈ రచన 
[వముఖ స్థానం వహిస్తుంది. |పవావహ సదృశమైన తెలుగులో రచన చేయడంలో 
తను సామర్థ్యాన్ని రచయిత నిరూపించుకున్నారు.” 


థ్రీ బలరామమూ రి “విశాలాంధ్ర” 7.8.83 


[చరిత పరిశోధనలో శ్రీ హనుమంతరావుగారి (వత్యేకతను విశదీకరిస్తూ 
శ్రీ బలరామమూ ర్రిగారు “విశిష్ట విశ్లేషణ” అన్న [గంథం వెలువర్చారు. 


= (పచురణక ర్రలు | 


“....ఆంధుల చరితను సమగంగా ఆందించిన రచయితలు కొద్దిమందే. 
అందులో డా. బి, యస్‌. యల్‌. హనుమంతరావు [వముఖులును సత్యాన్వేషణను 
ఊపిరిగా భావించే మనీషీనూ. చరిత్రలో ఏ యుగం స్వర్ణయుగ మైనా, అంధయుగ 
మైరా ఆది మన చర్మిత. దాన్ని పాక్షిక రాజకీయ దృక్పథంతో వ్యాఖ్యానించ 
కూడదు అనే సంకల్పం కలవారు. హేతువాద దృష్టితో సత్యావిష్క_రణకు 
పూనుకొనే తత్వం వారిది........ తెలుగు భాషా సాహిత్యంలో విశేషమైన కృషి 
చేసిన శ్రీ హనుమంతరావు ఆంధ్రుల చరితను (ప్రామాణిక చారితక రచనగా, 
ఉత్తమ సాహిత్య (గంథంగా వెలువరించి ఆం్మధుల కృతజ్ఞత లకు పాతులవు 
తున్నారు.” 


_ రామమోహనరాయ్‌ “ఆంధ్రజ్యోతి” 9.9.1984 


“సుప్రసిద్ధ చరిత్రకారులై న డాక్టరు హనుమంతరావు పెరుగుతున్న 
పరిశోధన ఫలితంగా వెలువడుతున్న నూతన సత్యాలన్నింటినీ వినియోగించుకొని 
స్వయంశోధిత విషయాలను చేర్చి, తమకు సమ్మతం కాని యితరుల అభి 
1పాయాలను కూడా చి _త్రకుద్దితో ఉటంకిస్తూ ఈ “ఆం్మధుల చరితను రచించిన 
తీరు గణనీయంగా వుంది, ముఖ్యంగా సాహిత్యాది విషయాలవల్ల లభించే 
చార్మితకాంశాలను ఇందులో చేర్చటం ముదావహం. వీరి (గంథం విద్యార్థులకు 
విద్వాంసులకు సామాన్య పఠితలకు ఉపయోగకరమయిన రీతిలో ఉండటం 
ముదావహం.” 


= ఆంధ్రవ్యాస శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య, (ప్రిన్సిపాల్‌) 
డా॥ కె.వి.కె, సంస్కృత కళాకాల, గుంటూరు. 


విషయసూచిక 
(ప్రాచీన మధ్య యుగాలు) 


అధ్యాయాలు 


li 
: |పాచీన చర్చిత 

. శాతవాహన యుగము 

. శొతవాహన అనంతరీకులు 
. చాళుక్య యుగము 


fal 
ల 


ll. 
12. 
13, 
14. 
కేర్‌, 
16. 
17. 


౧ 0 ఎ రా ల జ wt 


పరిచయము 


చాపక్య = చోళయుగం 


. కాకతీయ యుగము 

వ రెడ్డి _ నాయకయుగము 
. విజయనగర యుగం 

. కుతుబ్‌ షాహీ యుగం 


రెండవ ఖాగం 


(ఆధునిక యుగము) 


ఆధునిక యుగారంభం 

పాళ్ళాత్యుల ఆగమనం 

రాజ్యస్థాపన - విస్తరణ 

సాంఘీక సాంస్కృతిక పరిసితులు 
® 

హైదరాబాద్‌ సంస్థానం 

జాతీయోద్యమం 

ఆం, ధదేశ౦లో సంస్కరణోద్యమాలు 


26 
42 
87 
140 
194 
225 
272 
329 
417 


455 
&77 
490 
ర్‌ 2 
533 
ర్‌క్షీర్‌ 
552 


లర లు పో 


ఆంధ్యపదేళ్‌ భౌతిక స్వరూపం 
ఉనికి 

అంధుల (ప్రత్యేకరాష్ట్ర్ర మే ఆంద్రప్రదేశ్‌. ఈ రాష్ట్రం 12°04! _ 19°52! 
ఉత్తర అవాంశాలకు, 76°50/.84°50! తూర్పు రేఖాంశాలకు మధ్య వి స్తరించి 
వుంది. తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు, 
పశ్చిమాన కర్నాటక మహారాష్ట్రాలు, ఉ త్తరాన మహారాష్ట్ర, ఒరిస్సాలు 
ఆంధ పదేశ్‌ సరిహద్దులు. ఈ ఎల్లల మధ్య విస్తీర్ణం దాదాపు 275 వేల 
క్రి మీటర్లు. ఆంధ రాష్ట్రానికి వెలుపల ఒరిస్సాలోని గంజాం, బరంపురం 
(పాంతాల్లో, మధ్య పదేశ్‌ లోని బస్తర్‌ పాంతంలో, కర్నాటకలో బళ్ళారి కోలార్‌ 
(పాంతాల్లో, తమిళనాడులో చెంగల్‌ పట్టు, తంజావూరు జిల్లాలో అంధులు ఆధిక 
సంఖ్యలో ఉన్నారు. అంధుల జనాభా (ప్రస్తుతం 6.64 కొట్టు. 

భారత ఉపఖండంలో ఆగ్నేయభాగంలో డక్కన్‌కు మధ్యగా తూర్పు 
తీరాన్ని ఆనుకొని ఆయధధ్యప్రదేశ్‌ ఉంది; పౌరాణిక వాజ్మయం పేర్కొనే దక్షిణా 
పథంలో ఆగ్నేయ భాగాన్ని ఆక్రమింది ఉంట. ఆయితే దక్షిణాపషథం ఉనికిని 
గురించే చర్మితకారుల్లో ఏకాభిపాయం లేదు. |పాదీన వాజ్మయంలో కొన్ని 
చోట్ట 'దక్షిణాపథ' పదాన్ని వింధ్య పర్వతాలకు కన్యాకుమారికి మధ్య పాంత 
మనే అర్ధంలో వాడినారు. భరతుని నాట్యశాస్త్రం “చక్షిణస్య సమ్ముదస్య తథా 
వింధ్యస్య బాన్తరే” అంటూ దక్షిణా పథాన్ని నిర్వచించింది. కల్యాణి చాళుక్య 
శాసనాల్లో “సేతునర్మద మధ్యమ్‌ సస్తీత స ప్రలక్షణం దక్షీణాపథం” అనే వాక్యం 
కన్పిస్తుంది. కాని దక్షిణాపథ ఉత్తర సరిహద్దులను మత పురాణం “కరూశ' 
దేశం దాకా తీసుకుపోయింది. 'కరూశ” వింధ్య పర్వతం తూర్పు ఆంచుల్లో 
ఉంది. జాతక కథల |పకారం అవంతి దక్షిణా పథానికి ఉత్తర సరిహద్దు. 
ఆవంతి వింధ్యకు పళశ్చిమోత్తర దిశనున్న జనపదం. ఏమైనప్పటికీ వింధ్య 
కన్యాకుమారీల మధ్యస్థదేశ మే దక్షి ణాపథ మనడానికి “సాక్షం” భలంగా ఉంధి, 
దక్షిణాపథానికి | హస్యరూపమే దక్కన్‌. 

AC.1 


కాని ప్రాచీన కాలం నుండి దేశీయులు విదేశీయులు కూడ దక్క_న్‌లో ఒక 
నియమిత నిర్దిష్ట ప్రాంతాన్నే దక్షిణాపథం అని వ్యవ హరించినట్టు కన్నిస్తుంది. 
మహాభారతం దక్నిణావథ |చావిడ దేశాలను ప్రత్యేకించి పేర్కొన్నది. 
రాజసూయయాగ సందర్భంలో సహదేవుడు పాండ్య రాజ్యం జయించి దక్షిణా 
పథంపై పురోగమించినట్లు సభాపర్వం వర్ణిస్తున్నది. పేరుతెలియని |గీకు నావి 
కుని “ది పెరిప్టస్‌ అఫ్‌ ది ఎర్మితియన్‌ సీ” (షర సమ్ముదంపై దినచర్య) 
కూడ దక్షిణాపథ (దచినబ దేశ్‌), తమిళకము (దమిరిక )లు వేరువేరు రాజ్యాలే. 
ఈ నావికుడు |కీ.త. మొదటి శతాబ్దానికి చెందినవాడు. ఈతడు దమిరిక దచిన 
బదేశ్‌ లలోని వాణిజ్య కేందాలను సయితం విడివిడిగా పేర్కొన్నాడు. ప్రాకృత 
సాహిత్యం కూడ దమిళ విషయాన్ని (పత్యేకంగా పేర్కొన్నది. కాబట్టి (దావిడ 
దేశం _ తమి౭కం _ రాజకీయంగా, సాంస్కృతికంగా చిరకాలం వరకూ తన 
వ్య క్రిత్వాన్ని నిలుపుకున్న ందువల్ల దశ్నిణాపథం నుండి (వత్యేకంగా వ్యవహృత 
మైనదని చెప్పవచ్చు. 

కాగా,కొందరు చర్మితకారుల దృష్టిలో దక్షిణాపథ పదం నేటి మహారాష్ట్ర 
(పాంతానికి మాాతమే వరిస్తుంది. దక్షిణాపథం అన్నమాటకు “దక్షిణ 
దిక్కు.కు మార్గం” అని అర్జమనీ అత్యంత [ప్రాచీన కాలంలో ఉత్తర దక్షిణా 
పథాల మధ్య" బహుజనా మోదమైన మార్గం మహారాష్ట్ర 9గుండా ఉండేదనే 
నిర్ణయమే ఈ వాదానికి ఆధారం. భరతుడు కూడ నాట్యశాస్త్రంలో ఒకచోట 
దక్షేణావథ, ద్రావిడ ఆంధ్మపాంతాలను వేరువేరుగా పేర్కాన్నమాట కూడ 
వాస్తవమే. కాని వాజ్మయ శాసనాధారాలు ఆ వాదానికి విరుద్దంగా ఉన్నాయి. 
మత్స్యపురాణం దక్షిణాపథ (ప్రజల్లో ఆంధులను సయితం పేర్కొంటున్నది: 

ఆంధాః శకాః పుళిందాళ బమూలికా యవనా స్తథా 

తేషాం పరేజనపదః దక్షిణావథ వాసినః 
నదులను వర్షిన్తూ --- 

గోదావరీ భీమర థీ కృష్ణవేణ్యాచవజ్ఞులా 


తుంగభ్యద సుపయోగా బాహ్యా కావేరీచై వతు 
దక్షిణాపథనద్యస్తు సహ్య పాదాల్‌ వినిస్పృతాః 


అంటున్నాయి పురాణాలు. వాత్సాయన కామసూతాలకు వ్యాఖ్య వాసీన 
జయమంగళడు.. 


నర్మదాయా దక్షిణేవదేశో దక్షిణాపథః 

తత కర్ణాటవిషయాత్‌ వూ ర్వేజాంయధవీిషయః 
నర్మదో కర్ణాటవిష యోర్మధే? మహారాష్ట్ర విషయః 
కర్ణాట విషయే దక్షిణేన ద్రవిడ విషయః 


అంటాడు. శాసనాలు ఈ అభ్మిపాయాన్ని ఐలపరుస్తున్నాయి. ద్మదదాముని 
జునాగడ్‌ శాసనం శివశ్రీశాతకర్ణని దష్నిణావథపత అసి వర్డిస్తున్నది. శివ్రీనాటేకి 
శాతవాహనాధికారానికి తూర్పు ఆర్య్మపాఎతమే కేరదమయింది. సమ్ముదగుప్తుని 
ఆలహాబాద్‌ [పశ స్తీ తూర్పు "తీర రాజ్యాలను దక్షిణా వథంలో చేర్చి పేర్కొం 
టున్నది. అందుచేత “దశ్నీణావథం' మహారాష్ట్రశే వరమితమనడం సమంజసం 
కొదు. 

దక్షిణావథ దశ్నిణ సరివొద్దు ఏద? అనేది కూడ ఒక సమస్యయే. ఆలవో 
బాద్‌ (వళసిి కాంచీపురాన్ని సుతం దశ్నీణాపథంలోనిదిగా పేర్కొన్నది. కాని 
రామాయణ = కిష్కింధను అంటే తుంగభ్యదావదిని, పాచీన తమిళ వాజ్మయం 
వెంగడాన్ని తమి? కానికి ఉ త్రర సరిహద్దులుగా సూచిస్తున్నాయి. వెంగడం అంటే 
నేటి తిరువతి. వెంగడం అంటే ఉత్తర ఏళ అపి ఆర్థం. వెంగడే/ టేేశ్వరుడు 
తమిశకం ఉత్తర సరిహద్దులను కాచే ఈశ్యరుడని తెలుస్తుంది. డీన్నిబిజ్జ 


సూలంగా సర్మదా తుంగభ్మదల మధ; పంతం దక్షిణాపథంగానూ దానికి 
దక్షిణంగా ఉన్న భూమిని కావిడం లేక తమిశికంగానూ వ్యవ హారంలో (పసిద్ద 
మైనట్టు స్పష్టమవుతున్నది 

అందుచేత ఆంధ దేశం దక్షిణావథంలో ఆగ్నేయ |పొంతంలో ఉన్నదన 
డంలో పొరబాటులేదు. |పాబీన దాజ్మ యంలోని ఆంధ దేశ మే ఇంచుమించు నేటి 
ఆంధపదేళ్‌. 

సహజ మండలాలు 

నై సర్గిక పరిస్థితులను బట్టి ఆం్మధ పదేళ్‌ను మూడు సహజమండలాలుగా 
విభజించవచ్చును : (1) తూర్పు వశ్చిమ కనుమల (ప్రాంతము. (2) పీఠభూమి 
(ప్రాంతము. (3) తూప్పుతీర మైదానము. 
పర్వత |పాంతము : 

తూర్పుతీర మైదానం మినహాయిస్తే ఆం్మధ|పడేశ్‌ పర గతాలు, గుట్టలు, పీఠ 
భూములే. తూర్పు పశ్చిమకనుమలు రెండూ ఆంధప్రదేశ్‌ లోనికి వ్యాపించినాయి. 
కాని పధాన పర్వత శేణులు మాతం తూర్ప్చుకనుకులే, “పేరునుబట్టి ఇవి ఏక 
(శేణిగా ఉండక గుట్టలు గుట్టలుగా వేరువేరు పేర్ణతో ఉన్నాయి. శ్రీకాకుళంలో 
వీనికి మహేం[దగిరులని "పేరు. తూరుుకనుమలు ఇక్కడే చాల ఎ త్రయినని. 
విశాఖపట్టణం జిల్లాలోని బాలకొండల్లోనే [పక ఎతి సౌందర్యానికి ఆటపట్టయి న 
అరకులోయ వుంది. గోదావరినది కీరువై ష పుల మనోహర దృశ్యాలతో నిండిన 
పాపీకొండలున్నాయి. ఈ జీల్పాలోని కొండలు వానినంటి “పెరుగుతున్న 
దట్టమైన అడవులు సవరులు, గదబులు, కోయలు మొదలైన కొండజాతులకు 


ఆశయంగా ఉన్నాయి. కృష్ణాజిల్లాలో కొండపల్లి, సీతానగరం కొండలు, 
గుంటూరు జిల్లాలోని కొండవీడు, కోటప్పకొండ, నాగార్జున కొండలు సు వసిద్ద 
ములు. సీతానగరం కొండను చీల్చుకొని విజయవాడ దగ్గిర కృష్ణానది (పవపి 
స్తున్నది. కృష్ణకు దక్షిణంగా తూర్పుకనుమలు నల్పమలలు, ష్మెర్రమలలు అనే 
రెండు (శేణులుగా విస్తరించినాయి. నల్పమలలు కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌ 
జిల్భాల్లోనికి వి స్తరించినాయి. నల్దమలలోని రెండు | శేణులకు మధ్య సారవంతమైన 
నంద్యాల లోయ ఏర్పడింది. నల్హమల (శేణుల్లో కూడ దట్టమైన ఆడవు 
లున్నాయి. వీనిలో చెంచులనే కొండజాతి వారున్నారు. నల్చమలకు సమానాంత 
రంగా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్హాలలోని వెలిగొండలు, పాలకొండ లు, 
శేషాచలం కొండలు ఉన్నాయి. కర్నూల్‌ జిల్లాలో నల్పమలల మీద dE ల, 
అహోబల శేతాలు, చిత్తూరు జిల్లాలో శేషాచలం కొండలపై తిరుపతి క్షేత్రము 
ఉన్నాయి. 

ఇక, పడమటి కనుమలకు చెందిన సహ్మాది TE ఆజంతా (శేజినుండి 
విడివడి ఆగ్నేయదిశగా ఆదిలాబాద్‌ జీల్లాలోనికి వ్యాపించింది. ఇచ్చట వీనిని 
నిర్మల్‌ గుట్టలంటారు. కరీంనగర్‌ జిల్లాలో రా ఖీగుట్టలనీ, వరంగల్‌, ఖమ్మం 
జిల్లాలో కందికల్‌ గుట్టలనీ వీనికి "పేద్ద. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ 
జిల్లాలోనివి బాలఘాట్‌ 'శేజినుండి విడివడిన కొండలు. బాలమాట్‌ తూర్పు 
ఆంచునే గోల్కొండ దుర్గాన్నీ పై హైదరాబాడ్‌ నగరాన్నీ నిర్మించినారు. 
పిఠ్రఖభూమి : 

తూర్పు కనుమలకు పశ్చిమంగా సువిశాలమైన దక్కన్‌ పీఠభూమివుంది. 
ఇది అగ్నివర్వత సంబంధమైన (పాచీన కఠిన శీలా నిర్మితం, రాయలసీమ 
తెలంగాణా పాంతాలు ఇంచుమించు ఈ పీఠభూమిలోనే వున్నాయి. సగటున 
ఈ పీఠభూమి సము[ద మట్టానికి 480.600 మీటర్ల ఎత్తున వుంది. భీమా గోదా 
వరీ నదుల మధ్య అంటే "హైదరాబాద్‌ _ వరంగల్‌. ఖమ్మం మధ్య |పాంతంలో 
దీనిఎత్తు 730 మీ దాకా ఉంటుంది. కృష్ణా తుంగభ|[దా నదీలోయ | ప్రాంతంలో 
300. 450 మీటర్జు మ్మాతమే. దక్కన్‌ పీఠభూమి సమతలంగా ఉండక గుట్టలు, 
వాగులు; లోయలతో నిండివుంది; సర పల్లి, దేవరకొండ, భువనగిరి, పర 
సట్టలు (వసిద్దములు; పీని ఉపరి తలాలు చదునుగా ఉన్నందున తీ 

పె దుర్గాలు నిర్మించినారు. కృష్ణా గోదావరీ నదులు వాని ఉపనదులు పీఠ 
బీల్చి లోయ లేర్పర చినాయి. రాతిలోను నేల స్వభావంలోను పీఠభూమిలో 
ఎక్కువ వై విధ్యం కన్పిస్తుంది. బస్తర్‌ |పాంతంలో ఇనువ ఖనిజంతో కూడిన 
గోండ్వానా శిలలు, మధ్య పీఠభూమిలో నల్లసీసపురాయి; శ్రీకాకుళం, నెల్లూరు, 
కర్నూలు, జిల్లాల్లో పలుగురాయి; కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 


సున్నపురాయి దొరుకుతుంది. నల్టసీసపురాయి సుందర శిల్పాలు మలచడానికి 
అనువై నది. పీఠభూమిలో అనేక ఖనిజాలు లభిస్తున్నాయి. బొగ్గు (తాండూరు, 
ఆదిలాబాద్‌, సింగరేణి, కొ త్రగూడెం _ ఖమ్మం), ఇనుము (ఖమ్మం, వరంగల్‌, 
కర్నూలు.కడప), మాంగనీస్‌ (శ్రీకాకుళం, విశాఖ), ఆ|భకం (నెల్లూరు), 
రాగి (ఆగ్ని గుండాల గుంటూరు, యాస్‌ బెస్టాస్‌ (కడప, కర్నూలు, అనంత 
పర 0), వజాలు (అనంతపురం) ఉత్ప త్రికి ఆంధ దేశం “పేరొందింది. ఇవిగాక 
రంగు రంగుల పాలరాళ్ళు ఆనేక దేశాల్లో కన్పిస్తున్నాయి. 

పీఠభూమి చాలభాగం షరరాతినేల. వాయవ్య దక్షిణ (ప్రాంతాల్లో నల 
రేగడి భూములున్నాయి. తెలంగాణంలో పలుచి దోట్ర ఇసుకిగులక కలసిన నిస్నా 
రమైన చల్క భూములు కన్పిస్తాయి. నదీతీరాలలోనివి లోయలోనివి ఒం్మడు 
భూములు. దక్కన్‌ పీఠభూమి వాయవ్య దిశనుండి ఆగ్నేయదిశకు వాలుగా 
ఉన్నందున గోదావరీ కృష్ణ మొదలై న నదులన్నీ తూర్పుగా (ప్రవహించి బంగాళా 
ఖాతంలో కలుస్తున్నాయి. 
నదులు : 

ఆం్యధ్యపదేశ్‌ కి “నదుల రాష్ట్రమిని పేరు; చిన్న పెద్దనదులు 30కి 
"పైగా _పవహిస్తున్నాయి. వానిలో గోదావరి పెద్దది. ఈ నది" మహారాష్ట్రలో 
నాసిక్‌ సమీవంలో (త్రియంబకం దగ్గిర పుట్టింది. ఆంధదేశంలో సుమారు 400 
కిమీ. (వవహించి బంగాళాఖాతం ' చేరుతున్నది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, 
కరీంనగర్‌, వరంగల్‌, గోదావరీ జిల్హాలీ నదీవరీవాహ |పదేశంలో ఉన్నాయి. 
గోదావరి ఉపనదుల్లో మంజీర, (ప్రాణహిత, శబరి, ఇందావతి అనేవి ముఖ్య 
మై నవి. కూనవరం దగ్గర శబరీనదిని కలుపుకొన్న తరువాత పాపీకొండల 
గుండా (పవహించి ఏడు పాయలుగా చీలుతున్నది. అవి : తుల్యభాగ, ఆతేయ, 
గౌతమి, వృద్దగౌతమి, భరద్వాజ, కౌశిక, వశిష్ట. ఈ ఏడుపాయలను కలిపి 

స వ్రగోదావరం' అంటారు. వీనిలో గౌతమి, వశిష్ట పెద్దవి. గౌతమి యానాం 

వద్దను వశిష్ట నర్సాపురం చెంత అంతర్వేది దగ్గిర సమ్ముదం చేరుతున్నాయి. 
గోదావరీ డెల్దా రాజమహేంద్రవరం చెంత (ప్రారంభమయింది. ఆ సమీపంలోనే 
గోదావరిపై 'ధవశేశ్వరం దగ్గిర ఆనకట్ట ఊంది. మంజీరా నదిపై నిజాంసాగర్‌ 
(పాజెక్టు నిర్మాణమయింది. గోదావరి లోయ పొడవునా మంచి కలపనిచ్చే దట్ట 
మైన “మన్యం ఆడవులున్నాయి. పాపికొండల [పాంతంలోని మనోహర 
దృశ్యాలవల్ల గోదావరికి “భారతదేశపు రైన్‌ నది (The Rhine of India) 
ఆనే పేరువచ్చింది. 

కృష్ణానది కూడ మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పుట్టి సిద్దేశ్వరం 
దగ్గిర అంధ్యపదేశ్‌లో |పవేశించి సుమారు 450 కి.మీ. [ప్రవహించి హంసలదీవి 


దగ్గిర సమ్ముదంలో కలుస్తున్నది. మహబూబ్‌ నగర్‌, కర్నూలు, నల్గొండ, 
కృష్ణా, గుంటూరు జలాలు పం తరపత (పాంకాలు, తుంగభ్యద, మూసీ, 
ఫీమరధి, ఘట్టపభ, మల పజ దీని ఉపనదులు, కృష్ణానది డెల్టా బెజవాడ దగ్గిర 
[పారంభమయింది. అక్కడనే ఈ నదిపై ఆనకట్ట, రైలు, 'కోడ్డు వంతెనలు 
ఉన్నాయి ”౦దికొండ సమీపంలో నాగార్జునసాగర్‌ నిర్మాణం జరిగింది. శ్రీశైలం 
దగ్గిర మరొక |పాజెక్టు వూర్తయింది. తుంగభ|ద'పై బళ్జారి దగ్గిర (పాజెక్టువల్ల 
అంధ కర్ణాటక రాష్ట్రాలకు సీటిపారుదల జరుగుతున్నది. హెదరాబాద్‌ దగ్గిర 
మూసీనదిపై ఉస్మాన్‌సాగర్‌ నిర్మించినారు. 

"పెన్నానదికి మైసూర్‌ రాష్ట ంలోని నందిదుర్గం దగ్గిర చెన్న కేశవగిరి 
జన్మ స్థానం, ఈ నదికి పినాకిని అనీ మరో పేరు. ఈ నది సోడవు 570. కి మీ. 
అనంతపురం, కడప, కర్నూల్‌, నెల్లూరు జిల్లాలీ నదీపరీవాహ్మపాంతం. దీని 
ఉపనదుల్లో ముఖ్యమైనవి జయమంగళ, కుందేరు, పాపఘ్నీ, చ్మితవతి. నెల్లూరు, 
సంగమముల చెంత "పెన్న పై అనకట్టలున్నాయి ఈ నది |వవహించే పొంత 
మంతా కొండలు గుట్టలు ఉన్నందున హటాత్తుగా వరదలు వస్తుంటాయి. అందు 
చేతనే ' పెన్నదాటితే “పెరుమాళ్ళ “సివచేసినంత ఫలం” అనే సామెత వచ్చింది. 
నెల్లూరుకు దక్షిణంగా ఊటుకూరు దగ్గిర పిన్న సమ్ముదంలో కలుస్తున్నది. 

తూర్పుకనుమల్లో పుట్టి పష పం చేరేనదుల్లో వంశధార పెద్దది. 
ఇది ఒరిస్సాలో నిమ్మగిరి కొండల్లో పుట్టి (శ్రీకాకుళం జేల్లాగుండా [పవపొంచి 
కళింగ పట్టణం సమీపంలో సము[దం శే చేరుతున్న ది. కర్నూలు జిల్లాలో నల్లమల 
కొండల్లో పుట్ట గుండ్డకమ్మ గుంటూరు |పకాశం జిల్లా ౨గుండా "95 క మీ. 
(పవహించి క్రొ త్ర పట్టణం డగ్గిర సము దాన్నీ చేరుతున్నది. ఇవిగాక చిన్నచిన్న 
నదులు చాలా ఉన్నాయి. శ్రీకాకుళం విశాఖపట్టణం జిల్లాలోని 17 నదుల్లో 
బహుదా, లాంగుల్య, శారదా ఎన్నదగినవి. విశాథజిల్లాలో మాడుగుల కొండల్లో 
పుట్దే ముచికుంద ఉత్తరంగా ఒరిస్సాలోకి (ప్రవహిస్తున్నది. దీనిపైని డుడుమా 
ఉలపాతం డగ్గిర (పాజెక్ట నిర్మంచి, ఉభ యరాష్ట్రా9లకు విద్యుత్తు సరఫరా 
చేస్తున్నారు. "తరువాత చెప్టదగినవి ఖమ్మం జిల్లాలోని కిన్నెరనాని, నెల్లూరు 
జిల్లాలోని స్వర్ణముఖి. 
తీరమైదొనము : 

తూర్పుక నుమలకు తీరానికి మధ్య ఇరుకైన మైదానం ఉంది. ఉత్తరాన 
ఈ మైదానం వెడల్పు 60కి. మీ. మాతం ఉంది. దక్షిణానికి పోయేకొలది 
విశాలమవుతుంది. గోదావరీ క హ్హా పెన్నానదుల డెల్దాలీమైదానంలో ఊన్నాయి. 
శూర్పుక నుమల్లో పుట్టె నదులన్నీ ఈ మైదానంలో (ప్రవహిస్తున్నాయి. అందుచేత 
శ మైదానం చాలా భాగం సారవంతమైన ఒండు నేల. ముఖ్యంగా 


“స ప్రగోదావరీ' ప్రాంతం చాల సారవంత మైనది. దీన్నే 'కోనసీమ'అంటారు పోక, 
అనాస, వనన, కొబ్బరి, అరటి తోటలతో వంటగొలాలతో కన్నుల పండుగ 
చేసే కోనసీమను “ఆంధదేశపు ఉద్యానవకం' అంటారు. తీరంవెంబడి మాతం 
ఇసుక మేటలు, ఊబినేలలు, ఉప్పునీరు నిల్వవుండే పల్బపు పాంతాలు కన్పిస్తాయి. 
ఇట్టివి శ్రీకాకుళం, విశాఖ, నెల్లూరు జిల్లాలో ఎక్కువ. అక్కడక్కడ వీనినాను 
కోని ఉన్న సారవంత మైన (ప్రదేశాల్లో “జీడిమామిడి తోటలు "పెంచుతున్నారు. 
వర్షపాతం కూడ ఈ మైదానంలో సమృద్దిగా పడుతుంది. ఇన్ని కారణాలవల్ల 
తూర్పుతీర మైదానం సన సస్యశ్యామల మై జనసమర్దమై భారత దేశంలో ఐశ్వర్యవంఠి 
మైన (పాంతాల్లో నిదిగా (పసిద్ది చెందింది ఇటీవల తీరం వెంబడి పెటోలియం 
సవహజవాయువ్వేలు విశేషంగా లభ్యమౌతున్నాయి. 

తూర్పుతీర మైదానంలో అక్కడక్కడ పెద్ద సరస్సు లేర్పడినాయి. 
వీనిలో కొల్లేరు, పులికాట్‌ సరస్సులు పెద్దవి. కృష్ణా గోదావరీ డెల్దాల మధ్యలో 
ఉన్న కొట్టేరు మంచినీటిసరస్సు. బుడ మేరు తమ్మ లేరు మొదలై న హు ఇందులో 
కలుస్తున్నాయి. వర్షాకాలం కొల్లేరు విస్తీర్ణం 950 చ. కి. మీ వరకు ఉంటుంది. 
ఇది ఎన్నో రకాల పక్షులకు ఆశయంగా వుంది. “కొల్టేటికొంగ అనే నానుడి 
(వసిద్దము. నెల్లూరు జిల్లాలోని పులికాట్‌ సరస్సు ఉప్పునీటి సరస్సు. 
ఈ సరస్సును సెముదం' నుండి వేరుచేస్తున్న శ్రీహరికోట దీవిషె కృతిమ 
ఉప్మగహ (పయోగళాలను నెలకొల్పినారు. 

ఆంధ్యపదేశ్‌కి సుమారు 960 క. మీ. తీరరేఖ ఉంది. కాని తీరం చీలి 
లేనందున సహజమైన ఓడరేవులు తక్కువ. డాల్సిన్స్‌నోస్‌ అనే అందమైన 
కొండచాటున ఉన్న విశాఖపట్టణం రేవు ఒక్క చే (పకృతినిద్ద మయింది. ఆంధ 
తీరం కృష్ణా ముఖ ద్వారంలో ఈశాన్యదిశకు వంపుతిరిగింది. అందుచే గోదావరీ 
జిల్లాలు కృష్ణాగుంటూరు జిల్లాలకు తూర్పు! 'పాంతం అవుతున్నవి. ఇది చొల 
చరత పీసిరమైన అంశం. నెల్లూరుజిల్లా మినహాయించి మిగిలిన ఆంధతీరాన్ని 
గోల్కోండతీరం అనేవారు. నెల్లూరు “కోరమండల తీరంలో చేరుతుంది. కోస్తా 
జిల్లాల (పీజలు పారీనకాలంనుండి నౌకాయానంలో ఆరితేరి విదేశాలతో వాణిజ్యం 
జరుపుతూ భారతీయ సంస, క్రాఎతిని వి స్తరింపజేనినారు. 
భూగోళ పరిస్థితులు న్‌ చరిత : : 

ఉత్తర దక్షిణాపథశాలను కలుపుతూ ఆం ధదేశం భారత ఉపఖండంలో 
విశిష్ట స్థానం ఆక మించింది. ఆంధ జాతీయ సంస్కృతీ పరిణామానికి ఈ ఉనికి 
చాల వరకు కారణం. ఊత్తర పశ్చిమ దక్షిణ మలాల సంస్కృతీ [వవవాలకు 
ఆంధ దేశం (తీవేణీసంగమమయిండి. ముఖ్యంగా ఉత్తర ఆర్య రాజ్యాలకు చాల 
సన్నిహితంగా ఉన్నందున ఆర్యమత సాంస్కృతిక (వభావం బలీయమై [పాచీన 


ఆంధ నాగరికతా స్వరూపం పూ ర్తిగా మాసిపోయింది. ఆర్య అనార్య సంస్కృతీ 
(సవంతులకు కూడలియై వాని సమ్మేశనంద్యారా హైందవ సంస్కృతిని 
రూపొందించడంలో ఆంధ దేశం [వముఖప్మాత నిర్వహించింది. ఈ సంస్కృతీ 
సమ్మేళనంతో బాటు తీరారాధం సాగించిన విదేశ వాణిజ్యంద్వారా విదేశ సంస్కృతీ 
(ప్రభావం కూడ |పసరించి ఆం ధులలో ఉదారబుద్ది, సమరస సమన్వయ దృష్టి 
కలిగించాయి. ఈ దృక్పథమే ఆంధలో జరిగిన మత భాషా ఉద్యమాల్లోను 
ఆంధ శిల్చ్పంలోను పలిఫస్తుతింది. 


“ 
am nq 9 ఇ) 


TALL 
జ్‌ 


Wye. +": ర ల. 
I ——— = TLD థి 
వరా 

వ్‌ లా 


త్‌ 4 








72° క | 
దక్షిణాపథంలో ఆం ధదేశం కీలకస్టానంలో ఉంది. దానికితోడు తూర్పు 
తీరమైదానం సారవంతమైన పంటభూమి. అచటి రేవువట్టణాలు దూర దేశాలతో 
వాణిజ్యం సాగించి ఐశ్వర్యవంత మైనాయి. అందుచేతనే కాకతీయులు విజృంభించే 
వరకు తీరాగధమే ఆంధదేశ రాజకీయాధికారానికి కే్యదమై సాంస్కృతిక 


ఊద్యమాలకు పుట్టినిల్ల యింది. అంతేగాక దశ్షిణాపథంలో పశ్చిమ _పాంతంలో 


విజృంభించిన రాజవంశాలు తీరాం ధాన్ని ఆకమిం చడానికి [(పయత్నించాయి. 
ఆం, ధ దేశాన్ని ఆ్మకమించినవారు సులభంగా దక్షిణావథ ఆధివత్యం సాధించ 
గలరు. ముఖ్యంగా కృష్ణా తుంగభ దా నదుల ఆంతర్వేదిపై | పతి రాజవంశం దృష్టి 
ఉండేది. అందుచే దాన్ని వశపరచుకో డానికె పల్చవులు _ - చాళుక్యులు, రాష్ట్ర 
కూటులు_చోకులు, చోశులు_కల్యాణి చాకుక్కులు,విజయనగర_ బహుమనీ రాజుల 
సంఘర్షణలు యావద్భారత చర్మెతలోనే ఆస క్రిదాయకమైనవి. తతృలితంగా 
ఈ రాజ వంశాలకు యుక్షరంగ మై ఆంధదేశం అశాంతికి బాధలకు గురి 
అయింది. ఈ దండయ్యాతల ద్వారా [దావిడులు, కన్నడిగులు, మరాటీలు, 
(కాయస్థులు) కాళింగులు అధిక సంఖ్యలో ఆంధ దేశానికి వచ్చి నిలిచిపోయి 
నారు. అందుచేతనే భారతజాతిలో వలెనే ఆంధజాతిలో భౌతికమైన వై విధ్యం 


ఊఉ త్రరాపథం నుండి దక్షిణచేశంపై జరిగిన దాడులను ఎదుర్కొనే 
బాధ్యతను సయితం ఆం, ధదేశం నిర్వహించింది. పాచీన యుగంలో శాతవాహ 
నులు శకయవనడాడతుల : నరికట్టడంలోను మధ్య యుగంలో తురుష్క దాడులను 
నిలుపుటలో కాకతీయులు గోద్ద వహిందచినారు. కృష్ణానదికి దక్షిణంగా హింధూ 
మతం మతసంస్థలు తమ జొన్నత్యాన్ని కోల్పోవీకుండడానికి విజయనగర 
రాజుల దేశభకి, ధైర్యసాహసాలే కారణం. 

ఆం౦ధదేశంలో వర్షపాతం తక్కువ. ఆ లోపాన్ని ఇచట (వవ 
హించే నదులు పూ ర్తిచేస్తున్నాయి కాని నదులవల్ల దేశానికి పూర్తిగా మేలే జరి 
గిందని చెప్పలేము. "'నదులవల్లనే ఆం, ధదేశం సహజ సరిహద్దులున్న (పాంతా 
లుగా విభజితమయింది. కళింగ, వేంగి, వెలనాడు, పాకనాడు, రేనాడు, సబ్బి 
నాడు మొదలైన నాడు లేర్పడి [పతి నాడులోను స్వతంతరాజ్యం వెలనీ రాజ 
కీయెక్యానికి భంగం వాటిల్లింది; రాజకీయంగానేగాక, (పతివర్ణంలోను 'నాడీబేదం' 
ఏర్పడి సాంఘిక అనై నై క్యానికి కారణమై జాతీయభావం దుర్భలమయింది. రేనాడు 
తెలంగాణా |పాంతాలు చిరకాలం ఆం, ధేతర రాజవంకాల పాలనలోనే ఉండడం 
జరిగింది. సుదీ ర్థమైన తమ చర్మితలో అంధులు అత్యల్బకాలం మ్మాతమే ఏక 
ఛతాధివత్యం కింద మనగలిగినారు. చార్మితకమైన ఈ రాజకీయ అనైక్యా 
నికి తోడు భౌతిక భిన్న త్వంవల్ల ఆర్థిక వ్యత్యా అ కూడ ఏర్పడి సర్కారులు, 
రాయలసీమ, తెలంగాణము అనే (పాంతీయభావం ఆంధుల్లో నిలిచిపోవడం 
విచారకరము. 


ఈ ప్రభావానికి కొంత విరుగుడుగా పర్వతాలు పనిచేసినాయని చెప్ప 
వచ్చు. ఆం|ధలోని పర్వతాలపై గోల్కొండ, కొండపల్లి, కొండవీడు, దేవర 
కొండ, గుత్తి, పెనుగొండ మొదలైన దుర్గాలు వెలసీ మధ్యయుగ రాజకీయా 


10 


లకు కేందాలై అనై క్యానికి కొంతవరకు దోహదం చేసినమాట నిజమే. కాని 
శాతవాహన యుగం నుండి పుణ్యక్నేతాలు చాలవరకు పర్వతాల మీదనే వెలసి 
నాయి. శ్రీపర్వతం, సింహాచలం, యాదగిరి, విజయవాడ, శ్రీ లం, 
ఆహోబలం, తిరుపతి మొదలుగా హిందువు లందరికి పవ్మితములై నవి పర్వత 
క్షేతాలే. ఈ శేతాలు దేశవ్యాప్తంగా వుండడం ఆంధ్ర (పజానీకంలో భావ 
సమైక్యానికి బలమయిన కారణమయింది. 
చారితక ఆధారాలు 

ఆంధ దేశ చర్మిత రచనకు, భారతదేశ చరి. తకువలెనే వాజ్మయ, 
పురావస్తు సంబంధమైన సాశ్యులు ఆధారము దేశచర్మితను సూలంగా చరి తపూర్య 
యుగం, చారితక యుగం అని విభజించడం కద్దు. లిఖితపూర్వక మైన వాజ్మ 
యాధారాలు లభ్యంకానిది చర్మిత పూర్వ యుగం ఈ యుగచర్శితకు నాటి 
మానవుడుపయోగించి విడిచివెళ్ళిన భౌతికావశేషాలే ఆధారం దీన్నే శిలాయుగం 
అనికూడ వ్యవహరించవచ్చు. మన దేశ చర్మితకు మొదటి వాజ్మయాధారం 
బుగ్వేదం [కీ పూ. 2000) కాని బుగ్వేదం అవతరించినవ్పటి నుండి లిఖిత 
పూర్వకంగా లేదు. ఆ [గంథం ఎప్పుడు |వాతరూవం ధరించిందో చెప్పడం 
కష్ట ౦. బౌద్దయుగారంభానికి దేశంలో లిపి వాడుకలోనికి వచ్చినట్టు తెలుస్తున్నది. 
అందుచేత "కి. వూ. 200.600 మధ్గయుగాన్ని పురాబార తక యుగం 
అంటారు. వైదిక వాజ్మయంలోని |కౌత స్మార్త [గంథాల కాలం నిర్ణయించడం 
సాధ్యంకాదు. అవి (పక్షిప్తాలకు లోనయి మార్పు చెందుతూ పెరుగుతూ వచ్చి 
నాయి, ఇక రాకాస్థానాలలో తయారైన కావ్య ప్రఐంధాది సారస్వతంలో రాజ 
పోషకులపట్ల పక్షపాతబుద్దితో వారి “ఘనతను ఊఉ త్పేశీంచి రం తరుగు 
తుంది. అందుచేత వాజ్మయ సాజ్యూన్ని విమర్శనాదృష్టితో ప దిశీలించి ఉప 
గించవలె. వాజ్మయాధారాలకం టే పురావస్తు ఆధారాలే ఎక్కువ న 
యోగ్యాలని, వాజ్మయ పురావస్తు ఆధారాలు పరస్పర విరుద్ధంగా ఉన్న సంద 


ర్భాలలో పురావస్తు ఆధారాలే అంగీకార యోగ్యమని చార్మితకుల అభి ప్రాయము. 
వాొజ్యయాధారాలు 

దేశీయ రచనలు : 

వాజ్మయాధారాలలో పలు విభాగాలున్నాయి. దేశీయ విదేశీయ రచనలని 
వాని స్థూలంగా విభజించవచ్చు. దేశీయ రచనలు మత, మతేతరములని, తిరిగి 
వానిని సంస్కృత, |పాక్ళత దేశభాషా విభాగాలుగా చేయవచ్చు. మతసంబంధ 
మైన రచనల్లో వైదిక, తదితర అంటే జైన బౌద్ద సారస్యతాలు చేరుతాయి. 
వైదిక వాజ్మయం సంస్కృతభాషలో ఉంది. జైన బౌద్ధవా జ్మయాలు శ్రీశ. రవ 


క్ష 


శతాబ్ది వరకు (పాకృత భాషల్లోను అనంతరం ఎక్కువగా సంస్కృతం 
లోను ఉన్నాయి. వైదికమైన |శుతి స్మృతి వాజ్మయాలలోను పాచీన జైన 
బౌద్ద గంథాల్లోను ఆంరులను గురించిన | పస్తావనలున్నాయి. నాగార్జనాచార్యుని 
సుహృల్లేఖ క త్నావ[ీరాజపరిక థ అనే సంస్కృత గంథాల్లో నాటి బౌద్దుల 
లౌకిక ముఖ్యంగా రాజకీయ ఆలోచనా విధానం తెలుస్తుంది. "నుతేతర [ప్రాచీన 
ాకాత రచ దనల్లోని గాథాస ప్రశతి, సంస్కృత రచనల్లో వాక్సా్ణయనుని కామ 
సూకాలు శాతవాహన యుగ ఆంధ సాంఘిక సాంస్కృతిక జీవనానికి 
దర్శణం పట్టినట్టుంటాయి. 

తూర్పు " దాళక్యయుగం నుండి దేశీయ భాషల్లో సారస్వత సృష్టి 
జరిగింది. తెలుగులో కంపే కన్నడంలో సుమారొక శతాబ్దం ముందునుండి 
కావ్యరచన జరిగింది. పంవకవి గదాయుద్ద, వ్మికమార్జున విజయాది కావ్యాల్లో 
రాష్ట్రకూట చేంగీ చాళుక్య సంఘర్దణలను గురించిన వివరాలు లభిస్తున్నాయి. 
అనంతరకాలంలో వెలసిన కాకతీయ, రెడ్డి, విజయనగరాది రాజాస్టానాల్లో 
సంస్కృత్రార్య్యధ భాషల్లో అసంఖ్యాకంగా రచనలు వెలువడినాయి. వీని 
లోని అవతారికలు ఆశ్యాసాంత భాగాలలో అనేక చార్మితక సంఘటనలను 
గురించిన వర్తమానం ఉంది. నరపతివిజయం, వెలుగ్లోటివారి వంశావళి వంటివి 
[వత్యేకంగా 'రాజవంశాలను గురించి (వాసీన కావ్యాలున్నాయి. ముస్టిం దాడుల్లో 
కాకతీయ స్మామాజ్యం పతనమైన అనతికాలంలో జీవించిన శ్రీనాథ మడికి 
సింగనలవంటి కవుల రచనల్లో "సాధారణ చర్మిత్మ గంథాల్లో కన్పించే ముస్లిం 
దురాగతాలను గురించిన వివరాలు లేకపోవడం వింతగా “తోస్తుంది. కాకతీయ 
యుగంలో [ప్రారంభమైన శతకవ్మకియ విజయనగర యుగానంతరం విపరీ 
తంగా పెరిగింది. శతకాలకు నీతి, భక్తి, శృంగారాలు వస్తువులయినా వానిలో 
నాటి రాజకీయ ఆర్థిక సాంఘిక పరిస్థితులు |పతిఫలిస్తాయి. 

ఢిల్లీలో సల్తనత్‌ స్థాపన జరిగినప్పటినుండ్‌ ముస్లీం రచనలు అధికంగా 
లభ్యమవుతున్నాయి. హిందువులకంటె ముస్టిములలో చర్మితపట్ట _గ్రద్దాసక్తులు 
ఎక్కువగా కన్పిస్తాయి. సుల్తానులు సూతులను (Chroniclers) ఫోషించి 
వారిచే తమ వంశ చరితలు |వాయించినారు. అల్లాఉద్దీన్‌ ఖిల్డి ఆస్థాన కవియెన 
ఆమీర్‌ ఖ్ముసూ రచనల్లో తారీఖ్‌-ఇ-అలై ముఖ్యమయింది. మొహమ్మద్‌ బిన్‌ 
తుగ్లక్‌, ఫిరోజ్‌ షాతుగ్గక్‌ కాలాల్లోని ఇసామీ రచించిన పుతూప్‌.ఉస్‌_సలాతీ, 
జియాఉ ద్దీన్‌బర సీ రచించిన తారీఖ్‌ _ఇ_ఫీరోజ్‌ షాహి (గంధాలు నాటి దత్నీణాత్య 
హిందూరాజ్యాలను గురించి ఢిల్లీ సల్త్వనత్‌ దక్షిణ విస్తరణను గురించి వివరా 
లిస్తున్నాయి. ముస్తిం రచముతలందరిలో "ఫెరిస్టా సువసిద్ధుడు. “భారత దేశంలో 
ఇస్టాం విజృంభణి'ను గురించి సెరిస్థా రచించిన గంథం విజయనగర బహమనీ 


12 


రాజ్యాల మధ్య సంబంధాలకు ముఖ్యమైన ఆధారం. గోల్కొండ సుల్తానుల 
చర్మితకు ఆజ్ఞాత రచయిత తారీభ్‌__.ఇ__.ముహమ్మద్‌ కుల్టీకుతుబ్‌ శాహ గంథం 
చాలా ఉపకరిస్తుంది. అయితే ముస్టిం రచయితలు స్వీయ మతాధిక్యంలో ఆ మత 
అంతిమ విజయంలో నమ్మకంవుంచి సుల్తానులపట్ట విశ్వాసంతో పక్షపాతంతో 
గంథరచన సాగించినారు అందుచే వారి (గంథస్ట సమాచారం చాలా జాగ తగ 
ఉపయోగించుకోవలె 

“కైఫియత్తులు లేక *“దండకపలెలు' అనే పేర గామాధికారుల చెంత 
స్థానిక చర్‌ తలు "లభ్యమవుతున్నాయి. వీనిని 19వ శతాబ్దంలో కర్నిల్‌ కాలిన్‌ 
మేకంజీ అనే కంపెనీ ఉద్యోగి కావలి బొరయ్య సోదరుల సహాయంతో సేక 
రించి భదవరచినాడు. కైఫియత్‌ అంటే వాజ్మూలము అని అర్థం. దేశం ముస్లి 
ముల వశమైన తరువాత |గామాల్లోని మిరాశీలను గురించి [గామాధికారుల నుండి 
ముస్టిం పభువులు తీసుకొన్న వాజ్యూలాలని చెప్పవచ్చు. విజయనగర కాలం 
నుండి దేశకాల పరిస్థితులను గురించి తెలుసుకోడానికి వీని సహాయం అమూల్యం. 
విదేశీ రచనలు : 

అనాదిగా భారతదేశాన్ని దర్శించడానికి వివిధ జాతుల య్య్మాతికులు 
వచ్చినారు. వారు ఇచటి పరిస్థితులను గురించి తమ అనుభవాలు ఆభ్మిపాయాలు 
(గంథస్టం చేసీనారు. అట్టి రోచనలు [గీకులతో [పారంభమవుతున్నాయి. మెగ స్త 
సీస్‌, సఏరియన్‌, టాలెమీల (గంథాల్లో ఆంధుల (వస్తావనలున్నాయి. పిరు 
తెలియని (గీకు నావికుని 'ఎర సముద్రంపై దినచర్య” (The Periplus of 
the Erythrean Sea) నాడు (క. శ. 60 (పాంతం) దక్షిణదేశంలోని తేవు 
పట్టణాలను అవి సాగిస్తున్న విదేశ వాణిజ్యాన్ని వర్ణించడ మే గాక శర _ కాత 
వోహనకాల నిర్ణయానికి సయితం ఉపకరిస్తున్నది చైనా య్యాతికులైన ఫాహి 
యాన్‌ (కీ. శ 400), యువాన్‌ చాంగ్‌ (కీ గ్‌ 610), ఇత్సింగ్‌ (కీ. శ 670) 
రచనలనుండి నాటి బౌద్ధమత స్థితిగతులు _గహాస్తున్నాము. మధ్య యుగారంభం 
నుండి ముస్టిం యాత్రికుల సంఖ్య ఎక్కువయింది. వారిలో మొహమ్మద్‌ బిన్‌ 
తుగ్గక్‌ కాలంలో వచ్చిన ఇబిన్‌ఐతూతా రచనల్లో నాటి రాజకీయాలేగాక ఆర్థిక 
సాంస్కృతిక ఆంశాలుకూడ |పతిఫలిస్తున్నాయి. పారశీక చక్రవర్తి షారూక్‌ 
రాయబారిగా విజయనగరాన్ని దర్శించిన (క్రీ, థ్‌ 1442.48) అబ్దుర్‌ రజాక్‌ 
ఆ నగర వైభవాన్ని రాజ్య ఐశ్వర్యాన్ని కన్నులకు గట్టినట్టు వర్ణించినాడు. 
విజయనగర కాలం నుండియే పాశ్చాత్య య్యాతికులు వర్తకుల రాక ఎక్కు 
వయింది. కాని వీరిలో ఆద్యుడు వెనీసు బాటసారి మారోో-పోలో. ఈతడు 
(కీ. శ. 1292 [పాంతంలో తూర్పుతీర రేవుపట్టణం మోటుపల్లి దగ్గిర దిగి 
కాకతీయ స్మ్నామాజ్య పరిస్థితుల్ని వివరించినాడు. విజయనగరాన్ని దర్శించిన 


13 


పాళ్చాత్య య్యాతికుల్లో (ప్రథముడు నికోలోకాంటీ (కీ. శ. 1442), అనంతరం 
సిస్‌ (కీ, శ, 1520. 22, న్యూనిజ్‌ (కీ. శ. 1535. 37). బ్మరాడస్‌ (కీ శ 
1616) మొదలై నవారు విజయనగరం దర్శంచినారు. వీరి రచల్లో విజయనగర 
చర్మితలోని అనేక సంఘటనలను గురించిన వివారాలు లభిస్తున్నాయి. క్రమంగా 
పాశ్చాత్య రచనల సంఖ్య ఎక్కువ ఆయింది. పోర్చుగీస్‌, డచ్చి, పెంచి, 
ఇంగ్లీమ వర్తకుల, పాదిరీల “దినచర్యిలు, లేఖలు, వారివారి కుంఫినీల ష్మతాల 
నుండి అధునిక యుగ ఆంధ చర్మితను రచించడానికి సామాగి అధికంగా 
లభిస్తున్నది. 
పురావస్తు ఆధారాలు 

పురావస్తు ఆధారాలళో శాసనాలు, నాణేలు, నిర్మాణాలు అనేవి |పధాన 
విభాగాలు. శిల్ప చ్మిత లేఖనాలను నిర్మాణాల విభాగాలలోనే చేర్చవచ్చు. 
శాననాలు : 

భారత దేశంలోని మొట్టమొదటి శాసనాలు ఆళోకుని 'ధర్మలిపులు”; వాని 
తోనే ఆం(ధదేశంలోని శాసనాల చర్శిత |పారంభమవుతున్నది. అశోకుని శాస 
నాలు (కీ. పూ. 2350 (పాంతం) (ప్రధానంగా శిలలపై, శిలా స్తంభాలపై [వాసి 
నారు. ఆంధదేశంలో ఎరగుడి, రాజులమందగిరు (కరూ లు)లలో అశోకుని 
శిలాశాసనాలు బయల్పడినాయి. ఇటీవల ధాన్యకటకంలో స్తంభశాసన శకలం 
దొరికింది. వీని తరువాత చెప్పదగినవి భట్టి పోలు స్తూవంలోని. కరండళాసనాలు 
(క్రీ వూ. 200) శాతవాహనుల కాలంసాటి శాసనాలు చాలాభాగం మహారాష్ట్ర 
(పాంతం గుహలలో ఉన్నాయి వానిలో రాజవంళానికి చెందిన ఐదారు శాసనాల్లో 
నాగనికా నానాఘట్‌ శాసనం బాలశ్రీ నాసిక శాసనం చాలా ముఖ్యమైనవి, శాత 
వాహనవంశ చర్మితకు ఖార వేలుని స కక శాసనం, రు[దదాముని జునాగడ్‌ 
శాసనం ఉపకరిస్తున్నాయి. ఇజ్వుకుల శాసనాల్లో కూడ చాలా భాగం పౌర శాస 
నాలే. అశోక, శాతవాహన, ఇజ్వుకు కాసనాలు (పాకృత భాషలో (బాహ్మీ 
లిపిలో ఉన్నాయి. అశోక (బాహ్మీనుండి పరిణామం చెంది నప్పటికి ఇత్వకులకాలం 
నాటి లిపీ చాల అందంగా రూపొందింది. |బాహ్మీ లిపియే తెలుగులిపికి మాతృక. 
మూడో శతాబ్దం చివరిదశలో కాసనభాష _పాకృతంనుండి సంస్కృతానికి 
పరివర్తన చెందింది కిల లపైగాక త్మామపట్టికల పై శాసనాలు లిఖించే ఆచారం 
కూడ "ఏర్పడింది. ఇవ్వాకులను మినహాయించి (పాచీన పల్లవ, బృహత్పలాయన, 
ఆనంద గోత్ర, శాలంకాయన, విష్ణుకుండిన, మాఠర తూర్పుగాంగాది శాతవాహన 
అనంతర రాజవంశాల శాసనాల్లో అధికభాగం తామ పట్టిక లే! తూర్పుచాళుక గ 
యుగంనుండి శిలా, తామ శాసనాల సంఖ్య అధికమయింది. భాషలో కూడ 
మార్చువచ్చి సంస్కృతాంధాలు రెండూ వాడినారు. చెదురుమదురుగా కని ంచే 


14 


కృతక శాసనాలను మినవోయిస్తే రాజుల గుణగణాలు, రాజ్యాల వి స్తీర్ణం, 
నాటి ఆర్థిక సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు మొదలైన చార్మితక్షాంకాలను 
గహించడానికి కాసశాలే అత్యంత పామాణికమైన ఆధారము. 
నొతేలు ; 

పురావస్తు చార్మితక ఆధారాలలో శాసనాల తరువాత చెప్పదగినవి 
నాణేలు. మౌర్యయగం నుండి ఆంధదేశంలో నాణేలు వాడుకలో ఉన్నట్టు 
తెలుస్తుంది, నాటిన చాలావరకు విద్దాంక (punch marked) నాణేలు. వీనినే 
పురాణాలు ఆంటారు. అమరావతిలో వెండి విద్దాంక నాణేలు వేలసంఖ్యలో ఉన్న 
పెద్దనిధి దొరికింది. శాతవాహన వంశ (పారంభంనుండి నాణేలు మ్ముదించినారు. 
వీరి నాణేలకు వెండి, రాగి, సీసం, సీసం రాగి తగరాల మి శమం Potin) 
వాడినారు; వీటిలో సీసపు నాణేలు వేలసంఖ్యలోను వెండినాణేలు అరుదుగాను 
మాళవనుండి మ్మదాస్‌వరకు దక్షిణ దేశంలో పలుచోట్ల దొరికినాయి. వీరి 
నాణేలలో కాతవాహనుని నాణేలు, శాతకర్ణి అశ్వమేధ నాణెం, పులోమావి 
యజ్ఞ శ్రీల నౌకావిహ్నం ఉన్న నాణేలు, జోగెళ్‌ తంబి నిధిలోని గౌత మీపుతుడు 
తిరిగీ ము, దించిన నహపాణుని నాణేలు వెండి ద్యిభాషా నాణెలు చాల ముఖ్య 
మైనవి. వీనిపై ఒకవై పున ఉజ్జయినీ చిహ్నం, మరొకవై పున వృషభ, అశ్వ, 
గజ, మేరు, కల్పవృక్ష నౌకాదులతో ఒక చివ్నంగానీ ఉండి, ఆ చిహ్నం 
రాజా పేరు (పాకృతంలో ఉంటుంది. మేరుపర్వత చిహ్నాన్నే చైత్యం అనడం 
వాడుకగా ఉంది. వెండినాణేల-పె ఉజ్జయినీ చిహ్నం స్థానంలో రాజ్మపతిమ 
ఉంది, ఇ్యుకుల సీసపు హు శాత వాహన నాణేలను అనుసరించి ఉంటాయి. 
శాతవాహన-ఇవ్వుకు యుగానికి చెందిన రోమన్‌ బంగారు నాణేలు ఆంధదేశంలో 
పలుచోట్ట దొంకినాయి. విష్ణుకుండినులవి రాగిమలామా చేసిన ఇనుపనాణేలు. 
వీని "పై ఒకవై పున సింహ, “వృష, లాంఛనాలు మరొకవై పున దీప స్పంభం; 
శంఖం మొదలై న చిహ్నాలున్నాయి. నాణేలకు ఇనుము వాడడం నాటి ఆర్థిక 
దై న్యతకు నిదర్శనం కావచ్చు. తూర్పుచాళుక్యుల నాణేలు ఎక్కువగా లభించ 
లేదు. మొదటిదశలో వీరు విష్ణుకుండిన. నాణేల ననుకరించినట్టు కన్పిస్తుంది. 
చాళుక్యచోళ యుగంలో గద్యాణం, మాడ, రూక, చిన్నం అనే నాణేల పేర్లు 
న్నాయిగాని వాని స్వరూపాన్ని |గహించడానికి ఆధారాలు లేవు. కాకతీయుల 
నాణేలు కూడ ఎక్కువగా లభించక పోవడం దురదృష్టకరం “దాయగజకేసరి 
అనే లేఖనం ఉన్న (పతాపర్నుదుని బంగారు నాణేలు స్వల్పంగా దొరికాయి. 
ఇటీవల తెలంగాణంలో కాకతీయుల వరాహచిహ్నం ఉన్న యాదవరాజుల వెండి 
నాణేలు దొరకడం విశేషం. విజయనగర రాజుల నాణేలు ఎక్కువగానే దొరుకు 
తున్నాయి. వానిలో వైవిధ్యం కన్పిస్తుంది. నాణేలవల్ల నాటి ఆర్థిక పరిస్థితులే 


15 


గాక ఆయారాజుల గుణగణాలు, రాజ్బవి స్తీర్ణం, మతాధినివేశ ము మొదలైన 
అంశాలు [గహించవచ్చు. 
నిర్మాణాలు : 

(ప్రాచీన మానవుడు విడిచివెళ్ళిన భౌతికావ శేషాల్లో కుండ పెంకులు, రాతి 
పనిముట్టు, ఇటుకలవంటివి కూడ నాగరికతా వరిణామంలో భిన్నదశళల [కమాన్ని 
వాటి స్వభావాన్ని తెలియజేస్తాయి. ఇక ఆం్మధదేశంలో నిర్మాణాల చరి తకూడ 
శిలా యుగాంతంలోనే [పారంభమవుశున్నది. “రాక్షస గుళ్ళు. అనే నాటి 
సమాధులు ఆంధుల మొదటి కట్టడాలు. రాక్షస గుళ్ళ ద్వారా ఆ యుగంలోని 
నాగరికతా స్వభావము, మతవిశ్వాసాలు ఆచారాలేగాక వానిలోని ఆస్టిక లు, కే 
బరాలవల్ల అవి నిర్మించిన [పజల శాతీయతను గహించవచ్చు. తదవాతవి 

బౌద్ధనిర్మా ణాలు. కీ. శ. మూడో శతాబ్ది నుండి దేవాలయ నిర్మాణం ఆంధ్ర 
దేశంలో ముమ్మరంగా సాగింది. “చోళ _ చాళుకయుగంనుండి ఆంధ 
దేవాలయాల్లో ఆక్కడక్కడ చిత లేఖనాలు కన్నిస్తుక్నాయి. స్తూపాలను అతః 
లను అలంకరించిన శిల్పాలు, చితలేఖనాల ద్వారా నాటి గృహోవకరణాలు, 
కేశాలంకరణ, వన్ర్రదారణ, ఆభర ణాలు, వినోదాలు, వాద్యాలు, ఆయుధాలు 
మొదలుగా నాటి సాంఘిక జీవితంలోని అనేకాంశాలను గురించి వివరాలు 
లభిస్తున్నాయి. 

ఆంధ దేశం 

ఆంధులు నివసించే దేశం కాబట్టి ఆంధదేశం ఆనే “పేరు వచ్చినట్లు 
స్పష్టంగా తెలుస్తున్నది. ఐతరేయ (బాహ్మణం (కీ వూ. 1500) అంధ పదాన్నీ 
జాతీవరంగానే వాడింది. ఇతిహాస పురాణాలు దాక్షిణాత్య జాతులతో కలిపి 
ఆం్యధులను |పస్తావించినాయిగాని వారి నివాసాన్ని నిర్దేశించి చెప్పలేదు. అశోకుని 
13 వ శిలాశాసనం (కీ. వూ. 256) ఆం్యధులు “రాజవిషయంి ఆంటే మౌర్య 
స్మామాజ్యంలో నివసించే వారుగా మ్మాతమే చెప్పింది. [క పూ. ఉవశ తాన్దిలో 
మౌర్య ఆస్థానానికి (గీకురాయబారిగా వచ్చిన మెగస్త సిస్‌ ఆం; ధులు గొప్ప 
సైనిక జలం ఉన్న వారని వర్ణించినాడు; ఏరియన్‌ కూడా ఆంధులకు ముప్పై 
రాజ్యాలున్న వన్నాడు, కాని వీరెవరూ ఆంధులు ఏ [పాంతంలో ఉన్నారో 
చెప్పలేదు. 

ఆంధుల నివాసం గురించిన మొదటి సూచన బౌద్ధ చాతక కథలలో 
లభిస్తున్న ది. ఫీమసేన జాతకం ఆం,ధాపథాన్ని (ప్రస్తావించగా సెరివణిజ 
జాతకం తేలివావోనదిపె నున్న ఆంధనగరిని పేర్కొన్నది. తేలివాహానది 
ఒరిస్సాలో పవహిస్తున్న మహానదికి ఉపనదియని కొందరి (కె.పి, జయస్వాల్‌) 
అభ్మిపాయం, కాని నల్పగా (పవహిస్తున్నందున కృష్ణాసదియే 'త్రెలవాహ' అని 


16 


మరికొందరి (పి. సి. రాయ్‌ చౌధురి) సూచన, అయినచో కృష్ణానదిపై నున్న 
ధాన్యకటక మే ఆంధనగరి అయి వుంటుంది. బౌద్ద వాజ్మయంలో స్థానం 
ఫౌందింది కాబట్టి సాధారణంగా ఆంధనగరి బౌద్ద షత మై యుండవలె. ధాన్య 
కటకం అశోకుని పూర్వం నుండి బౌద్ధ కేతమైనట్లు ఇటీవలి తవ్వకాలవల్ణ 
తెలుస్తున్నది అంతేగాక ఆంధ దేశాన్ని గురించిన మొదటి శాసన (ప్రమాణం 
మహారాజ శివస్కందవర్మ మైదవోలు తామకశాసనం (క్రీ.శ. 300). అది ధన 
కటకాన్ని ఆంధపథానికి రాజధానిగా "పేర్కొంటున్నది. పూర సకాలంలో 
రాజ్యాన్నిబట్టి కా జాని్ష రాజధానీనగ రాన్నిబట్టి రాజ్యానికి పేర్లు పెట్టే ఆచారం 
ఉంది. ఆందుజేత ధనక టకానికి ఆంధినగరి అనే మరో శే పేరుండడంలో ఆశ్చర్యం 
లేదు. కాబట్టి మైదవోలు శాసనంలోని ఆంధపథము, భీమసేన జాతకంలోని 
ఆంధాపథము ఒక టేనని దాని రాజధానియైన ధనకటకమే 'సెరివణిజ జాతకం 
లోని ఆం్మధనగరమని నిర్ణయించవచ్చు. ఈ ఆం ధాపథక మే ఆంధ దేశానికి 
బీజ పాయం. 

ఆయితే ఆర్మధులు దక్షిణాపథంలో సువిశాల (పాంతాన్ని ఆకమింది 
వున్నట్లు వాజ్మయంలో సూచనలున్నాయి. ఐతరేయ (బాహ్మణం |పకారం 
ఆంధ్రులు విదర్శకు దక్షిణ భూముల్లో నివసిస్తున్న ట్లు ఉంటే మహాభారతం వారిని 
వనవాస (బనవాసి. మైసూర్‌) ప్రాంతేవాసులై నట్లు చేబుతున్న ది. పౌరాణిక వాజ్మ 
యంలో ఆంధులు తూర్పు భారతంలోని శబర గుహాది జాతులతో కలసివున్నట్టు 
ఉంది. సు త్రనిపాతం'పెని వ్యాఖ్యాన (గంథంలో అస్సక ములకలను ఆంధజన 
పదాలుగా పేర్కొన్నారు. వీనిలో ఆస్సక జనపదం నేటి నిజామాబాద్‌ జిల్లాగా 
గుర్తిస్తున్నారు. అస్సక రాజధాని పొదన్యపుర మే నేది బోధన్‌. వరియన్‌ 
పేర్కొన్న ముప్పై రాజ్యాలలో ఆస్సక ఒకటి ఆయివుంటుంది. 
(తిలింగదేశం : 

ఆం ధదేశం, (తిలింగ దేశం ఆనేవి పర్యాయపదాలుగా వాడుతున్నాం. 
[తిలింగ వదం ఆంధ పదం అంతటి (ష్రావీనం' కాకపోయినా పదస్వరూపం, 
ఉత్పత్తి, అర్థాలను గురించి వాదోపవాదాలతో కూడిన పెద్ద చర్మితే వుంది. 

తీ ల భీమ కాశేశ మహేందగిరి సంయుతం 

(పాకారాతుమహత్‌ కృత్వా (తీణిద్వారా మపాకరోత్‌,... 
అంటూ స్కాందపురాణం శ్రీశైలం, దాకురామం, కా శేశ్వరం | కరీంనగర్‌ 
జిల్హా); మహేందగిరి పాకారంగా ఉన్న దేశం (తిలింగ దేశమని నిర్యచిం 
చింది. కాని ఏ విధంగా ఆలోచించినా ఈ కేతాలను ఆం ధదేశానికి ఎల్లలుగా 
అంగీకరించలేము. ఇంతకంటే మెరుగైన అర్జాన్ని విన్నకోట పెద్దన సూచించి 


నాడు. 


17 


“ధ్రర్ర శ్రీవర్వత కా శేశ్వర దొకూరామ సంజ్ఞవర లు (తిలింగా 

కరమగుట నంధదేశం బరుదార [తిలింగ “శమన వజనుకృతులన్‌ ” 
మూడు శ్రైవ శేతాలున్న ందున (తిలింగ దేశం అయిందంటాడు. కాని ఆంధ 
దేశంలో (పసిద్దమైన శ్రైవకేతాలు మూడేకాదుగదా! వాస్తవానికి ఈ క్షేతాల 
కంచే మిక్కిలి |పాచిన మైనది (లింగ లేక తిలింగ పదం. కాబట్టి శైవక్నేతాల 
పరంగా |తిలింగకు ఆర్థం సాధించబూనడం చరిత సిద్దంకాదు. 

త్రిలింగ పదం “తికశింగి నుండిగాని 'తెన్‌కళింగ' నుండి గానీ వచ్చి 
వుంటుందనే వాదాలున్నాయి. గంగా గోదావరీముఖద్యారాల మధ్య విస్తరించిన 
కళింగ రాజ్యంలో ఉత్తర, మధ్య, దక్షిణకళింగలనే మూడు విభాగాలున్నాయి. 
ఉత్తర కళింగే ఉత్కళ అయింది. మధ్యకళింగనే “టాలెమీ' *మోడోకళింగ్‌'! 
ఆని వృవహరించివుంటాడు. దక్షిణకళింగ నే,' తెన్‌ కళింగ్‌ "అన్నారని అదే తెనుగుగా 
అనంతరం తెలుగుగా మారివుంటుందని ఒక ఆధి పాయం. అయితే “తెన్‌ కళింగ' 
పదం ఎన్నడూ వాడుకలో ఉన్న ట్టు తెలియదు; అదిగాక “తెనుగు కంటే 
తెలుగే ,పాచీనతర రూపం. ఇక “మహేందగిరి నుండి గోదావరీ ముఖద్వారం 
వరకు విస్తరించిన దక్షిణ కళింగ మూడవ కళింగ. అదే సంస్కృతంలో 
(తికళింగ అయి వుంటుంది. కాని మూడవ కళింగను తృతీయ కళింగ అని 
సంస్కృృతీకరించవలె; |తికళింగ అనికాదు. కీ, శ. 6, 7 శతాబ్దాలలో దక్షిణ 
కళింగాధిపులై న గంగ, తూర్పు చాళుక్యరాజ వంశాలవారు “తికోశింగారీశ్వ్యరి 
బిరుదం ధరించినారు. తికళింగ పదంలోని *క* అక్షరం [కమంగా లుప్తమై 
త్రిలింగ అయిందని ఈ వాదం సారాంశం. ఈ వాదంలోని ఇతర లోపాలెట్టా 
ఉన్నా తిలింగ (లింగ) పదం (త్రికశింగ పదంకంటే పారీనమైనందున 
తికళింగ నుండి |తిలింగ జన్మించినదనడం సబబుకాదు. 

“ఆధి పదం వలెనే (తిలింగకూడా మొదట్లో తెలుంగు లేక తిలింగ 
అనే (పజలను సూచించిన పదమై ఉన్నట్టు కన్పిస్తుంద్‌. వు శ. 130 [పాంతానికి 
చెందిన టాలెమీ రచనలో (టిలింగాన్‌, (పైలిపాన్‌ అనే పదాలు కన్పిస్తున్నాయి. 
ఐదో శతాబ్ఞానిదిగా చర్మితకారులు భావిస్తున్న “అగ త్రియమ్‌' ఆనే తమిళ 
వ్యాకరణ |గంథంలో “కొంగణం, కన్నడం, కొల్లం, తెలుంగం” అని భాషా 
పరంగా 'తెలుంగు' కన్పిస్తున్నది. వాయు, మార్కండేయ పురాణాల్లో “అర్థ 
పాళ్ళాతిలింగాశ్చు మగధాశ్చ వృశతైః సహ” ఆనీ “తిలింగా కుంజరదరీకచ్చ 
వాసాశ్చ మేజనాః”” అని (పజాపర౦గా రేఫ రహితంగా తిలింగ పదం వాడినారు. 
ఆయితే ఈ పురాణాలకాలం నిర్ణయించడం గానీ వానిలోని |పక్షిప్తాలను పరిశీ 
లించడం గానీ సాధ్యం కానిపని, (క్రీశ పదోశతాబ్చి వాడైన రాజశేఖరుడు 

AC.2 


18 


' తిలింగాధివతి” అని _పయోగించినాడు. కాకతీయులు “తిలింగ దేశ పర మేశ్వర' 
బిరుదు ధరింనారు. వారి సమకాలికులై న యాదవరాజుల మంతి హేమ్మాది తన 
“వతఖండం'లో 'తిల్లింకాధిపతి' “తెలింగ శ్నితపాలి' అనే |పయోగించినాడు. 
దీనివల్ల ఒకే కాలంలో తిలింగ |తిలింగ రూపాలు రెండూ వాడుకలో నున్నట్లు 
స్పష్టమవుతుంది. 

ముండారీ భాషల్లో “కళింగ పదానికి తీర్మపజలు అనీ “(తిలింగి 
(తిలింగ వదానికి “దేశస స్టవజలు' అనీ అర్థం ఉంది. మన దేశంలో నదీ, పర్వత 
(పాంతాలకు వ్యవసాయ షత ఎత్తులకు ఉన్న పేర్ద ముండారీ జాతులు పెట్టినవేనని 
చార్మితకుల అభ్మిపాయం. కాళింగులకు పశ్చిమాన తై లింగులు పౌరుగువా శై 
వుంటారు డ్రీసువూర్యం నాలుగో శతాబ్దికే బర్మాలో తలై౦గ్‌ అనే (ప్రజలు 
ఉన్నారని తెలుస్తుంది. |పాచ్యాంధంలోని త్రైలింగ్‌లు బర్మాలోని తలైంగ్‌లు 
ఒక జాతి కాఖలేననడం సమంజసం. కోలామీ భాషలో 'తలై ంగ్‌'వదానికి నాయ 
కత్వం వహించినవారని అర్థం. బహుశా కోలామీ [పజలను తల్రైంగు లొకప్పుడు 
జయించి వుండవచ్చు. క్రమంగా [క్రీ శ. తొమ్మిదో శతాబ్దానికి శై వం విజృంభించి 
తిలింగ |తిలింగగా సంస్కూతీకరింపబడి శె వపరమైన అర్ధం కల్పితమై 
కాకతీయయుగంలో బహుళ (పచారం సాధించింది. ఆం|ధదేళానీకి (తిలింగ దేశం 
పర్యాయవద మయింది. 

కాకతీయుల ఆనంతరం ముస్టీం దండయ్యాతికులు, పాలకులు, 
“తెలంగాణా” పదానికి ప్రచారం తెచ్చినారు. క్రమంగా ఆవదం నేటి తెలంగాణాకు 
పరిమితమై పోవడం విశేషం. కాని ఓరుగల్డునుండి పాలించిన కావయనాయకుడు 
'ఆంధసుర|తాణ' బిరుదం ధరించగా కృష్టాముఖద్వారంలోని శ్రీకాకుళాంధ 
విష్ణువు కృష్ణదేవరాయలుతో “దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ” అని 
చెప్పుకొన్నాడు. 

ఆం|ధజాతి 

ఆంధుల జాతీయతను గురించి భిన్న అభ్మిపాయాలున్నాయి. ఐతరేయ 
[(బాహ్మణంలో ఆంధజాతిని గురించి (వస్తావించిన వాక్యానికి వ్యాఖ్యానం సంశయా 
స్పదంగా ఉంది. ఆ |బాహ్మణంలోని కథ ఇది: యజ్ఞపశువుగా కొంపోబడుచున్న 
[బాహ్మణయువకుడు శున స్పేఫుని రక్షించి విశ్వామ్మితుడు తన ఆశమానికి తీసుకు 
వెళ్ళితన కుమారులను వనశ్మేపుని సోదరునిగా స్వీకరించమనగా వారిలో కొందరు 
నిరాకరించినారు. విశ్వామి తుడు కోపించి ఆవిధేయులైన వారిని ఆర్యభూముల 
నుండి బహిష్క-రించగా వారే ఆంధ, పుళింద, శబర, మూతిబాది జాతులయి 
నారు ఈ కథను బట్టి అంధులు విశ్వామ్మ తుని సంతతివారు. విశ్వామితుడు 
ఆర్యర్షి, అవిదేయత వల్ల వతితులై న ఆర్యులు ఆంధులని ఒక వ్యాఖ్యానం. 


19 


ఈ |బాహ్మవాంలోని “ఏతేందాః పుం డాః శొబరాః పుకిందామూతిదా ఇత్యుదంత్యో 
బహవనోభవంతి” అనే వాక్యానికి విశ్వామ్మితుని కుమారులు "పెజాతులలో కలని 
పోయినారు అనే వ్యాఖ్యానం కొందరు చేస్తున్నారు; ఇది యిట్లంచి విశ్వామ్మితుని 
జాతీయతే ఆనుమానాస్పదంగా వుంది. విశ్వామ్మితుడు ఆర్నేతరుడని ఆర్య దండ 
య్యాతికులలో మొట్టమొదట చేరిన స్థానికుడని ఒకరి పరిశీలన. స్వర్గంవై 
ఇందుని గుతాధిపత్యంమీద, (బాహ్మణాధిపత్యంమీద ,ర క్రసీ కమెన వై వల్‌ 
కాండమీద విశ్వామి[ ; తుడు విప్రవధ్వజం ఎత్రినాడు. వశిష్టునితో సుదీర్ష సంఘ గణ 
ఆనంతరం |బహ్మత్యం సాధించినాడు. ఆర్య దేవతాగణంలో తాను జేరడానికి 
(పతిఘటించిన దక్షుని నిర్జించిన శివునివలె విశ్వామ్మితుని జీవితంలోని 
ఈ సంఘటనలు పై అభ్మిపాయాన్ని బలపరుస్తున్నాయి. శునశ్మేపుని కథ 
కూడ పె అభిపాయాన్నే సూచించవచ్చు. ఆర్యులతో చేరిన విశ్యామిి తుడు 
తనవారిని సయితం ఆర్భాధిపత్యం అంగీకరించవలసిందని కోరగా అందుకు 
ఆంగీకరించనివారు అర్యాధికారాన్ని (ప్రతిఘటించే శక్తి చాలక ఆర్యాకమిత 
భూముల నుండి నిర్ణమించార నేదే ఆ సూచన. 

భాగవతాది పురాణాల్లో ఆంధకులే ఆంధులని యదువృష్టి భోజ 
కుమారాది ఆర్మజాతులలోని వారై న ఆం్మధులు ఆర్యులని ఒక వాదం. 'పాకృత 
వాజ్మయం ఆంధులను ఆంధకులని వ్యవహరిస్తున్నది. (పాకృతాంధకులు 
హౌరాణికాంధకులు ఒకరేననేది కూడ వీరి వాదంలో ఒక భాగం. పౌరాణిక 
ఆంధకులను ఆంధు లనశానికి వీలు లేదు. ఆం ధశబ్దం [పాకృతంలో ఆంధ 
అవుతుంది. కి అనేది నివాస స్థలాన్ని సూచించే పత్యయం. (పాకృతంలోని 
ఫు స ఆంధ భిక్షవులను అంధకులు అని వ్యవహరించింది. 
పురాణాలు అంధకులను వృష్టి భోజాది జొ త్రరాహజాతులతో కలిపి చెప్పినాయి 
గాని రాశ్షిణాత్యులై న శబర పృశిందాదులతో. చెప్పలేదు. మరొక విశేషం; వృష్టి 
భోజాంధక అని చెప్పిన భాగవత పురాణానికి ఆంధ పదంతో వరిచయం 
వుంధి. అందుచేత భాగవతకారునకు ఆంధక, ఆంధ అనే రెండు భిన్న జాతు 
లున్నట్ల్టు తెలుసునడం స్పష్టం, కాబట్టి ఆంధకుతే ఆం్మధు అనడం సరియైన 
వాదం కాదు. 

ఆం్యధుల అనార్యత్వానికి ఆర్యవాజ్మయంలో సందేహానికి తావులేదు, 
ఐతరేయ్యబాహ్మణం ఆంధులను శబరజాతితో కలిపి చెప్పింది కదా! నేటికీ 
శబరులు ఆంధ ఉత్కళ రాష్ట్రాల్లో ఉన్నారు. వారి శరీర నిర్మాణాన్ని గాని 
సంస్కృతిని గాని పరిశీలించినవారు వారిని మంగోలు జాతివారిగా నిర్ణయిస్తు 
న్నారు. అయినచో శబరుల సోదరులైన ఆంధులు ఆర్యజాతివారని చెప్పడం 
సమంజసం కాదు. ఇక మహాభారతం ఆంధులను దక్షిణాపథవాసులైన చేర, 


20 


చోళ, పొండ్యాదులతో గలిపి చెప్పింది మత్స్య, భాగవతాది పురాణాలు కూడా 
వారిని మైచ్చులుగా వర్షిస్తున్నాయి. ఆంధులు (గామబహిపదేశాల్లో మ్మాతమే 
నివసించడానికి యోగ్యులు ఆని మనుధర్మ శాస్త్రం కాసించింది. అయితే ఈ స్మృతి 
వాజ్మయం తయారైన రోజుల్లో ఆంధులు బౌద్ధమకాభిమాను లై నందున 
ఆ వాజ్మయం వారిని మ్రైచ్చులుగా చితించిందని ఒక ఊహ (డా. డి. సీ. 
సర్కార్‌). కాని బౌద్ధమత చర్మితలో రెండో ఆళోకుడుగా [పసిద్దుడై కనిమ్మ-ని 
ఆస్థానవై దుడు, బౌద్దుడునై న చరకుడు తన సంపాతలో__ 

“గృ్మథోలూ కశ్వకాకాద్వైః స్యష్నే యః పరివార్యతే 

రక్షః [పేత పిశాచ త్రీ చండాల |దవిడాంధకై ౪” 
అంటూ ఆం్మధుడు కలలోకి వస్తే |పాయళ్చిత్తం చేసుకోవాలని సూచించి 
నాడు, అందుచేత ఆంధుల మ్రేచ్చత్వానికి వారి బౌద్దమతం కారణం కాదని 
తెలుస్తున్నది. 

జాతీయతను నిర్ణయించడానికి ఆవయవ నిర్మాణ పరిశీలన ఒక ముఖ్య 
సాధనం. అయితే శతాబ్దాల తరబడి ఒకే [పాంతంలో కలనివున్నందున, 
యుగయుగాలుగా భిన్న ఆర్థిక రాజకీయ కారణాల ఫలితంగా జరిగే సామాజిక 
పరివ ర్తనా ఫలితంగాను జోతి సాంకర్యానికి అవకాశం ఉండి ఒకే వ్యక్తిలో 
భిన్న “జాతుల లక్షణాలు కన్పించడం సంభవం కొని స్థూలంగా ఆం|ధ (పజలను 
పరిశీలిస్తే వారిలో మధ్యధరా, అస్ట్రలాయిడ్‌ , మంగోలాయిడ్‌ జాతుల లక్షణాలు 
కన్పిస్తాయి. వీరందరూ ఆర్యేతర జాతులే. మధ్యధరా జాతికి మధ్యస్థమైన దేహ 
(పమాణం, వెడల్పుగా పొట్టిగా ఉండే ముఖాలు, వంకరులు ఎక్కువగా లేని 
జుట్టు, గోధుమవర్ణం ముఖ్య లక్షణాలు. ముఖ్యంగా తీరమైదానంలోని అగ 
వర్ణాల్లో ఈ త ఎక్కువగా కన్పిస్తాయి. అదీగాక ఆంధదేశంలో 
“రాక్షస గుళ్ళు అనే పాచీన సమాధు re వీరిలో లభించిన అస్థిపంజ 
రాల్లో మధ్యధరా జాతుల లక్షణాలు స స్పష్టం. ఒకప్పు డీ జాతులు ఆసియామైనర్‌ 
ను౦డి గంగా మైదానం వరకు వి స్తరించివుండేవారని పారశీక [గంథమైన అవేస్తా 
లోని 'దాహదవ్యూలు' బుగ్వేదంలో దాసదస్యులు వీరేనని చర్మితకారుల 
నిర్ణయం. కాబట్టి ఆర్య దావిడ సంఘర్షణ భారతదేశానికి వెలువలే (పారంభ 
మయింది. ఉత్తరాపథంలో [దావిడు లొకప్పుడుండేవా రనడానికి బలూచిస్తాన్‌ 
లోని బహుయీ భాషను నిదర్శనంగా ఉదాహరిస్తారు. ఇక దక్షిణ పీఠభూమి 
లోని ఆదివాసులు ఆస్ట్రలాయిడ్‌ , మంగోలాయిడ్‌ జాతులకు చెందినవారు. 
నల్దమలారణ్యాల్లోని చెంచులు, కోయలు అస్ట్రలాయిడ్‌ జాతివారు. వీరివి పొట్టి 
దేహాలు, పొడవైన తలలు, చప్పిడి ముక్కులు. మన్య పాంతారణ్యాలలోని 
సవరలు, గదబులు మంగోలాయిడ్‌లు. వీరిది నలని దేహకాంతి, బొద్దు 


21 


"పెదవులు, చప్పిడి ముక్కులు. (క్రమంగా ఈ జాతులవారు సమీవ నాగరికతా 
సంస్క్బృతు లలవరచుకొని సమాజంలో కలిసిపోతున్నారనవచ్చు. 

వాయు (బవ్మోండాది పురాణాల్లో హిమాలయాల కావలి ఊఉ త్రర భూముల్లో 
వకు నదీతీరంలో ఆంధులొకప్పుడు నివసించిన సూచనలున్నాయి. మధ్య 
ఆసియాలోని ఆక్సస్‌ నదియే పురాణాల్లోని వక్షు (చక్షు) నది. ములకలు, దర 
దులు, పారదులు, పహ్హవులు మొదలైన తెగలు ఆం్మ ధుల ఇరుగుపొరుగున 
ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. 

ఆథవీనమ రూంశ్చైవ నణ్గణాన్‌ సర్వుమూలికాన్‌ 

సాస్థా9ం స్తుషారాం స్టంపాకాన్‌ ప హ్హా హవాన్‌ దరదాన్‌ శకాన్‌ 

ఏతాని జనపదాన్‌ చముః ష్లావయ గీ గతోదధిమ్‌” 
అని వాయుపురాణము. నేటికీ మధ్య ఆసియాలో బలక్‌ వళ్చిమాన నూరుమైళ్ళ 
దూరంలో “అన్ధకుయి" అనే [ప్రాంతం వుంది. ఆప్టనిస్థాన్‌ లో యుద్ద! పీయులై న 
ఒక జాతి పేరు అన్ది? లేక అందేరి. వక్ష చక్షు) సెక్రితీర వాసులుగా పురా 
ణాలు పేర్కొంటున్న దరద, పహ్హావ, ములక, పారదాది తెగలు చార్మితక 
కొలంలో తిరిగి అంధులకు పైరుగువారుగా దక్షిణా వథంలో కనిపిస్తున్నారు. 
ములకు ల్మాకమించిన (ప్రాంతమే ములక రాష్ట్ర) మయింది. పహ్హావులు సిర 
పడిన |వదేశం పల్తవ భోగ్య (బొగ్గ)మె నేటి పలనాడయింది. ఆం|ధుల నివాస 
స్థలమే ఆం ధావథంగా జాతక కథలలో (వవేశించింది. అశోకుని శాసనాలు 
వీరదులను దాక్షిణాత్యులుగా పేర్కొన్నాయి. దరదులను పిశాచులని, వారిది 
వైశాచీభాష ఆనీ ఆర్యులు నిందించినారు. పైశాచీ భాషకు సంస్కృతానికి పోలిక 
లున్నవని పండితుల అభ్మిపాయం. కథా సరిత్సాగరంలోని గుణాఢ్యుని కథ 
శాతవాహనుల కాలంలో పైకావీ భాష మాతృభాషగా ఉన్నవారు ఆంయధుల్లో 
ఉన్నట్టు సూచిస్తుంది. కథా సరిత్సాగరాన్ని గుణాడ్యుడు పెళాచీభాషలో (వాసి 
నాడట! కారణాంతరాల వల్ల, బహుశా ఆర్యదండయా. తల తాకిడివల్ల చకునది 
వాసులై న ఈ జాతులన్నీ 'పలసవచ్చి దక్షిణా పథంలో స్థిర పడినారోనీ భావించ 
వచ్చు. ఈ జాతులన్నింటిని స స్మ ఎ్రతివాజ్మ యం మైచ్చులనీ పేర్కొంటున్నది. 

ఈ మహ్మాపస్థానంలోనూ దక్షిణా పథంలోను ఆం్మధులకు మరికొన్ని 
తెగలతో సంబంధం ఏర్పడింది.వారిలో నాగులు, యక్షులు,అశ్మ్శకులు, మహిష 
కులు, తెలుగులు ముఖ్యులు. పేర్లను బట్టి వీరిలో చాలభాగం చిహ్నారాధకులై న 
తెగలని చెప్పవచ్చు. బౌద్ద వాజ్మ యంలోను సింహళ, సయాం దేశాల [1పావీన 
సాహిత్యంలోను కృష్ణా ముఖద్వారాన్ని నాగభూమిగా వరించినారు. బుగ్వేద 
కాలంలో కీ.పూ. 2000) నాగులు పంజాబు ప్రాంతంలో నివసిస్తూ ఆర్య దండ 
యాతలను త్మీవంగా (పతిఘటించినారు, వీరిని శిశ్న దేవులని ఆర్యకర్మలకు 


22 


వికోధులని బుగ్వేదం వర్ణిస్తున్న ది. వీరు మదనోత్సవాలలో (పధానాంశ మైన 
లింగారాధకులయినట్లు (గహించవచ్చు, నాగులకు , ఆర్యులకు జరిగిన తీవ 
సంఘర్షణలో “ఖాండవ దహనం", జనమేజయ “సర్పయాగం” రెండు ముఖ్య 
ఘట్టాలు. ఈ |పమాదం నుండి తప్పించుకొన్న నాగులు దక్షిణంగా వలసవచ్చి 
కృష్ణా ముఖద్వారంలో స్థిరపడి ఉంటారు. అమరావతీ శిల్పాలలోని రాజులకు 
రాణులకున్న సర్పకిరీటాలు వారి జొాతీయతకు చిహ్నాలే! 

ఆంధులకు సంబంధించిన అనేక గాథల్లో యక్షుల పసంగం కన్పిస్తున్నది. 
వీరుకూడ ఆర్మేతరులే. శాతవాహన వంశ మూలపురుషుడు సాతుడనే 
యమని కొడుకై నట్టు తెలుస్తుంది. యక్షులే నేటి జక్కులయి వుంటారు. 'యక్ష 
గానీ మనే పేరు యక్షుల సంగీతాభినివేశానికి నిదర్శనం. నేటికీ జక్కుల 
వాండు నాటకాలాడడంలో ఆరితేరినవారు. నాగులు, యక్షులు ఆదిమ శై వాన్ని 
అనుసరించినారని చెప్పవచ్చు. శివుడు నాగభూషణుడు; యగగణాధ్యక్షుడు. 
క్రమంగా వీరు బౌద్ధాన్ని ఆదరించినారు బౌధ్రవాజ్మ యంలో నాగులు, యక్షులు 
పెద్ద కట్టడాలు నిర్మించడంలో సిద్ధహస్తులనే వర్ణనలున్నాయి. ఆం|ధదేశంలోని 
(పాచీన స్తూపాలు వీరి నిర్మాణాలే అయివుంటాయి. 

ఇక అశ్మక మహిషకులు. అశ్మక పదం అశ్వకరూపంలో కూడ కన్ని 
స్తున్నది. నాగులవలె వీరు అశ్యమహిష చిహ్నారాధకులై న తెగలని భావించవచ్చు. 
శాతవాహన పదానికి |పిజులస్కీ. పండితుడు ముండారీ భాషలో అశ్వసంతతి 
(సత=ఆకశ్యము, పహన్‌ = =కొడుకు) అనే అర్దం వుందని చెప్పినాడు. ఈ నిర్వ 
చనం కాతవాహనులు అశ్వక తెగకు చేందినవారనినప్పుడు సరిపోతుంది. 
గుంటుపల్లి శాసనంలోని కళింగాధివతికి'మహిషకాధిపతి” అనే బిరుదుంది. ఆంధ 
కర్ణాటక “సరిహద్దు ప్రాంతాల్లో (మెదక్‌, నల్గొండ, ధార్వాడ్‌ జిల్లాలలో మహిష 
కులుండినట్టు పురావస్తు ఆధారాలవల తెలుస్తున్న ది. ఆంధజాతిలో లీనమైన 
మరొక తెగ తెలుగులు. 

ఆహార సంపాదనలోని కష్టనిష్టూరాలు, ఇతర జాతులవల్ల కలిగే 
భయాందోళనలు వంటి కారణాల ఫలితంగా పరస్పర సహకార ఆవశ్యకత 
గుర్తించి ఈ జాతులన్నీ |కమంగా ఐక్యమయినాయి. జాతి సాంకర్యం 
సాంస్కృతిక సమ్మేళనం దక్షిణాపథంలో శిలాయుగంలోనే కన్పిస్తున్నది. 
ఈ జాతులలో సాహసో పేతులు యుద్ద|పియులై న ఆంధులు రాజకీయాధిక్యం 
సాధించడంతో వారి ఆధిపత్యం కిందికి తెచ్చిన తెగలన్నీ స్వీయవ్య క్రిత్యం 
కోల్పోయి ఆంధులయినారు. భిన్న జాతుల సమ్మేళనం ద్వారా ఆంధజాతి 
ఏర్పడిందని సూచించడానికే బహుశా “ఆంధాశ్స బహవః” అంటూ 


23 


మహాభారతం నిర్వచించింది. వాసిష్టీపు తపులోమావికి “నవనరస్వామి' అనే 
బిరుదు వుంది. 
ఆంధభాష : 

ఆం;ధులు మాట్లాడే భాషకు ఆంధము, తెలుగు, తెనుగు అనే 
పేర్దున్నాయి. తెలుగుకు రూపాంతరమే తెనుగు అని అంగీకరించవచ్చు. తెనుగు 
రూపాన్ని మొట్ట మొదటిసారిగా | పయోగించింది పదకొండో శతాబ్దంలో నన్నయ 
భట్టారకుడు. తెనుగు ఉత్ప త్రి అర్థాన్ని గురించి వండితుల్లో అనేక ఊహాపోవా 
లున్నాయి. ఇక ఆంధ, తెలుగు అనేవి ఆం ధజాతీలో జీర్ణించుకుపోయిన 
రెండు ముఖ్య తెగలని తెలుస్తుంది. అయితే తెలుగుతెగ ఆం|ధ్రజాతిలో సమైక్య 
మైనపుడు ఇతర తెగల భాషలవతి తెలుగుభాష సయితం వ్యక్తిత్వం కోల్పోయి 
వుండవలసింది. ఆ విధంగా జరగలేదు. అందుకు కారణం ఊహించడం కష్టం 
త వైదిక వాజ్మయం ఆంధులు సాహసో పేతులయిన సంచారక జాతి అని 

చిస్తున్నది. ఇక తెలుంగులు తీరమైదాన (పాంకాల్లో కళింగులకు పొరుగున 
హి వృత్తులవల ౦భించిన స్థిరనివాసులు. కళింగ పదానికి వరిధాన్యం 
తినేవారనే ఆర్థం కూడా ఉంది. తెలుగులువారి సోదరులే! అందువల్ల తెలుంగుల 
భాషా సంస్కృతులు ఆంధుల భాషాసంస్కృళతుల కంటె కొంత పరిణతి చెంది 
వుండటంలో ఆశ్చర్యం లేదు, కాబట్టి 'సైనికంగా విజేత లయినప్పటికీ ఆం|ధులు 
విజితులై న తెలుంగుల భాషను ఆనుసరించక తప్పలేదు. అదే కారణంగా తెలుం 
గులు 'ఆం|ధజాతిలో జీర్ణ మైపోయినప్పటికీ తెలుగుభాష వ్యక్తిత్వం నిలబడింది. 
విజితుల సంస్కృతి విజేతలను నిర్దించిన సంఘటనలు చర్మితలో లేకపోలేదు. 
రాజకీయాధికారం నెరపుతున్నది ఆం[ధులయినందున వారు వాడుతున్న తెలుగు 
భాషకే ఆం ధభాష అని వ్యవహారం ఏర్పడింది. 

ఆంధభాష సంస్కృత లేక ప్రాకృతజన్యం అనే వాదంలో సత్యంలేదు. 
ఆం ధభాష సంస్కృతం, తెలుగుభాష అర్యేతరం; రెండింటి మ్మిశ మమే నేటి 
ఆంధ లేక తెలుగు భాష అని మరికొందరు వాదిస్తారు. ఆంధులు కూడ 
అనార్యతెగయే అనే పరిశీలనతో ఆ వాదం కూడ నిలవదు. ఈ వాదనలన్నీ 
ఆర్యసంస్కృతి అనార్య సంస్కృతి కంటె ఉదా త్తమైనదనే ఆభ్మిపాయం వర్ణ, 
మన సనాతన వండితుల్లో సంస్కృతం పట్ట ఉన్న అభిమానంతో “తల్లి సమస్త 
భాషలకు దైవత భాష” ఆనే భావం నుండి బయలుదేరినాయి. ఇటీవలి పరిశోధ 
నలు ఆర్య సంస్కృతి గొప్పదనే ఆభిపాయాన్ని తొలగిస్తున్నాయి. హైందవ 
నాగరికతా వరిణామంలో ఆర్యేతర సం|పదాయాలు సంస్థలు (వధానప్మాత 
వహించినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. వైదిక భాషలోనే ఆసంఖ్యాకంగా ఆర్యేతర 
భాషా పదాలున్నాయని కిటైల్‌, గుండెర్ట్‌ మొదలైన పండితులు పరిశీలించినారు. 


24 


ఆర్యేతర భాషాపదాలు మార్పులు పొందిన సంస్కృతంలో చేరినట్టు క్రీశ. రివ 
శ తాద్దివాడై న కుమారిలభట్టు వంటి సనాతన పండితులు అంగీక రించినారు. 
కొన్ని పదాలను (కావేరి, మందిర, బలాక) తమ కనుకూల మైనట్లు సంస్కృృతీక 
రించినారు. కొన్నింటికి (మైసోలియా = కృష్ణా, చేబోలు =తామపురి; ముడియ 
నూరు = చూడ్మాగామం) సమానార్థకాలై న సంస్కృత పదాలు సృష్టించి పూర్వ 
పదాలను రూపుమాపినారు. ఈ పద్దతుల్లో సంస్కృత పదజాలం పెరిగింది. 
అందుచే దేశీయ భాషల్లో తద్భవాలుగా వ్యవహారంలో ఉన్న పదాలే వాని మాతృ 
కలుగా భావిస్తున్న సంస్కృత పదాలకు మాతృక లై వుండవచ్చు. 
కుమారిలభట్టు అం్మధుడే అయినా ఆంధ [దావిడ భాషలను మేచ్చ 
భాషలనినాడు. గోండ్‌, కుయి, కోలామి మొదలైన ఆదిమ జాతుల భాషల్లో 
తెలుగు పదాలకు మౌలిక రూపాలున్న ట్లు భాషాళాస్త్రవే త్ర త్రల పరిశీలన. తలై ంగ్‌ 
ఆనే కోలామీ వదమే తెలుగుకు మూలమై యిండవచ్చునని 'పేర్కొన్నాముగదా! 
ఒంగోలు, మదాస్‌ నగరాల మధ్య తీరాం[ధాన్ని “అరువావదతలై ' అనేవారు. 
(పకోళశం జిల్లా కందుకూరు సమీపంలోని మాలకొండ లోని గుహాముఖంపైని 
కాసనం కీ హః 2వ శతాబ్దం నాటిది. ఆ శాసనం *“ఆరవకుల'జుడై న వీరిసెట్టిని 
పేర్కొంటున్నది. మైసో లియా (కృష్ణాకు దక్షిణంగా “అరువర్నా” అనే (ప్రజ 
లున్నట్టు టాలెమీ వానినాడు. ఈ (పాంతం (వజలు “కొడుందమిళం” మాట్లాడ 
కారని 'తొల్కాప్పియం” పేర్కొన్నది. ఈ విధంగా ఆం ధజాతిలో లీనమైన 
భిన్న తెగలు మాట్లాడే అనేక భాషా సవంతులు కలసి ఆంకా మహానది 
అయింది. సంస్కృత భాషా పాంతానికి సమీపంలో ఉన్నందున, చిరకాలం 
ప్రాకృతం (న పూ. 300. అ 300) ఆనంతరం సంస్కృతం (కీ. శ, 300. 
600) రాజభాష లుగా ఉన న్నందున ఆ భాషల వదాలు అసంఖ్యాకంగా ఆంధ 
భాషలో చేరినాయి. క్రీ.శ. మూడో శ తాబ్ది (పాంతానిదై న అమరావతీ శాసనంలో 
“నాగబు' అనే పదం ఉంది. సంస్కృత పదాల అంధక జను ఈ పదం సూచి 
స్తుంది. ఈ విధంగా పరిణామం చెందిన ఆంధభాషకు సంస్క గ్రాతౌనికి జన్య 
జనక సంబంధం స్థాపించబూనడం వ్యర్థ్ణపయత్నం. 
సంస్కృత |పాకృతాలకు భిన్నమైన భాష ఆంధులకు ఉన్న దనటానికి 
నిదర్శన లున్నాయి. ఆర్యేతర జాతుల్లో బౌద్దమత (వచారానీకి వారి వారి భాషలే 
(అనరియకో ఆంధదమిలాది) వాడవలెనని గౌతమ బుద్దుడు ఆదేశించినాడని 
బుద్ద ఘోమకు (కీ.శ. 5 వ శతాబ్ది) వాసినాడు. ఆం|ధదేశంలో లభ్యమైన 
అశోకుని ధర్మలిపులు [పాకృతంలో ఉన్నమాట నిజమే! అంతమ్మాతం చేత 
[పజలకు [పాక్సతం మాతృభాష ఆనడం అసమంజసం. ధర్మలిపులు దేశం 
లోని విద్యావంతులనుద్దేశించినవి; భారత దేశంలో సాంస్కృతిక సమైక్యసాధనకు 


25 


లక్ష్యంగా వేసినవి. నాటక భాషా లక్షణాలు వివంస్తూ ఆంధ కిరాత |దావి 
డాది (పాంతాలకు వారివారి భాషలుగాక శౌరసేని (పార్భతం (పయోగించాలని 
భరతుడు శాసించినాడు. భరతుడు (కీస్తుపూర్వం వాడని, |క్రీ శ. 5,6 శతాబ్దాల 
వాడని భిన్నవాదాలున్నాయి.సంస్కృుత (పాకృతాలతోబాటు ' దేస్టీ' భాషనుకూడా 
త్యజించి తన మ పైశాచీ భాషలో గుణాడ్యుడు [వాసీనాడని 
ఐతిహ్యం. ఇందలి దేశివాష సంస్క కత (పాకృతాలకు భిన్నమై నేటి తెలుగు 
భాషకు తల్లి అని భావించవచ్చు. ఇక, హాలుని (కీ శ, 100) గాథా సప్తశతి 
లోని తెలుసు పదాలు ఒక పెద్ద పట్టిక అవుతాయి. శాతవాహనుల ద్విభాషా 
నాణేలలోని ఒక భాష | పాక్ఫతం; మరొకటి దేశి; 'గోతమిపుతస సిరిసతకణిసి 
అని పాకృతంలో ఉన్న శాసనం డేశిలో “గోతమి మగకు తిరుహత కణికు” 
అని వుంది. *మగి ఆంటే కొడుకు అని అర్థం. 'కు ష షష్టి విభ క్రి పత్యయం. 
ఈ కాసనంలోనే దేశీయమైన తెలుగు రగడ ఛందానికి ఛాయలున్నా యని ఓక 
పండితుని అభి పాయం. ఈ కాసనంలో 1పాచీన తెలుగు భాషా స్వరూవం (పతి 
ఫలిస్తున్నదని డా॥ డి. సీ. సర్కార్‌వంటి చార్మితకుల తీర్మానం. క్రీస్తుకు 
_ నాటి శాసనాల్లో కూడ (గామాల "పేర్లు తెలుగులో ఉన్నాయి. కాబట్టి 
సంస్కృత [పాక్ళతాలకు భిన్నమై సుతం తమైన భాష తెలుగువారికి ఉన్నదసన 
డానికి ఇంతకు మించిన సాక్షం అక్క. రలేదు. [క్రమంగా ఆరోశతాద్దికి తెలుగు 
చోడులు, చాళుక్యులు తమ శాసనాల్లో తెలుగు వాడ సాగినారు. ఆ శాసనాలనుండి 
కొంతగా (పాచీన తెలుగు స్వరూపం (గ్రహించవచ్చు. [పజల భాషలో మత 
(ప్రచారం చేయాలన్న జైనుల విధానం కూడ తెలుగు భాషకు (పోత్సాహం కలి 
గించి వుంటుంది. కాని జైన _పచారకులు సయితం సంస్కృత పండితులయి 
నందున, జైనంకంచె [పాబల్యం వహించిన బావ్మణ-మత [గంథాలు సంస్క 
తంలో ఉన్నందున, ఆ మత [గంథాలను ఆనువదించినవారు సంస్కృత భాషాధి 
క గంలో విశ్యాసం ఉన్న వారై నందున [(కమంగా తెలుగుభాష సంస్కృతీక రణకు 
గురియె స్వస్వరూపాన్ని కోల్పోయింది. 
కొన్ని ఉపయు క్ర [గంథాలు 
— 


1. Arudra సమ్మగ ఆంర్మధ సాహిత్యం 

2. Isvara Dutt (పాచీనార్మధ బార్మితక భూగోళం 
3. Majumdar R.C. (ed) The Vedic Age 

4. RamakKrishnaiah Kk. భాషా చార్మితక వ్యాసములు 

5. Sastry A.M. (ed) Coinage of the Satavahanas 
6. Somasekhara Sarma(ed) ఆం్మధ విజ్ఞాన సర్వస్వము, 1 


7. Yazdani Early History of the Deccan 


(పాచినచరి త 


చరిత పూర్వయుగం 


భారత దేశంలో ప్లాస్టోసీన్‌ అనే హిమయుగంలో ఉష్ణ అంతర్జశల 
కాలంలో అంచె సుమారు మూడులక్షల ఏండ్ల [కితం మానవుడు ఉదయించి 
వుంటాడు. వాతావరణం అనుకూలమై ఆహార సంపాడనావకాశాలు ఎక్కువగా 
ఉన్నందున ఆదిమ మానవుడు దక్షిణావథం తూర్పు [పాంతంలో అవతరించి 
ఊ త్రరావథానికి వలస వెళ్ళివుంటాడని శాస్త్రజ్ఞుల పరిశీలన. మానవోదయం 
నుండి నడిచిన చరితను చరిత పూర్వయుగం, చార్మి తకయగం అవి విభజిస్తార ని 
చెప్పినాము. పురాచరిత (Proto - history _ కీ పూ. 1500 ప్రాంతం.) 
ప్రారంభమయ్యే వరకు సుదీర్ణమైన చరిత్ర వూర్యయుగంలో మానవ జీవితం 
వష్మపాయమై నిరాస క్రంగా ఉండేదనటంలో అతిశయోక్తి లేదు. కాని ఆ దశలో 
సైతం సహజ లక్షణమైన సుఖజీవనాస క్రి మానవునిలో ఉన్నందున పరిశీలన 
అనుకరణలద్యారా అనుభవ గుణపాఠాలు నేర్చుకొంటూ లభ్యమైన సాధనలు 
సామ్మగితో జీవితపోరాటం సాగించినాడు. ఆ కారణంగానే నాగరికతా పురో 
గమనం సాధ్యమయింది. కొన్నివేల సంవత్సరాలు జరిగిన ఈ దళనే చార్మిత 
కులు శిలా, తామ, కాంస్య, అయో యుగాలుగా విభజిస్తారు. శిలాయుగ ౦లో 
(పాచీన, నవీన యుగాలనే విభజన వుంది. తిరిగి (పాచీన శిలాయుగంలో 
ఎగువ (Upper) మధ్య (Middle, దిగువ (Lower or Later) యుగాలనే 
ఆంతర్జశలున్నాయి. దిగువయుగాన్నే సూక్ష్మరాతియగం అనడం కద్దు. 
ఈ యుగవిభజన ఆయాకాలాల్లో సాధనసామ్మాగికై మానవుడు వాడిన ముడి 
'సరుకు'ను బట్టి పరికరాల స్వభావాన్ని బట్టి జరిగిందని వేరుగా చెప్పనక్కరలేదు. 
పొత తారతీయగరః 

భారతదేశంలో చరిత్ర వూర్యయుగ _ ముఖ్యంగా శిలాయుగ - పరిశోధన 
ఆశించినంత కాన్రీయంగా జరుగలేదు. ఈ పరిశోధన చర్మిత |క్రీ.ళ. 1892 లో 
'దూస్‌ పూట్‌' అనే శాస్త్రజ్ఞునకు మదదాసు సమీపంలో పల్పావరం చెంత రాతి 
పనిముట్లు దొరకడంతో (ప్రారంభమయింది. [బూస్‌పూట్‌, “కమియోడ్‌ల పరిశో 
ధనల ఫలితంగా పాత రాతియుగ మానవుడు ఆంధ దేశంలో భిన్న|పాంతాల్లో 
నివసించినాడని తెలుస్తున్నది. 


27 


పాత రాతియుగ మానవుడు నదితీరాలలో (పకృతి సిద్ధంగా ఏర్పడిన 
కొండ గుహల్లో నివసించేవాడు. అతని జీవితమంతా ఆహారాన్వేషణలోను 
సంపాదనలోను గడచిపోయింది. నాటి పరికరాల్లో రాళ్ళనుచీల్చి తయారుచేసిన 
చేతిగొడ్డళ్ళు, బొరిగెలు ముఖ్యమైనవి. కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, 
ఆనంతపూర్‌, నల్లొండ, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలలో పాత రాతి పనిముట్టు 
అసంఖ్యాకంగా డొరికినాయి. స్థానికంగా లభ్యమైన పదార్ధంతో వీనిని తయారు 
చేసినారు. కడప, కర్నూలు ప్రాంతాల్లో పలుగురాయి, కృష్ణా నదికి ఉత్తరంగా 
సున్నపురాయి వాడినారు. డోర్నకల్‌ సమీపంలోని నండికనుమ (గిద్దలూరు) 
(పాంతఠ పాత రాతి పనిముట్ట పరిశ్రమకు కేందమయినట్టు కన్పిస్తుంది. 

పాత రాతి మానవున నకు ఆహారం పచనం చేయడం గానీ, ఆహారాన్ని 
నీటిని నిల్వవుంచుకోవడం గాని తెలియదు. అయితే నాటి వనిముట్లలో గీకుడు 
రాళ్ళు దొరికినందున వేటాడిన జంతువుల చర్మాలను మాంసం గీకివేసి దుస్తులుగా 
ధరించినాడని చెప్పవచ్చు. కర్నూలు జిల్లాలో భిల్లసుర్ణం (భిల్లసిరంగం) వ మరొక 
పాత రాతియుగ స్థావరంగా కన్పిస్తుందీ" ఇచటి గుహలో ఆనేక రకాల జంతు 
కేబరాలు జలము: లేకుండా దొరికినాయి. ఆందువల్ల నాటికే మత విశ్వాసాలు 
[1పారంభమై వుండవచ్చుననే అభ్మిపాయం వుంది.” దక్షిణాపథంలో దొరికిన 
పాతరాతి పనిముట్టకు ఆఫికాలో దొరికిన పాతరాతి పనిముట్లకు పోలికలున్నాయి. 
పాత రాతియుగ మానవులు స్మీగిటో తెగల వారై వుండవచ్చును. 

పాత కొత్త రాతియుగాల మధ్య సుదీర్చమైన పరివర్తన కాలమే సూక్ష్మ 
రాతియుగం. ఈ కాలంలో స్వల్ప పరిమాణం ఉన్న పనిముట్లు వాడుకలో 
వున్నందున దీనికీ పేరు వచ్చింది. నాటి |పజలు ఎత్తైన ప్రదేశాల్లో నివసీస్తూ 
జంతువులను చేపలను వేటాడటం ద్వారా ఆహారం సంపాదించేవారు. చెకుముకి 
రాయి, స్పటిక ౦, కురువిందం వంటి అమూల్య శిలలతో చిన్నచిన్న పనిముట్లు 
చేసుకున్నారు. వీనిలో కత్తులు, బొరిగెలు, గికుడురాళ్ళు, బాణముఖాలు ముఖ్య 
మైనవి. కొడవళ్నుగా ఆంబులుగా శ క్రివంతంగా (పయోగించడానికై వీనిని 
కరకుగాని ఎముకకుగాని తాపడం చేసేవారు. దీన్నిబట్టి విల్లంబులు వాడినారని 
స్పష్టమవుతున్నది పశువులతోబాటు ఖడ్గమృగం, దుప్పి, " పంది, ముంగిస, 
ఎలుకలునుగూడ ఆహారానికి ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ యుగం చివరి 
దశలో చేతితో కుండలు తయారుచేసుకున్న pre కన్పిస్తున్నాయి. మృత 
దేహాలను భూస్థాపితంచేసే ఆచారం కూడా _పారంభమయింది. గిద్దలూరు, 
నాగార్జునకొండ , కొండాపూర్‌ (ప్రాంతాల్లోను ఆదిలాబాద్‌ జిల్లాలోను నూశ్మకిలా 
పరికరాలు ఎక్కువగా దొరికినాయి. గిద్దలూర్‌ దగ్గర లభించిన సాజ్యాన్నిబట్టి 


ఈ యుగం కి. వూ. 8000 _ 6000 మధ్య విస్తరించిందని ఒక ఆభిిపాయం,. 


28 


దక్షిణ భారతంలోని సూక్ష్మశిలా పరికరాలకు కాస్పియస్‌ సముద (పాంతాల్లో 
లభించిన వానికి పోలిక లున్నాయి. 
నవ శిలాయుగం : 

గిద్దలూరులో, బళ్ళారిజిల్లా సంగనక ల్లులో ఆవారాన్వేషణ దళనుండి 
ఆహారోత్పత్తి దశకు పరివర్రన చెందిన అంటే పాత శిలాయుగం నుండి కొత్త 
శిలాయుగావతరణకు సాక్యుం లభిస్తున్నది. ఆంధృ్యవదేశ్‌ లో ఇంచుమించు అన్ని 
జిల్లాలోను నవ శిలాయుగ పరికరాలు దొరికినాయి. ఈ దశకు అనుగుణంగా 
ప౩కరాల సంఖ్యలో స్వభావంలో మార్పులు వచ్చినాయి, నవ శిలాయుగ వని 
ముట్టలో దాదాపు నలభై రకాలున్నట్టు కనుగొన్నారు. పరికరాల తయారీలో 
కూడ మంచి నైపుణ్యం కన్పిస్తుంది. రాళ్ళను పగులగొట్టి పనిముట్లుగా రూపొం 
దించి నున్నగా మెరి సేటట్టు రాళ్ళ్శపె రుద్దేవారు నాటి పరికరాలలో గొడ్డలి, 
రెండు వైపులా పదును ఉన్న ఉలి, సుత్తి, బొరిగె, నాగటికరు ముఖ్యమైనవి. 
మొన ఉన్న ఈ కరును కరకు బిగింఛి భూమిని చ రార ఇట్టి కరులు 
నాగార్జునకొండ లోయలో దొరికినాయి. రాగులు, పెసలు, ఉలవలు ఈ యుగం 


లోని 'పంటలై నట్లు కొన్ని శిలాయుగ స్థావరాలనుండి సాక్ష్యం లభిస్తున్నది. 
ఆవారోత్స శ్రి తికోబాటు నీర నివాసాలు ఏర్చోడినాయి. గట్టి కలప ఉన్న తుమ్మవంటి 


చెట్టను గుంజలుగా పోతి దానిచుట్టూ జమ్ము వం టిదాన్ని నిలిపీ మట్టిపూసీ 
గుండని గుడిసెలు నిర్మించుకున్నారు. పళువుల పేడను వంటచెరకుగా వాడడం 
జరిగింది. పశువులను మందలుగా పెంచేవారు. మందచుట్టూ కంచె వేసేవారు. 
ఉట్నూరు (మహబూబ్‌ నగర్‌ జిల్లా) దగ్గిర పేడకుప్పలను' తగులబెట్టిన మనీ 
దిబ్బలు కన్పించినాయి. కాస్త్రీయపద్ధతీ ననుసరించి (Carbon 14) చేసిన 
నిర్ణయం [వకారం ఈ మసిది దిబ్బలు (క. పూ. 2000'సం॥ నాటివని తెలుస్తున్నది. 
తా|మయుగం క్‌ 

దశక్షిణడేశంలో రాగియుగం లేదని నవ శిలాయుగం నుండి మానవుడు 
ఇనుప యుగంలోనికి నేరుగా (పవేశించినాడని చిరకాలంగా భావించినారు. కాని 
(బహ్మగిరి, పుదుచ్చేరి మొదలై నచోట్ల దొరికిన రాగి, కంచు పనిముట్లు ఈ అభి 
1పాయాన్ని పూర్తిగా తొలగించినాయి. నవ శిలాయుగం చివ రిదళల్లో దక్షిణాత్యు 
లకు ఉత్తర దేశంలోని తామ.ళిలా (Chalcolithic) యుగంతో వరచయం 
ఏర్పడినద నడానికి బలమైన సాక్ష్యం లభిస్తున్నది. కర్నూలు జిల్లాలో పాతపాడు 
మొదలై నచోట్ల చి తాలంకృత మృణ్మయపా[తలు లభించినాయి. కృషాజిలా 
కీసరపల్లిలో మ రా క్ష ప నవశిలా ee 
అంధ కర్ణాట (ప్రాంతాల [పజల సంస్కృతిలో చాల పోలికలు కన్పించినా ఎవరి 


2ర్ర 


వ్య క్రిత్వం వారిదేననడానికి కూడా ఆధారాలున్నాయి. బహుశా ఆంధ కర్ణాటక 
[1పాంతాలకు ఒకే కేందాల నుండి ఈ సంస్కృతి విస్తరించి వుంటుంది. 
ఇనుప యుగం = రాకని గుళ్ళు: 

ఆంధ దేశంలో ఇనుపయుగం 'రాశనసిగుళ్ళు' (Megaliths) ఆనే సమారు 
లతో ముడిపడినట్టు కన్పిస్తుంది. ఈ మాటకు “ పెద్దరాళ్ళు' అని ఆర్థం. ఇట్టి 
సమాధులు దక్షిణావథం అంతటా మాతమేగాక మధ్య, పళ్చిమ ఆసియాల్లో 
అనేకచోట్ల కన్పిస్తున్నాయి. దక్షిణదేశంలోని సమాధులు దాదాపు క్రీ. వూ. 500 
సం॥ల నొటివిగా నిర్ణయిస్తున్నారు. ఈ సమాధుల్లో అస్టికలుగాని, మృతదేహాలు 
గాని ఉంచి వానితోబాటు ఆ వ్యక్తికి సంబంధించిన వేస్తు సామ్మాగిని వూడ్చే 
వారు. వీనిలో ఇనుప పనిముట్టు బంగారు ఆభరణాలు లభించడం విశేషం. 

రాకసిగుళ్ళలో దాదాపు వన్నెండు రకాలున్నాయి. వానిలో చనిపోయిన 
వారి స్మృతి చిహ్నంగా శిలా స్తంభం నిలపడం ఒకటి. ఇట్టి గానే 
“మెన్‌హిర్‌' అంటారు. కృష్ణాజిల్లా రేవరాల | పాంతంలో ఇట్టివి కోన్పింఒనాయి. 
మధ్య ఇండియాలో గదబులు నేటికీ “ఉరసకల్‌* అనేవి నిలుపుతారు. “కల్‌! 
అంటే తెలుగులో కూడ శిల అనే ఆర్థం కదా! బహుశా ఛాయా స్తంభాలు నిలిపే 
ఆచారం దీనినుండి వచ్చింది. నాగార్జునకొండలో ఇవజ్వుకుల నాటి ఛాయా 
స్తంభాలు బయల్పడినాయి. 

రాతి పలకలతో పెద్దైవలె నిర్మించి దానిపై మూతగా రాతిపలకను 
ఉంచడం మరొకరకం. వీనిలో ఒకవై పు పలకకు పెద్ద రధం ఉంటుంది. 
"పెచై భూమిమీదవున్న సమాధిని 'డాల్మెన్‌' అనీ, "పేసైను భూస్టాపితం చేసి 
చుట్టూ వృత్తాకార ౦లో రాతి గుళ్ళు పేర్చిన సమాధిని సిస్‌ 7 అనీ ఆంటారు. 
డాల్మెన్‌లు గోదావరి, కృష్టా, చిత్తూరు జిల్హాలో ఎకు. వ; “నీస్త్‌లు ఆంధ దేశ 
మంతటా (విశాఖ మినవో) కన్పిస్తున్నాయి: " 

మట్టి శవపేటిక ల్లో Sarcophagus) అస్థికలు గానీ మృతదేహాలు గానీ 
ఉంచి పాతిపెళ్లే సమాధులు మరొక రకం. ఇట్టివి 1 చిత్తూరు, ఆనంతపురం జిల్లాలో 
ఎక్కువ. ఈ “పెట్టెల్లో పలురకాలు వుంటాయి; వానికి కొళ్ళుకూడా అమర్చే 
వారు. కర్నూలు జిల్లా శంఖవరంలో గొరె ఆకారం పెదె, నల్గొండ జిక్టా 
ఏలేశ్యరంలో ఏనుగు ఆకారం పెట్టె దొరికినాయి. 

రాక్షసీగుళ్ళ [పజలు వ్యవసాయం చేశారా? దశీణదేశంలో (వధమంగా 
వరి వండించి ఆహారంగా వాడింది వీరే. ఇనుము, బంగారం వంటి ఖనిజాలు 
తవ్వి తీశారు. దాక్షిణాత్యులు జా త్రరాహులతో [ప్రమేయం లేకుండానే స్యతం 
(తంగా ఇనుప పనిముట్టు ఉక్కు. తయారుకేయడం నేర్చుకున్నారని శాస్త్రజ్ఞుల 
అంచనా. చాల [పాచీనకాలంలో ఇనుముతో పనిముట్టు తయారుచేసిన ఛాయలు 


ఏ0 


తెలంగాణంలో పెక్కు_చోట్ల బయల్పడినాయి. ఇనుప పనిముట్టు వాడుకలోనికీ 
రావడంతో వ్యవసాయ పర్మిశమ చురుకుగా సాగింది. అహారోత్ప త్తి అధికం 
గావడంతో జనాభా పెరగడానికి, వాణిజ్య సంబంధాలు ఏర్పడడానికి [గామాలు 
పెద్దవై నగరాలు రూపొందినారు. నగరాలు ఐశ్వర్యానికి నిదర్శనాలు, 
రాక్షసిగుళ్ళలోని వై విధ్యాన్ని బట్టి మౌలికంగా ఒకే విశ్వాసం ఉండి 
భిన్న ఆచారాలు అనుసరించిన వేరువేరు తెగలు వీనిని నిర్మించి వుంటారు. 
అయితే (దావిడ భాషలు మాట్లాడే (పాంతాల్లో ఇవి విస్తారంగా ఉన్నందున వీని 
నిర్మాతలు మధ్యధరా జాతులవారు అనే అభి పాయాన్ని వీనిలో కన్పించిన 
మానవ ఆవశేషాలు బలపరుస్తున్నాయి. ఏలేశ్వరం దగ్గిర ఒకే సమాధిలో 
స్రీపురుష క శేబరాలున్నాయి. ఇది సతీసహగమనాన్ని సూచించవచ్చు. లేదా 
వ్యభిచారనేరానికి ఉభయులకు మరణశిక్ష విధించి వారికి ఒకే సమాధిని ఏర్పాటు 
చేసి వుండవచ్చు. ఈ |పజలకు మరణానంతర జీవితంలో విశ్వాసం ఉన్న దనడం 
నిర్వివాదాంశం. ఈ విశ్వాసం పునాదిగా పితృ దేవతారాధన (పారంభమై- _శాద్ద 
కర్మను ఆచరించిన నిదర్శనలున్నాయి. సిస్ట్‌, డాల్మెన్‌ల లోని పలకల్లోనీ 
రం ధాలనుబట్టి జీవి పేతం ?) భూమిపెకి రాకపోకలు జరుపుతుందనికూడ 
విశ్వాసం ఉన్నట్లు కన్పిస్తుంది. పితృదేవతారాధన, సమాధి నిర్మాణ సంపదాయా 
లకు బౌద్ధ యుగంలోని చైత్యకవాదానికి సంబంధం ఉండవచ్చని కొందరి 
అభిప్రాయం. కొన్ని రాక్షసిగుళ్ళలో తికూలాలు దొరకినండదున ఆ (ప్రజలు 
శివారాధకులని శివుడు జననమరణాలకు ఆధి దేవుడని వారి భావమై వుండవచ్చు. 
భిన్న ఆర్థిక రంగాలలో అభివృద్ది నై నె తిక మతాచారాల పెరుగుదల ఫలితంగా 
వృత్తిపరమైన సాంఘిక వర్గీకరణను, ఆర్థిక సామాజిక [శేయస్సుల 
పరిరక్షణకు రాజకీయాధికార నిర్మా ణానికి అనుకూల పరిస్థితు లేర్పడినాయి. 


వైదిక సంస్కృతీ వి స్తణ 

(కీ. పూ. 2000] 1500 మధ్యకాలంలో ఇండో. యూరోపియన్‌ జాతుల 
వారు వాయవ్యసరిహద్దుల గుండా దేశంలో (వవేశించసాగినారు నీరినే “ఆర్యులు” 
అనడం పరిపాటి. ఆర్యపదం జాతివరమైనదీ కాదు; భాషా వరమైనది కాదు. 
ఆ మాటకు పూజ్యుడు అని అర్థం. 'శ్వేతవర్జులు, దృఢకాయులు, యుద్ధ (పియు 
లునై భయంకరులై న వీరిని స్థానికులు ఆర్యులని వ్యవహరించి వుంటారు. (పతి 
మొహమ్మదీయుని సాహెబ్‌ అనడం, (పతి తెల్పవానిని దొర ఆనడం మనలో 
మామూలే గదా!) స్టా సానికులను ఆగంతుకులు దాసిదస్యులని వ్యవహరించారు. 
నేడు ఈ పదాలను “బానిస అనే అర్థంలో వాడుతున్నానాడని ఆగంతకులను (పతి 
ఘటించి పోరాడిన జాతుల పేర్హయి తట వీరే హరప్పా సంస్కృతీ నిర్మాత 
లని చెప్పవచ్చు. [కమంగా “ఆర్యులు” దేశంలో స్థిర పడటంతో సంఘర్షణ తీవత 


31 


తగ్గి వారికీ స్థానికులకు మధ్య ఆవగాహన స్నేహ సంబంధాలు ఏర్పడినాయి. 
నాటివరకూ “ఆర్యులు” సంచార జీవనులయినందున వారిలో సుస్థిర సామాజిక 
వ్యవస్థగానీ సంస్థలుగానీ ఏర్పడే అవకాశం లేదు. వ్యవసాయంతో సవా వృత్తి 
వరమైన సామాజిక విభజన, పురోపాత వ్యవస్థ, పూజా విధానమూ మొదలై నవి 
“ఆర్యులు” “దాసిదస్కుల” నుండి [గహించారు. చిరకాలం జరిగిన ఆర్య ఆర్యేతర 
జాతుల సంస్కృతుల సమ్మేళన ఫలితంగానే వైదిక వాజ్మయం రూపొందిందని 
1పాచ్య పాళ్చాత్య విద్వాంసుల నిర్ణయం. విశ్యామిత, వశిష్ట, అగస్త్య భరద్వా 
జాదు లెవ్యరూ “ఆర్య” జాతీయులు కాదు. బహుళా “వ్యాత్యస్తోమం' ద్యారా 
“ఆర్యులిలో జేరి వైదిక ఆలోచనావిధానాన్ని, మత ఆచారాలను రూపొందించి 
వుంటారు. ఈ విధమైన జాతి.సంస్కృతీ సమన్వయం ఊఉ త్తరాపథం ఆర్యా 
వర్తంగా పరిగణన పొందే వరకూ జరిగింది. నాటినుండి బౌత్తరాహులు తమ 
దృష్టిని దక్షిణదేశంపై మరలించారు. 

బుగ్వేద ప్‌ దశ్షణాపథం గురించి స ఎష్షమైన పరిజ్ఞానం లేదు. దేశ 
బహిష్కృతులను పంపే భూములుగా మ్మాతమే వారు దక్షిణాపథాన్ని గుర్తించి 
నారు. మధ్యదేశం వారి కార్యక్రమాలను కేరదమైన తరువాతనే దక్షిణదేళా 
(కమణపై వారు (శద్ధవహించినారు. ఆయినా చాలకాలం వరకు వింధ్యా దులే 
ఆర్యావర్తానికి సరిహద్ధుగా ఉండేవి. “ఆ సమ్ముదాత్తువై పూర్వాదా సము దాత్తు 
వశ్చిమా తయోరేవాంత రంగిర్యో ఆర్యావర్తం విదుర్భుధాః' అనీ “తంమైచ్చ 
విషయం [పాహుదార్యావర్తాదన న్హ నరమ్‌” అనీ సూూతకారులు నిర్వచించినారు. 
అయితే (బాహ్మణాల కాలంనుండి దక్షిణాపథం జొత్తరాహుల దృష్టి నెక్కు.వగా 
ఆకర్షించింది. ఐతరేయ [బాహ్మణం (కీ పూ. 800) విదర్భ రాజ్యాన్ని, 
విదశేశుడు భీముని పేర్కొంటున్నది. వారి రాజ్యాలలో మిక్కిలి దాక్షిణాత్య 
రాజ్యమైన విదర్భ దక్షిణాపథంలో జొ త్రరాహుల విస్తరణకు కేందంగా ఉపక 
రించింది; ఆదే [బాహ్మణంలోని వన స్సేఫదేవరాతుని కథ ఆర్యావర్రం సరిహద్దుల్లో 
నివసిస్తున్న ఆంధ, శబర, మూతిబ, పుళింద, పుండ తెగలతో వరిచయాన్నే 
గాక వారు దక్షిణంగా వలస రావడాన్ని సూచిస్తున్నది. కీ. వూ. 600 సం॥ 
[ప్రాంతం వాడైన మ నల పాణిని తన “అష్టాధ్యాయి”లో దశ్నిణాపథంలోని 
కళింగ, ఆళ్మక రాజ్యాలను పేర్కొన్నాడు. 

ఇతిహాస బౌద్దవాజ్మాయాలలో దక్నిణావథాన్ని గురించిన పరిజ్ఞానం ఎక్కు. 
వగా కన్పిస్తుంది. మహాభారతంలో ఆగస్తుని కథ ఉంది. ఇందులో అగస్త్యుడు 
వింధ్యాదుల గర్వం ఆణచడమేగాక వాతాపి ఇల్వలులను సయితం అణచినట్టు 
ఉంది. చిరకాలంగా ఊత్తర దక్షిణావథాలకు మధ్య తీవ ఆటంకంగా ఉన్న 
వింధ్యాదుల గుండా దక్షిణానికి మార్గం కనుగొని “ఆర్య విస్తరణకు దశ్మీణా 


ప్ర 


పథంలో ఉన్న (పతిఘటనను నిర్మూలించిన గొప్ప సాహసికుడు, వీరుడు 
ఆగస్తుడని ఈ కథలోని చార్మితకాంశం. తమిళ దేశంలోను హిందూ మహో 
సముద దీవుల్లోను ఆగస్తునకు ఆలయాలు నిర్మించి పూజిస్తున్నారు. “ఆగ 
త్రీయం” అనే శే పేర తమిశ భాషలోని [పథమ వ్యాకరణ 1గంథానికి అతడే 
కారణమనే సం పదాయం ఉంది. ఇది బహుశా స్థానిక భాషలు అభ్యసించి 
తద్వారా స్వీయమత సంస్కృతులను వ్యాపింపజేసే [పయత్నమేమో! ఆధునిక 
యుగంలో పాళ్యాత్యులనుసరించింది ఈ పద్దతే గదా! అగస్త్యుని సాహస 
కృత్యాలేగాక మహాభారతంలో శళూర్చారక, కిష్కింధ, దండక, కరహాట అనే 
(పదేశాలను గురించి |దావిడ, పాండ్య, కేరళ, ఆంధ, ఉత్కళ [పజలనుగురించి 
(పస్తావన ఉంది. 

ఇక రాగూణంలో దక్షిణాపథంతో మరికొంత ఎక్కువ పరిచయం కన్ని 
స్తుంది. అందు... విదర్భ, దళార్డ, దండకారణ్య, కళింగ, ఉత్కళ రాజ్యాలను 
గురించి; రిచిక, మహిషక, ఆంధ, పాండ్య, చోళ, కేరళ (పజలను గురించి 
(పస్తావన ఉంది. పంచవటి, బుష్యమూక పంపాసరోవరాది |పాంతాల గుర్తింపు 
గురించి పేచీలున్నాయి. పంచవటి నాసిక్‌ సమీపంలో ఉందని మహారాష్ట్రల 
వాదంకాగా భదాది సమీపంలోని పర్లశాలే పంచవటి వర్ణనకు సరిపోతుందని 
ఆం్మధపండితులు, పంపాసరోవరం బుష్యమూక ౦ బళ్ళారి సమీపంలో వున్నాయని 
కన్నడిగులు వాదిస్తున్నారు. రామాయణం పేర్కొంటున్న శబర, గుహ అనే 
జాతులు తూర్పు భారతంలోనే వున్నట్టు మహాభారతం చెబుతున్నది. అందుచేత 
రామాయణం తూక్పు భారతంతో అస్టింక్‌ (పజల సంస్కృతీ నేపథ్యంతో జరి 
గిందని చాలమంది నిర్ణయం. అయితే దశకంఠుడై న రావణాసురుని రాజ్యంలో 
రాముని సాహస కృత్యాలు చార్మితకంగా అంగికరింపజాలమని ఆర్‌. సీ. మజుం 
దార్‌ వంటి చారి తకుల అభ్మిపాయం. సువనిద్ద పండితులైన పురాతత్వవేత్త 
హెచ్‌. డి. సంకాలియా అభ్మిపాయంలో కూడ నేటి రూపంలో రామాయణం ఒక 
అభూతకల్పన. కాని రామాయణానికి మౌలిక మైన సంఘటన ఛోటా నాగపూర్‌ 
(పాంఠంలో జరిగివుంటుందనే ఈ పరిశోధన బట్టి గూడా రామాయణకథ తూర్పు 
భారతంలోనే జరిగింది. ఏమైనా వైదిక జనుల దక్షిణాపథ విస్తరణను, అది 
సాధించడంలో రాజులు, పూజారులు పరస్పర సహకారంతో వ్యవహరించిన 
విధానాన్ని సూచన |పాయంగా రామాయణం చెబుతున్నదని అంగికరించవచ్చు. 
రామాయణంలో కణ్వ, భరద్వాజాది ఆశ్రమాల (పస్తావన వుంది. ఈ మహార్షు 
లంతా ఆగస్తుని అడుగుజాడలలో దక్షిణానికి వచ్చివుంటారు. వీరి ఆ్మశమాలు 
వైదిక మత సంస్కృతీ పచార శకేందాలని చెప్పవచ్చు. వీరికి అనార్యుల బెడద 
తప్పించడానికే రాముడు దక్షిణానికి వచ్చివుండవచ్చు. తమ సంస్కృతీ వ్యాప్తికి 


33 


తోడ్పడినందువల్లనే వైదిక బుమల దృష్టిలో రాముడు అవతార పురుషుడు 
అయినాడు. - 

డీ. వూ. 6 శతాబ్దిలో జాకి కుల వివక్షతలను ఖండిస్తూ జైన బౌద్దాలు 
విభృంభించినాయి. ఇవి; పదారకమతాలు కావడంవల్ల ఉత్తర దక్నిణాపథాల మధ్య 
రాకపోకలు ఎక్కువ కావడమేగాక శా జాని (వచారంతో “సంస్కృతీ సమైక్యానికి 
అవకాశం కలిగింది, జౌ ద్ద ద్ద [గంథ మైన 'సుత్తనిపా త'లో జావరి అనే (బాహ్మణా 
చార్యుని వృతాంతం వుంది. కోసలకాజు కులగురువై న బావరి దక్షిణదేళానికి వచ్చి 
అసృకములక రాజ్యాల సరిహద్దుల్లో గ గోడావరీనది మీద ఆ (శమం నిర్మించుకొని 
విద్యాబోధన చేసేవాడు. కళింగ మొడలై న దూర సు సయితం ఆతని 
కీర్తి వ్యాపించేంద. బావరి బుద్దుని సమకాలికుడు. అనంతరం బౌద్ధమతాన్ని ఆవ 
లంబించిననాడు. “ఎమానవత్తు” భాష్యం _పకారం బుద్దుని (ధాన శిష్యుల్లోని 
వాడైన క అస క రాజుకు జొద్దమ మతం ఇచ్చినాడు. జాతక 
కథలలో అస్సక, ములక, కళింగ రాశ్మాల పస క్తి, ఆస్సక రాజులైన అరుణ, 
(బహ్మదత్తుల |పస్తావాలు ఉన్నాయి “భీమసేన జాతకం ఆంధా పథాన్ని, 
చెరివణిజ జాతకం ఆంధనగరిని “పేర్కొంటున్నాయి. “ఆంధ్రగగరి? ధాన్య 
కటకం ఆయి వుండవచ్చని చెప్పినాముగదా! 

ఈ విధంగా భాష్యకారుడై న కాత్యాయనుని కాలానికి (క్రీ పూ. 400) 
జొ త్రరాహులకు దక్షిణదేశంలో మంచి పరిచయం ఏర్పడి రాకపోక లెక్కువయి 
నాయి. ఉ త్తరావథం నుండి దక్షిణాదికి (ప్రజలు, రాకుమారులు వలసవచ్చినారన 
డానికి చాల ఆధారాలున్నాయి. దక్షిణాపథంలోని యదు భోజతెగలు తాము 
పాత్త్యత, ఐల తెగల నంతతి వారమని చెప్పుకున్నారు. ఐలవంశస్థులు గంగా 
యమునా సంగమస్థలంలో ఉండేవారు వారి రాజధాని పతిష్టానం; ఆరిహాబాదుకు 
ఎదురుగానున్న శిధిలాలను (వతిష్టానంగా గు శ్రిస్తున్నారు. ఆది నమూనాగానే 
ములక రాజ్యంఛో (వతిస్టానం ఏర్పడ తర్వాత కాతవాహనుల రాజధాని అయి 
వుంటుంది. విష్ణుపురాణాన్ని అనుసరించి కోనల రాజ్యానికి చెందిన ఇజ్వుకు 
రాకుమారులు అశ్వక, ములక రాజ్యాలు స్థాపించినారు. జైన కావ్యం ధర్మా 
మృతంలోని (పాచీన సం పదాయాన్ని బట్టి యశోధర్ముడనె మరొక ఇమ్యుకు 
రాకుమారుడు దక్షిణాదికి వలసవచ్చి (పతీపాలపురరాజ్యం స్థాపీంచుకున్నాడు. 
(పతీపాలపురాన్నే నేటి వట్టిపోలుగా గుర్తిస్తున్నారు. తమిళ దేశంలోని 
పాండ్యులు తాము పాండవుల సంతతి అని చెప్పుకున్నారు. (పాచీన (గ్రీకు 
రచనలను బట్టికూడ పాండ్యులు ఊఉ త్తరాపథంనుండి వలస వచ్చినవారే. వారి 
మదురై శూరసేన రాజ్యంలో మధుర నమూనాగా ఏర్పడింది. కాత్యాయనుడు 

AC.3 


34 


పాండ్యులు “పాండు” తెగకు చెందినవారనగా వరాహమిహిరుడు “పాండు జాతీ 
మధ్యచేశంలో ఉన్నట్లు చెప్పినాడు. తమిళ (బాహ్మణుల్లో బృహచ్చరణకాఖ 
ఉంది. బహుశా ఉ త్రరావథం నుండి సుడీర్ణ పయాణం తరువాత దక్షిణాదిన 
స్థిరపడిన (వాహ్మణుని సంతతి ఆయినందున వారికా పేరు వచ్చి వుంటుంది. 
బొత్తరాహులు రెండు మార్గాల ననుసకించి దక్షిణానికి వచ్చినట్లు 
కన్పిస్తుంది వారి “వాస్కో డగామా'* అయిన అగస్త్యుడు వింధా|దుల మీదుగా 
ఒక మార్గాన్ని ప పరిశోధించినాడు. బావరి శిష్యులు ఈ మార్గాన్నే ఆనుసరించి 
నారని చెప్పవచ్చు. వీరు అస్సక ములక, విదర్భ, ఆవంతీలగుండా |శావ న్లీ 
చేరినారు. ఆ రోజుల్లో బహుజనాదరణ పొందింది ఈ మార్గమే జైన “ఆవశ్యక 
సూ తాన్ని' బట్టి మగధనుండి కళింగద్వారా కృష్ణా ముఖద్వారానికి ఒక మార్గం 
ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మార్గాన్నే చారి తకయుగంలో మహాపద్మ నంద, 
అశోక సమ్ముదగుప్తులు తమ దశ్నీణాపథ దండయా! (తల్లో అనుసరించివుంటారు. 
పెద్దయెత్తున సైన్యాలతో ఊఉ త్తరాదివారు దండె 'త్రివచ్చి దశక్షిణావథంలో 
రాజ్యాలు స్థాపించిన నిదర్శనాలు లేవు. స్థానిక జాతులను వారి సంస్కృతులను 
నిర్మూలించడం ద్వారా వారు విస్తరించలేదు. వాతాపి ఇల్వలుల కథలవంటివి 
వారి విస్తరణకు స్థానిక (పతిఘటనను సూచిస్తాయి. భిన్నజాతులు సంస్కృతులు 
తారసిల్లిన పుడు ఆమాత్రం సత రం తప్పదు. అట్టి సంఘర్షణలు లేవనుకోవడం 
పొరబాటు, అయితే ఈ సంఘర్షణ అనతికాలానికే వీగిపోయింది. ఆశమాలు 
స్థాపించిన రుషులు సహనంతో పట్టుదలతో [(పచారం సాగించి స్టానికుల్లో వైదిక 
సంస్కృృతిపట్ల ఆదరం కలిగించినారు. చాల సందర్భాలలో ని సానిక మత విశ్వా 
మ ఆజొరాలతో వై దికమతం సమాధానపడింది. అదీ కారణంగా జాతి 
సమ్మేళనం సాంస్కతిక ॥ సమన్వయంద్వారా శాంతియుతంగా విస్తరణ జరిగింది. 
జాతకక థలవల్ల వె వై దిక్మకతువులపట్ల స్టై సానిక (ప్రజలకు ఆస కి జనించినట్టు దక్షిణ 
దేశంలో వర్ణవ్యవస్థ ఏర్పడినట్లు తెలుస్తున్నది. స్టే హెసిక వభువులు “క్షతియు 
అయినారు. కాద (బాహ్మణులయినారు, వారికి మహర్షుల గత పవరలలో 
స్థానం ఏర్పడింది. 

ఈ సమాధాన సమన్వయ ఫలితంగా ఏర్పడిన కొత్త సాంఘిక సంబంధాల 
సంస్థల ' మనుగడ క్రై ఆచరణసూూ తాలను రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. 
ఆ అవసరాన్ని ఆంధ్రదేశంలో ఆప స్తంబుడు తీర్చినాడు. |క్రీ.వూ. 500 
(ప్రాంతంలో ఈతడు గోదావరీ ముఖద్వారంలో నివసిన్తూ తన సూతాలను 
(ప్రవబించినాడని బూలర్‌, కాణే మొదలైన పండితులు సిర్ణయించినారు? వేదా 
ధ్యయన అధ్యావనలకు వై దిక |కతుకాండకు నియమావళిని నిర్దేశించడ మేగాక 
స్థానిక మతవిశ్వాసాలను ఆచారాలను అధర్వణవేదంలో చేర్చి “వానికి ఉన్నత 


(పతిపత్తిని చేకూర్చినాడు. మతవిషయాలపై పురాణాలను పామాణీక 
గంథాలుగా ఆంగీకరించినాడు. ఈ చర్యల! న్నింటిలో నాటి సమన్యయ సామరస్య 
దృష్టి (ప్రతిఫలిస్తుంది. కాత్యాయనుడు, కాటిల్యుడుకూడ దాక్షిణాశ్యులేన కే 
సంపదాయం ఉంది. అది నిజమే ఆయితే కీస్తువూర్యం నాలుగో శతాబ్దినాటికే 


దక్షిణదేశంలో సంస్కృత సంస్కృతీ |పమాణ స్వభావాలు _గహించవచ్చు. 
మగధ సామాజ్యము _ ఆంధ దేశము 

క్రీస్తు పూర్ణం ఆరో శతాబ్దిలో భారత దేశంతో మహత్తరమైన మత 
సాంఘిక రాజకీయ పిష్టవాలు సంభవించినాయి. వేద (పజలలో విజృంభించిన 
ర క్రసి క్రము ఆడంబరమునై న పూవావిధానాన్ని వర్ణవ్యత్యాసాలను జాత్యహం 
కారాన్ని నిరసించి వర్థమాన మవాపేరుడు, గౌతమ బుద్దుడు కొత్త మతాలు 
స్థాపించినారు. సంస్కృతీ సమన్వయానికి తద్వారా జాతి సమ్మేళనానికి 
(పయత్నం ఈ మతాల్లో క  న్పిస్తుంది. అచిరకాలంలోనే జైన బౌద్దాలు స్థానిక 
జాతుల్లో విశేష జవాదోరణ పొందినా నాయి. గౌతమబుద్దుడే. స్యయంగా “రాన 
కటకం దగ్గిర 'కాఐచక తంతం' పవర రిఎపజేసినాడినీ 'ధారణులి' నాతడు 
నిక్షేపం చేసినాడు కాబట్టి రాధ)రణికోట ఆయిందనే గాథలు, మహావీరుడు 
మగధనుండి తోసలి, అటుశుండి' మోసలి మకా. వెళ్ళి జై నధర్మం 
బోధించినాడనీ ఉన్న గాథలు విశ్యాస యోగా ఎలు కాపు. అయినా బౌద్దధర్మ 
(పచారంలో మొదటినుండి ఆంధ్ర దేశం ఆగగామిగా వుంటూ వుంది. బౌద్ద 
[గన ల్లోని బావరి, మహాకాత్యాయన వృత్తాంతాలను బట్టి బుద్దుని కాలంలోనే 
జ్‌ 'ఆర్మధంలో (ప్రవేశించింప. భట్టిపోలు శాననలిపి " అకోకుని కాలంనాటి 
దిషణాది |బాహ్మీ అని బలమైన అభి, పాయం ధాన్యకటక ఏలో అశోకుని స్తంభ 
శాసన శకలం దొరికింది. నాటికే (పసిద్దములై న 'జాద్దక్షేతాలలో ఆళోకుడు 
స్తంభాలు |పతిష్టించినాడు అందుచేత భట్టి పో: ధాన్యకటకాలలో లభించిన 
సాక్ష్యంవర్ణి అశోకుని కాలానికే ఆం ధదేశంలో బౌద్ధం వ్యాపి చెందినదని చెప్ప 
వచ్చు. ఇక కళింగడేళ (పజలు జై నమకాభిమానులయినారు. 'కీ.వూ. 450 
[పాంతంలో మహాపద్మనందుడ. కళింగ నుండి విజయచిహ్నాలుగా జైన|పతిమ 
లను తీసుకు వెళ్ళినాడని ఖారవేలుని హశిగుంఫ శాసనం (క్రీపూ. 185) చెబు 
తున్నది. జైన బౌద్దమతాల వ్యాప్రితో ఉత్తర దక్షిణ దేశాల మధ్య సంబంధాల్లో 
నూతనాధ్యాయం | పారంభమయింది. 

నూతన మత వ్యా ప్రితోబాటు నూతన రాజకీయ పరిణామాలు జరిగినాయి. 
కొ త్త మతాల ఆశయం జాతి సమ్మేళనం అయితే ఈ రాజకీయ పరిణామాల 
లక్యం దేశాన్ని ఒకే (పభుత్వం కింద సమైక్యం చేయడమైనట్టు కన్పిస్తుంది. 


36 


నాటివరకు పరస్పరం ఆంతఃక లహాల్లో మునిగియుండిన పదహారు మహాజన 
పదాలు'జలహీనం కావడంతో వాటిని మగధ ఆ కమించింది. హర్యంకులు మగధ 
స్మామాజ్యానికి పునాదులు వేసినారు. శిశుశాగులు హర్యంకుల రాజ్యవి స్తరణ 
విధానాన్నే ఆనుసరించినారు. శిశునాగులను తుదముట్టించి శ్యూదవంశజులైన 
నందులు మగధసింహాసనం ఆ[కమించినారు. 
నందపంశం : 

నందవంశ స్థాపకుడైన ఎవో పద్మ నందుడు గొప్ప విజేత, ఆజ్ఞాత కులజూ 
డని, సరక్షతాంతకుడని, ఏకరాట్‌ అని పురాణా లతనిని వర్షిస్తున్నాయి. 
డ్‌! గసేనుడని (గీకు రచయితలు శ్ఞాఘించేవారు. మన చర్మి తలో నంద విప్పవానికి 
చాల ప్రాముఖ్యం ఉంది. నాటివరకు రాజకీయాధికారంలో అగవర్దాల “సుతాధి 
పత్యాన్ని శూూదుడైన మహాపద్మనందుడు ఛెదించినాడు. ఒకవై పున క్షత్రియ 
లను నిర్మూలించడ మేగాక [బాహ్మణులను సయితం బాధించినాడని కౌటిల్యుని 
కథ సూచిస్తున్నది. శిశునాగుల తరువాత దేశాన్ని పాలించిన వారందరు కతి 
యేతర రాజవంశాలేనని పురాణాల నుండి తెలుస్తున్నది. మహా సైన్యాన్ని కూర్చు 
కుని మహాపద్మనందుడు దేళ్శాకమణకు పూనుకున్నాడు. కళింగను ఆకమించి 
నట్లు హతిగుంఫ శాసనం, ఆశ్మక న్నాకమించినట్టు పురాణాలు చెబుతున్నాయి 
గోదావరీ నదిపె పైనున్న నాందేడ్‌ (నవన నంద థేర) అనే నగరం నంద స్మామా 
జ్యానికి దక్షిణ సరిహద్దును సూచిస్తుంది. [పాచీన తమిళ సారస్వతంలో వినై 
రంగా కన్పించే నందరాజాల (ప్రస్తావన కూడ నందుల దక్షిణదేశ ఆక్రమణకు 
సాక్ష్యంగా ఉదాహరిస్తారు. ఈ విధంగా నీంధు గోదావరి నదుల మధ్య విస్త 
'రించిన మహాస్మా మాజాని ఇ మహాపద్మ నందుడు స్టాపించినాడు ఇది అంతకు 
పూర్వం క్షతీయు లెవ్యరూ సాధింవలేకపోయిన ఘనవిజయం. బహుశా జైన. 
బౌద్దాల (వచార ఫలితంగా కలిగిన చైతన్యంతో కింది వర్ణా లాతని పతాకం 
కింద చేరి అతనికి చేకూర్చిన బల పోత్సాహాలే మహాపద్మనందుని విజయాలకు 

కారణాలు. 

మహాపద్ముని వారసులు దురాశాపరులై (పజలను పీడించడంతో 
జనాదరణ కోల్పోయినారు. వారి సో[మాజ్యం అనతికాలంలోనే విచ్చిన్న 
మయింది. మౌర్యులు మగధ న్నాకమించినారు. 'తిరిగి మౌర్యులు దక్షిణాపథ 
'దండయా[తలు చేసివున్నందున నందరాజుల చివరికాలంలో ఆంధ కళింగాది 
రాజ్యాలు స్యతంతము లయినట్టు భావించవచ్చును 


మౌర్యులు : 


(డీ.ష పూ. 322 లో చాణక్య చందగుప్తులు _ ఆంటే బాహ్మణ క్షత్రియులు 
శూదాధివత్యం కూలదో సే ఆశయంతో ఏకమయినారు. పురాణాలు మౌర్యులను 


37 


సయితం శూూదులనే చెబుతున్నాయిగాని జై నృగంథాల్లోవారు శతియులుగానే 
సిద్దులు, జైన బౌద్ద మశాభిమానులై నంకుశ బహుళా పురాణాలు మౌర్యుల 
నా విధంగా వర్ణించినుంటాయి. మౌర్యులు కూదులే అయితే చాణక్యుడు వారి 
పక్షం వహించేవాడే కాదు. ఆగవర్ణాల సమైక్యంతో నందవంశం వతనమయింది. 
మగధ సింహాసనం అధిష్టించిన మౌర్యులు భారతదేశాన్ని ఏకచ్చ్మతాధిపత్యం 
కిందికి తీసుకురాగలిగినారు. కాని వారు కూడానూతన మతాభిమానులే! 

ఆంధ్ర పాంతాన్ని జయించిన మౌర్య చ్మకవర్రి ఎవరు? అనేది ఒక 
సమస్య. దక్షిణదేశంలో సిద్దపురము, జైతుంగ రామేశ్వరము, మన్ని. (కర్ణాట 
కము) యరగుడి రాజుల మందగిరి (కర్నూలు) మొదలైన (పాంతాల్లో 
బయల్పడిన ఆళోకుని శాసనాలు ఆతని ఆధివత్యం ఆయా ప్రాంతాల్లో చెల్లుతున్న 
దనటానికి రుజువు. అతని 13 వ శిలాశాసనం 'ఆంధులు మౌర్యస్మేమాజ్యంలో 
(రాజవిషయే) నివసిస్తున్నట్టు చెబుతున్నది. అయితే ఆశోకుడు చేసింది కళింగ 
యుద్ధం ఒక్కటే. ఆ యీద్ధవీభత్సాన్ని చూసిన అనంతరం అతడు యుద్ద 
విధానాన్ని త్యజించి ధర్మ వేచారానికి బద్దకంకణుడయినాడు. కాబట్టే ఆంధ 
దేశాన్ని అశోకుడు జయించలేదు. అతని తండి బిందుసారుడో తాత చంద 
గుప్తుడో జయించి యుండవలె! 

టిబెట్‌ చర్మితకారుడు తారానాథుని రచన ఆధారంగా కొందరు చర్మిత 
కారులు అశోకుని తండి బిందుసారుడే దక్షిణదేశాన్ని జయించినాడనుచున్నా రు. 
చాణక్యుని సాయంతో బిందుసారుడు తూర్పు వశ్చిమ సముదాల మధ్య తన 
స్మామాజ్యాన్ని విస్తరింపచేసినాడని తారానాథుడు [వాసీనాడు. ఈ రచనకు 
బలంగా బిందుసారుని “ఆమి తఘాత” అనే దిరుదాన్ని ఉదాహరిస్తారు. తారా 
నాథుని రచనలో సత్యం కన్పించదు. రదదాముని జునాగడ్‌ శాసనం (కీ, శ. 
150) (పకారం సౌరాష్ట్రాన్ని అంటే పశ్చిమ సముద|ప్రాంతాన్ని చందగుప్పుడే 
జయించినాడు ఆ శాసనంలో చందగుప్రుని రాజ పతినిధి సురాష్ట్ర (పాంత౦లో 
సుదర్శనతటాకం తవ్వించిన నట్టు ఉంది. ఇక కళింగను జయించినవాడు అకోకుడు 
కదా! అందుచేత తారానాథుని రచన యదార్థం కాదు. గీకు రచనలనుబట్టి 
విందుసారునకు మత్తుపదార్థాలపట్ట, పండిత “గోవ్పులయందు ఉన్న ఆస క్ర 
యుద్దాల్లో ఉన్నట్టు కన్పించదు. బిందుసారుని కాలంలో తక్షశిల మొదలై నచోట్ట 
తిరుగుబాట్టు జరిగినాయి. వాని నణచడానికి అశోకుడు మొదలైన తన కొడుకు 
లను పంపినాడుగాని అతడు వెళ్ళలేదు. బహుశా ఈ తిరుగుబాటుల నణచడం 
వల్లనే బిందుసారునకు “అమ్మితఘాత' బిరుడం వచ్చివుంటుంది. ఆ బిరుదానికి 
శతు విధంంసుడనే అర్థ మెగాని రాజ్ఞువిజేత అనే అర్థంలేదు. (కీ. శ. 19వ 
శతాబ్దివాడైన తారానాథుని రచన మినహాయించి భారతదేశ వాజ్మయంలో 


38 


విందుసారుని దక్షిణ డిగ్విజయ |పస్తావన ఎక్కడా కన్పించదు. అందుచేత 
చందగు ప్రమౌర్యుడే దక్షిణదేశాన్ని జయించినాడ ని నిర్ణయించడం యు కం. 
ఈ (కింది అంకాలీ నిర్ణయాన్ని బలపరుస్తున్నాయి: (1) [పాచీన జైన గాథ 
లాధారముగా హరిసేనుడు రచించిన “బృహత్క-ఠథాకోశం” లో చం్మదగువ 
మౌర్యుడు అతని జైనాచార్యుడైన భదబాహునితో మైసూరులోని (శావణబెళ 
గొళకు వెళ్ళినాడని ఉంది. 'రాజావళికథి "సైతం పై కథను పేర్కొనడ మేగాక 
శావణబెళగొళలో చందగుప్తడు జైన సర్మవదాయాన్ని అనుసరించి సల్టేఖన 
(వతదీక్షతో (పాణాలు వదిలినాడని |వాసింది కాబట్టి [శావణబెళగొళ (పాంతం 
చందగుప్తుని స్మామాజ్యాంతర్భాగం అయివుండవలె, (2 ) దక్షిణ దేశంలో 
చందగు ప్ర పట్టణ, చం్యదగిరి, చండగు ప్రబస్తి మొదలై న (పదేశాలు చంద 
గుప్తునకు దశ్షిణ దేశంతో తంట సూచిస్తున్నాయి. గ్రావణబెళగొళ దేవాలయ 
తోరణాలపె చందగుప్తుని జీవితంలోని పె కథాఘట్టాలను శిల్ప్చీకరించినారు. 
(3) గీకు ? చర్మితకారుడైన వ్లూటార్క్‌ రచనలవల్ల చం దగుప్తుడు ఆరు లక్షల 
సైశ్యం కూర్చుకొని భారతదేశం అంతటిని జయించినట్టు తెలుస్తున్నది 
(4) సంగం యుగానికి చెందిన |పాచీన తమిళకవి మామూల్‌ పార్‌ [వాసీనదాన్ని 
బట్టి “వోంబమోరి భర్‌” తిరునలేంలి జిల్లాలోని పొదియిల్‌ కొండవరకు దండ 
యాత నడిపినట్టును టు సందర్భంలో వడుగార్‌ (ఆల సెనికులు చంద 
గుప్తుని సైన్యానికి అ గగాములై మోహూరును ముట్టడించినట్టు, ఆం్యధధానుష్కులు 
ఆద్భుత _వతావం చూపినట్టును తెలుస్తున్న ది. “వోంబమోరియర్‌' అనే మాటకు 
“అనామకుడై హఠాత్తుగా పైకి వచ్చినవాడని" అర్థం. మౌర్యుల్లో ఈ వర్ణన 
వంశస్థాపకుడైన చందగుప్తునకు వ స్తుంది. 
నందవంశ నిర్మూలనంలో, మౌర్యవంశాన్ని సుస్థిరం చేయడంలో. అంత 
కంటే ముఖ్యంగా వాటు హంత నుండి (గీకుల దండయ్యా, తల భయంతో 
వున్న చం, (దగు వ్రమౌర్యుని దృష్టి ఊఉ త్రరదేశ రాజకీయాలలో కేం దీకృతమై 
యున్నందున దక్షిణదేశాన్ని ఆతడు జయించ లేదని కొందరు చర్మితకారుల 
వాదము, కాని నాటి రాజకీయ పరిణామాలు చందగుప్తుని దక్షిణ దిగ్విజయ 
య్మాతకు చాల అనుకూలంగా ఉన్నాయి. “అలెగ్జాండర్‌ [కీవూ 325లో భారత 
దేళాన్ని వీడిన వెంటనే భారతీయులు విజృంభించీ గీకు సైన్యాలను మట్టు బెట్టినట్టు 
(గీకు చర్మితకారులు (వాసీనారు. చందగుప్పుడే ఈ స్వాతం త్యోద్యమానీకి 
నాయకుడు. క్రీ వూ. 324లో అలెగ్జాండర్‌ మరణం భారతీయులకు మరింత 
[పోత్సాహం ఇచ్చింది. అలెగ్జాండర్‌ మరణానంతరం ఆతని సేనాపతులు చేసు 
కొన్న ద్వితీయ విభాజక సంధిలో భారతదేశ (వసక్తి కన్పించదు. (కీ. వూ. 
317 లో |గీకు సేనాని యూడిమస్‌ భారతదేశాన్ని విడిచి వెళ్ళినాడు. దీనితో 


39 


భారత దేశంచో గీకు అధికారం అ స్తమించింది. అందుచే |క్రీ.వూ. 317 తర్వాత 
వాయవ్య |పాంతం నుండి మౌర్య సామాజ్వ్యాూనికి భయాందోళనలు తొలగి 
చందగుప్తు ని రాజ్యా క మణ కార్శ్మకమానికి ఆటంకం లేకపోయింది. అంతేగాక 
దక్షిణదేశ [ప్రాంతాలు నందసా మాజ్యాంతర్భాగాలై అనంతరం స్వతంతములు 
ఆయినాయి. అందుచే వాటిని జయించి ఆకమించనిచో మగధ స్మామాజ్య 
ఆ్మకమణ పూ ర్రి కానేరదు. కాబట్టి సమర్థుడు రాజనీతి ధురంరుకుడునై న చాణక్యు 
సకు వరిపాలనాభారం వదలి చం దగుప్తుడు దశ్షిణదేళ దండయాత సాగించి 
నాడు. నాటి రాజకీయ పరిస్థితుల్లో _"ఆసంతుష్టాద్విజానష్టా సంతుష్టా ఇవ 
పార్టివా” అనే నీతి ననుసరించి నిరంతర సామాజ్య విస్తరణ వధానమే ఒక 
ఈష గౌరవ (పతిష్టల నిలకడకు, అభివృద్ధికీ సాధనము. కాని [క్రీ వూ. 
305 లో తిరిగి |గీకుసేనాని నెల్యూకస్‌ భారత షేశండై పె దండె త్రి వచ్చినాడు. 
చందగుపుడు అతి ఓడించి ఆర్కోషియా, గెడోషియా మొదలై న 
(పాంతాలు పుచ్చుకున్నాడు. కాబట్టి [కీ.పూ. 317.305 సం:ల మధ్యకాలం 
చందగుప్పుని దక్షిణ య్యాతకు “అనుకూలంగా వుంది. బహుశా (కి. పూ. 
310.305 మధ్యకాలంలోనే చందగు పుడు దక్షిణదేశాన్ని జయించి శంకు 


మౌర్యులకాజంలో ఆంధ్రదేశం : 

ఆంధదేశం చందగు ప్పని కాలంలో క్రీ.పూ. 310) మౌర్య స్మామా 
జ్యంలో చేరింది. ఆశోకుని 13 వ శిలాశాసనం ఆంధులు మౌర్యసామాజ్యంలోని 
ప్రజలుగా పేర్కొ ంటున్నది. ఆశోకుని స్మామాజ్యం దక్షిణభాగంలో మూడు 
రాష్ట్రా9 లున్న ట్లు తెలుస్తున్న ది. పశ్చిమ రాష్ట్రాంనికి సౌపారా (శూర్చారకు) కళింగ 
రాష్ట్రాంనికి తోసలి (ధౌళి దక్షిణ రాష్ట్రానికి సువర్ణ గిరి రాజధానులు. [బహ్మగి౨ 
గొణళాసనం పేర్కొన్న సువర్ణగిరిని చరిత కారులు భిన్నంగా గురి రి స్తున్నారు 
కొందరు మస్వీ_ (రాయచూర్‌ జిల్లా) సమీపంలోని కనకగిరి అన్నారు. కాని 
అనంతపురం జిల్లా జొన్నగిరియే సువర్ణగిరి కావడానికి ఎక్కువ అవకాళం 
వుంది. య,రోగుడి శాసనాలకు జొన్నగిరి ఎంతో దూరంలో లేదు. ఈ 
రాజధానీ నగరాల్లో అర్యప్యుతులు మహామ్మాతులు పరిపాలన నిర గహించేవారు. 
మౌర్యులు, ముఖ్యంగా అశోకుడు కేం దీకృత రాచరికం STs [ప్రయ 
త్నించినట్టు కన్పిస్తుంది. కాని ఆ (పయత్నం విజయవంతం కాలేదు. స్మామాజ్యం 
పలుప్రాంతాల్లో స్వతంత (పతిపత్రి ననుభవిస్తున్న జాతులున్నట్లు తెలుస్తుంది. 
రాక్షసి గుళ్ళ పజలు *నాగరకులై ' గణరాజ్య నిర్మాణానికి తగిన హంగులన్నీ 
ఏర్పర చుకొన్నట్లు సరిశీలించాము. ఆంధ [(పాంతంలో మౌర్య (పతినిధులున్న 
సూచనలు లేవు. అదీగాక చం్యదగుప్పని ఆస్థానంలోని (గీకు రాయబారి 
మెగస్తనీస్‌ అంధులకు 30 దుర్గాలున్నవని, లక్ష కాల్బలం, మూడువేల గుర్రాలు, 


40 


రెండువేల ఏనుగులతో పెద్ద 'సైనికబలం ఉన్నదనీ వర్ణించినాడు. ఏరియస్‌ అనే 
మరొక |గీకు చర్మితకారుడు ఆంధులకు ముప్పది రాజ్యాలున్నవనినాడు. 
మెగ స్తనీస్‌ 30 దుర్గాలు ఏరియస్‌ ముప్పది రాజ్యాలకు కేందాలై వుంటాయి. 
ఆం; ధ దేశం తళ గా (పాచీన నగరాల శిథిలాలు బయల్పడుతున్నాయి. 
(పతిష్టానం, పౌదన్యపురం, కోటిలింగాల, ధూళికట్ట, పెదబంకూరు, కొండాపురం, 
ఫణిగిరి, గాజులబండ, వీరాపురం, సాతాని కోట, భట్టి ఫోలు, ధాన్యకటకం, 
తాంబాప (చేబోలు), నరసాల, విజయప్పరి మొదలయినవి ఆ 30 నగరాల 
లోనివని చెప్పవచ్చు. ఇవి అన్నీ చిన్న చిన్న గణరాజ్యాలయి వుంటాయి. కరీం 
నగర్‌ (పాంతంలో సేబక, నస్గాండ (పాంతాలలో మహిషక రాజ్యాలు ఏర్పడి 
నట్టు తెలుస్తుంది. వారి నాలు లభించినాయి. భట్టి పోలు స్థూపకాసనాలను బట్టి 
సవేరుని కొడుకు కుభిరకుడనే రాజు డ్రీస్తువూర్యం మూడో శతాబ్ది చివర్ణో “నిగమ 
సభ “గోష్టీ'ల సహాయంతో అచట పరిపాలన సాగిస్తు నట్టు తేలుస్తుంది. 
నిగమసభ అంటే నగర శేష్టుల సభ. ఇతర నగరాల్లో సిక్‌ం ఇట్టి పాలన 
విధానమే అమలులో వుండివుంటుంది. వడ్డమానులో గాజా సోమకుని పస క్తి 
నిగమ ; [ప పస క్రి కన్పిస్తుంది. (పాచీన అమరావతీ శాసనాలు రాకుమారులను 
పేర్కొంటున్నాయి. రాజనీతిపరులై న అక ఆకోకమౌర్యులు ఈ స్థానిక 
గణరాజ్యాల స్వాతం త్యాన్చి, ఆంగీకరించి బహుశా కప్పం వసూలు వేయడంతో 
తృ పి వహించినారు. ఈ రాజ్యాలన్నింటిలో (పతిష్టా నం రాజధానిగా ములక, 
అశ్వక రాజ్యాలను శాతవాహనులు పాలించేవారు. తీ వంళానికి మూలప్పురుము 
డని “భావిస్తున్న శాతవాహనుడు అశోకుని సమకాలికుడై తన రాజ్య బల గౌరవ 
(పతిష్టలను "పెంపొందించి ఆం ధస్మా మాజ్యానికి పునాదులు కల్పించినాడు. 
మౌర్య యుగానికి ఆంధ |పాంతంలో ఇనుము బాగా వాడుకలోనికి 
వచ్చింది. బంగారం మొదలైన లోహాల వాడకం కూడా ఎక్కువయింది. 
కొండాపూర్‌లో బయల్పడిన "నేల మాళిగలలో ఇనువ ఖార్భానాల సూచనలు 
వున్నాయి ఇనుప పనిముట్ల వాడకంతో వ్యవసాయం శ క్రివంతంగా సాగింది. 
వరి, పత్తి మొదలైన వంట లెక్కువగా పండించినారు. 'ఆంధదేశం వస్త్రపరి 
(శమకు (వసిద్ధి చెందినట్లు భీమ సేన జాతకం నుండి తెలుస్తున్నది. వ్యవసాయం, 
ఇనుప, వస్ర్రపర్మిశమ లెక్కువగా సాగడంతో దేశం సుభిక్షమై ఉత్తరదేశం 
తోనూ బహుశా సీంహళంతోనూ వాణిజ్యం సాగించింది. సింహళంలో [వచారంలో 
ఉన్న బుద్దుని దంత గాథలవల్ల ఊఉ తరదేశం నుండి సీంహళానికి వెళ్ళే 
నౌకా మార్గంలో ఆం ధదేశం మజిలీ స్థలంగా ఉన్నట్టు తెలుస్తుంది. మెగస్తనీస్‌ 
పేర్కొన్న ముప్పై నగరాలు వృద్ది చెందడానికి పర్మిశమలు, వాణిజ్యం పెరిగి 
దేశం ఐశ్వర్యవంతం కావడమే కారణం వశ్చిమతీర రేవువట్టణాలు నాటికే రోమ్‌ 


41 


మొదలైన దూరదేశాలతో వాణిజ్యం సాగిస్తున్న నిదర్శన లున్నాయి. ఆ రేవు 
వట్టణాల నుండి దేశాంతర్భాగానికి వశ్శే మార్గంలో ఉన్నందున ములక రాజ్యం 
చాలా ఐశ్వర్యవంతమై శాతవాహనుల బలగౌరవాలకు కారణమయింది. 
మూడో బౌద్ద సంగీతికి (క్రీ.వూ. 251) పూర్వమే ఆంధ దేశంలో బౌద్దం 
జనాదరణ పొందినట్లు ధాన్యకటకం దగ్గిర ఇటీవలి (తవ్వకాల్లో లభించిన పురా 
వస్తు సాక్ష్యం సూచిస్తుంది. అకోకుని 13 వ శిలాశాసనం ఆంధులు నాటికే 
“ధర్మాన్ని ' అనుసరిస్తున్న ట్టు చెబుతున్నది. ధాన్యక టకంలో ఇటీవల బయల్పడిన 
కాసనాన్నిబట్టి అచట బౌద్దభిక్షకులు “వందనామగోష్టి”గా ఏర్పడినారని తెలుస్తు 
న్నది. అదే శిలపైని శిల్పాన్ని విమర్శిస్తూ ఘోష్‌, సర్కారుల వంటి [పము 
ఖులు ఆది సాంచీ, బార్లుత్‌ శిల్పాలకం'టే |పాటీనమైనదని చెప్పినారు. మూడో 
బౌద్ద సంగీతిలో 'ఆంధకులు* |పముఖ పాత నిర్వహించినారని '“కధావత్తు' 
నుండి తెలుస్తున్నది. భట్టి పోలు కాననాలనుబట్టి అచటి బౌద్దులు “సింహగోష్టి "గా 
నేర్పడినారు. ఎరగుడి గౌణకాస నంలో విద్యార్థులలో కూడ ధర్మాస క్తి కలిగించ 
వలెనని అశోకుడు ఉపాధ్యాయుల నుద్చోధించినాడు. మహిష మండలానికి ఆక్లో 
కుడు మహాదేవభిక్షును వంపినాడు. మహిష మండలం నేటి ఆంధ్ర దేశంలోని 
a అనూరాధా పురంలోని “సువణ్ణమలకిస్తూప స్తూప” ఆవిష్కరణకు మహాదేవుడు 
“వల్లవబొగ్గి నుండి అసంఖ్యాక బౌద్దభిక్షవులతో హాజరయిన ట్టు సింహళ [గంథం 
“వముహావ6శో పర్టిస్తున్నది. పల్హవబొగ్గ వర్ణన వలనాటికి సరిపోకున్న ది. దీన్నిబట్టి 
ఆంధ [పజానీకం బౌద్దాన్నీ ఎంతగా అభిమానించారో స్పష్టమవుతున్నది. 
బౌద్దమత వ్యాపి ప్తివల్ల కమంగా తెగలతత్త్యం నశించి ఆంధ తెగలన్నీ 
శాతవాహన నాయకత్వంలో సమైక్యమై స్మామాజ్య నిర్మాణానికి సుగమ మార్గం 
కలిగింది, 
కొన్ని ఉపయు క్ర (గంథాలు 
1. Alchin and Bright : Birth of Indian Civilization. 
2. Gupta, P.L. : Punch Marked Coins in the Govt. 


Museum. 

3. Gururaja Rao B. K. : The Megalithic Culture in South 
India. 

4. Romila Thaper : Asoka and the Decline of Mauryan 
Empire. 


5. Sankalia HD. : Indian Archaeology Today. 
6. Sastri K.A.N. : The Age of Nandas and Mauryas. 


శాతవాహనయుగము 


కాత్రవాహన రాజవంశ స్థాపనతో అంధుల చరితలోనేగాక దశ్నీణ 
భారత చర్మితలోనే నూతన ఆధ్యాయం ప్రారంభమయింది. దశ్షీణదేశ రాజకీయ 
చరిత శాతవాహనుల తోడనే (ప్రారంభ మైనదనడం ఆతిశయో క్రికాదు. ఉత్తరా 
పథం శక యవన పహ్హవాది విదేశీయుల దాడులతో సంక్షుభిత మవుతున్న 
సమయంలో దక్షిణాపథాన్ని సమైక్యందేసి శాంతి భదతలు (పసాదించిన క్రీర్రి 
శాతవాహనులకు దక్కి౦ది. ఆర్యావ ర్రంనుండి |దావిడ భూములలోనికి విస్తరించి 
ఉభయ (పాంతాలమధ్య వారధియైన సువిశాల స్మామాజ్యాన్ని స్థాపించి తద్వారా 
భారతదేశంలో సాంస్కృతికంగా ఏకత్వాన్ని సాధించడంలో చర్మితాత్మక మైన 
పాతను,శాతవాహనులు నిర్వహించినారన్న సర్దార్‌ పణిక్కర్‌ అభి పాయంలో 
ఎంతో సత్యం ఊంది, సుదీర్గమైన వారి పాలనకాలంలో |పాక్ళత సంస్కృత 
వాజ్మయంలో వినూతన సాహిత్య సంపదాయాలు నెలకొన్నాయి. స్థాపత్యంలో 
శిల్పంలో మహ త్రర విజయాలను |పజలు సాధించినారు; ఖండ ఖండాంతరాలలో 
(పశంసాపాతమైన శిల్పాల్ని సృష్టించినారు. సర్వతో ముఖాభివృద్దిని సాధించిన 
దక్షిణ భారతం దూర దేశాల్లో భారతీయ సంస్కృతీ పతాకాన్ని (వతిష్టించడం 
[పారంభించింది. 

శాతవాహనులు = ఆంధులు 

పురాణాలు ముప్పదిమంది అంధులు సుమారు నాలుగున్నర శతాబ్దాల 
కాలం రాజ్యం చేసినట్టు చెబుతున్నాయి. కొన్ని పురాణాలు ఈ రాజులనే ఆంధ 
భృత్యులని వ్యవహరిస్తున్నాయి. ఈ రాజుల పేద్ద పాచీన శాసనాల నుండి, 
నాణేలనుండి ఉద్ధరించిన శాతవాహన రాజుల పేర్ల తో చాలవరకు సరిపోతున్నాయి. 
అందుచేత భండార్కర్‌, విన్‌ సెంట్‌ స్మిత్‌, బర్జెస్‌; రాప్ప్సన్‌ వంటి పండితులు 
శాతవాహనులు ఆం్మధులేనని మగధలో శుంగవంశం విజృంభించిన సమయంలోనే 
వారు కృష్ణా గోదావరీ మండలంలో విజృంభించి (రాష్సన్‌) పళ్చిమోత్తర సీమ 
లకు వి స్తరించినారనీ, శ్రీకాకుళ, ధాన్యకటక నగరాలు వారి మొదటి రాజధాను 
లనీ (బర్జెస్‌, బార్నెట్‌) తీర్మానించినారు. ఇటీవలి పండితులు కొందరు ఆంధ 
శాతవాహన సామ్యమును తిరస్క-రించినారు. వారిలో [ప్రథముడు ఆచార్య 
వి. యన్‌. సుక్తంకర్‌. అతని వాదన సారాంశం : (1) పురాణాలు ఆంధ, 


క్ష 


ఆంర్మధబ్భత్య పదాచనేగాని కాతవాహన పదాన్ని వాడలేదు; శాసనాలలో 
శాతవాహన పదమేగాని ఆం్మధపదం కన్పించదు. తాము ఆంధులే ఐనచో 
శాతవాహనులా విషయాన్ని తమ శాసనాలలో స్పష్టంగా చెవుకొనేవారే. సమ 
కాలిక శాసనాలలో.ముఖ్యంగా ఖారవేబుని హతిగుంఫ కాసనంలోను, ర్ముదదాముని 
జునాగడ్‌ శాసనంలోను శాతకర్ణి పదమేగాని ఆంధపదాన్ని వాడలేదు. (2) కాత 
వాహన వంశంలోని మొడటి రాజుల శాసనాలు, నాణేలు మహారాష్ట్ర 9లోనేగాని 
ఆంధ దేశంలో లభించలేదు. ఆందుచేత శాతవాహనులు మహారాష్ట్రలో విజ్బం 
భించి, తరువాతి కాలంలోనే ఆంధ దేశాన్ని బయించినారనేది స్పష్టమవుతున్నది. 
శ కారణాలవల్ల శాతవాహనులు అంధులు కారు, వొన్ని పురాణాలు వర్జిస్తున్నట్లు 
ఆం, ధభృత్యులు మ్మాతమే; అనగా ఆం్మధులకు స టగా నుండి స్వతం 
(తాధికారాన్ని సాధించినవారు. ఈ వాదాన్ని ఆచార్య రాయచౌధురి, శ్రీనివాస 
శాన్చి మున్నగువారు బలపరచినారు. శాతవాహనులు ఆంధ దేశాన్ని పాలిస్తున్న 
కాలంలో సంకలనమైనందున పురాణాలు వారిని ఆం్మధులని వర్చించియుండ 
వచ్చునని రాయ్‌చౌధురి సూచన. ఆంధధుల భాష తెలుగు; కాని శాతవాహనులు 
వాడినది ప్రాకృత భాష, అందుచేత శాతవాహనులు ఆంేతరులేనని శ్రీనివాస 
శాస్త్రీ వాదము. 

సుక్తంకర్‌ వాదము పూర్తిగా (భమ [పమాదజనితంగా కన్పిస్తుంది. 
డాక్టర్‌ గోపాలాచారి మాటల్లో ఆది కేవలం 'గాలివాదంి (shot in air). 
కొతవాహన వదం రాజవంశ నామము. కన్లేరీ కొసనంలోను, పులోమావి కాలంలో 
గౌతమీబాలశ్రీ వేయించిన నాసిక్‌ శాసీనంలోను 'శాతవాహనకుల” అనేమాట 
కన్పిస్తున్నది. గౌతమీపు త కాతకర్ణి. “శాత వాహనకుల యశః పతిష్టాకరు 'డట! 
ఇక ఆంధ శబ్దం జాతిని సూచిస్తున్నది. శాతవాహనుల జన్మభూమి ఆంధదేశ 
మైనందున ప్పరాజోలు వారిని ఆం; (ధులని పేర్కొన్నాయి. ఆం ధదేశాన్ని 
పాలించిన ఇమ్యుకు శాలంకాయన విష్ణుకుండిన రాజవంశముల వారెవ్వరును తాము 
ఆం ధులమని చెప్పుకోలేదు. ఆంధభృత్య పదాన్ని ఆంధులయొక్క. భృత్యులు 
ఆంటూ తత్పురుష సమాసంగాకంటే భృత్వులుగా నుండిన ఆంధులు అని 
కర్మధారయ సమాసంగానే అంగీకరించడం యుక్షం అని వండార్కర్‌ అభి 
ప్రాయము. భాగవత పురాణంలోని. 

“హత్వాకాణ్వం సుశర్మాణం తద్భృత్యో వృషలోబలీ 

గాం భోక్ష్యత్యన్షం) జాతీయః కంచిత్కాల మస త్తమ: 
అనే శ్లోకాన్ని బట్టి శాతవాహన వంశస్థాపకుడు ఆం ధజాతీయుడని, మొదట్లో 
భృశ్యుడుగా ఉండేవాడని స్పష్టమవుతున్నది. మత్స్యపురాణం కూడా 'శిశు(ము) 
కోఒన్రంః సజాతీయః' అంటూ వర్ణిస్తున్న ది మత్స్యపురాశా అమే ఆం్మధుల చరి తకు 


44 


ఎక్కువ |పామాణిక మైనదని చర్మితకారుల అభ్మిపాయము. కాతవాహనులతో 
శ్రీయజ్ఞ శాతకర్ణి కాలంలోనే మత్స్యపురాణ సంకలనం జరిగిందని నిర్ణయి 
స్తున్నారు. యజ్ఞశ్రీ స్మామాజ్యం అంధ |పాంతాలకు మామే పరిమితంకాక 
మహారాష్ట్ర9, విదర్భ, కోసల, కర్ణాటక (పాంతాలకు విస్తరించింది. అంటే 
పురాణాల సంకలనం జరిగినప్పుడు శాతవాహనులు ఆం ధదేళాన్ని మాత మే 
హపెలించడంలేదు? మహారాష్ట్ర, కర్నాటక |పాంతాలను సైతం పాలిస్తున్నారు. 
ఐనప్పుడు రాయ్‌చౌధురి వాదంలో బలం లేనట్టు స్పష్టమవుతున్నది. 

శాత వాహనులు (పొకృళాన్ని వాడటానికి కారణం. మౌర్యులకాలంనుండి 
(పాకృతం స్మామాజ్యభాష కావడమే, రాజకీయాధికారంతో జాటు |పాకృతభాష 
మౌర్యులనుండి శాతవాహనులకు సంక్రమించిన వారసత్వం! అంతేగాక కాత 
వాహనులు తమ మాతృభాషను వాడలేదని చెప్పడం నేడు సాహసమవుతున్నది. 
ఇటీవల లభించిన శాతవాహనుల వెండినాణేలు కొన్నింటిపై రాజుల పేర్లు 
రెండు భాషల్లో ఉన్నాయి. అందొకటి (పాకృతం; మరొకటి గుణాఢ్యుడు 
'బృహరత్క_థిలో పేర్కొన్న 'దేస్లీ! అనే భాషగా చెప్పవచ్చు. (పాచీన తెలుగు 
భాషే ఆ భాషయని డాక్టర్‌ దినేశచం[ద సర్కార్‌ వంటి పండితుల అభి పాయము. 
సమకాలికులై న శకరాజులను అనుక రిస్తూ శాతవాహనులు ఆధికారభాష యైన 
(పాకృతంలోను తమ మాతృభాషయైన తెలుగులోను తమ 'పేర్ణను ముదించిన 
నాణేలను తమ స్మామాజ్యంలోని ఆం్యధేతర (పాంతాల్లో వచారోం చే చేసినా రు. 

ఈ అంశా లవల్ల పురాణాలు సః ఎష్టీక రించినట్లు శాతవాహనులు ఆంధులన 
డంలో సందేహం లేదు) శాతవాహనులు “ఆందులుకాక వారి భృత్యులనే వాదం 
వల్ల ఒక విపరీత సమస్య బయలుదేరుతుంది. నేటివరకు లభిస్తున్న ఆధారాలను 
బట్టి శాతవాహనులు వినా ఆం్యధులు మరొకరు రాజ్యం చేసినట్లు తెలియడంలేదు. 
ఐనచో కాతవాహనులు ఎప్పుడు, ఎక్కడ ఆంధులకు భృత్యులై యుండిరో 
చెప్పజాలము శాసనాలలోని శాతవాహనులు పురాణములలోని ఆంధులు ఒకరు 
కాదు అన్నచో ఏకనామధేయులై న రాజులు ఇంచుమించు ఒకేసమయంలో, ఒకే 
ప్రాంతంలో రాజ్యమేలు చుండిరని చెప్పవలసీ వస్తుంది. ఇది అసంభనము! 


శాతవాహనుల జన్మస్థలం 
సాధారణంగా జాతీయ తకు కంపంరరపసదే. జన్మస్థల స సమస్య. శాతవాహ 
నులు ఆంధులని అంగీకరించినపుడు వారి జన్మస్థలం ఆరి ధదేశమనడం సహే 
తుకం. కాని శాతవాహనులు ఆం దేతరులనే సిద్దాంతం వల్ల వారి జవ్మస్థలాన్ని 
గురించి వాదోపవాదాలు బయలుదేరడం సహజం తరవత జన్మ భూమి 
కర్ణాటకమని, విదర్భయని, మహారాష్ట్ర9మని పండితులలో భిన్నాభ్మిపాయాలు 
ఉన్నాయి మరికొందరు శాతవాహనుల జన్మభూమి ఆంధడేశమేగాని వారు 


45 


స్వతంకాధికారాన్ని స్థాపించినది మ్మాతము మహారాష్ట్ర్రమునందే అని 
భావిస్తున్నారు. 
న ర్దాటక వొదం : 

శాతవాహనులు అం _ధేతరులని నిర్ణయించిన స సు శ్రంకర్‌ పండితుడే కర్ణాట 
కము వారి జన్మభూమి అనే వాదం (పతిపాదించినాడు. ఈ వాదానికి మూడో 
పులోమావి మ్యాకదొని కాసనము, పల్లవ శివస్క_ం౦దవర్మ హిరహడగల్రి 
శాసనములు ఆధారములు. మ్యాకదొని, హిరహడగల్లి బళ్ళారి జిల్హాలో ఉన్నాయి. 
ఆ (పాంతాన్ని ఈ కాసనాలు [కమంగా సాతవాహనివార 'ఆహార=రాష్ట్ర) 
సాతవాహనిరట్ట (రాష్ట్ర) ఆని వ్యవహరించినాయి. ఈ బ్య వవోరము శాతవాహ 
నుల కా పాంతంతో సాన్నిహిత్యాన్ని సూచిస్తున్న దని, అందుచే బళ్ళారి లేక కర్ణా 
టక మే శాతవాహనుల జన్మస్థలమని, కర్ణాటకము నుండి మహారాష్ట్ర మునకు 
విస్తరించి, తమ పాలన ఆంతిమ దశలో ఆం ధదేశాన్ని జయించి శాతవాహనులు 
ఏలినారని సుక్తంకర్‌ తీర్మానించాడు. 

మ్యాకదొని శాసనానికి కారకుడైన మూడోపులోమావి శాతవాహనులలో చివరి 
వాడు. శాతవాహన వంశ క ర్రకు, ఆతనికి నాల్గువందల సంవత్సరాల కాలవ్యవధి 
వుంది; ఆంజేగాక వంశక ర్తయెన సాతవాహనునకు లేదా శ్రీమఖునకు బళ్ళారి 
[పాంతానికి సంబంధాన్ని సూచించే సాజ్యులు లేవు. వన నామాంకితము 
లైన [పదేళాలు ఆనేకములున్న ట్టు తెలుస్తున్నది. సాతానికోట (సాతవాహనుని 
కోట _ కర్నూలు జిల్లా, నందికొట్కూరు తాలూకా), స త్తైనవల్లి (గుంటూరుజిల్హా), 
సాతునూరు (ఆదోని తాలుకా), సాతవాహని శిఖరం చాందాజీల్లా, పరిజాగడ) 
మొదలైనవి. ఈ వివరణనుబట్టి సాతవాహనిహార నామము న్నంత మాతాన 
బళ్ళారి పాంతమును కాతవాహనుల జన్మభూమియని నిర్ణయించడం సముచితం 
కాదు. 
విదర్భవాదం : 

ఖారవేలుని హతిగుంఫా శాసనము, గౌతమీప్ముతళాతకర్ణి నాసిక శాసనము 
ఆధారంగా శ్రీ వి. వి. మిరాసీ పండితుడు విదర్భ రాజ్యమే శాత వాహనుల జన్మ 
స్థలమని తీర్మానించినాడు హతిగుంఫాశాసనం “శాతకర్ణిని లక్ష్యము చేయక ఖార 
వేలుడు తన “నెన్యాలను పశ్చిమ దిక్కునకు వంపగా నవి కణ్జబెణ్ఞానది వరకు 
నడిచి మసిక (లేక ముసిక) నగరాన్ని హడలగొట్టిన ఏ” అని చెబుతున్నది. 
నాసీక శాసనం గౌతమీపుత శాతకర్ణిని 'బెణాక టస్యామి' ఆనే విరుదంతో 
వ్యవహరిస్తున్నది. ఈ రెండు ఆంశాల పై మిరాసీ పండితుడు నిర్మించిన సిద్ధాంత 
సారాంశం: కళింగ నుండి బయలుదేరిన ఖారవేలుని “సైన్యాలు పశ్చిమంగా 
పృుళోగమించి శాత్రక్రర్ధి రాజ్యంపై దండె త్తినపి కావున కాత కర్ణి రాజ్యం కశింగకు 


46 


పశ్చిమ దిక్కునందే ఉన్నది, కళింగకు దక్షిణ దిక్కు. నందున్న ఆంధ దేశము 
శాతకర్ణి రాజ్యంలో చేరలేదు; కబ్బబెణ్ణానది వైస్‌ గంగకు ఉపనదియైన కన్హాస్‌ 
నది. ఇది నాగవూర్‌కు ఉత్తర దిశలో పదిమైళ్ళ దూరంలో (ప్రవహిస్తున్నది. 
అందుచేత కాతకర్ణి రాజ్యం విదర్భయే ఆగుచున్నది. నాసిక శాసనంలోని బెణా 
కటము వైస్‌ గంగకు ఉభయ పార్శములందున్న భూమియే మహాభారతంలోను 
వాకాటక శాసనాలలోను దీని [పస క్తి ఉంది. కావున బెణాకటము | పాచీన రాజ్య 
విభాగాలలో ఒకటి; గౌతమీప్కుతుని “పైతృకమై వుంటుంది, అందుచేత 
ఆ [పాంతమే శాతవాహనుల జన్మభూమిగా నిర్ణయించవచ్చును. 

శ్రీ మిరాసీ పండితుని వాదంలో ఆనేక లోపాలున్నాయి : (1) ఆంధ 
దేశము కళింగకు దక్షిణ దిక్కున మ్మాతమే ఉన్నదనుట సరికాదు. కృష్ణానది 
ముఖద్వారం నుండి తూర్పు తీరము తూర్పునకు 'వంగియున్నందున కళింగము 
ఆంధ దేశమునకు తూర్పుడేశమగుచున్న ది. గుంటూరు కృష్ణామండల వాసులు 
గోదావరీ మండల (పజలను “తూర్పువారు! అనుట సర్వసామాన్యము. రెడ్డి 
విజయనగరారీశులు కశింగపై జరిపిన దండయాతలను తూర్పు దిగ్గయ 
యాతలుగా శాసనములు సైతము పే పేర్కొంటున్నపి. అందుచే పశ్చిమంగా పురోగ 
మించిన కళింగ సైన్యాలు ఆంధ దేశము పైనే దండె త్తిశవనడానికి సంశయించ 
నక్కరలేదు; ఖారవేలుడు 'సది వంశస్థుడు; ఇటీవల బయల్పడిన కళింగ - 
మహిష కాధివతి శ్రీసద గుంటుపల్లి తాససమూ తీరాంధంలో పెక్కు చోట్ల దొరికిన 
సదరాజుల నాణేలూ ఖారవేలుడు ఆంధదేశంపై దండెత్తిన అంశాన్ని రుజువు 
పరుస్తున్న వి. (2) కన్హాస్‌ నదిపై ముసీకనగరం ఉన్న 'జాడలులేవు. ముసిక 
నగరాన్ని రాయచూరు జిల్టాలోనీ మస్కాగా కొందరు గు _రిస్తున్నారు. మరి 
కొందరానగరం మూసీ కృష్టానదుల సంగమ స్థలంలో ఉండియుండవలెనను 
చున్నారు. ముసిక నగరం మేహిషకుల ముఖ్య పట్టణమైయుండవచ్చునని కొందరి 
ఆధి పాయం; నల్గొండ, మెదక్‌ జిల్లాలలో మహిష కులనే జాతి పరిపాలన 
చేసినట్టు చెప్పినాము. గుంటుపల్లి శాసనంలోని రాజుకు “మహిషకాధివతి' అనే 
నిరుదం ఉంది. ఇన్ని కారణాలవల్ద ఖార వేలుని పళ్చిమదిగ్గయయా త ఆంధ 
దేశ కృష్ణానదీ (పాంతం మీదనే జ3గిందనీ కజ్బబెణ్ఞానదీ కృష్ణవేణీ నదియేనని 
నిర్ణయించడం సమంజసంగా కన్పిస్తున్నది. బౌద్ద (పాకృత వాజ్మయంలో 
కృష్ణానదికి కణ్బబెల్ణా అనే వ్యవ హారం ఉన్నట్టు తెణస్తుంరి. (3) కటక్‌, కళ్యాణ 
కటకము, ధాన్యకటకము అనే పేర్లు ఉదాహరణగా బెణాకటము ఒక రాజ్యము, 
రాష్ట్ర్రముగాగాక నగరముగా |గహించడం యుక్తం. ఐనచో - బెణాకటము వేణా 
నదిపెనున్న నగరమనే అర్ధము వస్తుంది. బెణా అనేది కజ్దబెణ్తాకు సంక్షిప్ర 
గూఫమని (గహనే ఆ నగరము ధాన్యకటకముగా గుర్తించడం సమంజసము. 


47 


(4) బాలశ్రీ నాసిక్‌ శాసనాన్నిబట్టి విదర్భ ప్రాంతమును గౌతమీ ప్కుతుని 
పెతృకముగా ఆంగీకరించుటకు వీలుకాదు. అతడు జయించిన రాజ్యములలో 
నొకటిగా విదర్భను ఆ శాసనం పేర్కొంటున్నది. కాబట్టి గౌతమీప్యుతుడు తన 
విజయ యాతలను విదర్భనుండికాక మరొక పాంతమునుండియే (పారంభించి 
ఉంటాడు. కాబట్టి కజ్దబెజ్ఞా, బెణాకటములనుగురించి మిరాసీపండితుని సూచ 
నలను అంగీకరింపజాలము; ఆ నూచనలలో సత్యము ఉన్నదని ఆంగీకరించినను 
వానివల్ణ విదర్భ శాతవాహనుల జన్మ స్థలమని సిర్దారణకాదు; మెదటి కాతకర్ణి, 
గౌతమీప్పుత శాతకర్ణి విదర్భ నేలినారనుటకు మ్మాతమే ఆ కాసనాలనుండి 
సాత్యం లభిస్తుంది. 

మహారాష్ట్రవాదం - 

(పాకృత బాషను వాడినందున కాతవాహనులు మహారాష్ట్ర్రలన్న 
ఢీ పి.టి. (శ్రీనివాసయ్యంగారి వాదాన్ని “పైన 'పేర్కాన్నాము. వీరి భావానికి 
జొగెల్కర్‌ మొదలైన పండితులు మరికొన్ని అంకాలు జతపరచి శాతవాహనుల 
ఆదిమనివాసము మహా రాష్ట్ర్రమనే వాదాన్ని రూపొందించినారు. ఈ వాదం 
సారాంశం : ఆంధులు అనాదిగా వింధ్యపర్వత (పాంతీయులు; బొంబాయి 
సమీపంలో ఆం్మధీనది ఉంది; ఆ నదీతీరంలో నివసించి నందునే వారు ఆం్మధు 
లైనారు. ఐతరేయ బాహ్మణం పుళింద, మూతీబ, శబర జాతులతో కలిపి 
ఆంధులను చెప్పింది. వీరందరూ మవోరాష్ట్ర పాంత వాసులు; ఆం ధులు 
సైతము వారిలోనివారే; ఆం్మధులలో ఒక తెగ శాతవాహనులు. ప్రాచీన రాజ్యా 
లను పేర్కొంటూ వ్యాకరణవేత్త పాణిని అవంతి కోసల కరూళ కళింగములను 
మామే పేర్కొన్నాడు, దీన్ని బట్టి పాణిని కాలంలో ఆం్మధదేశం రాజకీయ 
వ్యక్తిత్వం లేక కళింగరాజ్య అంతర్గత మై ఉండేది. అనంతరం మహారాష్ట్ర, 
మహాభోజ, పిటినిక, పుళింద, పుండ, శబర, మూతిబ మొదలైన జాతులను 
సమైక్యం చేసి ఆం్మధ శాతవాహనులు స్మామాజ్యం స్థాపించినారు. అందుచేత 
పులోమావికి “'నవనరస్వామి' అనే బిరుదు సార్థకము. శాతవాహనులు వాసిష్టీ 
పుత, గౌతమీపుత అనే మాతృసంజ్ఞలను వాడీనారు. ఇది మహారాష్ట్రములోనీ 
ఆచారము. అందుచేత మహారాష్ట్ర మే శాతవాహనుల జన్మభూమి. 

ఇది చాల లోపభూయిష్టమైన వాదమని వేరే చెప్పనక్కరలేదు. వాత వాహ 
నులు (పాకృృత భాష వాడడానికిగల కారణాన్ని, వారికి _పాదీన తెలుగు మాతృ 
భాష అనడానికి లభిస్తున్న ఆధారాలను పైన పేర్కొ_న్నాము. ఇక ఆం, ధ్రీనది 
మహారాష్ట్రలో ఉన్నంతమ్మాతాన కాతవాహనుల జన్మస్థ్టల మా [ప్రాంతమని 
నిర్ణయించడం (ప్రమాదకరము. ఆదే పేరుగల నది బళ్ళారి పాంతంలో కూడ 
ఉంది. దక్షిణావథ వాసులుగా ఐతరేయ (వాహ్మణం 'పేర్నొాంటున్న జాతు 


48 


లన్నింటిని మహారాష్ట్ర లోనే ఇరికించవలనీన పనిలేదు. ఇతిహాస వాజ్మయంలో 
ఆంధ శబరాదులు తూర్పుభారతంలోని జాతులుగా కన్పిస్తున్నారు. నేటికి 
శబరులు ఆంధ, ఒరిస్సా (ప్రాంతాల్లో ఉన్నారు. పాణిని ఆంఛదేశాన్ని 
పేక్కొనకపోయినంత మాత్రాన ఆంధదేశం లేదనడం సాహసం. బౌద్ద 
వాజ్మయం అంధ కళింగ జనపదాలను, ఆంధనగరిని "పేర్కొనడం విస్మరించ 
రాని చార్మితకాంశము. అశోకుని పూర్వం నుండి అంధక బౌద్దభికువులు ఆంధ 
దేశ [ప్రత్యేకతను నిలిపినారు. “నవనరస్వ్యామి' విరుదం ఉన్న పులోమావి 
పౌరాణిక వంశ|కమాన్ని బట్టి ఇరవై మూడో రాజు. వాస్తవానికి మహారథులు 
మొదలైన వారిని జయించి వారితో వై వాహిక సంబంధాలు చేసినవారు 
శ్రీముఖుడు, అతని కుమారుడు మొదటి శాతకర్ణి. “నవనరస్వామి' బిరుదానికి 
జొగేల్భార్‌ పండితుడు చెప్పిన అర్థమే సరియైనచో ఈ ఇరువురికి మ్మాతమే 
ఆ బిరుదం ఆర్థవంతమౌతుంది. కాని వారికి ఈ బిరుదం లేదు. మాతృసంజ్ఞలను 
వాడిన మొట్టమొదటి శాతవాహన చక్రవర్తి గౌతమీప్పుత శాతకర్ణి, వంశ 
పట్టికల్లో ఇరవై రెండవవాడు. శ్రీముఖామల జన్మస్థలం మహారాష్ట్రమే ఐనచో 
ఈసాంఘిక స్మ్యపదాయ్మపభావము వారిపై బలంగా ఉండియుండవలసీంది. కాని 
వారెవ్వరూ మాకృసంజ్ఞలను వాడలేదు. “కాబట్టి మాతృసంజ్ఞలు ఆధారంగా కాత 
వాహనుల జన్మభూమి “మహారాష్ట్రమని నిర్ణయించలేము. 

డాక్టర్‌ కె. గోపాలచారి మొదలై నవారు మరొక వాదాన్ని |పారంభిం 
చారు. శాతవాహనులు ఆం|ధులే; ఆంధ దేశ మే వారి జన్మభూమి ఐయుండ 
వచ్చును; కాని |పథమంగా స్వతంత రాజ్యాధికారాన్ని ఆంధులు సాకు 
(పాంతంలోనే సై సాపించినారు. తర్వాత చాలా కాలానికి, గౌతమీవు!త శాతకర్ణి 
కుమారుడై న పులోమావి కాలంలో ఆంధదేళాన్ని జయించి నా 
పీరి వాదానికి ముఖ్యమైన ఆధారం శాతవాహన చ|కవర్తులలో మొదటివారి కాస 
నాలు, నాణేలు మహారాష్ట్ర 9౦లో లభించడమే. బాలశ్రీ నాసీక్‌ శాసనంలో ఆంధ 
దేశ (వస క్రి లేకపోవడం తమ వాదాన్ని బలపరుస్తుందని వీరి భావన. గోపాలా 
చారీ వాదంలో కొంత నిజం వున్నట్టు ముందు పరిశీలిద్దాం. అయితే ఆచార్య 
గొ ర్తి వెంకటరావుగారు “థాతవాహనులు ఆం దులగి అంగీకరిస్తే వారి స్మా మాజ్యం 
తూర్పునుండి పశ్చిమానికి విస్తరించిందని చెప్పడమే సమంజసము వాజ్మయ 
పురావస్తు సాజ్యాలు ఈ వాదాన్నే బలపరుస్తున్నవి'” అంటారు. 

( 1) పాకృత భాషలోని “లీలావతీ” కావ్యం హాలచ్మకవ ర్రికి గోదావరీ 
నదీ ముఖద్వారంతో సంబంధాన్ని సూచిస్తున్నది. పౌరాణిక పట్టికలలో హాలుడు 
వదిహేడవ వాడు; గొతమీప్పుత శాతకర్టికి ఐదుతరములు ముందువాడు. హాలుడే 
సంకలనం చేసిన “గాథాస ప్రశతి'లో సెక్కు. తెలుగు మాటలున్నాయి; ఆంధుల 


49 


సాంఘిక సంపదాయాలు ఉశ్నాయి. ఈ ఆంళాలు ఆం్మధదేశంపై హాలుని పరి 
పాలనకు తార్కాణాలు. 

(2) బాలశ్రీ నాసిక శాసనంలో ఆంధడేశ [పస క్తి లేదనడం నిజంకాదు. 
గౌతమీప్పుతుని సామాజ్యంలోని పర షాతాలలో మహేంద, నీరిఠన, సెటగిరులను 
ఆ కాసనం పేర్కొంటున్నది. ఇవి తూర్పు కనుమలలోని కొండలే. మహేందగిరి 
విశాఖపట్టణం జిలాలో ఉంది. 'సెటగిరి శ్రీపర్వత _ నాగార్జునకొండ సమీపం 
లోనిది. సెపగిరి మీడి ఆలయంలో ఆష్టభుజస్వామి తిష్ట జరిగినట్టు కాసన 
సాక్ష్యం లభిస్తున్నది. ఇక నిరిళఠనను సంతృ ప్తికరంగా గుర్తించిన షు లేరు, 
ఇది శ్రీ స్థానమనీ కర్నూలు జిల్లాలోని శ్రీశైలానికి ఆన్యయిస్తుందని చాలమంది 
చర్మితకారులు భావించినారు. కాని ధాన్యకటకమే సిరిఠన అయి వుంటుంది. 
ధమ్నకడ, ధనకడ, ధాన్యకటక, ధనకటక, ధారణికోట మొదలైన పేరులేగాక 
ధాన్యకటకానికి క్ష కుప్తంగా శ్రీధాన్య శ్రీస్తాన అనే పేర్చుకూడ ఉన్నట్లు తెలుస్తున్న ది. 
ఐతే ఇది పర్వతం కాదనే అభ్యంతరం చేప్పవచ్చు. కాని బౌద్ద 
వాజ్మయంలో ధాన్యకటకానికి వూర్యశై లమనే చేరు చాలా రు చైనా 
యా తికుడైన యువాన్‌చాంగ్‌ ధాన్యకటకం తూర్పు దిక్కున ఒక పర్వతం 
ఉందనీ అక్కడ వజపాణి ఆలయం ఉందని Ss సింహళ బౌద్ద 
(గంథాలలో వ్యజపర్వత వాసీనికాయమనే బౌద్దసంఘం "పేరు కన్పిస్తుంది ఈ 
“వ జపర్యతం' యువాన్‌చాంగ్‌ వర్ణించిన పర్యోతము ౩ వూర్యశకైలము ఒక టేఐ 
యుండవచ్చు. అదే నాసిక్‌ కాసనంలోని సీి3ళన అని చప్పవచ్చు. గౌతమీ 
ప్యుశుని వాహనాలు మూడు సమ్ముదాలలో నీర్ముతావెనట! తూర్పు తీరం వరకు 
నాతని స్మామాజ్యం వి స్తరించినప్పుడే అది సంభవ మౌతుంది. కాబట్టి గౌతమీ 
ప్వుతుని స్నామాజ్యంలో ఆంధదేశం చేరియున్నద నుట స్పష్టము. ఐతే నాసిక్‌ 
శాసనంలో ఆంధదేశం "పేరు లేనిమాట వాస్తవమే. ఆ శాసనంలోని ఆస్సక, 
ములక, కుకుర, అవరాంత మొదలైనవి అతడు యవన పహ్హావ క్షహరాటుల 
నుండి జయించిన రాజ్యాలుగా కన్పిస్తున్నాయి. ఆయధదేశం అతడు జయించినది 
కాదు ఆది ఆతని పైతృకం; అందుచేతనే ఆం ధదేశం నుండియే గోతమీ 
పుతుడు విజృంభించి పాగు త్రర రాజ్యాలను జయించినాడు. ఈ విషయాన్నే 
నాసిక్‌ శాసనం సూచిస్తున్నది. గౌతమీపుతుని నాణేలు అసంఖ్యాకంగా ఆంధ 
దేశంలో అనేక పాంతాలలో దొరికినాయి. నాగార్జున కొండలో జరిగిన ఇటీవలి 
(తవ్వకాలతో గౌతమీపుతుని నాణేలతో బాటు నాణెములు మ్ముదించే దిమ్మలు 
దొరకడం ఒక విశేషం. ఈ దిమ్మలు నాడు శ్రీపర్వతంలో శాతవాహన 

AC.4 


50 


టంకసాల ఉండేదని సూచిస్తున్నాయి. ఆంటే ఆ [పాంతం శాతవాహన 
సా్మామాజ్యాంతర్భాగ మై యుండవ లె! 

మరొకముఖ్యవిష యం-.గౌత మీపు తుడు గొప్పవిజేత; సువిశాల స్మామాజ్య 
నిర్మాత; మాళవ వరకు అతని సామాజ్యం విస్తరించిందని అందరూ అంగీక 
రిస్తున్నారు. నాడు ఆం ధదేళశంలో పటిష్టమైన (ప్రభుత్వం ఉన్నదనడానికి 
ఆధారం లేను. అట్టి పరిస్థితుల్లో గౌతమీప్వుతుడు ఆంధ దేశాన్ని జయించక 
విడిచి పెట్టినాడనే వాదంలో అర్ధం అన్పించదు. 

(3) మెగ న్లనీస్‌ వాసినదాన్ని బట్టి చందగుప్తుని కాలానికే ఆం|ధులకు 
"పెద్ద 'సైనికబలం ఉంది; బలిష్టములయిన ముప్పయి దుర్గాలు ఉన్నాయి. 
తమిళంలోని “అహనానూర్‌ 'ను బట్టి ఆంధులు మంచి ధానుష్మ్కులు; శౌర్య 
ధైర్యాలు గలవారు. అంతటి నైనీకబలం, ఆర్థిక సౌష్టవం ఉండడం కేందీ 
కృతాధికారం ఉన్న సువిశాల "రాజ్యంలోనే సాధ్యం" అవుతుంది. దాక్షిణాత్య 
జాతులుగా అశోకుని శాసనాలు పేర్కొంటున్న రథిక, పిటినిక, భోజక, 
పుళింద, ఆంధజాతులన్నీ మవోరాష్ట్రంలో నివసించేవారని ఊహించడంలో 
అర్ధం కన్పించదు. అశోకుని 13 వ శిలాళాసనంలో ఆంధులు బవభ లాన్‌. 
అనేసరిస్తున్నారని ఉంది. ఆళోకుని ష్మరగుడి, రాజులమందగిరి శాసనాలు 
ఆ విషయాన్ని బలపరుస్తున్నాయి. అమరావతీ, భట్టిపోలు స్థూపాల (ప్రాచీనత 
అశోకుని కాలంలో ఆంధులు కృష్ణా గోదావరీ (ప్రాంతాల్లో నివసిస్తున్నారని 
సూచిస్తున్నది. 

(4) శాతవాహన వంశానికి మూలపురుషుడుగా చారితకులు భావిస్తున్న 
సాతవాహనుని నాణెములు కొండాపూర్‌, వరంగల్లు పాంతాలలో దొరికినాయి; 
కరీంనగర్‌ జిలా కోటి లింగాలలో చిముఖు (శ్రీముఖు)ని నాణేలు దొరికినాయి. 
అందుచేత ఆ ప్రాంతంతోనే శాతవాహన స్వతంతాధికారానికి అంకురార్పణ 
జరిగిందని చాలమంది అభీ పాయం. 

(5) శాతవాహనునికి బహుశా పొతుడైన మొదటి శాతకర్ణికి దక్షిణాధి 
పతి” అనే బిరుదం ఉంది. దక్షిణావథం” అంటే నర్మదా, కావేరీ 'నదుల నడిమి 
దేశం అని పైన వివరించినాము. 

పై ఆంశాలవల్ల [పృపథమం నుండి శాతవాహనుల అధికారం ఆంధ 
దేశంపై చలామణి ఐనట్టు తెలుస్తున్నది. “ఇంటగెలచి రచ్చగెలువు'మన్న 
సామెత _పకారం ఆపాధమైన సైనికబలంతో మౌర్యులకు నామమ్మాత సామం 
తులుగా ఉంటున్న శాతవాహనులు తమ మాతృభూమియైన ఆంధ దేశంలోనే 


స(తం| తాధికారాన్ని స్థాపించి, ఆనంతరం విజృంభించి మహారాష్ట్ర పాంతాలను 


51 


జయించినారనడ మే ఉచితమైన నిర్ణయం. ఆయితే, ఆంధ దేశం తూర్చుతీరానికీ 
మాతమే పరిమితం కాదు. 

(6) మొదటి శాతవాహనుల శాసనాలు మహారాష్ట్ర (పాంతంలో లభిం 
చుటకు కారణం లేకపోలేదు. శ్రీముఖుని కాలం నుండి ఆంధులకు మహారాష్ట్ర 
(పాంతాలతో సంబంధం ఏర్పడింది. శక యవనాదులు మధ్యభారతాన్ని ఆక 
మించి దక్షిణంగా విస్తరించడానికి [వయత్నిస్తున్నారు. వారి నరికట్టడాని కై 
మహారథులతో చేతులు కలిపి శాతవాహనులు కృషి చేసినట్టు కన్పిస్తుంది. అందు 
చేతనే మహారాష్ట్ర (పాంతాలపై శాతవాహనులు తమదృష్టిని కేం దీకరించవ లసి 
వచ్చింది. అదీగాక ఆ కాలంలో బలవంతులై న రాజుల దృష్టి భారత స్మామాజ్యాధి 
కార పీఠమైన మగధమై ఉండేది. మగధ న్మాకమించాలని ఆశించిన దాక్షిణాత్య 
రాజవంళాలు మధ్య, పశ్చిమ భారత [పాంతాల న్మాకమించి, అక్కడ తమ 
అధికారాన్ని సుస్థిరం చేసుకోవలసిన ఆవసరం ఉండేది. ఈ ఆశయమే శాత 
వాహనుల కాసనాలు మహారాష్ట్రంలో ఎక్కువగా కన్పించడానికి కారణం. 


శాతవాహనుల తొలి అధీకారపీశం 


ఆంధ్మపాంతాలు ఆదినుండి శాతవాహన రాజ్యంలో చేరియుండినట్టు పె 
చర్చవల్ల స్పష్టమవుతున్నది. అయితే శాతవాహనులు, ఆంధ్రులు ఒకరే అన్నచో 
వారి "రాజ్యం తూర్పు ఆంధనుండి పశ్చిమానికి విస్తరించిందనడం సహజం, 
సమంజసం అనే ఆచార్య గొర్తి వెంకొగావుగారి వాదంలో ఒక లోవం వుంది. 
ప్రాచీనకాలంలో ఏ రాజవంశం కూడ తమ. స్వస్థలంలో సా మాజ్యాధిపత్యం 
వహించినట్టు కన్పించదు. మౌర్యుల జన్మస్థలం మగధ కాదు. కాంనీపురంలో 
విజృంభించిన పల్పవులు తొండైె మండలానికి ఆగంతుకులు, బాదామి పాంతం 
చాళుక్యుల ఆదిమనివాసం ఆనడం అనుమానాస్పదం. కాబట్టి ఒక రాజవంశం 
విజృంభించిన ప్రాంతమే దాని జన్మభూమి ఆనడం సమంజసమైన దృష్టికాదు. 
అదీగాక నేటి |పాంతీయ భాషా సరిహద్దులు _పాచీన mae సరిహద్దులు 
ఒకటిగొవు. 

(పాచీన వాజ్మ యాన్ని బట్టి ఆంధ్రజాతి నేటి ఆంధ పదేశ్‌కు మ్మాతమే 
పరిమితం కాదు. “మజ్జిమదేశ ' సరిహద్దులో “శతకజ్జిక” నగరాన్ని వినయపిటక 
'పేశ్కాంటున్నది. అస్సక, ములక జనపథాలను ఆంధరాజ్యాలుగా'సు త్రనిపాత' 
పె వ్యాఖ్య పేర్కొంటున్నది. ములక కౌరంగాబాద్‌ జిల్హాగాను అస్సక 
నిజామాబాద్‌ జిల్హాగాను (పతిష్టాన (పైఠాన్‌) బోధన్‌ నగరాలు వాని రాజధా 
నులుగాను గుర్తించడమయింది గదా! జైన వాజ్మయం (పతిష్టానాన్ని శాత 


వాహనుల రాజధానిగా పేరొ) గ్రాంటున్నది. కాతక ర్థి పాలిస్తున్న ందున (పతిష్టానాన్నే 


52 


“శోతక్ర్షరిగా' వినయపిటక వ్యవహరించివుండవచ్చు. జైన వాజ్మయ 
సాజ్యున్ని పెఠాన్‌ పరిసర (పాంతాలలో జరిగిన పురావస్తు ఖనన ఫలితాలు 
బలపరుస్తున్నాయి. ముఖ్యంగా నెవాసా దగ్గిర శాతవాహన వంశంలోని తొలి 
రాజులైన కన్హ (కృష్ణ) సిరిసాతకణి, సిరసాతవాహనుల నాణేలు, ము[దలు 
లభించినాయి. సిరిసాదవాహన అనే లేఖనం ఉన్న నాణేలు పూనా, వరంగల్‌, 
హైదరాబాదు, కొండాపూర్‌ లలో దొరికినాయి. ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో 
కోటిలింగాలచెంత (శ్రీముఖుని (చిముఖుని) నాణేలు లభించినట్టు చెప్పేనాము. 
ఈ మొదటి రాజుల నాణేలు తీర్మపాంతంలో గానీ, బీరార్‌, మాళవ, కర్ణాట 
కలలో గాని లభించలేదు. అందుచేత ఆ [పాంతాలు సరిహద్దులు గా (పథమ 
శాతవాహనరాజ్యం ఉన్నట్లు నిర్ణయించడం సమంజసం. మహారాష్ట్ర పాంతంలో 
బలవంతులై న ఆంగీయులరాజ్యానికి శాతవాహనరాజ్యం భిన్నంగా ఊండియుండ 
వలె. మహారథి ఆంగీయులతో తొలి శాతవాహనులు వివాహ సంబంధాలు చేసీ 
నారు. ఈ సంబంధాలు శాతవాహన రాజ్యని స్తరణోద్యమంలో ఉపక రించినాయి. 

ఖారవేలుని హతిగుంఫ శాసనము మొదటి శాతకర్ణి రాజ్యం కళింగరాజ్య 
సరిహద్దుల్లో ఉన్నట్టు సూచిస్తున్నది. చుళ్ళకళింగి జాతకం (ప్రకారం దంత 
పురం రాజధానిగా ఉన్న కళింగాదీశుడు అస్పకరాజైన అరుణునితో పోరాడి 
పరాజయం పొండినాడు. శాతకర్ణి ఖారవేలుల మధ్య సంఘర్షణను ఈ కథ 
సూచిస్తున్నదని భావించవచ్చు. 

పె చర్చవల్ల పక్చిమాంధ్మపాంతము అగ మహారాష్ట్ర ప్రాంతము 
కలిసిన రాజ్యమే శాతవాహనుల తొలి ఆధికారపీథమని, దీనికి వతిష్టానము 
రాజధాని అని తేలిన సారాంశము ఆ రోజుల్లో (పతిష్టానం కీలకస్థానంలో ఉండేది. 
ఉత్తర దశ్షిణాపథాలను కలిపే రహదారిపైనేగాక "పశ్చిమతీర “రేవులను దశ్షీణా 
పథంతో కలిపే కనుమల ముఖద్వారంలో "పైఠాన్‌ ఉంది. ఈ మార్గాల గుండా 
ఎంతో దేశీయ విదేశీయ వాణిజ్యం జరిగేది. ఆ వాణిజ్య మే _వతిష్టాన రాజ్య 
ఐశ్వర్యానికి కాతవాహనవంశ బలగౌరవాలకు మూలమయింది. “మెగ స్లనీస్‌ 
బలవంత మైనదిగా వర్ణించిన ఆంధరాజ్యం బహుశా ములక _ అస్పక లేక 
(పతిష్టాన “రాజ్యమే అయివుంటుంది. 


వంశ నామము 
శాతవాహన పదానికి పాకృతరూవమే సాతవాహన,. శాతవాహన, సాత 
వాహన, శాతక ర్రి పదాలు సమానార్థకాలుగా కన్పిస్తాయి. సత, శతి, సద అనే 


[హనస్వరూపాలు తపన పన్నాల ([పాకృత వయ్యాకరణి హేమచందుని 
[(వకారం శాలివావాని అనేది కాతవాహనకు మరొక (పాక్సతరూపం. 


53 


కొత వాహనపదానికి పలువురు పలు అర్థాలు సూచించినారు. జిన్మపభాసూరి 
అనే జై నరచయిత పకారం వందలకొలది (శతాని) వాహనాలను (వాహనాని) 
దానం చేసినందున శాతవాహను లయినారు. వాహనాన్ని పొందిన వారై నందున 
శాతవాహను లయినారని ఆంటే మౌర్య సార్యభౌముల 'నెన్యంలో ఉన్నత 
వదవులు బడసీనందున ఆ పేరు పొందినారని మరొకరి వ్యాఖ్యానం. [పాచీన 
తమిళ కావ్యమైన శిలప్పదికారంలో “నూర్‌ వార్‌ కన్నార్‌* అను "పేరుంది. ఇది 
“శతకర్ణి'కి తమిశళరూపం. గోకర్ణ, ఘంటాకర్ణ పేర్ణవలె శతకర్ణి అనేది వ్యక్తి 
నామమని, ఆతని కుమారుడే శాతకర్ణి అయినాడని మరొక సూచన. 

ముండారీ భాషలో 'శాతి ఆంటే గరం ఆనీ హాన్‌, కర్ణి, పహాన్‌ 
మాటలకు కొడుకు అని ఆర్థం; అందుచేత అశ్వమేధం చేసిన త్‌ సంతతి 
శాతవావాను లయినారని (పిజాలుస్కీ పండితుని అభి పాయం. కాని ఈ వంశ 
కర్ర అశ్వమేధం చేసినట్టు రుజువు లేదు. అశ్వమేధం చేసిన వంశాలన్నీ శాత 
వాహన వంశాలు కావలే” కాని చర్మితలో ఒకే కాతవాహన వంశం ఉంది, 
కాబట్టి (పిజులుస్కీ వ్యాఖ్యానము అంగీకరించలేము. అయితే ఆంధజాతిలో 
అశ్వకగణం ఉన్నట్లు వారిపేరనే అస్సక (ఆశ్వక) జనవదం ఏర్పడి వుంటుం 
దని పరిశీలించినాము. ఆ జనపద ప్రాంతంలోనే శాతవాహన విజృంభణ జరిగింది. 
అందుచేత ఆశ్యకులకు శాతవాహనులకు సన్నిహితసంబంధం వుండియుండ వలె. 
పురాణాల సంకలనం నాటికి శాతవాహన వద ఉత్పత్తి, నిజస్యరూపము అర్ధము 
విస్మృతిపథంలో పడిపోవడంతో సారస్వతంలో శతకర్ణి, శాతకర్ధి, స్వాతికర్ణ, 
సాతకర్ణ, సాతవాహన అనే భిన్నరూపాలు కన్ని స్తున్నాయి. 

కులము 


శాతవాహనులు | బాహ్మణులు, ఇక[తియులు, శూ దులు అనే భిన్న వాదా 
లున్నాయి. మొదటి శాతకర్ణి అనేక వైదిక (కతువులు చేసినాడు, గౌతమీ 
ప్యుత శాతకర్ణిని ఆతని తరి ఆగమనిలయుడని, కతియదర్పమానమర్థనుడని, 
ఏకబాహ్మణుడని వర్ణించింది. వాసిష్ట గౌతమాది ఉన్నత గోశాల |బాహ్మ 
ణులు శాతవాహనులకు తమ కుమార్తెల నిచ్చి పెండి చేసినట్టు తెలుస్తున్నది. 
అందుచేత శాతవాహనులు [బాహ్మణులేననే గట్టి అభ్మిపాయం ఉంది. గౌతమీ 
బాలశ్రీ తాను రాజర్షి పత్నినని ఒప్పుకొన్న ందున శాతవాహనులు క్మతియులని 
కొందరి వాదము. అయితే వైదిక వాజ్ముయం ఆం్యధులు అనార్యులని ముక్త 
కంఠంగా చాటుతున్నది. శాతవాహనులు అశ్వచిహ్నాం ఉన్న ఆదిమజాతి అయి 
వుండవచ్చునని పరిశీలించినాము (పాచీన వా జ్మయంలో పీరు శూ దులనే సూచన 
ఊంది. జై న వాజ్మయంలో వీరి మూలపురుషుడు [బాహ్మణ యువకునకు శూద 


ర్‌శ్ష 


శ్రీయందు జన్మించిన నట్టుంది; కాని కథాసరిత్సాగరంలోని దీపకర్ణి కథనుబట్టి 
హెతుడనే యకువకు (బాహ్మణియందు జన్మించినాడు.* ఈ కథలు చతహాం 
ర్యాన్ని సూచిస్తున్నాయి. దక్షిణాపథంలో ఆర్యవి స్తరణ సంస్కృృతీకరణ్మక మాల్లో 
ఇట్టి సంఘటనలనేకం జరిగి స్థానిక తెగల పూజారులు | బాహ్మణులయినారు. పాల 
కులు క్ష[తీయులయినారు. వర్ణవ్యవస్థకు నిర్దుష్ట మెన సరిహద్దు లేర్పడని ఆ 
రోజుల్లో. ముఖ్యంగా జైన బౌద్దమత (పలావంవల్ల. క రాత కనుగుణంగా 
అంతర్వివాహాలు జరగడంలో ఆశ్చర్యం లేదు. ఇటీవలి రచయిత 'కాత' అనే 
మాటకు కన్నడంలో “*వోలికుడు* అనే అర్థం ఉన్నట్టు సూచిస్తున్నాడు. శాలి 
(వరి) వాహన (బండి) అనే మాటసైతం హాలికునే సూచిస్తుంది. అందుచేత శాత 
వాహనులు స్థానిక ఆనార్యజాతివారై వ్యవసాయవృ త్తి నవలందిస్తూ బలవంతు లై 
పాలకవర్గంలో (పవేశించి ఉంటారు జైన బౌద్దాలు అవలంబించి రాజకీయాధికార 
పాప్తితో సాంఘికంగా ఉన్న త (పతిపత్తి నంట; ఆ |పతిప త్రినిచ్చే అధికారం 
ఉన్న పూజారివగ్గ ఆదరాభిమానాలు బడసి అశ్వమేధాది వైదిక (క్రతువులు 
చేసి ద్విజవర కుటుంబ వివర్దనులై నట్టు కన్పిస్తుంది. ఏమైనా జాతివర్ణసాంకర్యం 


ఖః దీపకర్ణి కథలో సాతవాహనుల జన్మస్థలాన్ని కులాన్ని గురించిన చారిత 
కాంశం లేకపోలేదనే బావం ఇటీవలి” పరిశోధనలవల్ల కలుగుతున్నది. 
తీరాంధంలో సదనామాంతంవున్న శాసనాలు నాజేలు విరివిగా లభిస్తు 
న్నాయి. శివమక సద శాసనం ఆమరావతిలోను నాణేలు చేబోలు, 
వడ్డమానులలోను, ముదిక రామతీర్థంలోను దొరికినాయి. శ్రీ సద శాసనం 
గుంటుపల్రిలో బయల్పడింది. వోరీతిపుత మానసద శాసనం వేల్పూరులో 
వుంది మానసద, మహాసద నాణేలు వడ్డమానులో లభించినాయి. ఈ 
రాజులు బహుశా వేంగి, వరమా నపురం రాజధానులుగా కొంత కాలం 
తీరాం్మ ధాన్ని స్వతం[త (పతిప త్రితో పాలించినారని చె సాక్ష్యం సూచి 
స్తున్నది. వీరిలో శ్రీ సదకు మహామేభఘ వాహన, కళింగ. మహిష కాధిపతి 
బిరుదులున్నాయి. కావున వీరు ఖారవేలుని వంశంవారని స్పష్టమవు 
తున్నది. వీరి నాణేల మీద వృక్ష చైత్యము, సీంహమూ ఉన్నాయి. ఇక, 
శాతవాహనుల [ప్రాచీన నాణేల మీద సదవాహన, సాదవాహన రూపాలు, 
వృత చైత్యమూ అశ్యమూ కన్పిస్తాయి. వృక్ష చైత్యము యజారాధనకు 
నిదర్శనం. కాబట్టి సదరాజులు, సాదవాహనాలు వుభయలు యశారాధ 
కులు, బవుళా యక్షజాతీయులు. దీపకర్ణి కథలోని సాతుడే వుభయుల 
మూల పురుషుడు; కృష్ణా ముఖద్వార భూమి వీరి జన్మస్థలం, కారణాంత 
రాలచే వీరు రెండు కాఖల్చై కళింగ, ఆశ్యకజనపదాలకు వలస వెళ్ళినారు, 


55 


జరుగుతున్న ఆ రోజుల్లో వర్గాన్ని స్పష్టంగా నిర్ణయించ నానడం ఎండమావుల 
వేట వంటిది. 
కాలనిర్హ యం 

కాతవాహన వంశాన్ని గూర్చిన సమస్యలలో వారి కాలనిర్ణయం చాల 
జటిలమయింది. దీన్ని గురించి చర్మితకారులలో ఏకాధి పాయం లేదు. ఆందుకు 
కారణం పురాణాల సమాచారంలోని వైరుధ్యాలే. శాతవాహనుల ఆనంతరం 
దక్షిణాపథ రాజకీయాల పరిణామాల దృష్ట్యా శాతవాహనా స్తమయం | క్రీ॥క!! 
225 తర్వాత జరగలేదని నిశ్చయంగా చెప్పవచ్చు. కాని శాతవాహన 
యుగారంభాన్ని గురంచి అంగీకారం లేదు. శాతవాహనులు దాదాపు 456 
సంవత్సరాలు పాలించినట్లు పురాణాల మధ్య స్థూలమైన అంగీకారం ఉంది; 
కాని వివరాలలో మాతం ఐక్యం లేదు. అందుచేత శాతవాహన యుగారంభం 
గురించి భిన్న సిద్దాంతా లేర్పడినాయి. 

ఆచార్య గా రి వెంకటావుగారి సిద్ధాంతం [వకారం శాతవాహనులు 
కీ.వూ. 271లో రాజ్యం స్థ సాపించినారు. మత్స్య పురాణాన్నిబట్టి శాతవాహనుల్లో 
15 వ రాజైన పులోమావి కాజ్యాయన సుశర్మను డీ వూ. 30లో వధించినాడు. 
పులోమావి (క్రీపూ. 43 లో సింహాసనం ఎక్కివుంటాడు. పులోమావికీ రాజ్య 
స్టాపకుడై నే శ్రీముఖునకు మధ్య 228 సంవత్సరాల వ్యవధి ఉంది కాబట్టి రాజ్య 
స్థావన క్రీ.పూ. 271 లో జరిగింది. కాని |కీ.వూ. 256 |పాంతంలో ఇచ్చిన 
అశోకుని 13 వ శిలాశాసనం ఆం;ధులు 'రాజవిషయంి లో అంటే 


రెండవ శాఖ స్థానికులై న ఆశ్యకులతో చేరి, వారి సాయంతో అఢికారం 
లోనికి వచ్చి అశ్వచిహ్నాన్ని స్వీకరించివుంటారు. కళింగ శాఖ ఖార వేలుని 
నాయకత్వంలో పెద్ద రాజ్యం స్టై సాపించారు. ఖారవేల (కారు = = నల్లని; 
వేల్‌ = వొల్లె' అనేది తెలుగు పదం ఆని కొందరు పండితులు సూచించడం 
కూడ గమనించదగివుంది. ఖారవేల శాతక ర్జుల మధ్య వైరం జాతి 
వైరమును సూచిస్తుంది. ఖారవేలుడు కృష్ణా 'ముఖద్వారంపె వలుమార్లు 
దండె త్రినాడు; మాతృభూమిని ఆ|కమించాలనే సంకల్పం అయివుండ 
వచ్చు. ఖారవేలుని అనంతరం మేఘవాహనులకు కళింగలో బలం 
క్షీణించి తీరార్యధానికి మరలి చిన్న రాజ్యాలు స్థాపించి పాలించినారు. 
గౌతమీపుతుడీ (పాంళాలను స్వాధీనం చేసుకున్నాడు కాని, స్థానిక 
(పభువులను తొలగించలేదు; పులోమావి, శివశ్రీ శాతకర్ది సదరాజులను 
తుద ముట్టించి సాదవాహన ఆధికారాన్ని తీరాంధంలో బలపరచుకొన్నట్లు 
కన్పిస్తుంది. 


ర్‌6 


మౌర్యస్మామాజ్యంలో నివసిస్తున్నట్లు చెబుతున్నది. అందుచే ఆశోకుకున 
పూర్వమే ఆం్యధులు స్వతంత రాజ్యస్థాపన చేసినారనడం సమంజసం కాదు. 

ఆంధులు శ్రీసువూర్యం 73 లో స్వతం్యతులయినారని ఆర్‌.డి. భండా 
ర్కర్‌ సూచన. చివరి కాణ్యాయనునీ శుంగవంశ శేషాన్ని నిర్మూలించి ఆం ధులు 
విజృంభించినారన్న పౌరాణిక సమాచారం భండార్క-ర్‌ కు ఆధారం. మౌర్యులు 
[కీపూ. 322 లో (ప్రారంభించి 137 సంవత్సరాలు పాలించినారు. అనంతరం 
శంగులు కణ్వులు ఏకకాలంలో 112 సంవత్సరాలు ఏలినారు కాబట్టి (322. 
(137 + 112 =) 73 లో ఆంధరాజ్యం _పారంభమయినదని భండార్కర్‌ 
లెక్క. గట్టినాడు. కాని చివరి శుంగుడైన దేవహూతిని వాసుదేవకాణ్యాయనుడు 
వధించినాడని పురాణాలే చెబుతున్నందున శుంగ కాణ్వ వంశాలు ఏకకాలంలో 
రాజ్యం చేసినవనడం పొసగదు. కాతవాహన విజృంభణ సందర్భంలో శుంగులను 
పేర్కొనడం ఉభయులకు మధ్య జరిగిన సంఘర్షణను మ్మాతమే సూచిస్తుంది. 
శాతవాహన రాజ్యస్థావకుడ్రె న శ్రీముఖుడు చివరి కాణ్యాయనుడైన సుశర్మను 
చంపినాడని పురాణాల్లో ఉన్నందున శాతవాహనులు (కీస్తుపూర్వం 30/28 లోనే 
విజృంభించినారని డిని. సర్కార్‌ అభి పాయము. 

భండార్కర్‌, సర్కార్‌ల సిద్ధాంతాల్లో చాల లోపాలున్నాయి. 
సాధారణంగా పురాణాలు సమకాలిక రాజవేంకాలను ఒకరి అనంతరం మరొకరిని 
వ సంద పం ఆ సత్యాన్ని వారు గుర్తించరు. వాయుపురాణం 15 మంది 
రాజులను పేర్కొని, వారికి 300 సంవత్సరాలిస్తున్నది అదే | పామాణికంగా 
ఈ వండితులు అంగీక రిస్తూ ఆ పురాణాల్లో లేని రాజులు శాఖావంకాల సభ్యులుగా 
సూచిస్తున్నారు. వాయు "పురాణమే తోను ముఖ్యులైన రాజులను మాతమే 
పేర్కొాంటున్నట్లు చెబుతున్నది. (పాధాన్యతః (పవశ్యామి.) ముప్పదిమంది 
రాజుల్లో శాఖావంకాలవారు ఉన్నారన్నచో నాణేలనుండి లభ్యమవుతున్న కౌశికీ 
వత, కర్ణ, కుంభ, శివమకాది "పేర్లు సయితం పురాణాలలో ఉండవలసింది. 
వాయు మత్స్యపురాణాల వ్యత్యాసాన్ని డాక్టర్‌ విన్సెంట్‌ న్మీత్‌ సంత్భ ప్రికరంగా 
సమన్యయం చేసినాడు. మత్స్యపురాణంలోని 456 సంవత్సరాలకు వాయు 
పురాణం 300 సం॥లకు మధ్య వ్యత్యాసం (156) శుంగ (112) కణ్వ (45) 
వంళాల పాలనాకాలంతో పూర్తవుతున్నది వాయుపురాణం లెక్క. కణ్య 
వంశాంతంనుండి [పారంభమయింది. సుశర్మను చంపింది శ్రీముఖుడుగాక అతని 
సంతకివాడని స్మిత్‌ చెప్పినాడు. ఆంధులను పులోములని వ్యవహరించడం 
ద్వారా పులోమావి సుశర్మను చంపినాడని మత్స్యపురాణం సూచిస్తున్నది. 
వాయుపురాణంలో పులోమావి 5వ వాడు; కాని మత్స్యపురాణంలో 15వ వాడు. 


57 


పురాణాల సమాచారం యధాతథంగా సీంకరించడం ఎంత (పమాదమో 
పూర్తిగా నిరాకరించడం అంత (ప్రమాదం. కొన్ని సందర్భాలలో పురాణాల 
సాక్ష్యం పురాతత్త్వ పరశోధనలతో సరిపోతున్నది. కొడ వాహన వంశం 456 
సంవత్సరాలు పాలించినట్టు పురాణాలు sn ఈ వంశం |కీ.శ. 225 
పాంతంలో అరతరితని ఉంటుంది; ఐన చో (4556 _ 225) [కీ పూ. 230 
ప్రాంతంలో విజృంభించి ఉంటుంది. ముఖ్యంగా నెవాసాలో జరిగిన తవ్వకాలలో 
కాతవావాన, కన, శ్రీశాతక ర్థి అనే మొదటి రాజుల న ణేలు దొరికినాయి. అవి 
(క్రీపూ. 3వ శతాబ్దానికి చెందిన ఆంతర్వులలో లభించినాయని సంకాలియా 
వంటి నిపుణుల పరిశీలన. 

హతిగుంఫ శాసనం |పకారం ఖారవేల కాతకర్ణులు సమకాలికులు. 
ఈతడు మొదటి శాతకర్ణి. హూతిగుంఫ కాసనం నానాఘట్‌శాసన లిపులకు 
సాన్నిహిత్యం ఉంది. ఖారవేలుడు |క్రీ.పూ. 183 |పాంతంలో కళింగాధివతి 
ఆయినాడు. ఈ- అంశాలు కూడ శాతవాహన విజృంభణ జరిగింది కీవూ. 230 
ప్రాంతంగా సూచిస్తున్నాయి. 

అన్నిటికంచే ముఖ్యమయింది (క్రీ. వూ. 3వ శతాబ్ది ఉ త్రరార్థంలో 
దశ్షిణాపథ రాజకీయ పరిస్థితులు ఆంధుల స్వతంత రాజ్యస్థావనకు తను 
కూలంగా వున్నాయి. అశోకుని మరణానంతరం అనతికాలానికే మౌర్య 
స్మామాజ్యం విచ్చిన్నం కాసాగింది కదా! ఆనంతరం దక్షిణాపథంలో శుంగ 
కాణ్యాయనుల అధికారం చెల్చుబడియెనదనడానికి స్పష్టమైన ఆధారం లేదు. 
[గీకు రచయితలు పేర్కొ -నన్నట్టు నాటికే ఆంq్మధులు చాల బలవంతులుగా 
ఉన్నారు; వారికి పెద్ద సైన్యం ఉంది; ముప్పది దుర్గాలున్నాయి. వారి రాజ్య 
ఆర్థిక సౌష్టవానికి ఆ నగరాలే నిదర్శనం. అట్టి పరిస్థితుల్లో దక్షిణాపథంలో 
అశోకుని మరణానంతరం సుమారు రెండువందల సంవత్సరాల రాజకీయ 
శూన్యతను ఊహించడం కష్టం. కాబట్టి పెఠళాన్‌లో మౌర్యసామంతులుగా వున్న 
శాతవాహనులు అశోకుని అనంతరం వబలిన కల్లోలం అవకాళంగా తీసుకొని 
స్వతం్యశులయినారని చెప్పడం సమంజసం. 


వంశ సాపకుడు 
పురాణ పట్టికల (_పకారం ఆకర శాతవాహన రాజుల్లో శ్రీముఖుడు 
ఆద్యుడు. ఈతని "పీరు శిశుక, సింధుక, స్మీపక, సుద, ఛిముక ఆనే భిన్న 
రూపాలలో కన్పిస్తుంది. శాసనాలవల్ల కోటిలింగాల నాణేల వల్ల శ్రీముఖుడనేది 
శుద్దరూవమని తెలునున్న ది. ఆద్యుడుగా పేర్కొ నడంవల్ర పురాణాలు (శ్రీముఖుడే 
వంశకర్తయని నూచిస్తున్నాయి. కాని నానాఘట్‌ శాసనంలో 'సిరిముఖ 


58 


కాతవాహనో సిరిమతో” ఆని క న్లేరీశాసనం అతని తమ్ముడైన కృష్ణుని “రాత్ర 
వాహనకుల'* అని పిల్చినందున శ్రీముఖుడు వంశక ర్ర కాదని స్పష్టమవుతున్నది . 
గౌతమీపు తళా తకర్ణిని నాసిక శాసనం “కాతవాహనకుల యశః వతిష్టాకరి ఆని 
కీ రిస్తున్నది. 

సారస్యతంలో కాత్రవాహనరాజు వస క్రి ఉంది. కాసనాలు, నాణేల నుండి 
“శాతవాహన అనేది వ్యక్తి నామమని స్పష్టంగా తెలుస్తున్నది. వరంగల్‌ 
హైదరాబాద్‌ల దగ్గిర దొరికిన నాణేల మీద సాద్వహనలేఖనం ఉంది. ఈ సాద్వ 
హనుడు శ్రీముఖునికం టే పూర్వుడని, ఆతడే కాతవాహనవంశ మూలప్పరుషుడనీ 
ఆచార్య మిరాషీ, రామారావుగార్ల అభి పాయం. 

ఈ సాద్వహనుడు (శాతవాహనుడు) స్వతం్యత రాజ్యస్థాపకుడే అయినచో 
అతణ్ణి ఆద్యుడుగా పురాణాలు పేర్కొని ఉండేవి. శ్రీముఖుని గురించి ఒక 
సందర్భంలో “సిన్టకోన్షంస్స జాతీయ [పాప్ప్యతీమాం వసుంధరా” అని *రాజా 
శ్రీముఖో' అనీ చెప్పడంవల్ల శాతవాహనుడు వంశక ర్రయనీ శ్రీముఖుడు 
స్వతంతాంధ రాజ్య స్టాపకుడేనీ నిర్ణయించడం సమంజసం. హన. కనుమ 
శిల్పాల కింది లేఖనాల్లో ఉన్న సిరీముక కాతవాహనో అన్నదాన్ని బట్టి శాత 
వాహనునకు శ్రీముఖుడు కొడుకని నిర్ణయించవచ్చు. శాతవాహనుడు అశోక 
మౌర్యుని సామంతుడై , నాటి పరిస్థితులను పరిశీలించి తన రాజాన్ని కట్టుదిట్టం 
చేని ఉంటాడు. ఆ రోజుల్లో సామంతులకు “సెతం నాణేలు మ్నుదించే ఆధికారం 
ఉండేది. అశోకుని మరణానంతరం శీ ముఖుడు స్వజాతీయులను కూడగట్టి 
స్వాతంత్యాన్ని |వకటించి, |క్రీ.వూ . 231/230 లో శాతవాహన రాజ్యం స్టె సాపించి 
నాడు. తన తం్యడియందు ఉన్న గౌరవంతో తన వంశాన్ని శాతవాహన వంశం 
అని పీల్చుకున్నాడు. తరువాతి కాలంలో విజయనగరాన్ని ఏలిన హరిహరుడు 
తన వంకాన్ని సంగమవంశమని పిల్చుకున్నాడు గదా 1 

శ్రీముఖుడు 23 సంవత్సరాలు పాలించినాడు. జై నసారస్వతం |పకారం 
మొదటి శాతవాహన రాజు జై నమతస్లుడె తన రాజధానిలో పెక్కు స్తూపాలు 
నిర్మించినాడు. దేశంలో జరుగుతున్న _బాహ్మణ మతోద్ధరణోద్యమాన్ని గుర్తించి 
కొత్తగా నిర్మించిన తన రాజ్య భ|దతకోసమై శ్రీముఖుడు (కమంగా (బాహ్మణ 
మతాభిమానియైనట్లు చెప్పవచ్చు. 

తెరి శాతవాహనులు 
కన (కి.పూ. 208 = 198) 

శ్రీముఖుని కుమారుడు ' శాతకర్ణి యు క్రవయస్సుడు కానందున 

తమ్ముడు కన్హ (కృష్ణ) సింహాసనం ఎక్కి. పది సంవత్సరాలు పాలించినాడు. 


59 


కన్లుని మహామ్మాతుడు నాసిక్‌లో ్రమణులకై గుహలు తవ్వించినాడు. ఆశోకుని 
శాసనాలలో మహామ్మాతులనే ఉద్యోగులున్నారు. కన్టేరీ కాగసకంలో 'మహామా[త' 
పదంవల్ల శాతవాహనులు మౌర్యుల పాలనా సహనం అను నుసరించినట్లు తెలియ 
డమేగాక రెండు రాజవంకాలు శల పాలించినట్లు తెలుగ నున్నది. 
మొదటి కాతకర్ణి (కీ పూ. 197. 179) 

పురాణాల |పకారం శాంతకర్ణి కన్న కుమారుడు. కాని నానాఘట్‌ కనుమ 
లోని శిల్ప్చాలనుబగ్రి శాతకర్ణి శ్రీముఖుని కుమారుడని పురాణాల. సమాచారం 
పౌర బాటనీ స్పష్టమవుతున్నది. అతని ధార్య ఆతని మరణానంతరం వేయించిన 
శాసనంలో శాతకర్ణిని వీర, శూర, ఆ పతిహతచ్మక, దక్షిణాపథవతి అని 
వర్ణిస్తున్నది. వా స్తవానికి తొలి శాతవాహనుల్లో awe శాతకర్ది, మహో 
రథి అంగియ రాకుమారి నాగనికను వివాహమాడి వారి సాయంతో తన 
రాజ్యాన్ని పదిలపరచుకొని విస్తరణకు వూనుకునా డు. 

శాతకర్ణి పాలించిన 18 సంవత్సరాల కాలంలో అనేక రాజకీయ సంఘట 
నలు జరిగినాయి. పుష్యమితుడు మౌర్యవంశాన్ని నిర్మూలించి మగధలో శుంగ 
వంశాన్ని (డ్రీ వ పూ. 187} స్థాపించడంతో మౌర్యసామాజ్యంలో అలజడులు 
చెలరేగినాయి. ఇది అవకాశంగా (గహించి శాతకర్ణి తూర్పు మాళవ ప్రాంతాలను 
ఆకమించినట్లు తెలుస్తుంది. శాతకర్ణి కి చెందిన నాణేల-పెన ఉజ్జయినీ చిహ్నం 
అతని మాళవ ఆ కమణను సూచిస్తుందని కొందరి అభి పాయం. కొని శ్రీముఖుని 
నాణేలమీద కూడ ఈ చిహ్నం ఉంది. 


తూర్పు మాళవ ఆకమణకం పే ముఖ్యమయింది శాతకర్ణి ఖారవేలుల 
మధ్య సంఘర్షణ. తొలి శాతవానుల అధికారం ఆంధదేశంలోనికి విస్తరించ 
లేదనే సిద్దాంతం నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అసంబద్ధంగా కన్పిస్తుంది. 
దక్షిణాపథ వాయవ్య ప్రాంత పాలకులు తూర్పుతీర మైదానాన్ని, సింహళ, 
సువర్ణద్వీపాలవంటి విదేశాలతో వాణిజ్యం చేస్తున్న తూర్పుతీర రేవు పట్టణాలను 
కృష్ణా గోదావరీ నదీలో యలను ఆక్రమించడానికి పయత్నాలు చేసినారు. అందు 
చేత వారికి తూర్పుతీర (ప్రభువులకు జరిగిన సంఘర్షణలు అనాదిగా దక్షిణాపథ 
చర్మితలో చాల అస క్రిదాయక మైన అంకళాల్లో ముఖ్యమైనవి. చాళుక్యచోళ, బహు 
మనీ విజయనగర రాజ్యాలమధ్య సంఘర్షణలు చర్మిత (పసిద్ద మైనవి. వీనికి 
నాంది శాతవాహన యుగంలోనే _ శాతకర్ణి, ఖారవేలుల కాలంలోనే _ పలకడ 
మయింది. శాతకర్ణి కాలంలో తూర్పుతీరంలో రాజకీయ ఐక్యం లేదు. శాత 
కర్ణి లాంటి విజేతల నెదిరించగల శ_క్తి సామర్థ్యాలున్న రాజులు లేరు. ఆందుచేత 
తూర్పుతీరంవరకు తన రాజ్యాన్ని శాతకర్ణి విస్తరింపచేసినాడని చెప్పవచ్చు. 


bn 


వ 


60 


అయితే ఈ సందర్భంలోనే శాతకర్ణికి కళ్లింగాధిపుడై న ఖారవేలునితో సంఘర్షణ 
తప్పలేదు. తీరార్యధాన్ని ఖారవేలుడు సయితం ఆశించడం సహజమే. ఆదీగాక 
శాతవాహన విస్తరణను నిరసించిన భోజక, పిటినిక, మహిషకాది దక్షిణాపథ 
జాతులు ఖారవేలుని సహాయమర్థించి యుండవచ్చు; హతిగుంఫ కాసనాన్నిబట్టి 
డ్రీ.వూ. 181లో శాతకర్ణిని లక్ష్యం చేయక ఖారవేలుని సైన్యాలు కణ్దబెణ్తా వరకు 
పురోగమించి ముషిక నగరాన్ని హడలగొట్టినాయట! ఇతర సందర్భాలలో 
ఖారవేలుని విజయాన్ని స్పష్టంగా వర్ణించిన. “ఈ శాననం ఈ దండయా తలో 
అతనికి విజయం లభించినట్టు చెప్పడం లేదు. కాబట్టి అతని నైన్యాల నోడించి 
శాతకర్ణి వెనుకకు మరలీంచినాడని చెప్పవచ్చు. చుళ్ళకళింగ జాతకంలో 
కళింగాధిపుని వై అశ్మకాధీశుని విజయం ఖార వేలునిపై శాతకర్ణి విజయమే అయి 
వుండవచ్చు; ఈ విజయంతో శాతవాహన రాజ్యం తూర్పుదిశోకు వి సరించింది. 

ఖారవేలునిపై విజయానికి, యమా విస్తరణకు సూచనగా 
శాతకర్ణి రెండు అశ? గమేధాలు, రాజసూయం చేసినాడు. అశ్వమేధ సందర్భంలో 
ఆతడు మ్ము దించిన ప ఒకటి ఇటీవల వూనా సమీపంలో దొరికింది. శాతకర్ణి 
వైదిక మతాభిమాని. పె యజ్ఞాలే గాక అప్తోర్యామ, అనారంభనీయ , (తిర్మాత, 
దశర్మాత, [(తయోదశర్మాతాది [క్రతువు లొనర్చి గోపారణ్య భూదానాలతో 
[బాహ్మణులను తృ ప్రిపర చినాడు. ఈ [కతువులు దానధర్యాలు శాతకర్ణి రాజ్య 
వి సృతితోబాటు, అతని రాజ్య అర్థిక వనరులను సూచిస్తున్నాయి. 

కాతక రి చాల చిన్నవయసులోనే మరణించినాడు. నానాఘట్‌ కనుమలోని 
శిల్పాలను బట్టి అతనికి కుమారహకుసిరి, శతిశ్రీమత్‌, కుమారశాతవాహన, 
వేదసిరి అనే కుమారులున్నట్లు తెలుస్తుంది. వీరు పిన్న వయస్సు. లయినందు 
వల్ల తల్లి నాగనికా దేవి రాజ్యభారం వహించి, తన తండి |తణకాయిరో 
సాయంతో సమర్థతతో నిర్వహించింది. నాగనిక చాల ఆధ్యాత్మకచింతన ఉన్న 
రాణి. శాతకర్ణి శ్రతుకాండలో ఆసక్తితో పాల్గొన్నది. యజ్ఞహుతధూపన సుగం 
ధయా అనీ దిమ్మవతసుందయా అనీ వర్ణించుకొన్నది. 
పూర్ణోత్సంగ (క్రీపూ. 179.161) : 

మొదటి శతకర్ణి తరువాతి రాజులను గురించి శాసన వాబ్మ యాధారాలు 
పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. శాతకర్ణి తరువాత వూర్ణోత్సంగ సింహాసనం 
ఎక్కినట్టు పురాణాలు చెబుతున్నాయి. కానీ నెవాసా మొదలైన (పాంతాలలో 
సతసిరి, శాతవాహన లేఖునాలున్న నాణేలు దొరికినాయి. వీరిని శతిసిరి శత, 
కుమార శాతవాహనులుగా గుర్తించవచ్చు. అయితే నానాఘట్‌ శాసనాన్ని బట్టి 
శాతకర్ణి అనంతరం వేదిసిరి సింహాసనం ఎకి+_నాతు. వేదిసిరికే వూర్ణోత్సుంగ 
అనేది వేదసిరి బిరుదమయి వుంటుంది. ఆ బిరుదానికి శుంగులను వూ రిగా 


61 


సిర్జించినవాడని అర్దం ఇదరం పురాణాల |వకారం శుంగవంశ కాలంలో 
ఆర్మదులు మగధ నా రా క్రమించిన న సూచన కనిపిస్తుంద. 

చెసె సాజ్యాలను సమన యం చేసినప్పుడు న నాగనిక మరణానంతరం అన్న 
దమ్ముల మధ్య కలహం చెలరేగి రాజ్యాన్ని పంచుకొని వారు పాలించినారని 
చెప్పవలసి వస్తుంది. వేదిసిరి పైఠాన్‌లో రాజ్యం చెస్తుండగా శతిసిరి తూర్పు 
మాళవంలోను సికిశాతవాహనుడు కూర్నారక (పాంతంలోను పాలించినారు. 
జై నవాజ్మయంలోని శక్తికీ, శతసిరి ఒక్కరే అయివుంటారు. 

శాతవాహనరాజ్య విచ్చి తి ఖారవేలునకు మంచి అవకాశం ఆమయింది 
శాతకర్ణి చేతితో పొందిన పరాభవానికి (పతీకారం తీర్చుకొనే ఉద్దేశ్యంతో ఆంధ 
రాజ్యంపై దండె తినాడు. హతిగంఫళాసనం |వకారం తన నాలుగోరాజ్య 
సంవత్సరంలో (కీ పూ. 179) దండె త్రి భోజక, పేటినికాదులను వశపరుచు 
కొన్నాడు పదకొ ండో సంవత్సరంలో మెసోలియాలోని వాణిజ్య కేం; (దమైన 
(పిథుడ నగరాన్ని నిక్మూలించినాడు. | పిథుడ నగరం బహుళా 'వతీపారిపురం 
ఆయి వుంటుంది. గుంటుపల్లి శాసనంలో కళింగరాజుకు “మహిషకాధిపతి” బిరుదు 
వుంది. మహిషకులను సాకేత జయించి వుంటాడు. తరచుగా ఖారవేలుడు 
జరిపిన ఈ దాడులవల్ల ఆంధ రాజ్యానికి చాల నష్ట ౦ వాటిల్లింది. తూర్పుతీర 
ప్రాంతాలు ఖార వేలుని వన 

తొలి శాతవాహనుల్లో మరో |పముఖుడు రెండో శాతకర్ణి, తెలంగాణా, 
ఉత్తర మహారాష్ట్ర), మధ్య | పదేశ్‌, మాళవ (పాంతాల్లో దొరికిన ఈతని నాణేల 
వల్ల ఈతడు తిగి కాతవాహన రాజ్యాన్ని సమైక్యంచెసి పాలించినట్టు తెలు 
స్తుంఏ. యుగ పురాణంలోని శతరాజు ఈ కాతక రే. ని కొందరి అభి పాయం; 
యుగ పురాణం |పకారం రెండో ళాతకర్ణి శకులను నిర్జించి మగధ కళింగల 
నాక్రమించి పది ఏండ్లు పాలించి రాడు (;కీ.పూ. 100 ప్రాంతం). శాతకర్ణి 
భశాకారుల్లో ఒకడైన వానిష్టీపుత ఆనందుని శాసనం సాంచీస్తూప దక్షిణద్వారం 
మీద ఉంది. రెండో శాతకర్ణి 56 సంవత్సరాలు ఏలినాడు. 

రెండో శాతకర్ణి మరణానంతరం ఆపీలక, మేఘస్వాతి, కుంతల శాతకర్ణి 
పుళోమావి, హాలళాతవాహనులు పాలించినారు. వాత్స్యాయన కామసూతాలు 
కథాసరిత్సాగర౦, కావ్యమీమాంసలలో కుంతలుని పేరు కన్పిస్తుంది. ఈతని 
ఆస్థానంలోని శర్వవర్మ కాతంతవ్యాకరణాన్ని, గుణాఢ్యుడు బృహత్కథను 
వాసినారని పతీతి. పులోమాఏ పదిహేనో రాజు, ఈతడే సుశర్మను చంపి 
నాడని మత్స్య పురాణం సూచిస్తున్నది. లీలావతీ కావ్యం, అభిధానచింతామణి 
దేశీనామమాల మొదలై న |గంథాలు హాలుని కీర్తిని అజరామరం చేసీనాయి. 
గాథాస వశతిని వహాలుడే సంకలనం చేసినాడని (వసిద్ది. 


62 


శక శాతవాహన సంఘర్షణలు 


హాలుని ఆనంతరం గౌతమీపుత శాతకర్ణి సింహాసనం ఎక్కేవరకు ఉన్న 
శాతవాహన రాజులు నామమ్మాతులు. వారి కాలంలో శక విజృంభణ ఫలితంగా 
శాతవాహన రాజ్యానికి దుర్గతి వాటిల్లింది. శకులు దిగువ సింధులోయలో (శక 
ద్వీపం) స్థావరం ఏర్పరచుకొని, కీస్తుపూర్వుం మొదటి శతాబ్దం నుండి విజృంభించ 
సాగినారు, రెండోశాతకర్ణి కాలంలోనే శక శాతవాహన సంఘర్షణలో [పథమ 
ఘట్టం జరిగింది. రెండోఘట్టం బహుశా కుంతలుని కాలంలో జరిగింది. శకులు 
ఉజ్జయిని నాక్రమించగా పతిష్టానం ఏలుతున్న వ్మికమాదిత్యుడు వారలను పార 
(ద్‌ దోలినాడని ఆ విజయసూచకంగా క్రీ పూ. 568 లో వికమార్క్మశకం ప్రారంభ 
మయిందని కాలకాచార్య కథానక అనే జైన (గంథం చెబుతున్నది. నాడు పతి 
ష్టానం పాలిస్తున్నది శాతవాహనులు. ఆ వ్మికమాదిత్యుడు కుంతలుడయి వుండ 
వచ్చు. తిరిగి భూమకుని నాయకత్వంలో క్షహరాట వంశస్టులెన శకులు విజృం 
భించినారు. గుజరాత్‌, సౌరాష్ట్ర, మాళవ, అజ్మీర్‌ (ప్రాంతాల్లో భూమకుని 
నాణేలు దొరికినాయి. అతని అనంతరం రాజ్యం చేసిన నహపాణుడు గొప్ప 
విజేత. మాళవ, సౌరాష్ట్ర, గుజరాత్‌, మహారాష్ట్ర, ఉత్తర కొంకణ, రాజస్థాన్‌ 
(ప్రాంతాలు చేరిన సువిశాలమైన రాజ్యం పాలించిసాడు. "మిన్నగరంగానీ, బరు 
కచ్చంగానీ అతని రాజధాని అయి వుండవచ్చ. దీన్నిబట్టి మాళవ, కొంకణ 
అపరాంత [పాంతాలను శాతవాహనులు శకులకు కోల్పోయినారని, వారి రాజ్యం 
ఆంధదేశ [పాంతాలకు మ్మాతమే పరిమితమయిందని వహ. 

శక కాతవాహన సంఘర్షణను [గీకు [గంథమైన ' పెరిప్లస్‌' ధృవపరు 
స్తున్నది. దక్షిణాపథంలోని కేవుపట్టణాలను వర్ణిస్తూ పెరిప్టస్‌: “పెద్దసారంగేనస్‌ 
కాలంతో కల్యాణి రేవు సురక్షితంగా ఉండేది? కాని సాన్‌ డెర్స్‌ కాలంలో 
ఈ రేవును శకులు అటకాయించి అచటికి చేరే ఓడలను బరిగజ చేరుస్తున్నారు” 
అని [వాసీనాడు. దీనివల్ల రెండో శాతకర్ణి కాలంలో కల్యాణి (వనీద్ధ రేవు 
పట్టణంగా ఉండేదని, కొని సాన్‌ డెర్స్‌ కాలంలో శకులవల్ల అంతరాయం 
కలిగిందని తెలుస్తున్నది. గౌతమీప్పుత శాతకర్ణి పూర్వీకుల్లో సుందర శాతకర్ణి 
ఉన్నాడు. అతడే సాన్‌ డేర్స్‌ తయుసరహడు." 

సామాజ్య ఉన్నతి 

గౌతమీపుత్ర శాతకర్ణి : 

శాతవాహనకుల యశస్సును తిరిగి పతిష్టించినది గౌతమీపు త శాతకర్ణ; 
శాతవాహనులందరిలో సు పసీద్ధుడు, (ప్రముఖ భారతీయ చక్రవర్తులలోని వాడు. 
నాసీకలోని అతని రెండు కాసనాలు, అతని తల్లి జాల ్రీ వేయించిన నాసిక 


63 


పేశస్తి గౌతమీప్యుతుని గురించి తెలుసుకోడానికి ముఖ్య ఆధారాలు. ఈ [పశ స్తీ 
ఆతని కొడుకు పులోమావి 19 వ రాజ్య సంవత్సరంలో వేయించింది. 

గౌతమీప్పుతుని కాలాన్ని గురించి ఆభిపా యభేదం ఉంది. జైనగాథ ల్లోని 
విక మాదిత్యుడితడేనని కొందరంటారు. కాని గౌతమీప్పుతునకు విక మాదిత్య 
బిరుదం ఉన్న దనడానికి సాక్ష్యమేమీ లేదు. ఈతడు క్రీ.శ. 106లో సింహాసనం 
ఎక్కి 130 వరకు పాలించినాడని డి సీ. సర్కార్‌ అభి పాయం. నహపాణుని 
శాసనాలలోని తేదీలు శక శకానికి చెందినవనే అభ్మిపాయంతో సర్కార్‌ 
'పెజేదీలను గుణించినాడు. మనకు తెరిసినంతవరకు నహపాణుని చివరి తేదీ 46. 
అది |కీ శ, 124కు సమమవుతుశన్నద్ధి. గౌతమీ పుతుని నాసిక శాసనం అతని 
18 వ రాజ్యసంవత్సరంలో, అంటే క్షహరాటులపై దాడి సంగర్భంలో ఇచ్చింది. 
ఆ దాడి ఫలితంగా షహరాట వంశం నిర్మూలనమయింది. ఆందుచే నహపాణుని 
46 వ రాజ్యకాలం గౌతమీప్పుతుని 18వ ae was సమమవుతున్నది. 
కాబట్టి గౌతమీవ్వ। తుడు (24. 18) కీ.శ. 106లో సింహాసనం ఎక్కి నాడని 
సర్కార్‌ సిద్దాంతం. కాని, కహరాటుల ఆనంతరం రాజ్యం చేసిన కర్ణమక 
వంశస్థుల శాసనాలు, (గీకు రచన *పెరిపస్‌” స్‌” సాక్ష్యమూ సర్కార్‌ సి సిద్దాంతానికి 
విరుద్దంగా ఉన్నాయి... పెరిప్షస్‌ . శ. 60 - 80 మధ్యకాలం నాటిది. 
ఈ (గంథం “మాంబేనస్‌' అంటే నహపాణుని రాజ్యాన్ని వర్ణిస్తుంది. కాబట్టి 
నహపాణుడు ఆ కాలంనాటివాడని తెలుస్తున్నది. ఇక కర్ణమక వంశస్థుడు 
చ న్తనుని ఆంధౌ శాసనం |క్రీ.శ. 130 వ సంవత్సరానిది. ఈ శాసనం |పకారం 
నాటికే ఆతడు శాతవాహనుల నుండి కథియవార్‌ (పాంతం జయించి, పౌతుడు 
రుదదామునితో. కలిసీ పాలిస్తున్నట్లు తెలుస్తుంది. అంతకు వూర్యం కొడుకు 
జయరామునితో కలిసీ చన్తను డా  పాంతం పాలించినాడు. అరే. కథియవార్‌ 
(పాంతాలను (కీ.శ. 120 (పాంతంలోనే చ న్తనుడు జయించి ఉండవలె, ఆయితే 
బాలశ్రీ నాసీక శాసనాన్ని బుట్టి పులోమావి 19వ రాజ్య సంవత్సరం వరకు 
శాతవాహన రాజ్యానికి నష్టం “వాటిల్లిందని చెప్పడఆ సమంజసం కాదు. అందుచేత 
గౌతమీప్యుతుని పాలనా కాలం (క్రీశ. 106.130 కాదు; [కీ.శ 75.210 మధ్య 
కాలంలో ఆతడు పాలించినాడని చెప్పడం సమంజసం. 

గౌతమీపు తుడు యోధ్యాగేసరుడు; విజేత. ఆతడు సింహాసనం ఎక్కే. 
నాటికి శాతవాహన రాజ్యం సంకుచితమై (పతిష్టానానికి తూర్పున ఆంధ 
(పాంతాలకు మ్మాతమే పరిమిత మై ఉండేది; దిగ్గయయ్యాాతలొనర్చి ఆ రాజ్యాన్ని 
సువిశాల సామాజ్యంగా రూపొందించినాడు. మొదటి దిగ్గయ యాతలో ఆసిక, 
ఆశ్మక, ములక, విదర్భ లాతని వశ మయినాయి. క్షహరాటులపై జరిగిన రెండో 
దండయ్యాత చాల (పసీద్ధమయినది. దానితో క్షహరొట వంశం నిర్మూలన 


64 





మయింది. గౌతమీ పుతుడు “ళహరాటవంశ నిరవశేషకర” అనే బిరుదం 
ధరించినాడు. జొగెల్‌ తంబి నాణకనిధిలో గౌతమీపు తుడు పునర్ము దించిన 
నహపాణుని నాణేలు లభించినాయి. ఇది క్షహరాటులపై ఆతని అఖండ 
విజయాన్ని సూచిస్తుంది. గౌతమీప్ముతుడు ఓడించి వధించినది నహపాణుడేనని 
కొందరు, కాదు ఆతని తరువాతి రాజు, ఒహుశా ఆతని అల్లుడైన బుషభ 
దత్తుడని కొందరు భావిస్తున్నారు. 


65 


నాసిక పశ స్తిలోని గౌతమీపు. _తసామాజ్యనర్ణనవల్ణ దాని వి సరం తెలు 
స్తుంది. స్మామాజ్యంలో అస్కక (నిజామాదాద్‌ ర జిల్లాలు' ఆసీక 
(రిషిక ఆస్సక కు దక్షిణంగా కష్టా గోదావరి నదులమధ్య (ప్రాంతం) ములక 
(పైఠాన్‌ పరిసర (ప్రాంతం) సౌరాష్ట్ర (దక్షిణకథీయవాడ్‌ ) కుకుర (తూర్పు 
రాజస్థాన్‌) ఆపరాంత (ఉత్త త్తర కొంకణ, ఊఉ త్తర మహారాష్ట్ర9) అనూప (నర్మదా 
నది మీద మాహిష్మతీ రాజధాని) విదర్భ (జిరార్స్‌ ఆకర (తూర్పుమ మాళవ, విదిళ 
రాజధాని) ఆఅవిన్సి | వశ్చిమ మాళవ, ఉజ్జయని రాజధాని) అనే రాజ్యాలున్నాయి. 
వింధ్య అచీవత్‌, పరీయ్యాత (వింధ్య ఆరావళీ (శేణులు), సహ్య (పశ్చిమ 
కనుమలు) కన్హగిరి మలయ (నీలగిరులకు పశ్చిమాన) మహేంద, చకోర 
(6 త్రర తూర్పు కనుమలు) "సెటగిం (నాగార్జున కొండలు) సిరఠణ “(అమరావతి 
మ. పర్వత |శేణులచే నది వేష్టితమయింది గౌతమీపు[తుని రథాళ్వాలు 
మూడు సమ్మురాలలో న్‌ు తాగినవట! 
గౌతమీ పుతుని వ్య "క్రిత్వం చాల విశిష్టమయింది. ఆతనిమూ ర్రి ఉన్న 
నాణేలనుబట్టి ee ధృఢకాయుడని, wn తెలుస్తున్నది; పరవారణ 
వికముడు; శ తుభయింక రు రుడు; పమరళిరనివిజితంప్పుసంఘాతుడు; ఉదార 
పరిపాలకుడు; పౌరజన న. భాగస్వామి; వై దిక విద్యాధర్మ తత్పరుడు; 
ఆగమ నిలయుడు; వర్ణ సాంకర్యాన్ని ఆపినవాడు; విద్వద్భాగావ్మాణ కుటుంబా 
లను పోషించినాడు; పరమ ధార్మికుడు; hd పురుషార్థాల పట్ట (శద్ద 
వహించినవాడు. ఏక్మబ-హ్మణుడని కీర్రి పొందినాడు. గౌతమీపు తుడు అశ్వ 
మేధియని ఇటీవల కొందరి సూచన. కాని దానికేమ్మాతమూ ఆధారం లేదు. 
నాసిక్‌ శాసనం శాతకర్ణి మరణానంతరం ఇరవై సంవత్సరాలకు విచార్మగ స 
యైన వృద్దమాతృమూ_ గ వేయించింది. ఇందులోని అంశాలు అతికయోక్రులుగా 
కన్పించడం సహజమే గౌతమీ వాలీ బాహ్మణి;_ బాహ్మణ మతం [వకారం 
ఆదర్శ చ కవర్షిగా తన కొడుకును ఆమె వర్ణించి వుంటుంది. రాజకీయ కార 
కాల వల్ణ పరమత సహిమ్టత | వదరక్శించి బొద్దులకు సయితం దానధర్మాలు 
చేసినాడు. ఆతని కుమారుడు శకరరాకుమా రై పెండ్రాడినాడు; శాత వాహ 
నులలో శకులు లీనం కాసాగినారు. ఏమైనా బాలశ్రీ ద్వ ఎపీలో కాతరర్హి పురాణ 
పురుషులతో సమానుడు. [బాహ్మణులను హోషించెచనడానికీ గానీ వర్ణసాంకర్యం 
మానిన నిదర్శనాలు గానీ లేవు. 


రెండోపులోమావి 
గౌతమీప్పుతుని అనంతరం ఆతగికొడుకు వాసీష్టీపష్టుత పులోమావి సీంహా 
సకం ఎక్కినాడు. పుళోమావఏ రాశ్యానికి వచ్చేనాటికే శాత్ర వాహన రాజ్యంలో 
AC.5 


66 


కథియవార్‌ (పాంతాలను చ న్లనుడు జయించినాడనే వాదం ఉంది. నాసిక్‌ 
పశ సి దృష్ట్యా ఈ వాదం సమంజసమైనది కాదు. కాతకర్ణి పరాజయం పొంది 
జయించిన అనతికాలానికే స్మామాజ్య "భాగాలను కోలో యినీచో అతణ్ణి అంతగా 
బాలశ్రీ శ్ఞాఘీంచి ఉండేదికాదు; సంకుచిత సామాజ్యాన్ని పాలించసాగిన 
అం 'దశ్నిణాపథేశ్యరి అని సంబోధించేది కాదు. అట్టి సంబోధన కేవలం 
పరిహాసమే అవుతుంది! అందుచేత పులోమావి 19 వ రాజ్య సంవత్సరం వరకు 
శాతకర్ణి రాజ్యానికి నష్ట నష్టం వాటిల్లలేదని భావించడం సమంజసం. |క్రీ.శ. 130 
నాటికి "న ననుని అంధౌ అనం అతడు కథియవార్‌లో పాలిన్తున్నట్టు చెబుతు 
న్నది. అందుచేత. నాసిక (ప్రశస్తి అనంతరం ఆ (పాంతాలను పృతోమావి 
కోల్పోయినాడు. నాసికలోని ఆతని శాసనంవల్ల మహారాష్ట్ర0 పై పులోమావి 
పాలన కొనసాగిందని |గహిస్తున్నా ము. 

టాలెమీ అనే [గికు బాటసారి చ న్హన పులోమాపీలకు సమకాలీకుడై 
హిప్పాకురలో వెలికారస్‌ పాలిస్తున్నట్లు పాసినాడు. హిప్పొకురను గుర్తించడం 
సాధ్యం కాదు, కొల్పావూర్‌ [1పాంతంలో మూడుతరాలకు చెందిన కుర వంశస్థుల 
నాణేలు కలు. వారు వాసీపీ ష్టీపుత విలివాయకుర, మాఢరీప్వుత శివలకుర, 
గౌతమీపుత విలివాయకుర అనే రాజులు. వీరు స్యతంత సూచకమైన 'రాజన్‌” 
బిరుదు ధరించినారు; వీరి నాణేల మీద శాతవాహన దిహ్నాలకు భిన్న మైన 
ధనుర్బాణములున్నాయి. అందుచేత వులోమావి చన్హన సంఘర్షణను అవకాశంగా 
తీసుకొని కాతవాహనసామంతులై న కురవంశస్థులు స్య్వతం తంగా పాలించసాగినా 
రని నిర్ణయించవచ్చు. 

“ఇ తపులతోటి సంఘర్షణలో పరాజయము, కురవ ంశస్థుల తిరుగుబాటు 
వల్ల పశ్చిమ (పాంతాలపై ఆశ వదలుకొని సా మాజ్య పాగ్భాగాల మై పె పులోమావి 
ఎక్కువ శద్ద వహించినాడని ఆచార్య గొ ర వెంక టావుగారి ఆధి పాయము. 
అందుకు నిదర్శనంగా ధాన్యకటకంలో పులోమావిని పేర్కొనే శాసనం ఉంది. 
ఆతని నాణేలు ఆంధ్ర [పాంతంలో ఆసంఖ్యాకంగా దొరికినాయి. 


శివ(శ్రీశొతకర్ణి 


పులోమావి అనంతరము శివశ్ర్రీ రాజై నట్టు పురాణ కథనము. వాసీష్టీ 
పుత శివశ్రీ పేరున్న చాల నాణెములు ఆంధ (పాంతాల్లో దొరికినాయి. క న్లేరీ 
లోని ఒక శాసనంలోని వానిష్టీపుత శాతక రిని మహాతశా తప ర్ముదదాముని 
అల్లుడుగా గుర్తిస్తున్నారు. జునాగడ్‌ శాసనంలో “దక్షిణాపథపతియైన కాతక రిని 
ఓడించి తనకు సన్నిహిత బంధువై నందున విడిచిపెట్టి”నట్టు రు దదాముడు 
జెప్పుకున్నాడు, అందుచే శివశ్రీ (పురాణాలు) వాసీపీ ప్టష్కుత శివ శ్రీ ) (నాజేలు) 


67 


వానిష్టీపుత్ర శాతకర్ణి (క న్లేరి) శాతకర్ణి (జునాగడ్‌) ఒక్కరేనని నిర్ణయించడం 
సమంజసం. 

వాసీష్టిపుత శివ్యశ్రీ శాతకర్ణి బహుళా పులోమావి తమ్ముడు. రద 
దాముని కుమా రె రుదదమనికను "పెండ్లి చేసుకున్నాడు. వుతపులు ఆక్రమిం 
చిన శాతవాహన స్మామాజ్య భాగాలను జయించడానికి [పయత్నించి విఫలు డై 
నాడు. కనేరి శాసనంలో ఛృతపణ కాతకర్ణి, శివశ్రీ ఒక్కరేసని కొందరి 
మతము. 


శ్రీ యజ్ఞ కాతరర్జి 


పురాణాలలోని యజ్ఞ శ్రీ పముఖ అంధ కాతవాహనులలో చివరివాడు. 
శాసనాలు, నాణేలు ఇతణ్ణి 'గౌతమీపు; త శ్రీయజ్ఞ శాతకర్ణి అని వ్యవహరిస్తు 
న్నాయి. నాసిక్‌, కన్లేరి, బినగరజుముతలో ఈతేని కాలప్స్‌ శాసనాలున్నాయి. 
ఆంధప్రదేశ్‌, మధ్య పదేక్‌, బిరార్‌, కొంకణ, సౌరాష్ట్ర, మహారాష్ట్రలలో 
ఈతని నాణేలు లభించినాయి. ఆందుచేత యజ్ఞశ్రీ శాత వాహన సా మాజ్యో బల 
గౌరవాలను పునరుద్దరించినాడని భావించవచ్చు. శ్షహరాట వంశంలో జీవదామ, 
రుద సింహుల మధ్య్‌ వచ్చిన ఆంతఃకలవాన్ని అవకాశంగా తీసుకొని యజ్ఞశ్రీ 
కొంకణ సౌరాష్ట్ర  పోంకారిను జయించినాడు. 

యజ్ఞశ్రీ బౌద్దమతం పట్ట ఆస క్రి వహించి నాగార్జునా చార్యుని పోషించి 
నాడిని బలమైన సంపీదాయం ఉంది. నాగార్జున పోషించిన రాజును (తిసము[దా 
ధీశ్వరుడని బాణకవి హ్నాచర్మితలో [వాసీనాడు. చివరి శాతవాహనులలో 
ఆ బిరుదానికి అర్హుడు యజ్ఞ క్రీయే! టిబెట్‌, చైనా చర్మితకారుల రచనలను బట్టి 
నాగార్జునుని కై యజ్ఞశ్రీ శ్రీషర వ్రతంలో మహోచె చైత్యవిహారాలను నిర్మించినాడు; 
ధాన్య "కటక మవాస్తూపానికి నాగార్జునుడు శిలా పాకారం నిర్మించినాడు. 

కథాసరిత్సాగరంలోని కథనుబట్టి నాగార్జునుడు శాతవాహన యువరాజు 
చేతిలో మరణించినాడు. అతని మరణాసంతరం రాజ్యంలో అల్లకల్లోలం 
చెలరేగింది. 

వంశకీణత . పతనము 

యజ్ఞశ్రీ పునరుద్దరించిన శాతవాహన భవం తాత్కాలికమే అయింది. 
శాశవా పన వంశం కోమంగా బలహీనమై, యజ్ఞశ్రీ మరణానంతరం అనతి 
కాలాంకే నశించింది. చిరకాలంగా శాతవాహనులు శకులవె పె సాగించిన తీవ 
పోరాటం వారి శ్నీణతకు ముఖ్యకారణం. వారు పోరాటంలో. నిమగ్నులై యున్న 
సమయంలో వారి సామంతులై న కుర, చుటు, ఇత్వాకు వంశస్థులు బలవంతులై 
స్యతంతరాజ్య స్థాగనకు పూనుకున్న ట్టు కన్పిస్తుంది. అదీగాక పశ్చిమ తీర 


65 


రేవుల పై ఆధిపత్యం కోల్పోవడం ఆర్థికంగా శాతవాహన సా మాజ్యానికి గొడ్డలి 
పెట్టయింది. 

యజ్ఞశ్రీ అనంతరం పురాణాల |వకారం విజయశాతక ర్థీ రాజయినాడు, 
విజయశాతకర్ణి అసంపూర్తి కాసనం నాగార్జునకొండలో దోరికింది. బహుశా 
బలాధికులవుతున్న ఇఖ్వుకులను అదుపులో ఉంచుకొనడానికికాతడు విజయపురి 
వెళ్ళియుండవచ్చు. విజయ శాతకర్ణి తరువాత చందశ్రీ, అతని అనంతరం 
పులోమావి రాజులయినారు. 

శాతవాహన ఆ స్తమయాన్ని గురించిన సమాచారం అస్తవ్యస్తంగా ఉంది 
పురాణపట్టికలలో లేని రాజుల పేర్లు ఉన్న నాణేలు తర్హాలానిధినుండి, ఆంధదేశ 
పాంతాలనుండి లభ్యమయినాయి. ఈ నాణేలన్నీ ఇంచుమించు ఒకేకాలానికి 
చెందినవి, తీరాంధ్రంలో శకసద (శకశాతకర్ణి) నాణేలు దొరికినాయి, క నేర 
శాసనంలోని మాఢరీప్పుత శక సేనుడు శకసద ఒకరే అయివుండవచ్చు. తర్హాలా 
నిధిలో కుంభకర్ణ, కాతకర్ణుల నాబేలు తెలంగాణంలో కౌశికీపు తశాతకర్ణి 
నాణేలు, తీరాంధ్రంలో ర్ముదళాతకర్ణి నాజేలు దొరికినాయి. 


ఈ నాణేల సాక్ష్యము పౌరాణిక సమాచార సాక్యుము సమన్వయించి 
శాతవాహనా సమయాన్ని ఊహించవచ్చు. చంద్రశ్రీ అనంతరం సింహాసనం 
ఎక్కిన పులోమావికి పురాణాలలో ఉన్న “అన్యస్తేషాం" అనే విశేషణం వర్ణ 
చందశశ్రీతో ప్రధాన శాతవాహన వంశ శాఖ అంతరించిందని అన్యశాఖీయుడై న 
పులోమావి రాజ్యా కమణ చేసీనాడని కొందరి ఆభి పాయం. చివరి శాతవాహనుల 
కాలంలో ఆంతఃపుధకలహాలను యుగ పుగాణంకూడగ సూదిన్తున్న ది. ఈ కలహాలు 
అవకాశంగా తీసుకొని శాతవాహన నామాజ్యం భిన్న భాగాలలో భిన్న శాఖలకు 
చెందిన రాకుమారులు స్వతంతరాజ్యాలు స్థాపించుకొన్న ట్లు నాణేల ద్యారా 
తెలుస్తున్నది పురాణాల్లో చివరిరాజు పులోమావి శాసనం బళ్లారిజిల్లా మ్యాక దొనిలో 
దొరికింది. 


శాతవాహనుల నంత మొందించి శ్రీపార్వతీయులు రాజ్యం ఆక్రమించి 
నారని యుగపురాణ కథనం దీన్నిబట్టి నాటికే విజయపురిలో బలవంతులుగా 
ఉన్న ఇవ్వుకుల నాయకుడు గ్రీరా౭తమూలుడు పులోమావిని పారదోలి ధాన్య 
కటక పాంతాన్ని ఆకమించినాడు. పులోమావి బళ్లారి (పాంతానికి వెళ్ళి కొంత 
కాలం రాజ్యం చేసీనాడు. ఆతనితో శాతవాహన వంశం అంతరించింది. కాత 
వాహన యుగం ముగిసింది. 


69 


యుగవికేషాలు 

ఇాతవావానులు నాల్లున్నర శలాబ్దాలకాలం చశ్నణానథా నికి వ్యక్తిత్వం 
(వసాదించి పాలించినారు. ఉచ్చస్థితిలో వ (మాజ్బం ఆరావళీవర్వతాలనుండి 
నీలగిరులవరకు తూర్పు పశ్చిమ సము కం! విస్తరించింది. ఈ విశాల 
స్మామాజ్యంలో అనేక జాతులవారు అనేక భాషలవారు ఉన్నారు. వీరందరికి 
సమ్మతమైన రాజ్యాంగాన్ని అనుసరించి శాతవాహనులు |పజాధిమానం చూర 
గొన్నారు. వారి పాలనలో ఆర్థికపుష్టితో దేశంలో సారస్వత శిల్ప కళాభివృద్ధికి 
ఆనుకూల వాతావరణం ఏర్పడింది. 


పొలనవిధానం 

సార్యభౌమంతోబాటు పాలన విధానంలో పెక్కు అంకాలను మౌర్యుల 
నుండి శాతవాహనులు [(గహించారు. మానవధర్మ కాస్త్రం, కౌటిలీయార్జకాన్త్రం 
వారికి మార్గదర్శకములు. దేశకాలానుగుణంగా పాలనవిధానంలో కొన్ని కొత్త 
సం|పదాయాలను నెలకొల్పి శాతవాహనులు భావితరాలకు అఆందించినారు. 

ధర్మశాస్త్ర సమ్మతమైన రాచకకం శాతనాహన రాజ్యాంగానికి మూలం. 
శాతవాహన రాచరికం మాతృస్వామ్యం'వె ఆధారపడిందని కొందరి అభి పాయం. 
శాతవాహన రాజులు ధరించిన మాతృసంజ్ఞలు, కొందరు శాతవాహనరాణులు 
రాజ్యవ్యవహారాలలో వహించిన (వముఖిపాతీ పీర్ర సిద్దాంతానికి ఆధారము. కాని 
మాతృసంజ్ఞలు 26 వ రాజైన గౌతమీప్కుత శాతకర్ణి "కాలానికి పూర్వుం కాత 
వాహనుల్లో ఉన్నవనడానికి “సిదర్శనంలేదు ఇక ఇద్దరు శాతవాహనరాణులేే పేర్లు 
మ్యాతమే' తలియవచ్చినాయి. నాటి పరిస్థితుల్లో వారు పత్యేక మైన (పముఖపా,తే 
నిర్యహించినారని చెప్పలేము. అదీగాక వరశనామము శాతవాహనుడనే రాజు 
ద్వాదా వచ్చిందని పరిశీలించినాము. గౌతమీపు తుడు “కులపురుష పరంపరాగత 
విపులరాజ్యం” పౌందినాడంటూ బాలశ్రీ వర్డి చింది. అందుచేత మాతృస్వామ్యం 
గాక తం్యడిద్వారా సింహాసనాన్ని పొందటమే కాతవాహనుల రాచరికసం[ప 
దాయమని స్పష్టమవుతున్నది, 

శాతవాహనులు రాజ, మహారాజ బిరుదం ధరించినారు. గౌతమీప్యుతుణ్ణి 
రామకేశవులతో పోల్చినందువల్ప రాజు దై వాంశ సంభూతుడనే భావం నాటికే అంకు 
రించి వుండవచ్చు. రాజు నిరంకుకుడు; మంతులకు ఆజ్ఞలు జారీ చేసేవాడు: 
సర్వ వైన్యాథ్యక్షుడు. కాని (పజాకంటకుడు కాదు. రాజులుగా వారి ఆదర్శాలు 
ఆత్యున్న తములు శజ్దార, గాంధర్వ, గణిత న్యాయాది, శాస్త్రారాలలోను, 
రాజోచిత సైనిక విద్యల్హోను (వ పవీణులై , మతసాంఘిక రాజకీయ శాంతిభ్ళదతలు 
రశత్షించడంలో గ్రద్దవహించినారు. ధర్మశాస్త్ర సమ్మ తములై న పన్నులు వసూలు 


70 


చేస్తూ ప్రజలకాదరపాతములై న సంస్థలు పోషిస్తూ (పజల సుఖ దుఃఖాలలో 
భాగస్వాములయి నారు. 

శాతవాహన స్మామాజ్యం కేంద్రీకృత మై బలమైన రాచరికం కాదు. 
అందు చాల సామంతరాజ్యాలుండేవి. కొల్హాపుర పాంతంతోని కురవంశం, 
మైసూర్‌లో చుటువంశం, విజయపురిలోని ఇజ్వుకుల వంశం సామంతవంళాలే. 
పీరు శాతవాహనులకు వలె మాతృసంజ్ఞలు ధరించి నాణేలు ముదించే అధికారం 
ఉన్న వారు. మవారాష్ట్ర9 (పాంతాలో మహారథి, మహాభోజ బిరుదాలు ధరించిన 
పాలకులు సయితం శాతవాహన సామంతులేనని చెప్పవచ్చు. ఈ సామంత 
వంశాలతో శాతవాహనులు వివాహ సంబంధాలు పెట్టుకొనేవారు. 

మిగిలిన సా్యమాజ్యభాగాలు రాజుపాలన లో ఉండేవి. ఉన్న తోద్యోగి 
బృందం సాయంతో రాజులు పరిపాలన నిర్వహించేవారు. విశ్వాసామాత్య, 
రాజామాత్య, మహామ్మాత, మహాతరక Chamberlain), భాండాగారిక , 
హెరణిక, |పతీహార, లేఖక నిబంధకార, పట్టికాఫాలక అనే ఉద్యోగుల పేర్లు 
శాసనాలలో కన్పిస్తున్నాయి. [పతి నగరంలోను కార్యాలయం (Records 
Office) ఉండేది. ఉద్యోగులకు జీతాలు ధనరూపంలోనే చెల్లించేవారు. 

భూమీశిస్తు రాజ్యానికి |వధాన ఆదాయమార్గం. రాజ్యంలో వ్యవసాయ 
భూమి అంతటికి రాజు సౌంతదారకాదు. రాజక్షేతం (రాజ కంఖేట) మ్మాతమే 
ఆ రాజు సొంతం. రాజక్షేకానికి వెలుపల భూదానం బావలను డా 
పొలాన్ని రాజు వికయించుకొనేవాడు. [బాహ్మణ, |శమణకులకు *పరిహారా' 
లిచ్చే సం పదాయం శాతవాహనయుగంలోనే [పారంభమయింది. భూమి పై రెండు 
మూడు రకాల పన్తు లుండేవి; వంటలో రాజభాగానికి 'దేయమేయ'ి మనీ 
“రాజభాగం' అని పే పేరు. భూమి పన్నుగాక రహదారులమీద సుంకాలు, వృత్తి 
వన్నులు (కరుకర) “వసూలు చేసేవారు, పన్నులు ధనరూపంలోగాని, వస్తు 
రూపంలోగాని చెల్లించవచ్చు. కాని హెరణిక, భండాగారిక అనే ఉద్యోగులవల్ల, 
అసంఖ్యాకంగా దొరికిన కాతవాహన నాణేలనుబట్టి సన్నులు ధనరూపంలో బెల్టిం 
చడమే ఎక్కువ అమలులో ఉన్నట్టు గహించవచ్చు, 

శాతవావానులు తరచుగా జరిగిన దిగ్గయ య్మాతలవల్ల వారికి పెద్ద 
నెనిక ఐలం ఉన్నట్లు | (గహిస్తున్నాము. హతిగుంఫ శాసనం చతురంగ బలాలను 
గురించి (పసంగించింది. అమరావతీ శిల్ప ఫలకాన్ని బట్టి నాటి వ్యూహరచనను 
ఊహించవచ్చు. నేనాముఖంలో పదాతిదళం నడిచేది. వీరు పొట్టిఖడ్గాలు, 
గుండని డాలు ధరించేవారు. వదాతిదళానికి పార్య్వ్వభాగాలలో అశ్వ గజ దశా 
లుండేవి. ఇందలి సైనికులు తలపాగాలు ధరించి, ఈటెలు, గొడ్డళ్ళతో పోరాడే 
వారు. పృష్టభాగంలో ధానుష్కదళం ఉండేది మహాసేనావతి లేదా సర్వ-నైన్యా 


71 


ధ్యక్షుడు వుండేవారు. కొని తరచుగా రాజులే స్వయంగా యుద్ధభూమికి నెన్యాలన 
నడిపేవారు శాసనాలలో కటక, స్కంధావార పదాలు కన్సీస్తాయి. స్కంధా 
వారమంటే తాత్కాలిక -సెనిక కిబిరమనీ కటకమంటే స్రైన్యాగారమని చెప్ప 
వచ్చు. [పతి రాష్ట్ర రాజధానిలోను 'సైన్యాగారం ఉండేది నగరాలకు రక్షణ 
దుర్గాలుండేవి. యుద్దసమయాల్లో సారారఅంగో పౌరజనాన్ని బాధించేవారు కాదు; 
కాని అప్పుడప్పుడు సపిజేతలు అమానుషంగా [వవ ర్రించిన సంఘటనలు లేక 
పోలేదు. ఖారవేలుడు పిథుడ నగరాన్ని గార్భభ లాంగలాలతో దున్నించినాడు; 
గౌతమీపుతుని “క్ష హరాటవంశళ నిరవశేషకరి అని గర్వంగా వర్ణించినా నారు, 


స్థానిక పరిపాలన 


సామంత రాజ్యాలు మినహా ఇతర శాతవాహన [ప్రాంతాలు “ఆవారాలు" 
అనే రాష్ట్రాలుగా విభ క్రమయినాయి, సోపారావోర, గోవర్దనావార, మామలా 
హార, సాతవాహనిహారములు శాసనాలలో క న్పిస్తున్నాయి. రాజధాని నగరాల 
పేరి రాష్ట్రాలకు వర్రించేవి. “అమాత్యులు” రాష్ట్రపాలకులు. అమాళ్యులకు 
వంశపారంపర్య హక్కులు లేవు. వారిని తరచు బదిలీ చేస్తుండేవారు. 

శకులతోటి సంఘర్షణవల్ల సరిహద్దు (పాంకాల రక్షణకు కాతవాహనులు 
(పత్యేక గద్ద వహించవలసి "ఆ (ప్రాంతాలను "సేనాపతుల ఆదినంతో ఉంచి 
వారికి సామంతాధికారాలు ఇచ్చినట్లు కన్పిస్తుంది. పీరు [కమంగా భూస్వాముల 
వలె తయారై యుండవచ్చు. మ్యాకదొని శాసనంలోని *గుల్మిక' పదం ఈ భావా 
నికి బలం చేకూరుస్తున్నది. 

నగరాలలో 'నిగమి అనే పౌరసభలు పరిపాలనా బాధ్యతలు వహించేవి. 
శాతవాహన రాజ్యంలో బరుకచ్చ, |పతిష్టాన, తగర, గోవర్భన, సోపార, 
కళ్యాణ, నాసిక, ధాన్యకటక, [వతీపాలపుర, కొండాపూర్‌, [బవ్మాగిరి, విజయపురి 
మొదలైన పెక్కు. నగరాలుండేవి. ఇవి వాణిజ్యకేందాలు. అందుచే నిగమ 
సభలు వాణిజ్య సంఘాలని చెప్పవచ్చు. కాని సభలలో గృహపళతులుసయితం 
సభ్యులుగా ఉండేవారు. 

పరిపాలనకు |గామం |పాతివదిక. [గామిక లేక [గామణి [గామాధికారి. 
సప్తశతి నుండి [గామణి అధికార దర్చాలు (పదర్శించేవాడని తెలుస్తున్నది. 
తరచు జరిగే నైనిక దాడులవల్ద, తలారుల వల్ల |గామస్థులకు బెడద వాటిల్లుతూ 
ఉండేది. 


ఆరి క పరిసితులు 
ఖ థి 


శాతవాహన యుగంలో ఆంధదేశంతో సహా దక్షిణాపథం ఆపూర్వమైన 
ఆర్థిక వికాసం సాదించింది. దేశంలో వ్యవసాయము, వరిిశమలు, వాణిజ్యము 
ఇంచుమించు సమతూకంలో ఉండేవి. (గ్రామాల్లో అధికసంఖ్యాకులకు వ్యవసా 


72 


యమే వృత్తిగా ఉండేది. అచ్చటచ్చట పొలాల్లో ఉమ్మడి హక్కు_లున్న ట్లు 
కన్పిస్తుందె. | బాహ్మణ |శ్రమణులకు దానం చేసిన భూములను బహుశా శ్నూదులు 
సాగుచేసేవారు. అయితే, ఏరు ఎంత 'మక్షాి చెల్టించేవారో తెలుసుకోడానికి 
ఆధారంలేదు. వరి, చెరుకు, జనుము, నువ్వుల పొలాలు _గామాలచుట్టూ ఉన్నట్లు 
సప్తశతి పేర్కొంటున్నది పతి (గ్రామంలోను బెల్లం బట్టిలుండేవి. కొబ్బరి 
తోటలు, అకుతోటలు సమృద్దిగా ఉండేవి. నీటిపారుదల సౌకర్యాలు |పజలే 
కల్పించుకొనేవారు. ఉదక యం తాలు నడిపే వారొక [శేణ్‌గా ఏర్పడినారు. 
ఉదక యంతం ఆంటే బహుశా ఏతాము వంటిదై యుంటుంది. పశువుల 
సాయంతో వ్యవసాయం జరిగేది. నాగళ్ళను లాగడానికి గాడిదలను కూడా ఉప 
యోగించి యుండవచ్చు. జనుమును పశు గాసంగా పెంచేవారు, పళుపోషణపట్ల 
శోద్ద వహించేవారు. మొదటి శాతకర్ణి 3, 102 గోవులు, 27 000 గ్నురాలు 
దానం శేసినాడు. ఇది నాటి పజసంపదకు తార్కాణము. గోదానము నాటికే 
పుణ్యకార్య మైనట్టు కన్పిస్తుంది. 

కాతవాహనుల శాసనాల్లో పలురకాల చేతిపనివాండ్ర |పస్తావనలు కన్ని 
స్తాయి. వారిలో కోలిక (సాల, కులార (కుమ్మరి), తీలపీసక (త్రైలకులు), కస 
కార (కంచరి, కమర (కమ్మరి), సువనక (స్వర్ణకార్య, మలణిక (మణికారులు), 
వథిక (వ గంగి) ముఖ్యులు, దీన్ని బట్టి దేశంలో ఆయా పర్మిశమలు విరివిగా 
సాగుతున్నట్టు గహిస్తున్నాము. ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, వ్యడంగి పరి 
KE మలపట్ల 'వత్యేక గ్రద్ద కన్పిస్తుంది. కొండాపూర్‌, మస్కి-, పెఠాన్‌ పాంతాల్లో 
దొరికిన మృణ్మయ శకలాలనుగూర్చి యజ్ఞానీ తండితుడు నాటి కులారులు 
వనితనంలోగానీ కళాదృష్టిలో గాని శిల్పుల శేమ్మాతం తీసీ పోరని "పేర్కొన్నాడు. 
కలపతో రథాలు, కుర్చీలు, బల్లలు, శయ్యలు, వాహనాలు తయారుచేసేవారు. 
వీటి నమూనాలు నాటి శిల్పాలలో కన్పిస్తాయి. మ్మిశమ లోహాలు తయారు చేయ 
డంలో నాటి కమ్మరులు సిద్ధహస్తులు. కంచు, ఇత్తడి | పతిమలు, దీవస్తంభాలు, 
పాతలు మొదలై నవి [బహ్మవురి, వె షెరాన్‌, అమరావతీ మొదలై నచోట్ల దొరికి 
నాయి. బంగారంతో ముఖ్యంగా ఆభరణాలు చేసేవారు శిల్పాలలో కన్పించే 
నాటి ఆభరణాల్లో మంచి పనితనం |పతిఫలిస్తుంటుంది. 

(పతి పర్మిశమలోని చేతి పనివారడందరూ (శేణిగా ఏర్పడటం నాటి 
(వత్యేకత. (ణి నాయకుడు గోష్టి; కార్యస్థానం నిగమసభ. సభ్యుల వ్యవవోరా 
లను పరిశీలిస్తూ _శేణి వారి _శేయస్సును పరిరక్షిస్తూ ఉండేది. (శేణి శాసనాలను 
సభ్యులు మన్నించెవారు. ఈ (శేణులు బ్యాంకులు (Banks) గా కూడ వ్యవహ 
రించేవి. ధనాన్ని నిలయుంచి దానిపై 12 శాతము వరకు వడ్డి చెల్రించేవి. 
సాంఘిక సంక్షేమ కార్య్మకమాలు సయితం నిర్వహించేవి. గోవర్షనంలోని కోలిక 


73 


(ణీ బుషభవత్తుడు చెల్లించిన 2000 కర్షాపణాల పై వడ్డీతో (శమణులకు 
వస్త్రదానం చేసేది. 

శాతవాహన యుగంలో దేశీయ విదేశీయ దాణిజ్యం విరివిగా సాగేది. 
పశ్చిమ పాంతాల్లో పెఠాన్‌, తగర, జున్నార్‌, నాసిక, గోవర్దన, వైజయంతి, 
కరహాట ప్రధాన వాణిజ్య కేందాలు. తూర్పున కెవరూర, విజయపురి, కూడూర , 

ధాన్యకటక, నరసాల నగరాలు వాణిజ్య కేర్యదాలయినట్లు అమరావతీ కాసనాల 

నుండి తెలుస్తున్న ది. దేశీయ వాణిజ్య కాలను వీటిని రేవు పట్టణాలతోను 
కయబుపుతూ రహదారులుండేపె. తూర్పుతీరంలో మచిలీపట్టణంనుండి ఒకటి, 
వినుకొండనుండి మరొకటి రహదార్డు "ఉండేవని, ఇవి రేండూ హైదరాబాద్‌ 
సమీపంలో కలసి పశ్చిమ తీర రేవు పట్టణాలను కలి సేవని ఫీట్‌ పండితుని 
పరశోధస. ఉ త్తరదేశం అంటే మగధనుండి మరొక మార్గం కళింగలోని తోనలి 
మీదుగా కృష్ణా డు ఖద్యారానికీ, ఆటనుండి రాయచూరు అంతర్వేది మీదుగా 
వై జయంతికి “నడిచేది. ఎడ్డబండి [(పధాన |[పయాణ సాధనం, వర్తకులు బిడారు 
లుగా ఏర్పడి |పయాణం కసగించేవారు. అల్లూరు శాసనం [పకారం అచటి బౌద్ద 
సంఘం ఎడ్డబండ్లను దానంగా స్వీకరించింది. వర్తకులు వీనిని అద్దెకు తీసుకొనే 
వారు. నదులపై సరుకు రవాణా నాటికే చవకగా ss రహదారులమీద 
న్మతాలు, చలివేందిరలు [పభువులు ఏర్పాటు చేసే రు, నదులు దాటడానికి 
బల్లక ట్లు ఉండేవి. 

విదేశ వాణిజ్యం సాగిస్తున్న రేవు పట్టణాలను సెరిస్టస్‌ వర్షిస్తున్నది. 
పులోమావి కాలంనుండి కాతవాహన రాజులిచ్చిన నౌకాచిప్నా నాణేలు వారికి 
నౌకాబలం ఉన్నదని, వారు నౌకా వాణిజ్యం తు సూచిస్తాయి. 
ఘంటసా౨, గుంటుపల్లి శాసనాలు మహానావికులను పేరొ)-ం౦టున్నాయి. పశ్చిమ 
తీరంలో బరిగజ బరకచ్చ), సోపార, కళ్యాణ రేవులు (వసిద్దములు. 
సారాయము, మణులు, వ్మజాలు, వెండి బంగారాలు, నాట్యక త్తెలు బరుకచ్చ 
లోని దిగుమతులు. దంతప్ప సామాన్లు, పట్టు వస్తాంలు, సుగంధ (దవ్యాంు 
అచటి ముఖ్య ఎగుమతులు తూర్పుతీరంలో కళింగ పట్టణం, పులికాట్‌ ల మధ్య 
"పెక్కు. లేవు పట్టణాలుండేవి. వానిలో కూడూరు, ఘంటసాల, కోరంగి ముఖ్య 
మైనవి. వేం ధ దేశంలో నెల్లూరు, వినుకొండ, చేబోలు, ధాన్యకటకం, కొండా 
పూర్‌, నాగార్జునకొండ మొదలై నచోట్ల దొరికిన రోమన్‌ బంగారు నాణేలవల్ల 
ఆంధదేశం రోమ్‌వరకు వాణిజ్యం సాగించి లాభాలు గడించినదనడానికి 
నిదర్శనం. అల్టూరు శాసనం (కీ.శ. 2 వ శతాబ్ది) యోనకదివ్వెను పేర్కొం 
టున్నది. ధాన్యకటకం, నాగార్జునకొండ మొదలై నచోట్ట రోమన్‌ స్థావరాలున్నట్లు, 
అచటి బౌద్ద నిర్మాణాలలో రోమన్‌ జోక్యం ఉన్నట్టు తార్కాణాలున్నాయి. 


74 


సాంఘిక పరిస్థీతులు 

కాతవాహన యుగంలోని (ప్రజల్లో అధిక సంఖ్యాకులు (గామాల్లో 
నివసించేవారు. అయితే, పర్మిశమలు వాణిజ్యం 'పెంపొందినందువల్ల "పెక్కు 
నగరాలు వెలసినాయి. పల్లెలు, పట్టణాలు శాశ్వత మైన సీటివనరుల సమీపంలో 
నిర్మి ంచుకొ నేవారు. పంటహీలాలు, “తోటలు [గామాలను పరివేష్టించి ఉండేవి, 
నగరాల చుట్టూ (పాకారాలుండేవి. ఇండ్లలో పలురకాలున్న ట్టు “నాటి శిల్పాల 

ద్వారా తెలుస్తున్నది. రెండు మూడు అంతస్తుల భవనాలుకూడ ఉండేవి. 

సామాన్య |పజలు పూరి ఇండ్లలోనే నివసించేవారు. గోడల లోతట్టు భాగాలలో 
ఇతిహాస పురాణగాథలను చి తించుకొ నేవారు. 

శాతవాహనుల కాలం నాటికి సమాజంలో వర్ణవిభజన స్టిరవడిన సూచనలు 
లేవు. గొతమీపుత శాతక రి వర్ణసాంక ర్యాన్ని ఇనిలిపినానని చెప్పుకొన్నాడు, 
ఐనను శక యవన పహ్హవాది విదేశీయుల రాకవ ల్ల, జైన బౌద్దుల (పభావంవల్ల 
వర్ణధర్మాలు కట్టుదిట్టంగా లేవనే చెపవలె. కథ ్యయవన నాయకుల్లో బౌద్దులు, 
'హిందువులు'కూడ ఉన్నారు; భారతీయనామాలు రరించి ఆచార వ్యవహారాలను 
అనుసరించి భారతీయులయినారు. నాసిక్‌ శాసనాల్లో ఇందదత్త, ధమ్మదేవ, 
ధమ్మర&ిత పేర్లతో యవనులు కన్పిస్తారు. నహహేణుని కూతురు. దక్షమిితా; 
అల్లుడు బుషభద్‌ళ్తుడు. కర్దమకవంశంలో సు సుపసిద్దుడు ర దదాముడు. దక్షమ్మితా 
బుష భచత్తులు [బాహ్మణులకు అనేక దానధర్మాలు చేసినారు. వీరితో స్థానిక రాజ 
వంకాలు వివాహ సంబంధాలు చేసుకున్నారు. ఈ విధంగా శస్తోంపజీవులయిన 
విదేశీయులను నాటి (బాహ్మణ మతంలోని సంస్క్రరణోద్యమం అ్మ్యగవర్జాలుగా ఆ 
బ్రాహ్మణ కృ్రియులుగౌ ఆంగీకరించి వారి సహాయసహకారాలు బడిసీనట్టు 
కన్పిస్తుంది. శక శాతకర్ణి, చృతపణ శాతకర్ణి అనే పేర్లు శక శాతవాహన 
విలీనాన్ని సూచిస్తాయి. 

నాటి (బాహ్మణులు వైదిక విద్యల నభ్యసించి వై దికర్మలు చేయడంలో 
సామర్థ్యం వహించినారని నానాఘట్‌ శాసనంవల్ల తెలుస్తున్నది. ఏమైనా నాటి 
శాసనాలలో (బ్రాహ్మణుల [వస క్తి ఎక్కువగా! కన్పించదు, గౌతమీప్యుతుడు 
ద్విజవర కుటుంబ వివర్దనుడనని చెప్పియున్నాడు.. కాని, అతడు (బాహ్మణులకు 
oa దానాలేమీ కన్పించవు. ఆతని మం తికూడ శివగుప్తుడు, [బాహ్మణులు 

సమాజంలో ఆధిక్యాన్ని పొంఎన నిదర్శనలు లేవ. వణిజులు సంఘాలుగానేర్చడి 

వ య ఏడేశీయ వాణిజ్యం సాగించేవారు. వాణిజ్యసంఘానికి నాయకుడు (శిష్ట. 
జ సశ. తర్వాత “సెట్టి గా మారింది. వణిజులు బౌద్దమతాభీమానులై అనేక 
గనోడి ౫ంలు, చైత్యాలు నిర్మించినారు. నగరపాలనలో నిగమసభలద్వారా 
వైశ్యుల |పముఖపాత వహించేవారు. వై శ్యవర్దంవారు ధనిక వర్గీ యలై నందున 


75 


(పభుత్యంలో మంతి, సేనావతి, రాష్ట్ర్రపాలాది ఉన్నతపదవు ల్మాకమించేవారు. 
వై శ్యవృత్తి (వాణిజ్యం) నవల౦బించిన శతియులు లేకపో లేదు. శూూదవర్హంలో 
(హోలిక), గోలిక, (గోపాల), వధిక (వ్యడంగి), కమ్మర, కులార, కోలిక 
మొదలై న వృత్తులే తరువాతి కాలంలో కులాలుగా రూపొందినాయి. 

కుటుంబాలు సమష్టిగా ఊండేవి. కుటుంబసభ్యులందరూ కలిసి తీర్ణాటనం 
సేవారు? దానాలు చేసేవారు. శాసకాలలోని కుటుంబసభ్యుల క మాన్ని బట్టి 
ఆలోచిస్తే స్రీఎకంటే పురుషులకు (పాధాన్యం కన్పిస్తుంది. అంటే, కుటుంబం 
పితృస్వామ్యంపై ఆధారపడి ఉంది. అయితే, స్త్రీలకు సమాజంలో గౌరవవద 
మైన స్థానం ఉండేది. నాగనిక, బాల్యశ్రీలు రాజ్యవ్యవహారాల్లో సయితం 
పాల్గొన్నారు కదా! అక్కడక్కడా భర్తల ఉద్యోగనామాలు _ భోజికి, సేనా 
పతిని వంటిని _ ధరించేవారు. నాటి స్త్రీలు స్వయంగా చేసిన దానధర్మాలనుబట్టి 
వారికి కొంత ఆర్థిక స్యాతంత్ణం _ అంటే సొంత అస్సి. ఉన్నట్లు తెలుస్తున్నది. 
శ్రీలు విద్యావంతులై చర్చలలో, సభలలో పాల్గొనేవారు. గాథా స వళతిలోని 
'పెక్కుగాథలు కవయ్యితులు రచించినారు. సామాన్యులు భ ర్రలతోపాటు 
పొలాల్లో, తోటలలో, గానుగలచెంత వనిపాటలలో పాల్గొనేవారు. వభువుల్లో 
బహుభార్యాత్వం ఉండేది. మాతృసంజ్ఞలధారణకు ఆదొక కారణం అయవండ 
వచ్చు. వివాహబంధాన్ని ss మ. వితంతువులు (బహ్మచర్యం 
అవలంబించి నిష్టతో కాలం గడిపే 


అవారావతీ శిల్పాలలోను, షా. వశతిలోను నాటి సాంమిక జీవితం 
(వతిఫలిస్తుండి. స్రీ పురుమలుభయులు చాల తక్కువగా దుస్తులు ధరించేవారు. 
స్రీలకు ఎరని వస్తారిలమీద పుష్పాలమీద మక్కువ ఎక్కువ. రవికె ధరించే 
వారుకాదు. శ్రీపురుషమలుభయులు పలురకాల ఆభరణాలు, తలపాగాలు ఉప 
యోగించేవారు. అలంకరణపట్ల ఆస క్తి ఎక్కువ. స్రీలు జడలు ఆల్చుకొనేవారు. 
కబరీబంధాలు ఉండేవి. స్నాన సందర్భంలో పసుపువాడకం ఎక్కువ. కాళ్ళకు 
పారాణి ఉపయోగించేవారు. నాట్యక తెలు ఆరదళమనే మైవూతను వాడేవారు. 
నృత్యసంగితాలు ముఖ్యమైన కాలశ్నేపాలు. వీణ, వేణువు, మృడంగం, శంఖం 
మొదలైన వాద్యాలు, ఆనేక నృత్య భంగిమలు శిల్పాలలో కన్పిస్తాయి ధనికుల 
ఇండ్లలో చిలకలవంటి పక్షులను పంజరాల్లో "పెంచేవారు, వాత్సాయన కాషు 
సూ! కాల్లో హాలక, ఊద్యానగమన, ఘటానిబంధన, మదనోత్స్నవాలవంటి 
పండుగల [పస క్తి ఉంది, [గామ జీవితం నిరాడంబరంగాను నగర జీవితం 
సుసంపన్నంగానూ ఉండేది. మొత్తంమీద (పజలు ఊల్లాసకర మైన జీఏతం 
గడిపిసట్లు స ప్తశతినుండి గహిస్తున్నాము. 


fh 


౪ 


76 


నుత పరిస్థితులు 

శాతవాహన యుగంలో ఆస క్రిదాయక మైన మత పరిణామాలు జరిగినాయి, 
జొ త్తరాహికములైన [బాహ్మణ, జైన, బౌద్దాలు స్థానిక విశ్వాస ఆచారాలతో 
సమన్వయం పొంది తద్వారా విజయం సాధించినాయి. ఈ మతాలు చాలవరకు 
పరస్పర సహనంతో పురోగమించినాయి. కాని చెదురుగా వీనిమధ్య సంఘర్షణలు 
జరగకపోలేదు. 
(వొహ్మణ మతం 

దేశంలో వై దికమతోద్ధరణ జరుగుతున్న సమయంలో శాతవాహనులు 
అధికారంలోకి వచ్చినారు. జే నగాథల ననుసరించి పథమ శాతవాహనుడు జైన 
మతాభిమాని. జైనమతం ద్వారా శాతవాహనుడు సామాజిక ఉన్నతి సాధించి 
వుంటాడు. ఆందుచేతనే ఆతణ్జి పురాణాలు పేర్కొనలేదు. ఆతని కుమారులైన 
శ్రీముఖ, కన్ల (కృష్ణు)లు భాగవత మతం స్వీకరించినట్టు వారి పేరు సూచిస్తు 
న్నాయి. శ్రీముఖునీ కొడుకు శాతకర్ణి బాహ్మ ణవర్ల" సానుభూతి స 'సహకారాల 
నాళించి వైదికరర్మ రక్షణకు దీక్ష వహీంచి రెండ శ్యయేథాలు, రాజసూయ మే 
గాక ఆగ్న్యాధేయ, అప్తోర్యామ, ఆనారంభనీయ, దశర్మాత, [తయోదశర్మాత, 
(తిర్మాతాద్మికతువు లొనర్చి చాహ్మణులకు గోదానభూదాన సు సువర్ణదానాదులిచ్చి 
తృప్తి పరచినాడు. ఆతని మహారాణి దిఖా[ వత యజ్ఞ సుందయా అనీ యజ్ఞవహుత 
థూవన సుగంధయా అని సగర్వంగా వర్ణించుకొన్నది. తమ వ. 
ఈ దంపతులు వేదసిరి అని పేరు “పెట్టినారు! వై దికమత పునరుద్ధరణకు, 
పూర్ణత చేకూర్చడానికి [పయత్నించి తమ వంశ 2 వతిష్టను పంచుటున్నారు.. 

అయితే కాతవాహన యుగారంభంనుండి వై దికమతం అపూర్వమైన 
మార్పుకు లోనయినట్టు నానాఘట్‌ శాసనంవల్లనే . తెలుస్తున్నది. వై దికషత 
సంస్కారానికి అనేక భు నై తిక వవ ర్ర రన, పవ్మితజీవితం పై 
నొక్కు పె పెట్టిన జైన బౌద్ధాల సవాలు నెదుర్కొనడం ఒక కారణం; మరొక 
కారణం దేశంలో | (పవేశించిన క్షతియో పజీవులయిన శక యవనాది విదేశీయుల 
నాకర్షించి వారిని “హిందూ! సామాజిక వ్యవస్థలో జీర్ణం చేసుకోవలసిన అవసరం; 
స్థానిక విశ్వాస ఆచారాలతో సమన్వయం' సారీదడం “మూడో కారణం. ఈ కార 
ణాలవల్ణ కతువథాగమైన వైదికమతం భ క్తి (వత్మపధానమైన పౌరాణిక 
మతంగా పరిణమించ సాగింది. నానాఘట్‌ శాసనం వైదిక దేవతలతోబాటు 

క్రి లేక భాగవత మతదేవతలైన సంకర్షణ వాసుదేవ (పార్ధనతో (పారం 

త మొదటి శాతకర్ణి తరువాతి శాతవాహనులు [కతుకాండలో గ్రద్ద 
వహించలేదు. ఈ పరిస్థితుల్లో రూపు పుదిద్దుకుంటున్న పౌరాణిక మతానికి రాజా 
దరణ సాధించే ఆశయంతో ఉన్నత గోతజాలై న (వొహ్మణులు కాతవాహనులతో 


77 


వివాహ సంబంధాలు చేసినట్లు కనిపిస్తున్నది. ఈ విధంగా జరిగిన మొదటి 
వివాహ ఫలితమే గౌతమీప్యుత శాతకర్ణి. ఈతడు దిగ్విజయి; కాని యజ్ఞాలు 
చేయబూనలేదు. నాగనికవలెగాక బాలశ్రీ తాను 'సత్యవచన దాన అహింసా 
నిరతయా' ఆంటూ నై తిక (పవర్తన | వధానమైన విలువల నుగ్గడించింది. కొత్త 
మతానికి చతుర్విధ పురుషార్థాలు కర్మసిద్దాంతంలో విశ్వాసం, వర్ణవ్యవస్థ, 
వతతీర్ణాటనలు, భక్తి అంటే శివునిగాని, విష్ణువును గాని భక్తితో వూజించడం 
ముఖ్య లక్షణాలు. ఈ మతానికి ఆగమరాణాలు (పామాణికా అయినాయి. 
శాతవాహనుల కాలంలోనే పౌరాణిక హాటస్టణ ల (పచారంలోనికి వచ్చినట్లు 
బాలశ్రీ నాసిక శాసనమే నిదర్శనం. ఆ కాసనం గౌతమీప్పుతుని “ఆగమనిలయ్‌' 
“ద్యిజావరకుటుంబ వివర్ధన”, “వినివ ర్రిత చాతుర్వర్హ సంకర ఏక్కబాహ్మణ' 
అంటూ వర్ణించడ మేగాక ఫైరాణిక వీరులతో పోలుస్తున్నది. ఈవిధంగా గౌతమీ 
ప్వుతుడు 'సూతన (బాహ్మణ మతానికి మూల స్తంభాలైన ఆగమవిద్యను, వర్ణ 
వ్యవస్థను [బాహ్మణాధిక్యతను నిలబెట్టినట్టు నాసిక్‌ శాసనం సూచిస్తుందీ 
నాటికి పౌరాణిక వాజ్మయం పెరిగిందనడానికి స ప్రశతిలోని రాధాక ఎష్ష, 
పార్వతీకల్యాణ, వివ్షు అవతార కథలు, శబల[వతం మొదలై న అంశాలు 
నిదర్శనం. 

శాతవాహనుల్లో వైష్ణవులు శైవుబూ ఇద్దరూ ఉన్నారు. నానాఘద్‌ 
శాసనంలో శివుని (వస క కలేదు: శ్రీముఖుని తమ్ముడు కృష్ణుడు! గొతమీప్పుతుని 
శాసనాలకై వైష్ణవ చివ్నాలున్నాయి. సంకర్షణ, వాసుదేవుల (వశంసవల్ల 
వైష్ణవంలో (పధానమైన వ్యూహసిద్దాంతం కూడ (వచారమైనట్టు భావించవచ్చు. 
అయితే, గుడిమల్లం శివలింగం (కీసు పూర్వానిదని, శాతవాపానుల పూజలందు 
కొన్నదని తెలుస్తుంది. సప్తశతి శివ పార్థనతో (పారంభిస్తున్నది. కొన్ని 
శాత వాహన నాణేలమీద స్కందుడు (వత్యక్షమవుతునా డు: చివరి శాత వాహనుల్లో 
శివస్కంధ, శివశ్రీ ఆనేవారున్నారు. కాని, నాటి శైవం స్వభావం [గహించ 
టానికి ఆధారం లేదు. ఈ కేవతలకు నిరాడంబర ములై న కోవెలలు నిర్మించినట్లు 
గుడిమల్లంలోని ఇటీవల తవ్వకాలు సూచిస్తున్నాయి. "స వ్షశతిలో గణపతీ, శ! క్తి 
(మహిషాసుర మర్థని?) ఆలయాల [పస క్తి ఉంది. 


జైనమతం 

శాతవాహనులు విజృంభించే నాటికే ఆంధ దేశాన్ని పరివేష్టించి ఉన్న 
(ప్రాంతాల్లో _ మాళవ, కళింగ, మైసూరు రాజ్యాలలో - జైనమతం పాదు 
కొన్నది. |క్రీ.వూ. 4వ శతాబ్ది కే ఆంధ దేశంకో కూడ కళింగ మాళవ |పాంతాల 
నుండి జైనం [పవేశించిందని జైనగాథలవల్ణి (గహిస్తున్నాము. అశోకుని 
పౌతుడు సంపతి ఆంధ (దానిడ దేశాల్లో జ్రైనవ్యాప్తికి కృషి చేసినాడు. 


78 


అమరావతి సమీపంలోని వడ్డమానుకొండ పై సంపతి విహారం ఏర్పడింది. 
అచటనే ఖారవేలుడు మహామేఘవాహన విహారం నిర్మించినాడని ఇటీవల 
దొరికిన శాసనా లవల్ల తెలుస్తున్నది. మొదటి కాతవాహనుడు జైనమతాభిమానంతో 
తన రాజధాని నగరంలో జైనులకు చైత్యాలు నిర్మించినాడట. కాని ఈ 
యుగంలో బౌద్దం బహుళ ప్రజాదరణ పొందడంవలన, బహుళా జై నుల్లో 
దిగంబరత్వంవంటి కఠిన ఆచారాలవల్ల జైనం విశేషంగా వ్యాపించ లేదు. అము 
డ్రీస్తుశకారంభంలో సు పసిద్ద జై నాచార్యుడై న కొండ కుందా చార్యుడు (కీ. పూ. 
50 _ కీ.శ, 50) కొనకొండ్ల (ఆనంత పురం జిల్లా లో ఆశ్రమం నిర్మించుకొని 
మత పచారం చేస్తూ అనేక సిద్ధాంత [గంథాలు రచించినాడు. వానిలో “సమయ 
సార” శ్వేతాంబర దిగంబర శాఖల వారందరికీ ఆదరణీయమయింది. 


బొదమతం 
! 


[బ్రాహ్మణ మతానికి ఎంతటి రాజాదరణ ఉన్నా కాతవావాన _ ఇత్వాకు 
యుగం దాశ్షీణాత్య బౌద్ధమత చర్మితలో స్వర్ణయుగమని చెప్పవచ్చు. శాతవాహన 
చక్రవర్తులు బౌద్ధాన్ని ఆదరించలేదు; బాలశ్రీ మినహాయించి శాతవాహన రాణులు 
కూడ బౌద్ధాన్ని పోషించినవారు లేరు. వాస్తవానికి ఆం ధదేశంలో బౌద్దం (పజా 
ఉద్యమంగా వి స్తరిల్లింది. నాటి శాసనాలవల్ల వర్రకులు, 'హాపళనర, "స్తీ జనం 
బౌద్దాన్నే పోషించినట్లు, స్తూపచై త్య విహారాదులు నిర్మించినట్లు తెలుస్తున్నది. 
వాణిజ్య పార్మిళామిక “"కేందాలై న న వట్టణ, నగరాల సమీపంలోనూ, రహదారుల 
మీద బౌద్ద షే తాలుండడం గమనిరిచదగింది. చర్మ కారులతోసహా సామాన్య 
[పజానీకం బౌద్దం పట్ట |శ్రోద్ధ వహించినారు. ఇంతటి |పజాదరణ ఉన్నందునే 
బౌద్ధంపట్ల యా ల సహనం వహించి, అప్పుడప్పుడు బౌద్ద సంస్థలను 
పోషించిసారు. గౌతమీప్యుత శాతకర్ణి, అతని కుమారుడు పులోమావి బౌద్దుఅకు 
దానధర్మాలు జేసిశారు. అయితే, "అందుకు రాజకీయాలు కారణమై వుండవచ్చు. 
శ్రీ యజ్ఞళాతకర్ణి నాగార్జునుని పోషించినాడని ఇతిహ్యం. శీ విజయశాతకర్ణి 
మగ్‌ నాగార్జునకొండలో ఇటీవల దొరికింది. కాని, అది అసంవూర్ణమయిందో 

బౌద్ధం “భౌగోళికంగా విస్తరిస్తూ స్థానిక ఆచారాలతో సమాధానవడినందున 
- బౌద్దులలో విఖేదాలేర్పడి స సంఘం విడిపోవడానికి కారణమయింది. రెండో సంగీతి 
లోనే విభేదాలు బలపడి సంఘం థేరవాద, మహాసాంఘిక శాఖలుగా విడి 
పోయింది. థేరవాదులు సనాతనులని చెప్పవచ్చు. ధాన్యకటకం (వపథమంనుండి 
మహా సాంఘిక కేందమయింది. ఆమరావతీ శాసనాల్లో చై త్యకుల (ప్రస్తావన 
ఎక్కువ. అందుచే మవ సాంఘికులకే చై త్యకులని స్థానీకనామమై యుంటుంది. 
బుద్దునకు మొదటగా లోకో త్రరీ గుణాలను ఆపాదించినవారు వైత్యకులే. ఈ 
నూతన భావం ఫలితంగానే బోధివృవం, ధర్మచక్రం, సింహాసనం, ;తిరత్నం, 


79 


చైత్యం మొదలైన బుద్ద చిహ్నాలను ఆరాధించడం ప్రార” భమయింది. దైత్యా 
అలంకరణ, చై త్యపూజ చై త్యక వాదుల ముఖ్య లక్షణాలు. ఈ విధంగా నైతిక 
ప్రవర్త ర్రన పె, స్మయంకృషి పె నొక్కు. పెట్టిన బొ బౌద్ద దర్శనం స్టా సానిక పితృ దేవతా 
రాధన, విగహాకాధనల లతో సమన్వయం పొంది “వూజాపురస్కారాలతో ఆకర్ష 
ణీయమైన మతంగా పరిణమించింది. చై తృ్యకులలో వూర్యశైల (రాన్యకటక) 
అపరశ్లైల (శ్రీపర్వత) ఉత్తర౭ ల (జగ్గయ్య పేట? రాజగిరిక (గుంటుపల్లి) 
సిద్దారక (గుడివాడ) శాఖలేర్పుడినాయి. 

మహా సాంఘిక చైత్యక సిద్దాంతాలే [1కమంగా మహాయానానికి దారిలీసి 
నాయి. మహాయానానికి |పామాణిక మైన (పజ్ఞాపార మితా శాస్త్రం ఆం్మధబౌద్దుల 
కృతమే. మహాయానాన్ని నిర్దుష్ట మెన దర్శనంగా రూపొందించినది నాగార్జునా 
చార్యుడు. 

బుద్దుని అనంతరం బుద్దునంతటి మహాదార్శనికుడై న నాగార్జునాచార్యుని 
జీవితాన్ని గరించి స్పష్టమైన పరిజ్ఞానం లేదు. అతడు వ అనీ, “కాంచీ 
పురి అతని జన్మస్థలమనీ పివాదాలు ఉన్నాయి. “అంకావతార నూతి ననుస 
రించి దక్షిణాపథంలోని -వేదరి ఆతని జ]: న్మస్థలం. తెలుగు (బాహ్మణులలో వేదుల 
వారున్నారు. వైనాలో పచారంలో ఉన్న సం పదాయం [పకారం అతడు 
శ్రీపర్యత _ ధాన్య కటకాలకు మధ్యనున్న [గామంలో జన్మించినాడు. బాల్యం 
లోనే వేదవేదాంగ విద్యలభ్యసించి బౌద్దం స్వీకరించినాడు, అనంతరం దేశాటనం 
చేసీ నాలందా మొదలైన విద్యా కేం దాల్లో బౌద్దంమీద అపారవిజ్ఞానం సాధించి 
శ్రీసర వ్రతంలో స్థి సిరపడినాడు. (వజ్ఞాపారమితా “శాస్రం ఆధారంగా ఆసాధారణ 
తార్కిక శ క్రితో మాధ్యమికవాదం శూన్యవాదం |పతిపాడించి, మవాయానాన్ని 
స్వయంసంపూర్ణ వె మెన సిద్ధాంతంగా రూపొందించినాడు. (పజ్ఞాపారమితళా స్త్రటీకా, 
మాధ్యమికకారికా, రత్నా "వ, సుహృల్లేఖాది ప పలు గంథాల నాతడు (వాసినట్టు 
(వతీతి. సుహృల్లేఖ నాతడు తన పోషకున కిచ్చిన సందేశం. నాటి శాతవాహన 
చక్రవర్థి శ్రీ యజ్ఞ కాతక లియె యుండవచ్చు. నాగార్జునున క్రై యజ్ఞశ్రీ 
శ్రపర్వతంలో మహాచె చైత్య “్షువావిహారాలను నిర్మించినట్టు, ధాన్యక టక మహో 
చైత్యానికి శిల్మాపాకారాన్ని నాగార్జునుడు నిర్మించినట్లు ద్‌బెటన్‌ ఐతిహ్యాలవల్ల 
తెలుస్తున్నది. భారతీయ తర్కళాహ్తాంనికి నాగార్జునుడే పితామహుడనవచ్చు. 
ఆతని శూన్యవాదం శంకరుని మాయావాదానికి మార్గదర్శి. అందుచే భారతీయ 
సంస్కృతీ పరిణామంతో నాగార్జునునిది అద్వితీయమైన స సనం. 

కథా సరిత్సాగర గాథ విశ పసనీయమే అయితే నా గార్జునుడొక కుటకు 
బళియైనాడు. ఆతని |వచారంతో బౌద్దం కొ త్తశ క్రిని సంతరించుకొని విజృం 
భించడాన్ని సహింపలేని |బావ్మాణులు ఆతని హత్యకు కారణమై యుండవచ్చు. 


80 


ఆతని ఆనంతరం ఆచార్య పీఠాన్ని అలంకరించిన ఆర్యదేవుడు సయితం 
ఆంధుడేకాని ఇతడు కూడ |బాహ్మణుల చేతుల్లో మరణించినాడు, వీరి 
ఆత్మార్పణ ఫలితమో అన్నట్లు ఇశాకులు కాలంలో మహాయానం ఆంధ దేశంలో 
మూడువూవులు ఆరుకాయలుగా విజృంభించింది. 
విద్యలు 

dass శాతవాహన యుగంలో విద్యల్లో, భాష ల్లో విశేష 
పరిశమ జరిగింది. సమకాలిక శక, చేది రాజులవలె కా కాహనల సయితం 
శబ్ద, అర్థ, గణక, రంల విధి లేఖ, రూప, గాంధర్వ విద్యల్లో 
(పపీణులె యుండేవారు బహుశా బాహ్మణగృ్భహాలే గురుకులాలై యుండేవీ 
కంఠస్థం చేయడమే దా శిర్సనా విధానమై యుంటుంది. ఇక (పతి బౌద్ద వివో 
రము ఓక పెద్ద విద్యాలయం. ధాన్య కటక, శ్రీపర్వతాలలో విశ్వవిద్యాలయా 
లుండేవని, ధాన్యక టక విశ్వవిద్యాలయం నమూనాగానే లాసాలోని విద్యాలయం 
నిర్మాణమయిందని టిబెట్‌ లో (వచారంలో ఉన్న సంపదాయం, బౌద్దులు మత 
విద్యలతోబాటు తర్క, శబ్ద, జ్యోతిష, సామ్ముదిక కాస్తాంలలో పర్మిశమ 
జరిపేవారు. 'రత్నావళీ_రాజపరికథ'ి అనే [గంథంలో నాగార్జునా చార్యుడు 
(కేయోరాజ్య సిద్ధాంతం (పతిపాదించినాడు. (శ్రీపర్యతంలో నాగార్జుకుడొక 
పెద్ద (గ్రంథాలయాన్ని సేకరించినాడని ఫాహియాన్‌ |వాసీనాడు. 

శాతవాహనులు పాకృతాన్ని రాజభాషగా కొనసాగించినారు. నాటి 
శాసనాలన్నీ _పాకృతభాషలోను, (బాహ్మీ లిపిలోనూ ఉన్నాయి. బౌద్ధమత 
[(గంథాలు చాలపరకు [పాకృతభాషలోనే (వాసుకున్నారు. ఆంధ బౌద్దులకు 
(పత్యేకించి వినయ, అభిధమ్మ పిటకాలు, దిఘ మజ్జి మనికాయలు ఉండేవి (పతి 
విహారంలోను ధమ్మకథిక అనే ఉద్యోగి త్రతచెవాడ.. కథలద్వారా ధమ్మాన్ని 
పచారంచేయడం ఈతని ధర్మ మైయుంటుంది. ఆం ధదేశంలో జాతక, అవదాన 
కథలు బనుళ్యపచారం పొందినట్లు అమరావతీ శిల్పాలు చాటుతున్నాయి. 

(పాకృత భాషా చరి తలో వాస్తవానికి శాతవాహనయుగం స్వర్ణయుగం 
ఆనదగింది “'కవివత్సలు'డైెన హాలుని ఆస్థానంలో పెక్కుమంది కవులు, 
కవయితులు ఉన్న ట్లాతడు సంకలనంచేసిన “గాథాసవ్రశతి' నుండి తెలుస్తుంది. 
గుణాఢ్యుడు కుంతల శాతకర్ణి ఆస్థాన ంలో బృహత్కథను వైళానీభాషలో 
[వాసీనాడని ఐతిహ్యం . బృహత్కథ రామాయణంతో సమానమైన కావ్యమని 
విమర్శకుల YE Se గాథాస ప్రకతి, బృహత్కథ ఆనేక నూతన సారస్వత 
సంపదాయాలను సృష్టించి తరువాతి కవులకు మార్గదర్శకము అయినాయి, 
బృహత్కథ నష్టమైనది. కాని, అందలి ఒక్క లంబకమే కథాసరిత్సాగరానికి 
మాతృక యైనది. గాథాస ప్రశతివల్థ నాటి ఆంధులెంతటి శృంగార పీయులో 


81 


తెలుస్తుంది. అమాయక గామీణజీవితం, (పకృతితోడి |వజల సాన్నిహిత్యం 
స వ్రశతిలో (పతిఫలిస్తున్నాయి. 

కుంతలకాతకర్ణి ఆస్థానంలో గుణాఢ్య శర్యవర్మలనే విద్వత్క్మవులమధ్య 
జరిగిన వివాదాన్ని సురితెలి (పచారంలో ఉన్న కథ నుబట్టి శాతవాహనయుగం 
లోనే ప్రాకృతం [పాధాన్యాన్ని కోల్పోయి ఆ భాషాస్టానాన్ని సంస్కృతం ఆక 
మిస్తున్నట్లు | (గహిస్తాము. నాటికే శకులు తమ శాసనాలను సంస్కృతంలో 
చేయించ" స. యజ్ఞశ్రీ కాలంలో ఉజ్జయిని నుండి వచ్చిన యాత్రికుడు 
అమరావతిలో వేయించిన శాసనభాషలో సంస్కృత భాషా [పథావం కన్పిస్తుంది. 
బాలశ్రీ నాసిక శాసనం ఆగమ పారాణిక సాహిత్యం ఏస్తారంగా పెరిగినట్టు 
సూచిస్తున్నది శక సేనాని బుషభదత్తుడు చేసిన దానాలు పొరాణిక మహాదానాల 
లోనివే! ఈ విధంగా సంస్కృతం రాజాదరణ పొందినందువల్లనే కాబోలు. 
బౌద్దులు సయితం తమ సిద్ధాంత సర సంస్కృతంలో వాయసాగినారు. 
నాగార్దున. ఆర్యదేవుల రచనలు సంస్కృతంలోనే ఉన్నాయి. నాగార్జునుని 
సుహృల్లేఖ జనాదరణ పొందింది. పతి ఏద్మా ర్తి సుహృల్దేఖను కంఠ స్తం చేస్తుం 
టాడని" (క్రీశ. 7వ శతాబ్దిలో చైనా యా, తికుడు ఇత్సింగ్‌ వాసినాడు. శర్వ 
వర్మ కాతం తవ్యాకరణం “సంస్కృతాన్ని అభ్యసించడానికి మంచి సహాయకారి 
అయివుంటుంది. 

_ప్రాకృత సంస్కతా లేగాక “దేశి అనే మరోభాష ఉన్నట్లు బృహత్క-థ 
వల్ల తెలుస్తున్నది. సామాన్య ప్రజలు వాడిశదే డజేశిజాష. ఇడి నేట్‌ తెలుగుభాషకు 
మాతృక అయివుంటుంది. ట్ట. కాలంనుండి శాతవాహనుల వెండి 
నాజేలపై రెండు భాషల్లో పే పేర్డు కన్పిస్తున్నాయి. ఒకటి [పాకృతం. రెండోది 
1 దేశి, "ఈ అంశం చ మాతృభాష తెకుగని సూచిస్తుంది. సవ్తశతిలో వ 
ఆత్త, తుప్ప (నేయి), వేంట (వత్తి). అద్దం మొదలై న అనేక దేశి పదా 
లున్నాయి; శాతవాహన రాజుల్లోని పులోమావి పేరు దేశీ | పదమేనని చెప్పవచ్చు. 


వాస్తుశి ల్పాలు 

శాతవాహన యుగంలో ఆం;ధదేశం గొప్ప శిల్పకళానిలయమయింది. 
నాటి వాస్తు శిల్పాలకు మతమే [౮౨ _పేరకము. నాటి లౌకిక నిర్మాణాల 
అవశేషాలు లభ్యం కాలేదు. గాథా స సప్తశతిలో గౌరి, గణేశ, ఇం దాది దేవతల 
ఆలయాల (పస్తావన ఉంది ఇటీవల గుడిమ మల్హం (చిత్తూరుజిల్లా) లో జరిగిన 
(తవ్వకాల్లో బయల్పడిన దేవాలయ శిథిలాలు శాతవాహన యుగానికి చెందినవనే 
ఆభ్నిపాయం ఉంది. కాని నాటి ఆలయాల పూరి స్వరూపం [గపాంచడం 
కష్టం. ఇక నాటి వాస్తుశిల్పి గంగాల్లో ఆంధుల |పతిభను (గహించఢానికి 

AC.6 


ర2 


మిగిలింది బౌధ్ర నిర్మాణ శిథిలాలే. బౌద్దుల నిర్మాణాలలో ముఖ్యమైనవి స్తూప 
చై త్యవివారాలు. బౌద్ధయుగ ఆంధ వాస్తు ఏ శిల్పాలలో మహారాష్ట్రలోని గుహావాస్తు 
శిల్పాల (పభావము, షే త్తరాపథ, వాయవ్య భారత శిల్ప |పభావ ము కన్పిస్తాయి. 
స్తూపము 

బుద్దునివిగానీ (సిద్ద ఆచార్యులవిగాసీ శారీరక ఆవశేషాలపైన నిర్మిత 
మైన స్మారక చిహ్నాలే స్తూపాలు లేక చైత్యాలు. వీనిలో మూడు రకాలుండేవి, 
1) ధాతు గర్భాలు; శారీరక అవ శేషాల'పె నిర్మించినవి. 2) 2) పారిభోజకాలు ; 
అచార్యులుపయోగించిన వస్తు గర్భితాలు 3) ఉద్దేశిక స్తూపాలు : ధాతువులు 
లేకుండా నిర్మించినవి... .ఆం;ధ దేశంలో భట్టి పోలు, అమరావతి, జగ్గయ్య పేట, 
ఘంటసాల,శాలిహుండం స్తూపాలు చాల పాచీనాలై న ధాతుగర్భాలు శ్రీపర్యత 
మహాచై త్యం యజ్ఞ శ్రీ కాలంలో నిర్మించబడింది. ఇవిగాక ఆంధ దేశంలో అనేక 
చోట్ల స్తూప్తాలు వేలసినాయి. ఇవి ఇటుకల నిర్మాణాలు. వీని ఉపరితలంలో 
శిల్పాలతో నిండిన పాలరాతి పలకలు తాపడం చేసేవారు. ఆం;ధదేశ స్తూపా 
అన్నింటిలో అమరావతీ స్తూపం చాల అద్భుత నిర్మాణం. పునాదుల చెంత ఈ 
స్తూవం వ్యాసం 162 అడుగులు; దాని పైని ఆండం వ్యాసం 142 అడుగులు. 
అమరావతీ |పాకారం మనోహర శిల్ప సమన్వితం ఈ శిల్పాలకు బుద్దుని జీవితం 
లోని పంచకల్యాణములు, బుద్ధ జాతక కథలు, సామాన్య జీవితదృశ్యాలు కథా 
వస్తువులు. కృష్ణా లోయలోని స్తూపాలలో చాలవాటికి నాల్లు దిక్కు.లందు వేదికలు, 
వానిపై ఐడేశి “ఆయక స్తంభములు” ఉండేవి ఇవి పంచక ల్యాణాలను 
బుద్దుని జననం, మహాభినిష మణం, సంబోధి, ధర్మచ[క [పవర్తనం, మహి 
పరినిర్వాణం _ సూచిస్తాయి. ఆంధదేశంలో ఉద్దేశిక స్తూపాలు అనకాపల్లి చెంత 
సంఘరం లోని లింగాలమెట్టలో గుంటుపల్లిలో కన్పిస్తాయి. 
చె త్యగృహం 

వూజావస్తువుగా చైత్యంగానీ బుద్ద ప్య్వాగహంకానీ ఉండి నిత్యార్భనకుపయో 
గించు ఆలయమే చైత్యగృహం లేక చైత్యాలయం. వళ్చిమడక్కన్‌లో కారా, 
నాసిక, క న్లేరి, బేడ్స మొదలైన చోట్ల గుహాలయాలను కొండలలో తొలిచి 
నారు. వీనిలో కారా చాల అందమైన గుహాలయం. వీనిలో ఉద్దేశిక స్త స్తూపం వూజా 
వసువు. ఆం; (ధదేళ ౦లో గుంటుపల్లిలో నిజ్టచై చై త్యాలయంవుంది. ఇది చాల | పాచీన 
మయింది. 'సంకరంలో గువాలయాలున్నాయి. ఇవిగాక ఇటుకలతో నిర్మాణము 
లైన చైత్యాలయాలు గుంటుపల్లి, నాగార్జునకొండ, రామతీర్థం శాలిహుండం 
మొదలై నచోట్ల బయల్పడినాయి. 


83 


విహారన ంఘారామాలు 


వర్షాకాలంలో బౌద్ధభిక్షుపుల నివాసానికి ఉద్దేశించినవి విహారాలు. ఒకే 
ఆవరణలో మూడునాల్లు విహారాలుండి అధ్యయన అధ్యాపనుల కనుకూలమైనది 
సంఘారామం. వళ్ళ్చిమ డక్కన్‌లో పెక్కు. గుహావిహారాలున్నాయి. ఆంధ 
దేశంలో గంటుపల్రిలో గుహాఏహారాలున్నాయి. ఇటుకలతో నిర్మాణములై న 
విహారాలు పలుచోట్ట బయల్పడినాయి వీనిలో శాలిహుండం, రామతీర్థం, నాగా 
ర్జున కొండ మొదలైన (పాంతములలోనివి ఎలాం చెప్పవచ్చు. ఆనకా 
పేలి చెంత నేది సంకరం అనే (గామం 'సంఘమారామంి మాటకు, బుద్దాం 
“బుద్దారామా”నికి (భష్టరూపాలే సాధారణంగా (పతి సంఘారామంలోను ఐదు 
విబాగాలుండేవి. (1) మవాోచై త్యము (2, 3) దాని ముందు ఇరువైపులా చై చైత్య 
గృహాలు. అందొకటి స్తూపచైత్యం, రెండోది బుద్దచై త్య పము (4) (ప్రార్థన, విద్యా 
బోధనలకు వీలైన మంటపము. (9 ఈ నిర్మాణాలను 'పరివేష్టిరచి వివరములు. 
ఇట్టి సంఘారామాలు 40 వరకు ఆం ధ దేశంలో ఉన్నట్లు హుయాన్‌ సాంగ్‌ 
పేర్కొన్నాడు. శ్రీపర్వతం పె యజ్ఞశ్రీ త తాళిపించిన ఏడు అంతస్తుల మహో 
విహారంలో 1500 గదులుండేవని, గదులలోనకి వెలుతురు, గాలి బాహాటంగా 
రావటానికి ఏర్పాట్లుండేవని సీటిసదుపాయం కూడ చేసీనారని పాహియాన్‌ 
(వాసీినాడు. రి, 1 13 సంఖ్యల అజంతా విహారాలు కాతవాహన యుగానికి 
చెందినవే. 


శిల్పము 


ఆంధదేశంలో అనేక స్థూపాల నుండి శిల్పాలు లభించినాయి. ఆశోకుని 
కాలం నుండి ఆం ధ దేశంలో స్థానిక మైన శిల్పపద్దతి పెంపొందినట్టు కన్పిస్తుంది. 
ఆంధ శిల్పుల కౌశల్యం సాంచీస్తూప ద్యారతోరణాలలోను అమరావతీ 
నాగార్జునకొండ కిల్పాలలోను వ పరాకాష్ట నందిందని పండితుల అధి పాయం. ఆంధ 
బౌద్ద క్షేతాలన్నింటిలో అమరావతి స్కుపసిద్దమై మనందున, అమరావతి స్తూపము 
నుండి లభ్యమైన శిల్పమునందలి పద్దతులే ఇతరార్మధ స్థూవశిల్పములందు కూడ 
(పతిఫలించినందున బౌద్దయుగ ఆం ధశిల్పము “కు “ఆమీరావతీ రీతి” అనే పేరు 
వచ్చింది. సాంచీ వార్లూ్‌ శిలములవలె శీవల దేశీయ సం[వదాయములకను 
గుణంగా తయారై అమరావతీ శిల్పమొక పత్యేక నైపుణ్యాన్ని, (పశ స్తమైన 
వ్యక్తిత్వాన్ని [పదర్శిస్తుంది. అందుచే “అమరావతీ రీతి అనే పేరు సార్థక 
మయింది. సాంవీ, బార్లూత్‌ శిల్పం (గామీణమెన (పకృతి సాన్నిహిత్యాన్ని 
[పదర్శింపగా, ఆమరావతీ శిల్పం నాగరికజీవిత వై లవణ్యాన్ని |వదర్శిస్తుంచని 
విమర్శకుల అభ్నిపాయం. బహుశా అందుకు కారణం ధనికులైన లేపి గృహ 
పతుల పోషణలో ఆమరావతీ శిల్పం తయార వడం కావచ్చు! 


84 


అమరావతీ శిల్పంలో రెండు దశలు స్పష్టంగా కన్పిస్తాయి. [పథమదశ 
శిల్పం కేవలం దేశీయమై సాంచీ, భిల్ఫా శిల్పానికి సన్నిహితంగా ఉంటుంది. 
రెండో దశ శిల్పంలో గాంధార శిల్పచ్చాయలు కన్పిస్తాయి. అయితే మార్షల్‌ 
పండితుడు చెప్పినట్టు తన వ్య క్తిత్వానికీ దేశీయతకు భంగం రాకుండా ఆంధ 
శిల్చి గాంధార శిల్ప సంపదాయాలను జీర్ణించుకున్నాడు. నాగార్జున కొండ, 
రామిరెడ్డిపల్లి, గోలి శిల్పాలలో చాలా భాగం రెండోదశకు చెందినవి, 

“అమరావతీ శిల్పంలో అవ్యక్తమైన సౌందర్యతృష్ట, మానవత్వంలో 
ఆస క్రి గోచరిస్తుంది. ఆవయన సౌష్టవాన్ని తీర్చిదిద్ది సహజ సౌందర్యాన్ని 
శిల్పంలో రూపొందించడమే ఆంధశిల్చి ఆదర్శం. మనోగత భావాలను _ 
(పేమ, కోపం, వాత్సల్యం, గర్వం, దయా, విషాదం.__చ్మితించడంలో అమరా 
వతీ శిల్పిది అగతాంబూలం. క్రీ, పురుషుల శిల్పాలలోగానీ, పశుపజ్యుది 
శిల్పాల్లో గానీ స్తబ్ధత గోచరించదు. అమరావతీ శిల్పాన్ని దర్శించేటప్పుడు 
చైతన్యపూరితము, ఆదర్శపాయమునై న సౌందర్యలోకం _పత్యక్షమయినట్లు 
ఉంటుంది, 

శిల్పంతోబాటు చ్చి తలేఖగంకూడ ఉచ్చదశలో ఉండేది. అజంతా 10వ 
గుహలోని '“శ్వేతగజ జాతక” చితం శాతవాహన యుగానిదే. ఆనాటి (పజలు 
రామాయణ భాగవతాది పురాణ గాథలను ఇండ్ల గోడలపై చితించుకొనేవారని 
సప్తశతి వలన తెలుస్తున్నతి. 


ఇగ అద న అన చి 
విదేశ సంబంధాలు = ఆంధ్ర సంస్కృతీవ్యా ప్తి 
(పాచీనకాలం నుండి ఆంధులు నొకాయానంలో ఆరితేరి విదేశాలతో 
సముదం మీదుగా వాణిజ్యం జరిపేవారు. ఆంధ దేశంలోని రేవుపట్టణాలు, అవి 
జరుపుతున్న వాణిజ్యం పైన వివరించినాము. వాణిజ్యంతోబాటు బర్మా, ఇండో 
నేషియా; నీంహళాలతో ఆంధదేశ సాంస్కృతిక సంబంధాలను నెలకొల్పు 
కున్నది; ఆయా |పాంతాలలో వలసలు స్టాపించినారు. 
శాతవాహనుల కాలానికే బర్మాలో తలైంగులు “రామన్న దేశం” అనే 
రాజ్యం స్టాపించినారు. వీరి రాజధానికి “హంసవటి' (పెగూ) అని పేరు, దీనికి 
ఉత్తరంగా శ్రీషేతం లేక బనవాసిరాజ్యం ఏర్పడింది. క్రీశ. రవ శతాబ్దిలో 
ఈ రాజ్యాన్ని కాన్‌లాన్‌కోం పాలించినాడు. ఈ పేరు వేంగిని పాలిస్తున్న 
శాలంకాయన “పేరును తలపిస్తున్న ది. ఈ వంశస్థులే బర్మాలో బౌద్దమతం 
(వవేశ పెట్టినారు అమరావతీ___నాగార్జ నకొండ (పొంతంనుండే బౌద్దం బర్మాలో 
(పచారమయిందని. నీహోరరంజనరాయ్‌ ఆభి పాయం, (పోంలోని కింబొగోన్‌ 
స్తూపిల్పాలు అమరావతీ శైలిలో ఉన్నాయి; శాసనాలు వేంగిలిపిలో ఉన్నాయి. 


85 


బర్మాలో (వచారంలో ఉన్న “లోొకతెష్య” ఆర్థకథకు తెలుగునాటి “కొల్లేటి 
దహన” కథకు భేడం లేదు. 

మలయాలో విదేశీయులను 'క్రింగ్‌' అనడాన్ని బట్టి అచటికి కళింగ దేశం 
నుండి ముఖ్యంగా “పాలూరు” రేవుపట్టణంనుండి వలసవెళ్ళివుంటారు. పాలూరు 
గంజాం జిల్లాలో ఉంది. ఇది ఆం ధ్యపాంతం. ఇదే బహుశా (పాచీన దంతప్పరి. 
శాన్‌కోలక్‌ లో దొరికిన బుద్దవ్మిగహాలు బుద్ధాం (బాపట్ట తాలూకా) విగహాలను 
పోలినాయి. లిగర్‌ ఆభయాలకు ఉండవల్లి rs పోలికవుంది; ఇచట 
వేంగిలిపిలోని శాసనాలు దొరికినాయి. 

అశోకుని కాలంనుండి ఆంధ సింహళాలమధ్య రాకపోకలుండేవి. 
సింహళాన్ని సమైక్యంచేసి పాలించిన విజయుడు ఆంధ నం 1 వడంగులను 
రప్పించి నౌకలు నిర్మించుకున్నాడనే గాథ (పచారంలో ఉంది. దుత్తగామిని 
అనూరాధపురంలో నిర్మించిన స్థూప ఆవిష్కరణ సందర్భంలో కృష్ణాముఖ 
ద్యారంలోని “పల్లవబొగ్గ" నుండి వేలకొలది బౌద్దభికువులు హాజరై నారస్‌ మహా 
వంశ చెబుతున్నది. నాగార్జునకొండలో సింహళబౌద్దుఐ ఐకు [ప్రత్యేకించి సింహళ 
విహారం ఏర్పాటుచేయబడింది. ఆచార్య నాగార్జునుడు దర్శించిన నాగలోకం 
సింహళమని కొందరి అభ్మిపాయం ఆర్యదేవుని సింహళ రాజైన ఓహరతిస్స 
తన దేశానికి ఆహ్వానించి గౌరవించినాడట. ఆం; (ధదేశంనుండి దిగుమతియైన 
పాకృతభాషలోనే సింహళశంలో తిపిటకాలు 'వాసుకొన్నారని ఓల్టెన్‌బర్గ్‌ 
అభి పాయం. నాగార్జునకొండలో సింహళవిహారము, మహావిహారవాసీ విహారము 
వున్నాయి. సింహళ గభువు లీ విహారాలకు దాః నధర్మాలుచేకారు. వీరి (ప్రోత్సాహం 
తోనే బుద్ద ఘోమడు (5 వ శతాబ్దం) సింహళానికి వెళ్ళి పాళ్ళీగంథాలను భారత 
దేశానికి కెచ్చివుంటాడు. 

(కీ.శ. వథమ శతాబ్దిలో కౌండిన్యుడనే ఆంధ [బాహ్మణుడు ఇండో 
చైనాలో పవేశించి అచట సోమా అనే నాగరాణిని పెండ్రాడి కౌండిన్యసోమ 
వంశం స్థాపించినాడని ఐతివ్యుము. ఈ వంశస్థులు చంపా, కాంభోజ రాజ్యము 
లను సయితం జయించి పాలించారు. కాంభోజదేశానికి తెలుగులో (పచారంలో 
ఊన్న కాంభోజరాజు కథకు సంబంధం పరిశీలింపవలసి ఉంది. ఈ రాజ్యాలనేలిన 
రాజుల పేర్లు వేంగి నేలిన శాలంకాయన విష్ణుకుండిన వంకాలలోని రాజుల పేరను 
బోలి ఉండేవి; వీరు “ధర్మమహారాజాధి రాజ' బిరుదం ధరించినారు. వేదవేదాంగాది 
విద్యల నభ్యసీంచినారు. చంపారాజ్యం రాజధాని సింహపురం; విశాఖపట్టణం 
జిల్లాలో సింగుపురి ఉంది. ఇది మాఠర వంగాగికీ (క శ, ర్‌వ శ॥) రాజధానిగా 
ఉండేది. చంపాలోని రాష్ట్రాలకే పేరు: అమఠావతి, కౌథార, విజయపురి, 


86 


పర్మడంగం. ఇవి అన్నీ ఆంధ దేశంలోని నగరాల పేర్తే: ఆయా [పాంకాలనుండి 
వలసవెళ్ళిన ఆం(ధులు మాతృదేశంమీది అభిమానంతో తమ కొత్త స్థావరాలకి 
పేర్లు పెట్టుకొని పుంటారు. అమరావతీ రాష్ట్రంలో డాంగ్‌డుయాంగ్‌ చెంత 
దొరికిన బౌద్ద విగ హాలు అమరావతీ శిల్ప రీతిలో ఉన్నాయి. శాసనాలు వేంగీ 
లిపీలో ఉన్నాయి. ఇచట శాలివాహన శకం అమలు జరిగింది. [కీశ. పదో 
శతాబ్దిలో కాంభోజ రాజ్యాన్ని పాలించిన జయవర్మ తనను శ్రీతై లంతో పోల్చు 
కున్నాడు, 

చంపా, కాంభోజరాజ్యాల |పజలు ఇండోనేషియా (జావా, బోర్నియో 
మొదలై న) దీవులకు వలస వెళ్ళినారు. జావాకు కళింగమని నామాంతరం. జొవా 
రాజులు కూడ “వర్మి” నామాంకితులే. వారిలో పురాణవర్మ గోసహ, సదానం 
చేసినాడు. జావాలోని బొరోబుదురు స్కువసిద్ధ బౌద్ధ శే తానికి సంఘరంలోని 
లింగాలమెట్ట నమూనా అని కొందరి ఆభి పాయం. ఇచట శివ కేశవులు ఆరాధింస 
బడీనారు: హరిహరతత్వం |పచారమయింది. తెలుగుదేశంలోవలెనే “తోలు 
బొమ్మలాట' [వజల |వధాన వినోదంగా ఉండేది. 

ఈ విధంగా శాతవాహనయుగంలో సింహళంతోను, తూర్పుదేశాలతోను 
ఏర్పడిన వాణిజ్య సాంస్కృతిక సంబంధాలు రెడ్డి _ విజయనగర రాజులయుగం 
వరకు కొనసాగినాయి, 

కొన్ని ఉపయు క్ర (గంథాలు 
1. Burgess : Buddhist Stupas of Amaravati and Jaggayya- 
peta. 
2. Hanumantba Rao B.S.L. : 1 Age of Satavahanas 
2) Religion in Andhra 
3. Gopalachari K. + Early history of the Andhra Country. 
Rama Rao M. : 1 కాతవావాన సంచిక 
2 Studies in the Early History of 
Andhra Desa 
Sastry A.M. (ed) : Coinage of the Satavahanas. 
Sastri K.A.N : History of South India. 
Sivarama Murty : Amaravati Sculpture. 
Yazdani : Early History of Decean. 


mao లా 


శాతవాహన అనంతరీకులు 


శాతవాహన వంశం ఆ స్రమించడంతో ఆం్యధజాతికి వారు (పసాదించిన 
రాజకీయ సమైక్యం విచ్చిన్నమయింది. ఆంధదేశం భిన్న (ప్రాంతాల్లో భిన్న 
రాజవంశాలు చిన్న చిన్న రాజ్యాలు సాపించి సుమారు పదో శతాబ్దం వరకు 
పాలించినారు. తమ వంశం సుస్టిరంగా ఉన్న కాలంలోనే శాతవాహనులు 
వేర్వేరు | పాంతాలలో సామంత రాజవంశాలను నెలకొల్పినట్టు పురాణాలు చెబుతు 
న్నాయి వారిలో ఆంధులు, ఆవీరులు, ఆంధభ్భత్యులు ముఖ్యులు. ఆంధేత 
రులేగాక విడేశీయులై న ఆభీరులు పక్చిమోత్తర దక్షిణావథంలో |పబలులయి 
నారు. శాతకర్ణి బిరుదం ధరించినందున చుటుకులులను ఆరధశాతవాహన వంశ 
శాఖగా వరిగణించవచ్చు. వీరు కర్ణాట దేశాన్ని పాలించినారు. ఇక శ్రీ పార్వతీయ 
ఆంధభృత్యవదాలు రెండూ మత్స్యపురాణంలో కన్నిస్తున్నందున ఆంధ 
భృత్యులే శ్రీపార్వతీయులుగా అంగీకరించవచ్చు. వీరు ఆంధ స్మామాజ్యానికి 
ఆయువుపట్టుగా నుండిన కృష్ణా ముఖద్వారానికి ఇరువై పులనున్న రాజ్యాన్ని 
ఆకమించి నాలుగైదు తరముల కాలం పాలించినారు. 


ఇక్ష్వాకులు 


పురాణాలు పేర్కొన్న శ్రీపార్వతీయులను గుర్రించడం చాలకాలం 
వరకు కష్టసాధ్యమయింది. కాని నాగార్జునకొండ శాసనాల్లో శ్రీదాంతమూలుడు 
ఇత్వాకు కులజుడని ఆతని రాజధాని అయిన విజయపురి శ్రీపర్వత పళ్చిమ 
పాదంలో ఉన్నదని పేర్కొనడం వల్ల శ్రీపార్యతీయులను గుర్తించడం సులభ 
మయింది. శాతవాహనులను ఆర్మధులని వర్థించిన్హే ఢశ్రీపర్యత [పాంతీయు 
లైన ఇవ్వుకులను శ్రీపార్వతీయులుగా పురాణాలు వర్ణించినాయి. 


జన్మస్థలం 

ఇచ్వుకుల జన్మస్థలాన్ని గురించి అభ్మిపాయ భేదాలున్నాయి. నామ 
సామ్యాన్ని బట్టి ఇతిహాస కాలంలో కోసల రాజ్యాన్ని పాలించిన ఇత్వుకు 
వంశంతో శ్రీపార్యతీయలకు సంబంధం కలపడానికి [ప్రయత్నించడం 
సహజం. అదీగాక వివ పురాణము జైన ధర్మామృతము ఇవ్వాకు రాకుమారులు 
దక్షిణాపథానికి వలస వచ్చి రాజ్యాలు స్థాపించినట్లు చెబుతున్నాయి గదా! 


85 


అందుచేత శ్రీపార్వతీయులు ఉ త్రరావథం నుండి మౌర్యుల కొలంలోనో అంతకు 
పూర్వమో ఆం్మధడేళానికి వచ్చినారని కొందరి మతము కాని శ్రీపార్వతీ 
యులు తమ శాసనాల్లో ఉత్తరావథం నుండి వచ్చినట్టుగా గాని తమకు కోసలా 
దీళులతో సజతత ఉన్నట్లుగా గాని చెప్పుకోలేదు. వీరి పేర్ణలో కన్పిస్తున్న 
అడవిసీరి, ఖండ, చలికి, బాపి, అంక మొదలై నవి దాక్షిణాత్య భాషా పదాలు, 
అనార్య జాతుల్లో మేనత్త కుమారైను పెండ్లాడే అసంగ తాచారం ఉన్నట్టు 
బౌద్దాయనుడు శే పేర్కొన్నాడు. శ్రీపార్యతీయ ఇతుకు వంశంలో రెండివరాజా 
వీరపురిషదతుని ఐదుగురు రాణులలో న నల్గురు అతని మేన త్రకుమా 'రెలే. కాబట్టి 
వీరు దాక్షిణాత్యులేనని [గహించడం యుక్రం. అయితే వీరు క కన్నడ చేళం నుండి 
వలన వచ్చినారని వోగెల్‌ పండితుడు, తమిళదేశం నుండి వచ్చినారని గోపాలా 
చారి భావించినారు. కాని నార నూ సానికు లేనని నిర్ణయించినారు. 
ఇచ్వాకుల పేర్ణలోని పె పె పదాలు తమిళ, తెలుగు కన్నడ భాషలకు మౌలిక 
మైన ఆది [దావిడానికి చెండిన పదాలయినందున ఆవి కేవలం కన్నడానికి 
గాని తమిళానికిగాని చెందినవని భావింపనక్కరలేదు. అందుచేత కాల్ట్యెల్‌ 
వాదాన్ని అనుసరించి స ానదె తీరానికి స్థానికులై న ఇక్షు చిహ్నాన్ని ఆరాధించే 
[పాచీన గణం వారై సంస్క గ్రాతీకరణ కమంలో ఇత్వాకులై యుంటారనడం 
సమంజసంగా ఉంటుంది. కృష్ణాలోయ చెరకు పంటకు (వసిద్ధ మే గదా! అదీ 
గాక నాగార్జునకొండ జకనం శాక్యమునియైన గౌతమ బుద్ధుడు ఇవ్వాకు 
వంశస్టుడని “చెబుతున్నది! దీన్నిబటి (శీపార్వతీయులు సానిక గణజాతులలోని 
వారై 'బౌద్దమతం ద్వారా సాంఘిక | పతిప త్రి సాధించి బుద్దుని యందున్న ఆదరా 
భిమానాల "వల్ల తాము ఇత్వకు వంశస్థులమని వర్ణించుకొని వుంటారు. కాత 
వాహన వంశం కడపటి రోజుల్లో చెలరేగిన మత విప్లవంలో బ్రాహ్మణ మతాభి 
మానులయి రాజకీయాధికారాన్ని హ సగతం చేసుకున్నారు. 


విజషంభణ 


ఇష్వుకులు శాతవాహనుల అనంతరం |క్రీ. త. 225 [పాంతంలో విజ్బం 
భించినారు, వీరిని పల్లవులు నిర్జించి వీరి రాజ్యం తర మంరినార నడా. 
గుంటూరు మండలంలో దొరికిన పల్లవుల మంచికల్లు, మైదవోలు కాసనాలు నిద 
రృనం. ఇవి పల్లవుల (పథమ శాసనాలు: లిపి, భాషను బట్టి ఈ పల్టవ కాస 
నాలు |క్రీ త. 300 (పాంతానివి. అందుచే ఇవ్వాకులు (కీ, త, 225 _ 300 మధ్య 
కాలంలో రాజ్యం చేసినారని నిర్ణయిస్తున్నారు. 

పురాణాల (పకారం ఇవ్వుకు వంశంలో ఏడుగురు రాజులున్నారు కొని 
శాసనాలనుండి నల్గురు రాజుల పేర్లే లభ్యమవుతున్నాయి. వీరిలో వానీష్టీపు|త 
శ్రీభాంతమూలుడు" (వథముడు,. ఈతని పూర్వులు శాతవాహన రాజులకు 


89 


సామంతులుగా. మహాతలవర, మహీ సేనావతి మొదలైన వదవులు నిర్వహించి 
నారు. లం వుంటారు బహుళా యజ్ఞశ్రీ. ఆనంతరం స్వతర్మతులు 
కావడానికి | పయత్నించి విజయ శాతకర్ణికి లొంగి ఉంటారు చంద శ్రీ అనం 
తరం కాతవాహన వంశంలో వచ్చిన ఆంతఃపుర కలహాల్లో జోక్యం కలిగించు 


కొని తమ వంక బలగౌరవాలను ఛాంతమూలుడు పెంచినాడు; శ్రీరాంత 
మూలుని ఐదవ, ఎన్మిదవ రాజ్య వర్షాలలో ఇచ్చిన కాసనాలు రెంటాల, 'కేసాన 
పల్లి (గ్రామాల్లో ఇటీవల దొరికినాయి. కాని ఈ శాసనాల్లో అతడు అశ్వమేధ 
వాజపేయాలు చేసినాడని లేదు. కాని అతని పుత ప్మౌతాదుల శాసనాల్లో 
ఈ యజ్ఞాల (ప్రసక్తి స్పష్టంగా ఉంది. నాగాడ్డున కొండలో ఆశ్వమేధ వేదిక 
బయల్పడింది. అందుచేత శ్రీఛాంతమూలుడు కొంతకాలం శాతవాహన 
సామంతుడుగా వుండి నాలుగో పులోమావి బలహీనతను గుర్తించి స్వతం్యతుడై 
వుంటాడు. అనంతరం శాతవాహన సామంతులై న ధనక, వూగీయ వంళాలను 
కూడగట్టుకొని పుళోమావిని పారదోలి ధాన్యకటక (పాంతం ఆకమించి అశ్వ 
మేధ వాజపేయాలు చేసి సార్వభౌమత్యాన్ని (వకటించి ఉంటాడు. 
శ్రీఛాంతమూలుడు (క్రీ త. 225.245, మహావీరుడు. ఆవతిహత 
కాసనుడు. నేటి గుంటూరు, |పకాళం, కడప, కర్నూలు, నల్లగొండ, తూర్పు 
గోదావరి జిల్లాలు చేరిన పెద్ద రాజ్యం స్థాపించి మహారాజ బిరుదం ధరించినాడు. 
పల్లవులు, సృిహత్సలాయసులు, శాలంకాయనులు, ధనకులు, వూగియులు 
ఆతని సామంతులు. మవావిజేతయేగాక ర్రకారకమా కుడు రాజనీతివరుడు. 
సామంతరాజ వంశాలతోనూ పొరుగు రాజ్యాలతోను వివాహ సంబంధాల ద్వారా 
ఇవ్వాకు రాజ్యాన్ని బలపరచినాడు. తన సోదరి ఛాంతిసిరిని వూగీయుడై న మహా 
తలవర మహాసేనావతి స్కందశ్ర్రీకిని, కూతురు అడవిఛాంతిసిరిని ధనకుడైన 
మహాతలవర మహా సేనాపతి మహాదండనాయక స)_౦దవిశాఖునకు ఇచ్చి పెండ్లి 
చేనీనాడు. అంతేగాక ఉజ్జయిని శక రాకుమార్తె ర్ముదధరభట్టారికాను తన 
కుమారుడు వీరపురుషదత్తునకు పెండి చేసినాడు బహుశా దక్షిణంగా తన 
రాజ్యంమీదకి ఆభీరవి స్తరణ నరికట్టడమే ఈ సంబంధం ఉద్దేశ్యమయివుంటుంది. 
శ్రీభాంతమూలుడు పరమవై దికుడు. శాతవాహన యుగాంతంలో చెల 
రేగిన (బాహ్మణ మతోద్దరణ కాతడు నాయకత్వం వహించివుంటాడు. అగ్ని 
వోత, అగ్నిష్టోమ, ఆశ మేధ వాజపేయాలు చేసి అనేక హిరణ్యకోటి శత 
నహ్మనహలశతసహ స దానాలొనర్చినాడు. ఈ దానాలకు సాంఘిక, ఆర్థిక 
ప్రాధాన్యం చాలవున్న ట్లు కన్పిస్తుంఏ. యజ్వి ఆయినవ్పటికీ శ్రీధాంతమూలుడు 
మవాసేన విరూపాకపతిభక్తుడు. నాగార్జున కొండలోయలో బయల్పడిన 


90 


మవాసేనాలయాలలో కొన్నింటిని శక్రీరాంతమూ లుడే నిర్మించివుంటాడు. 
ఈయన స్యతం తంగా ఇరవై సంవత్సరాలు పాలించినాడని చెప్పవచ్చు. 


వీరవురుషద త్త, (క్రీ.త. నిఉర265) 


ఛాంతమూలుని కొడుకు వీరపురుషదత్తుడు ఇరవై సంవత్సరాలు రాజ్యం 
చేసినట్లు కాసనసాక్యుం ఉంది. ఈతడు యుద్దాలు చేసినట్టుగాని, రాజ్యవి స్తరణ 
సాధించినట్లుగానీ నిదర్శనలు లేవు. అయతే వీరప్పరుషదత్తుడు తన కూతురు 
కొగబలిసిఏని వనవాస మహారాజైన శివస్కంధ నాగశాతకర్ణి కిచ్చి పెండ్లి 
చేసినాడు. ఈతని 16 వ రాజ్యవర్షంలో రాజ్యంలో అల్లర్లు శేగినట్టు కన్పిస్తుంది 
వీరపురుషుని అత్తగారు అదే సంవత్సరంతో ఆతని ఆయుర్యృద్ధిక్‌ రాజ్యవృద్దికి 
దానాలు చేసింది బహుళా ఆల్పర్లనణచి ఆతడు కాంతి నెలకొల్పి ఉంటాడు, 

ఒక శిల్పశకలం త వీరపురుషుడు బౌద్ధాన్ని అభిమానించి వైదిక 
మతాన్ని హింసించినాడని కొందరు (వాసినదాంట్లో. సత్యం లేడు. ఆ శిల్పం 
మాంధాత జాతకంలోని భాగంగాని వీరపురుషుని జీవితానికి సంబంధించినదికాదు. 
వీరపురుషుని ఇష్టదైై వం కాని మతంగాని ఏడో తెలియదు. కాని అతని పరిపాలనా 
కాలం ఆంధ బౌద్ద మతచం తలో సువర్ణ ఘట్టం. ఆతని రాణులు ఇతర 
అంతఃపుర శ్రీలు పోజ్రీవడి బౌద్దమత సంస్థలకు “దానధర్మాలు చేసినారు. వీర 
పురుషుని ఆరో రాజ్యవర్షంలో " మహాజె చైత్యం పునరుద్ధరించి ఆయక స్తంభాలు 
నిలిపినారు. హీనయానులకు బుద్దగయవలె మహాయానులకు శ్రీవర్వతం పుణ్య 
శేతమై దూరదేశాలనుండి యాత్రికుల నాక ర్షించింది, వారికోసం సింహళ 
విహారం వంటి [పత్యేక వసతు లేర్చాటు చేసినారు. ఈ సందర్భంలో రాజభాండా 
రికుడైన బోధిశర్మ మేనగోడలు ఊపానిక బోధిసిరిచేసిన దానధర్మాలు గమ 
నార్హాలు. తా మపర్ణ, కాశ్మీర, గాంధార, చీన, చిలాట, తోసలి, అపరాంత, 
వంగ, వనవాస యవన, (దమిళ, పాలూరాది రాజ్యాల్లో బౌద్దధర్మ (వచారంచే నే 
బిక్షుకులకు శ్రీవ వర్వతంలో చుళధమ్మ గిరిపై చై త్యగృహంతోబాటు చతుళ్నాలను 
నిర్మించింది; కులహ విహారం దగ్గిర ఒక చైత్యాన్ని సీంహళ విహారంలో బోధి. 
వృఖనికి వేదికను, మహాధమ్మగిరిపై గృహాన్ని, దేవగిరిపై _పార్ధనశాలను 
పూర్వ శైలంపె తటాక మంటపశాలలను, కంటకశైల మవిచైత్య (పాగ్ద్వా 
రంలో శిలా మంటపాన్ని, హీతువముత్తుకడ మూడుగదులను, పపిలికడ ఏడు 
గదులను పుష్పగిరిపె శిలామంటపాన్ని థిముసంఘాన్ని సమస్త | పవంచ 
సౌఖ్యాన్ని ఉద్దేశించి నిర్మించింది. 


ఎహువల భాంతమూల, (కి త. 265 = 290) 


ఎహువల భాంతమూల వీరపురుషునకు బహుశా భట్టిదేవులయందు జన్మించి 
వుంటాడు. ఈతడు 25 సం॥ రాజ్యం చేసినాడని చెప్పవచ్చు. ఎహువలుని 


91 


కాలం శాసనంలోను వీరప్పరుమని కాలంనాటి కాననంలోను “'విజయ'ి 
పదం కన్పిస్తుంది. ఇది విజయనామ సంవత్సరమసీ ఆ సంవత్సరాలు [కీ॥ త॥ 
274 _ 334 అసి, తం,డ్షీ కొడుకుల మధ్య ఆరవై సంవత్సరాల వ్యత్యాసం 
ఉందనీ డి.సి. సర్కార్‌ వాదం. ఆంతేగాదు, నాగార్జునకొండలో ఆభీరవను సేనుని 
సేనాని శివ సేనుని శాసనం ఉంది. ఇది వసు -సినుని 30వ రాజ్యవర్షం నాటిది. 
ఈ తేదీ తై 9కూటక శకానికి సంబంధించినదనీ ఆందుచే (క్రీ। 279 నాటిదసీ 
నాగార్గనకొండ లో ఇమ్యుకు అధికారానికి పది సంవత్సరాలు (శీ, త, 275.285) 
(గహణంపట్టి ఆబీరులు రాజ్యం చేసినారనీ అందుచేత ఇజ్వుకు అధికారం 
కీ. త. 335 |, పాంతంలో అంతరించిందనీ సర్కార్‌ సిద్దాంతం. ఇది చాలా 
అసంగతమైన సీద్ధాంతం. పె శాసనంలో ఆవీరులు ఇమ శులను జయించినట్లు 
లేదు. అందులో సంజయపురియవన శక కుమారుడు, అవంతి శకరు (దదాముడు 
వనవాసి విష్టుర్ముద రథివలానంద కాత కర్ణి కూడ క న్చిస్తునా రు. శక. మయ 
(పభువులు ఇఇ్వాకుల మితులు ఎహువలుని రాణుల్లో వమ్మభట్టా దేవి మత 
రాకుమారి; బహఫలస గోత కుటుంబం నుండి వచ్చింది. ఈ ఆంళం నల 
శకులు ఎహువలునికి మితులేగాని శ[తువులు కాదని రుజువు చేస్తున్నది. 
వీరందరూ కలిసి విజయ పుకిపై దండెత్తడంగాని ఇవ్వాకుల అధికారం, |క్రీ॥ త॥ 
335 వరకు కొనసాగడంగాని నాటి దాశ్షీణాత్య చర్మితకు విరుద్దములైన 
అంకాలు. 

కందారరాజు చేజర్ల శాసనంలో ధాన్యకటక యుద్దంలో తన తాత ఆంధ 
సుందరీమణులకు వైధవ్యం కలిగించి గజఘంటలను దోచుకున్న ట్లు చెప్పినాడు. 
ఈ యుద్దం ఇశ్వాకులకు ఆనంద గో (తజులకు జరిగిందని ఒక సూచన. కానీ 
bn త॥ 350 తర్వాతనే ఆనందగో| తజులు ఆధికారంలోకి వచ్చినట్లు కన్ని 
ట్ర. 

పువలుని కాలంలో పల్పవులు తిరుగుబాటు చేసీనారని, వారిని ఆణచ 

డంలో న సహాయార్థమై పై శాసనంలోని |పభువులందరు విజయపురిలో 
(పత్యతమైనారని కొందరే అధి పాయం ఆయితే ఆ శాసనంలో ఎహువలుని 
(పస్తావన లేకపోవడానికి కారణం కన్పించదు. ఆవీరులు అతణ్ణి జయించిన 
సూచనకూడ లేదు. 

ఎహువలుని కాలంలో నాగార్జునకొండ లోయలో ఒకవైపు బౌద్ద సంస్థలు 
మరొకవైపు [బాహ్మణ ఆలయాల నిర్మాణము ఏరివిగా జరిగింది. దేవికొడ 
బలిసిరి మహీళాసకులక్తై ఒక విహారం నిర్మించింది. సేనాని ఎలిసిరి' కుమార 
స్వామికి సర్వ దేవాధివాసం నిర్మించినాడు. రాకుమారుడైన వీరపురుషదత్తుడు 
పుష్పభదుడనే పేర శివాలయం నిర్మించినాడు ఒక అంతఃపురాంగన నొడగిరి 


92 


సామికి దాశధర్మాలు చేసింది. ఈతని కాలంనుండి శాసనాల్లో సంస్కృతం 
వాడడం పారంభమయింది; మాతృసంజ్ఞ ధకరించినప్పటికీ శాసనాల్లో పితృ 
పితామహ _పపితామహులను పేర్కొనే ఆచారం కూడ కన్పిస్తున్నది. 
రు[దపురుషద త్ర (కీ: త. 290. 300) 

ఎహువలుని అనంతరం ఆతని కుమారుడు రు! దపురుష దత్తుడు పది 
సంవత్సరాలకు పైగా రాజ్యం చేసినాడు. ఈతని కాసనాలు నాగార్జునకొండ, 
గురజాలల్లో దొరికినాయి తెలిసినంతవరకు ఈతడే చివరి ఇజ్వుకురాజా. 

(పాచీన పల్లవులలో ఆద్యుడని పరిగణిస్తున్న సింహవర్మ శాసనం 
విజయపురి సమీవంలో మంచికల్లు దగ్గిర దొరకింది; శాసనలిపి నాగార్జునకొండ 
శాసనలిపిని పోలివుంది. విజయార్థమై జీవశివస్వామికి శాంతి స్వ స్త్యయనములు 
చేయించి ఆచటి తైర్థికులకు కంబళ్ళు దానం చే నట్టు సింహవర్మ చెప్పు 
కొన్నాడు. దీన్ని బట్టి సింహవర్మ విజయపురపె దండె త్రి ఇక్ష్వాకు వంశాన్ని 
తుదముట్టించి విజయపురిని ధ్వంస మొనర్చినాడని భావించవచ్చును. 

సింహవర్మ కుమారుడైన శివస్క్మంధవర్మ మెదవోలు శాసనంవల్ణ ధాన్య 
కటకంలో వల్పవవ్యాపృతుడు (రాష్ట్ర 9పాలుడు ఉన్నట్టు తెలుస్తున్నది. అందుచేత 
ఇమ్యుకులనుండి గుంటూరు మండల |పాంతాన్ని పల్లవులు కీ.శ. 300 
[పాంతంలో ఆకమించినారని స ఎష్షమగుచున్నది. 


బృహత్పలాయనులు 
(క. త. 800. తి శిర 


ఇషూకు వంశం అంతరించడంతో కృష్ణానదికి దక్షిణ |పాంతం పల్పవుల 
స్వాధీన మయినది. కృష్ణా ఉతర ముఖద్వారంలో బృహతృలాయనులు 
విజృంభించినారు ఎహువలుని రాణి బహఫలస గో తజురాలని పేర్కొన్నాము. 
'బహఫలసి అనే | పాకృతపదం బృహత్సలాయనస అనే సంస్కృత పదానికి 
(భష్టరూపం దీనివల్ల బృహశ్చలాయనులు శకులైనట్లు తెలుస్తుంది, వీరు 
ఇశ్యుకులకు సామంతులై వుంటూ వారు బలహీనులు కావడంతో స్వతం[త 
రాజ్యం స్థాపించుకున్నారు. 

ఈ Es ఒకే ఒక కొండముది త్మామశాసనం ఆధారం, 
ఆ శాసనం ఒే రాజును జతర ర మహారాజును పేర్కొంటున్నది. ఈ 
శాసనం భాషాధిపులను బట్టి క్రీ.త. మూడో శతాబ్ద మధ్యభాగాగికి చెందినదిగా 
కన్పిస్తుంది: బహుకా శివస్క_ంధవర్మ దాక్షిణాత్య రాజకీయాల్లో నిమగ్నుడై 


93 


యుండగా జయవర్మ కర్మ రాష్ట్రాన్ని సయితం ఆకమించి ఉండవచ్చును. 
ఇతనికి కోడూరు రాజధాని ఆయివుంటుంది. 

జయనర్మ |బాహ్మణ మతాభిమాని. మ హేశ్వరు డితని ఇష్టదై వము. 
కూడూర హారములోని పంతూర (గ్రామమును (ఐహ్మదేయ ముగా ఎనమండుగురు 
(బాహ్మణుల కిచ్చినాడు పల్పవుల (పోత్సాహంళతో (దాహ్మణం విజృంభిస్తున్న దనీ 
బౌద్ధమత పరాజయం చేరువలో ఉన్నదనీ కొండముది కాసనం స్పష్టం చేస్తున్నది. 
జయవర్మ మరణానంతరం దక్షిణాంధధాన్ని “పల్లవులు, కృష్ణామండల 
(పాంతాలను శాలంకాయనులు ఆక్రమించినారు. 


శాలంకాయనులు 


ఇత్వూకుల పతనానంతరం ఉ త్రరతీరాయధంలో అధికారం వహించిన 
వారిలో శాలంకాయనులు |పసిద్దులు. వీరు చాల [పాచీనులవలె కన్పిస్తున్నారు. 
మైసోలియా re) దేశంలో బెన్‌ గొరా (వేంగిపుర చెంత మ. 
నాయ్‌ (శాలంకాయనులు) ఉన్నట్టు టాలెమీ (కీ. శ. 130 |వాసినాడు. పెప్ల 
పేర్కాన్న మజరిక వీరి రాజ్యంలోని దే అని కొందరి అభ్మిపాయం. శాలంకా ce 
ఆంటే నంది అని ఆర్థం శ్రీపార్యతీయలవలెనే శాలంకాయనులు కూడ (పాచీ 
నారధగణాలలోని వారై వుంటారు. శాతవాహనులకు సామంతులై క్రమంగా 
బలవంతులయినారు. 

శాలంకాయన అనేది గోతనామం, శై వమతాభిమానులని వారి వృషభ 
లాంచనంవల్ల తెలుస్తుంది. కాని “ది తరథస్వామి పాద భక్తులు. చి తరథస్యామి 
సూర్యుడా తేక శివుడా అనే అనుమానం వుంది. [బాహ్మణమతాన్ని, వైదిక 
కర్మలను (పోత్సహించినారు. శాతవాహన, ఇవ్వాకులవలె మాతృసంజ్ఞలు 
ధరించక బప్పభట్టారక పాదవద్మములను ధ్యానిస్తూ పితృ పితామహ (వపీతా 
మహులను తమ్‌ కాసనాల్లో వర్ణించినారు. సమకాలికులై న పల్పవులకు వీరికి 
పోలికలున్నందున వీరు పేల్లవవంశ శాఖ అనే అభి ప్రాయం “ఉంది, కాని, 
అందులో సత్యం లేదు. 

శాలంకా యనుల చరితకు వారి పది శాసనాలు ఆధారాలు, వీనిలో మూడు 
(పాకృతంలో ఉన్నాయి. ఒకటి సంస్త (పాకృత మ్మిశమం. మిగిలినవి 
సంస్కృతంలో ఉన్నాయి. కొన్ని శాసనాలు ఒకే రాజును పేర్కొంటున్నాయి. 
ఈ శాసనాలన్నీ చాల సంక్షి ప్రంగా ఉండినందువలన మూడు శాసనాలు నాల్లు 
తరాలను పేర్కొంటు న్నప్పటికి రాజకీయ సంఘటనలను |పస్తావించనందున వీరి 
వంశవృజన్ని కాలాన్ని నిర్ణయించడంలో భిన్న అభి పాయాలకు అవకాశం 
ఏర్పడింది. 


శాసనాలు 
(1) కానుకొల్లు _పాకృత శాసనం (2) ఏలూరు పాక్ళత శాసనం 
మహారాజ నందివర్మ విజయదేవవర్మ 
బాలక మహారాజ నందిపొ త్త 
(3) కానుకొల్లు సం. కాసనం (4) "పెదవేగి కాననం 
హగస్తీవర్మ హ స్తేవర్మ 
నందివర్మ నందివర్మ శ్‌ 
హ స్తివర్మ చండవర్మ 
| , 
స్క ౦ధవర్మ నందివర్మ II 
(5) కొలేరు కాససం (6) కంతేరు శాసనం 
RG నము అమామ 
చండవర్మ నందివర్మ 
విజయనందివర్మ 
(7) కంతేరు శాసనం (8) ధారికాటూరు శాసనం 
విజ యస్క_౦ధ వర్మ యువమహారాజ అచండవర్మ 
(9) పెనుగొండ కాసనం (10) గుంటుపల్లి శిలాశాసనం 
హ న్తివర్మ రెండో నందవర్మ 


శాలంకాయనుల స్వతంతాధికారాన్ని స్థాపించినది హస్తివర్మ. కిశ.320 
[ప్రాంతంలో ఈతడు విజృంభించి వుంటాడు. శాసనాలీతజ్ఞి నాన్నాపకారవిజయస్య 
(గుంటువల్లి) ఆనేక సమరావా ప్త విజయ (పెదవేగి) సమరముఖ నిర్మాత కర్మ 
(కానుకొల్లు సం॥) ధర్మమహారాజ (గుంటువల్లి అని వర్ణిస్తున్నాయి. ఈ వర్ణన 
లనుబట్టి ఈతడు వేంగి పాంతంలోని ఇశ్వాకు సామంతులనందరను నిర్దించి 
శాలంకాయన రాజ్యాన్ని విస్తరింప జేసినట్టు తెలుస్తుంది. 

ఆలహాబాద్‌ (పశ స్తిలోని వై గేయక హ స్తివర్మ ఈతడే. సమ్ముదగుప్పుని 
దండయ్యాత కాలంలో (కః శ, 345 (పాంతం) తీరా ధంలో వేంగితోబాటు 
అనేక చిన్న రాజ్యాలున్న ట్లు తెలస్తుంది. మహాకాంతార కోనల రాజ్యాలను 
జయించి సమ్ముదగుప్తుడు కళింగలో |పవేశించిననాడు. కళింగలో కొతూర. 
ఏరండపల్ల, పీష్టపుర, దేవరాష్ట్ర రాజ్యాలుండేవి. ఆవము క్ర కృష్ణాతీర రాజ్యమని 


95 


కొందరి అభ్మిపాయం.దానికి దక్షిణంగా కుశస్థలపురం ఉండిఉ ౦టుంది. పాలక్కడ 
అనేది పులికాటేనని చాలమంది గుర్తిస్తున్నారు. ఈ రాజ్యాల రాజులతో బాటు 
హ స్తివర్మను, కంచినేలుతున్న విష్ణుగోపుని జయించి సమ్ముదగపుడు వెనుకకు 
మరలినాడని అలహాబాద్‌ శాసనం చాటుచున్నది. కాని దాక్షిణాత్య రాజులందరూ 
కూటమిగా నేర్పడి సమ్ముదగుప్తు నెదిరించిరని, వారి బలాన్ని గుర్తించి సమ్ముద 
గుప్తుడు వెనుదిరిగి పోయెనని ఒక అభ్మిపాయం. ఏమైనను సమ్ముదగు పుని దండ 
య్స్మాతవల్ల వల్ల దక్షిణదేశంలో రాజకీయ వైపరీత్యాలు పెద్దగా జరి రిగినట్టు కన్పించదు. 

వా స్తివర్మ కుమారుడు నందివర్మ (350 _ 385) కానుకౌల్లు (వాక 
శాసనం ఇచ్చిన మహారాజు. ఈతడు స్య పతాపానీతాహితవర్మ (కానుకొల్లు స సం. ) 
సము దగుప్త్రని డండ యా; త నవకాశంగా తీసుకొని తిరుగుబాటుచేయ సంకల్పిం 
చినవారి నణిచి క ఇష్టానదికి దక్షిణంగాకూడా రాజ్యవి సరణ జరిపి పాలించినాడు. 
కాని నందివర్మ ధార్మికచింతన పరుడు. వివిధ ధర్మ |వధానస్య (వేడవేగి), 
ఆరి రి తధర్మస్య, గోసహ్మస |పదాయి గుంటుపల్లి) అని శాసనాలు వర్ణిస్తున్నాయి. 
కానుకొల్లు (పాకృత శాసనంలోని ఖండపొ త్త నందివర్మ ప్మాతుడు (పొ త్త) 
రెండో హీ _సివర్మ కుమారుడు (కానుకొల్లు సం; కంతేరు శాసనాలు) ఆయివుండ 
వచ్చు. బాల్యంలో అతడు ఆస్వస్థుడయినందున ఆతని ఆతు రార గాల ౦ 
శాపాను గహళ క్రి యుక్తులై న వైపులకు దానంచేసినట్లు పైళశాసనం చెబుతున్నది. 

నందివర్మ వయసు, ధర్మచింతన, దేశంలోని అలజడి అవకాశంగా తీసు 
కొని బహుశా ఆతని సోదరుడు దేవవర్మ సింహాసనం ఆకమించినాడ:. పోరా 
టంలో నందివర్మ మరణించివుండవచ్చు. తన విజయసూచకంగా దేవవర్మ 
అశ్వమేధం చేసి విజయదేవవర్మగా సింహాసనం ఆకమించినాడు. కాని నంది 
వర్మ కుమారుడు ఆచండ వర్మ ,దేవవర్మను (పతిఘటించి,పోరాటఎ సాగించినాడు. 
అచండవర్మ యువమహారాజుగా 35 వ రాజ్యసంవత్సరంలో ధారికాటూరి శాసనం 
ఇచ్చినాడు; ఇది నందివర్మ రాజ్య సంపత్సరమై ఉంటుంది. కొని ఆ విషయం 
అందులో స్పష్టంగా లేదు. అందుచే నందివర్మ నాటికే మరణించియుండ వచ్చు. 
ఈ ఆంతర్వుద్ధంవల్ల శాలంకొయనుల పతిష్టకు భంగం కలిగింది. దేవవర శ 15 
సంవత్సరాల పాలన అనంతరం అచండవర్మ తిరిగి రాజ్యం హస్తగతం చేసు 
కున్నాడు. కాని అతని సోదరుడు రెండో హ స్తివర్మ జాజ్‌ పురంలో స్వతంతు 
డయినట్లు కన్పిస్తుంది. జాజ్‌ పురం తూర్పు గోదావరి జిల్లాలో నిద యుంటుంది. 
తన పెనుగొండ శాసనంలో వహానస్తివర్మ తాను నారాయణ పాదారవిందజోవగుణ్జి 
తుడనని చెప్పుకున్నాడు. 

ఆచజణ్జవర్మ (400-420) ఆనంతరం అతనికుమారుడు వీజయనన్ధివర్మకు 
రెండో హన్రీవర్మ కుమారుడు విజయ స్క.౦ధవర్మకు మధ్య తిరిగి అంత్యుర్యుద్దం 


96 


(పొ ప్రించినట్టు కన్పిస్తుంది. ఈ ఉభయుల శాసనాలు కృష్టా షానదికి దక్షిణంగా కర్మ 
రాష్ట్రంలో కన్పించినాయి. ఆంత ర్యుద్ధంలో విజయనందివర్మ విజయం సాధించి 
శాలంకాయన రాజ్యం సమైక్యం వేసినాడు. కాలంకాయను లందరిలో ఈతని 
శాసనాలే ఎక్కువ లభించినాయి. 

నందివర్మ విజయం తాత్కాలికమే అయింది. ఉత్తరాన పీష్టపురంలో 
మాఠరులు, కర్మరాష్ట ౦లో విష్ణుకుండులు బలవంతులై శాలంకాయనులతో 
పోరాడ సాగినారు. శ్మతువర్గం పరివేష్టించిన శాలంకాయన రాజ్యం డీ, శ. రవ 
శతాబ్ది మధ్య [పాంతంలో అద్భశ్యమయింది. 

శాలంకాయనులలో విజయనందివర్మ చివరివాడు. ఈతడు పరమ 
భాగవతుడు. గుంటుపల్తిలోని బౌద్దశకే తానికి దానధర్మాలు చేసినాడు మొదటి 
నందివర్మను వివిధ ధర్మ [పధానస్య ఆని వర్ణించినారు. దీన్నిబట్టి ఆంధ దేశంలో 
బుద్ద, విష్ణు దేవుల సమన్వయం పురోగమిస్తున్న ట్లు తెలుస్తుంది. 


ఆనందగో (త జులు 


శాలంకా యనులకు ఇంచుమించు సమకాలికులుగా కృష్ణానదికి దక్షిణంగా 
రాష్ట్రంలో ఆనందగో[తజులు పాలించినారు. వీరి రాజధాని కందారపురం. 
ది (పస్తుతం గుంటూరు సమీపంలోని కంతేరని, చ్మేబోలని, చేజర్ల అని వేరు 
ph గుర్తించినారు. చేబోలు, చేజరవలె కంతేరుకూడ పావీన్‌ (గ్రామమే 
ననడానికి ఆధారాలు ఉన్నాయి కందారపురం కంతేరు అని రూపాంతరం 
చెందడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుచేత కంతేరే ఆనందగోతజుల 
కందార పురంగా నిర్ణయించడం సమంజసం. కందారరాజు మూలపురుమడయి 
నందున కందారపురం రాజధాని అయినందున వీరిని కందారరాజులనడం 
కూడ ఉంది. 
కందారరాజుల చరితకు మూడు శాసనాలు ఆధారం. అవి : (1) అత్రి 
వర్మ గోరంట్ల త్మామళాసనం,. (2) ) దామోదరవర్మ మైపాడు త్మామకాసనం, 
(3) కందారీరాజు దొహిితుని చేజర్ల శిలాశాసనం. ఈ శాసనాల కాలాన్ని 
గురించి ఇందలి రాజుల పరస్పర కేం లకు గురించి త్మీవమైన ఆభిపాయ 
భేదాలున్నాయి. గోరంట్ల శాసనంలో అత్రివర్మ “హరణ్యగర్భోద్భవ' అని 
చెప్పుకున్నాడు. మట్చైపాడు శాసనంలో పిరణ్యగర్భోద్భృవోద్భృవ అని దామోదర 
వర్మ చెప్పుకున్నాడు. ఆందుచే అత్రివర్మ దామోదరవర్మ తం్మడియనికాని, 
పూర్వీకుడనీగాని [గహించవచ్చు. కాని మజ్టెపాడు శాసనంలోని దాన్మగహీతల 
చేర్చు ప్రాకృతంలో ఉన్నందున ఆ శాసనమే మొదటిది అని కొందరి 
ఆలి పాయం. అయితే అ త్తివర్మ అనే రూపం హ స్తివర్మకు (పాకృతం కధా! 


97 


అత్రివర్మ పూర్వుడు, దామోదరవర్మ తరువాతివాడు అవుతారు గదా! చేజర్ల 
శాసనం ఆరో శతాబ్దం చివరిది. ఇచి ఆసందగోఉజాలడి కాదు అనే బలమైన 
అభిపాయం ఉండి. ఆ శాసగాన్ని ఇచ్చిన వ్యక్తి కందారరాజుకు చాల దూరపు 
బంధువై పల్లవ సామంకుడుగా నున్న గ వభువై యుండవచ్చు! 

ఈ శాసనాల్లో కంవారులు తాము కపిధజులమని చెప్పుకున్న ందున వీరు 
కూడ (పాచీనాం ధ “గణాల్లోని వారై వుంటారు. ఆశండగోతసంభూతులమని, 
(తికూ టపర్యతాధిపులమని కందారపురం రాజధాగిగా రెండు జనపదాలు ఏలినా 
మని చెప్పుకున్నారు. తికూటవర్యతం నేటి కోటప్పకొండగా చరి, తకారులు 
గుర్తిస్తున్నారు. ఈ కొండ ఏర రాజ్యానికి ఆయువుపట్టు వంటిదై ప్రంటుంది. 

సముదగప్ప్తుని దండయాత (డీశ, 345, ఆనంతరం శాలంకాయన 
పల్లవ అధికారాలకు కొంత అలజడి కలిగిన సమయంలో కర్మరాష్ట్ర9 
[పాంతంలో ఆనంద గ్మోతజులు విజృంభించినారని చెప్పవచ్చు. చేజర్ల శాసనం 
లోని కందారరాజు వీరి వంశక ర్త. ఈతడే బహుశా కందారపురాన్ని" నిగ్మించి 
రాజధానిగా చేసుకున్నాడు. ధాన్యక టక యుద్దంలో ఆం ధరాజు నోడించి గజ 
ఘటలను సం్యగహించినట్లు చెప్పుకున్నాడు “ఈ; ఆం;ధరాజు బహుశా శాలంకా 
యనుడయి వుంటాడు (నందివర్మ ?). 

కందార రాజు ఆనంతరం దక్షిణాన ప పల్పవులు ఉత్తరంగా తిరిగి శాలంకాయ 
నులు (దేవవర్మ 7) విజృంభించినందున క౦దారుల "అధికారానికి నష్టం సంభ 
వంచింది. తరువాత శాలంకాయన వంశంలో వచ్చిన ఆంతర్యుద్దాన్ని అ 
తీసుకొని కందారుల అధికారాన్ని అ త్రివర్మ పునరుద్ద రంచినాడు. అత్రి 
వర్మ హిరణ్యగర్భ (వసవుడనని వంకేశ్వర నామాంకిత శంభు భ క్తుడనని 
చెప్పుకొన్నాడు. 

దామాదరవర్మ ఆ_త్రివర్మ కుమారుడో అతని సంతతివాడో స్పష్టంగా 
చెప్పలేము, కందారులో చివరివాడు సమ్యక్సంబుడ్డ పాద వద్మా రాధకుడు; 
ఆయినా (బాహ్మణులకు అగహారాలిచ్చి మన్నించినాడు. 

ఆనందగో తజులు పల్పవ శాలంకాయన విష్ణుకుండి వంళాలతో తరచు 
పోరాడవలసి వచ్చింది. విష్ణకుండులు (మూడో మాధవవర్మ) _తికూటమలయా 
ధిపులమని వర్ణించుకొన్నాడు. మూడో మాధవవర్మ అమరపురి నుండి పాలించి 
నాడు. అమరపురి నేటి వేల్పూరు అయివుంటుంది. వేల్పూరు సయితం (తికూట 
పర్వత (ఫాంతంలోనే ఉంది. ఈ [ప్రాంతాన్ని బిరదంతో కూడ విమ్ణుకుండులు 
కందారుల నుండి సంగహించినారని చెప్పవచ్చు. ఇది బహుశా ఆరో శతాబ్ది 
పూర్వార్థంలో జరిగించి. 

AC._7 


98 


కళింగరాజ్యూలు 

మహానదీ గోదావరీ ముఖద్వారాల మధ్య తీర పాంతాన్ని స్థూలంగా 
కళింగ దేశంగా వర్ణించవచ్చు.తొలి శాతవాహనులకు సమకాలీకులుగా కళింగను 
చేది (సద) రాజవంశస్థుల యిన మహామేఘ వాహనులు పాలించినారు. ఈ 
వంశాన్ని గురించి పెన ఆధో జ్ఞాపిక లో |వాసినాము. వీరిలో సుపసిద్దుడు 
ఖారవేలుడు (కీ. వూ. 178.150). ఇతని తండి ఐహుళా వక్ర దేవుడు. 

ఉదయగిరి కొండల్లోని హతిగుంఫా ప్రాకృత శాసనాన్ని బట్టి ఖారవేలుని 
చర్మిత తెలుస్తుంది. అతడ్‌నేకమార్తు దిగ్విజయ యాతలు చేసినాడు. తూర్పు 
తీరాం. (ధాధిపత్యాని కై శాతవాహనులకు ఆతనికి మధ్య తీ _వ సంఘర్షణ జరిగినట్టు 
కన్పిస్తుంది. ఖారవేలుని రెండోరాజ్య సంవత్సరంలో శాతకర్ణిని లక్ష్య పెట్టక 
ఆతని సైన్యాలు కజ్దబెజ్జ (కృష్ణవేణి) వరకు పురోగమించి ముసిక (మస్కి.) 
నగరాన్ని అలజడి 'పరభాయి. కాని ఈ దాడిలో తనకు విజయం లభించినటు 
ఖారవేలుడు చెప్పుకొనలేదు. అందుచే శాతకర్ణి అతణ్ణి ఓడించి మరలింబి 
వుంటాడని చెప్పవచ్చు. తిరిగి శాతకర్ణి మరణోనంతరలో ఖారవేలుడు దాడులు 
సాగించినాడు. తన నాలుగో పాలనా "సంవత్సరంలో భోజకులను వశవరచు 
కున్నాడు; పదకొండో సంవత్సరంలో |పిథుడ నగరాన్ని ధ్వంసంచేసీ గార్భభ 
లాంగలాలతో దున్నించినాడు. |పేథుడ నగరాన్ని టాలెమీ మైసోలియాలోనిదీగా 
పేర్కొన్న పిటిండ నగరంగా నిర్ణయిస్తున్నారు. పిటిండ వస్త్రపర్మిశమకు 
వాణిజ్యానికి కేందమని టాలెమీ వర్ణన, ఈ వర్ణన భట్టి పోలుకు సరిపోతుంది. 
ఈ దాడులవలన తీరాంధం ఖారే* బుని రాజ్యంతో చేరింది. 

ఖారవేలుని తరువాత ఆతని సంతతివారిని గురించి తెలియదు. కళింగలో 
ఆధికారం క్షీణించడంతో సదవంశస్థులు తీరాం ధానికి మరలి చిన్న రాజ్యాలు 
స్థాపించుకున్నారు చివరి శాతవాహానులు వీంసీ తుదముట్టించినారు. కళింగలో 
తిధికభాగం గౌతమీప్కుత శాతకర్ణి రాజ్యాంతర్భాగమైనేట్లు నాసిక్‌ (వశ న్తి 
స్పష్టం చేస్తున్నది. శాతవాహనుల ఆ సమయంతో కళింగదేశంలో చిన్న చిన్న 
రాజ్యా లేర్పడినాయి- సము దగు ప్ప పుని దండయాత సమయంలో కొత్తూరులో 
-దత్త, ఏరండపల్ల ల్ల (ఆముదాలవలస) లో అ దేవరాష్ట్రాిన్ని ! కుబేర 

ష్ట పురాన్ని మహేం[ద (గిరి) పాలిస్తున్నట్టు అలహాబాద్‌ (ప్రశస్తి చెబుతు 

దేవ రాష్ట్ర్రం ఎలమంచిలి (విశాఖజిల్లా) (పాంతం; పి పిష్ట పుర తూర్పుగోదా 
వరి జిల్లాలోని పు క్రమంగా దేవ రాష్ట్రము. పిఠాపురము రెండు |పధాన 
రాజ్యాలకు కీలకమయినాయి, మరొక రాజ్యానిక సింహపురం రాజధాని అయింది, 
శ్రీకాకుళం నరనన్న పేటల మధ్యనున్న నేటి సింగుపురమే సింహపురం. 
ఈ రాజ్యాల రాజులు కళింగాధిపులనే బికదు ధరించి కళింగ దేళాన్ని సమైక్యం 


99 


చేయడానికి [పయత్నించినారు. కొందరు సకల కళింగాధీశ దికుడం ధరించి 
నారు. ఈ ప్రయత్నాల వలన వీడ పరస్పర యుద్దాలో ముగి తేలినట్టు కన్ని 
స్తుంది. 
సింహపురీశులు 

సింహపురి రాజధానిగా మూడు తరాల రాజులు హెలించినారు. వీరి శాస 
నాల ముదలలోని 'పితృభ క్ర' అన్న వాక్యాన్ని బట్టి కొందరు వీరిని పితృభ క్ర 
వంశీయులని వ్యవహరిస్తున్నారు. వీరివి ఆకు కాసవాల వరకు లభించినాయి, 
ఆవి ఏ ఉమవర్మ ఇచ్చిన ధవళ పేట, తెక్క_లి, బృహతో్కష్ట శాసనాలు; 
చండవర్మ తిరిదాన, కోమర్రి శాసనాలు; నంద పభంజనవర్మ చికకోలు శాసనం. 
కాని ఈ శాసనాలవల్సి వీరి చర్మితలోని విశేషాలు తెరియడంలేదు, ఈ వంశంలో 
ఉమవర్మ ఆద్యుడు. ముప్పది సంవత్సరాలు రాజ్యం చేసినాడు (350.380 
(ప్రాంతము). అతని కుమారుడు చండవర్మ “సకల కళింగాధిపతి* బిరుదం 
ధరించినాడు (380_400). ఈ వంశంలో చివరివాడు నంద పభంజనవర్మ 
(400.420). ఇతడు సైతం “సకల కళింగాధిపతి' విరుదం దాల్చినాడు, ఈతని 
అనంతరం సింహపుర రాజ్యాన్ని మాఠరులు జయించి ఆకమించినారు. 





100 


మాఠరులు 

పిష్టపు పురంలో మాఠరులు అధికారంలోనికి వచ్చినారు. వీరికి, అలహాబాద్‌ 
(పళ స్తిలోని మహేంద (గిర్రికు ఉన్న సంబంధం తెలియదు. వీరి చర్మితకు 
నాల్గు శాననాలు ఆధారం: (1) శక్రివర్మ రాగోలు శాసనం (2) (పభంజనవర్మ 
నింగొండి కాసనం (3, క్ర) అనంతశ క్రివర్మ శకునక, ఆంధవరం శాసనాలు. 

నింగొండి శాసనాన్ని అనుసరించి శంకరవర్మ మాఠరరాజ్య స్థాపకుడు. 
ఆతని కుమారుడు వాసీష్టిప్పు! త శ క్రివర్మ; ఈతడు ధరించిన మాతృసంజ్ఞనుబట్టి 
మాఠరులకు, దేవరాష్టాంన్ని పాలిస్తున్న వాసీష్టులకు వై వాహిక సంబంధాలున్నట్లు 
తెలుస్తుంది. శ క్రివర్మ కళింగాధివతి బిరుదం ధరించినాడు; మహానదీ కృష్ణవేణి 
మధ్యస్థ రాజ్యాధినేతగా నింగొండి కాసనం ఇతల్ణి వర్షిస్తున్నది కాని,ఆది కేవలం 
ఆతిశయా క్రి మ్మాతమే. ఇతని కుమారుడు పేీభంజనవర్మ; పౌతుడు అనంత 
శక్తి వర్మ. ఈతడు సింహపురీశులైన పితృభక్తులను జయించి వారి రాజ్యం 
ఆకమించినట్టు తెలుస్తుంది. అనంతశ క్రివర్మ తన శకునక శాసనాన్ని సింహ 
పురం నుండి “ఇచ్చినాడు. కళింగాధిపఆ బిరుదం ధరించి ముప్పది సంవత్స 
రాలకు పైగా (కీ. శ. 400.435) రాజ్యం చేసినాడు. బహుశా ఈతని అనం 
తరం దేవపుగాదీజులై న వాసిష్టులు మాఠరులను జయించి పిష్టపురాన్ని ఆక 
మించినారు. వాసీష్ష అనంతవర్మ పిష్టపురం తన అధిష్టానంగా “చెప్పుకున్నాడు. 


వొసిష్టులు 

వాసీష్టుల రాజధాని వప్పురి. విశాఖపట్టణం జిల్లాలో శృంగవరపు కోట 
తాలూకా దేవాడయు దేవపపురయని నిర్ణయిస్తున్నారు. వీరిని గురించిన సమాచారం 
అనంతవర్మ శృంగవరపుకోట, శింపురం శాసనాలనుండి లభ్య గువుతున్న ది. 
గుణవర్మ (కీ శ. 300. 373) వీరి మూలపుకుషుడు. ఆతనికి దేరరాష్టాంధీశుడ నే 
బిరుదం ఉంది. ఇతని కుమారుడు మహారాజ | పభంజనవర్మ (కీ.శ. 375.400) 
ఈ వంశంలో తెలిసినంతవరకు స్నుపనిద్దుడు చివరివాడు అనంతవర్మ (కీ శ 
ఉ00_.450). ఈతడు మాఠకుల నోడించో వారి రాజ్యం ఆక మించి పిష్టపురాన్ని 
రాజధానిగా : సనాగా ఇతని ఆనంతరం వాసిష్టులు ఎంతకాలం పిష్ట పురంలో 
రాజ్గపాలన చేసీనారో స్పష్టంగా చెప్పలేము. 


పృథ్వీమూలరాజు 


పృృద్వీమూల శ్రీ మహారాజు శాసనాలు ఐదు లభించినాయి. ఇవి 
తామళాసనాలే మొదటిది గోదావరీ శాసనం; రెండోది ఆతని కొడుకు హరివర్మ 
ఇచ్చిన € కట్టు "రను శాపం మిగిలిన మూడు శాసనాలు ఇటీవల గుంటూరు 
జిల్లా క" ఆ3వీడులో బయల్పడిసట్టు తెలుస్తుంది, 'విష్ణుకుండి రెండో పీక మేందుని 


తుమ్మలగూడెం శాసనం ప్పఢీ అ 
దేవిని (పస్తావిన్తున్నది. పృథ్వమూలుడు నాటి విష్ణకుండి చకిితలో _పముఖ 
పాను నిర్వహించినా నడానికి ఈతని కొండవీడు శాసనాలు నిదరునం. 

కట్టచెరువుశాసనంలో ఈ వంశం రాజధాని గుణపాళపురం అనే సూచన 
ఉంది. ఇదీ తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలుకాలూకా ఆద్యురు అని నిర్ణయిస్తు 
నం; ఈ అం "పేరుమ్మాతం తెలియదు. మూడు తరాల రాజులను మాతం 
శాసనాలు పేరొ...ంటున్నాయి. పష్పథ్వీమూలుని తం, డి [పభాకరమవోరాజు, 
తాత నూలరాజు, 

మూలరాజు విష్ణుకుండి గోవిందవర్మ సమకాలికుడయి వుంటాడు. బహుశా 
తన కూతురు సరమభట్రారికను గొవిందవర్మ కిచ్చి పెండ్లి చేసినాడు. ఈ బాంధ 
వ్యంవల్ల ఉభయవంశారకు లాభం చేకూరివ తర. ఆత తన్‌ కుమారుడు _వభాకర 
మహారాజా విష్ణుకుండి వర సామంతుడై రాజ్యపాలన నిర్వహించినాడు. 
(పభాకరుని కుమారుడు ప లథ్యీమూలరాజు. 

పథ్వీమూ లుడు చిరకాలం రాజ్యంచేసినట్టు శాసనాలు చూచిస్తున్నాయి. 
విష్ణుకుండి “ఇం దవర్మకు ప ఏర్పడినే కూటమితో జరిగిన చతుర్దంత 
యుద్దంలో విజయం సాధించి సహ సేనాని అయిన అధిరాజ ఇందుని అభ్యర్థనపై 
విజయకాండలి స్కంధావారం నుండి తానుపాక విషయంలోని చూయిపాక 
గ్రామాన్ని అధర్యవేద బాహ్మణులకు దానంచేసినట్టు ఈతని గోదావరీకాసనంలో 
నమోదయింది. ఆనంతరం ఇం|దభట్టారకుని కుమారుడు రెండో విక మేం[ద 
వర్మతో చేరి పల్లవులతో పోరాడినట్టు తుమ్మ లగూడెం (2) శాసనం సూచిస్తున్నది. 
రెండో వి కమేందవర్శ రణదుర్దయులతో చేసిన యుద్దంలో ఆతనితోపాటు 
పృథ్వీమూలుడు సయితం మరణించి వుంటాడు. 

పృధ్యీమూలుడు, ఆతని తండి (ప్రభాకర మవోారాజు (బాహ్మణ మతాభి 
మానులు. శృతి స్మృతి విహితంగా వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తూ పాలించినారు. 
దేవ బాహ్మణ గురుభక్తులు. వృథ్వీమూ లుడు తాను పరమ బహ్మణ్యుడనని 
వరమమా హేశ్వరుడనని ధర్మ విజయినని చెప్పుకున్నా "డు. కాని జైన బౌద్ద 
మతాల పట్ట అభిమానం వహించి దాన ధ్య్మూలు చేశాడు. పృథ్వీమూలుని 
కుమారుడు హరివర్మ బౌద్ద మతస్తునివలె కన్పిస్తాడు. హరివర్మ ఆదు!రులో 
విహారం నిర్మించి దానికి తండి నుండి నారదో కట్టుచెరువు (గామాన్ని సమ 
ర్పించాడు. తాడికొండలో (గుంటూరు జిల్హా) కాక భిక్షు విహారం నిర్మించాడు. 
పృథ్వీమూ లుడు గుణపాశపురంలో లోకఖ్యాత మహావిహారం నిర్మించి 
ఆట్టలువుడ [గ్రామం దానం చేశాడు; శాకభఫిక్ష ఏహారానికి తంగోడునారువు 
అనే భూమిని, వర్షమానపురంలోని మహామేఘ వాహన విహారానికి కల్యచెరువుం 


102 


(గొమాన్ని దానం చేశాడు. ఈ విధంగా పృర్వీమూలునిలో సర్వమత సమతా 

దృష్షి కన్నిస్తుంది. ఒద్మురు గొప్ప బౌద్ధ మ్మేతమయినట్టు అచట లభించిన స్తూప 
ళ్‌ ట్‌ ws 

విహార పు. స్పష్టమ వుతున్న ది. పృథ్వీమూలునకం టె ముందుగానే హరి 

వర్మ గతించి కొండవీడు న్‌ు సూచిస్తున్నాయి. పృథ్వీమూలుని 

అనంతరం క న శ బహుశా పీష్టపు పురపాలకులై న రణదుర్ణయు లా[క 

మించి వుంటారు. 


కళింగ గంగ వంశం 


(కీ శ, ఐదో శతాబ్దానికి కళింగాందలో గంగవంశ రాజుల పాలన 
[(పారఠరంభమయింది. న జన్మస్థలాన్ని గురించి, కళింగలో వీరి రాజ్యస్థావనను 
గురించి స్పష్టమైన సమాచారం “జదు. [కీ.వూ 4వ శతాబ్దంలో గంగా ముఖ 
ద్వారంలో ie జాతి నివసిస్తున్నట్టు మెగస్తనీస్‌ పేర్కొన్నాడు. మోడో 
కళింగలో గంగజాతి ఉన్నటు ప్రి 1 రచనలవల్ల తెలుస్తుంది. బొద్దవాజ్ముయంలో 
దంతపురం గంగులకు ముఖ్య పట్టణం ఆని వుంది. అందుచేత గంగులు కళింగ 
(ప్రాంతాలకు ని స్థానికులై యుండవచ్చుననే అభిిపాయం కలుగుతుంది. 

తకు. ఇంచుమించు కళింగ గంగులు విజృంభించునాటి కే ఉ త్రరమైసూరు 
లోని గంగవాడిలో నొక గంగవంశం అధికారంలోకి వచ్చింది. కళింగ గంగు 
లను తూర్పుగంగులని, మైసూరువారిని పశ్చిమగంగులని వ్యవహరిస్తారు ఉభయుల 
మధ్య చాల వ్యత్యాం కన్పిస్తుంది. పశ్చిమగంగులు సూర్యవంశ రాజులు; 
కాణ్యాయన గోతులు, జైన మతాభిమానులు. తూర్పుగంగులు చందవంశస్టులు. 
ఆకేయ గోతులు. పరమమా హేశ్యరులు ఐతే వీరిమధ్య కొన్ని సామ్యాలు 
కూడ లేకపోలేదు పళశ్చిమగంగుల మితులైన కదంబులు కళింగలో మహేంద 
భో గవిషయం పాలిస్తూ తూరు గంగులకు సామంతులుగా ఉన్నారు. తూర్పు 
గంగుల కులదైవం ' గోకర్జమ హేళ్వరుడు. గోకర్ణం గాంగవాడిలోనే ఉంది. 
కళింగ గంగవంకం కథలలో కొల్హాపుర ప్రశస్తి కన్పిస్తుంది. ఇది మైసూరులో 
కోలారని నిర్ణయం, కాబట్టి తూర్పు గంగులు పశ్చిమగంగ వంశ శాఖయేననీ 
వారిమధ్య కోస్సేంచే విభేదాలన్నీ కాల[కమంగా వారు పాలించే రాజ్య వాతావరణాల 
ననుసరించి ఏర్పడినాయని నిర్ణయించవచ్చును. అయితే ఈ గంగ వంశాల 
వారు మెగ స్తనీస్‌, ప్టీనీలు "పేర్కొన్న గంగశణాతులు ఒక్కరో కారో, ఒక్కరే 
ఆయినచో వారెప్పుడు ఏ విధంగా దక్షిణాదికి వలస వచ్చినారో నిర్ణయించడం 
సాధ్యంకాదు. 

తూర్పు గంగులను (పాచీన గంగులని, అర్వాచీన గంగులని రెండు శాఖ 
లుగా విభజించగం కద్దు ప్రాచీన గంగుల చరిత వూర్రిగ ఆంధదేశ చర్మితలో 
అంతర్గతం. ఆర్యాభీన గంగులు చాలవరకు ఉత్కళాదీవలే! 


103 


ళా 


(పాచీన గంగుల కాననాలు మువ్న.డికి పైగా లభించినాయి. కాని దనిలో 


రాజుల పేరు, నారి డా" ధర్యాలు క 
ae) 


Ey 
[ 
ix 
వ్‌ 
Fr 
శే 
ర 
షై 
q 
tr 
Ns 


చర్మితను _(గహంచడానికివి ఉదక? చవ. ఆయితే ఈ శాసవాలలో ఒక వైశిష్ట్యం 
వాస్త 


ఉంది. ఇవి అన్నీ గాంగ ళకానికి చెంది*వి ఇంతవః 


oa 
LE 

Wf 
0 
టి 
9 
7 
22న 


శాసనాలు రాజుల రాజ;కాలం ఉదాహరించినవేగాని ఏ శకం isd ఉదావా 
రించ లేదు. గంగవంశ స్థాపకుడై నఇందవర 
శాసవాలు వేయించిూడు ఆతని సంతచివిరు సయితం ఆతని పాలనా 
కాలాన్నే పేర్కొనడంతో గాంగశకం ఉదయించింది. గాంగశకం కీ. శ. 
శ496/7తో | పారఠరంథమయిందని నిర్ణ స్తున్నారు. (ఆచార్య వ్‌ వ్‌ మిరాషీ). 
అయినచో కళింగలో గంగరాజ్య స్థావశ అదే సంవత:రంలో జరిగిందని వేరే 
చెప్పనక్కర లేదు. 

కళింగ గంగపంకానికి మూలపురుషుడు ఇం|దవర్శ్మ. పృథ్వీమూలుని 
గోదావరి శాసనంలోని ఇందాధి రాజీతడేననే అభ్మిపాయం సరియైనది కాదని 
నిర్ణయమయింది. ఈగడు ఏ విధంగా కళింగను ఆకమించిందీ స్పష్టంగా 
నిర్ణయించలేము. దంతపురం రాజధానిగా రాజ్యం స్థాపించినాడు. దంతపురాన్ని 
శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపైశున్న దంతవ కృని కోటగా గుర్తిస్తున్నారు, 
ఈతడు మాఠరులు మొదలై న కళింగ రాజుల నందరిని నిర్మూలించి [తిక శింగాధిప 
బిరుదం దాల్చినాడు. విష్ణుకుండి విక మేం దవర్మ బలహీనుడు కావడం ఇంద 
వర్మకు మంచి అవకాశమై వుంటుంది. ఇతని తరువాత “జయ ీనివాసుడై ని 
మహో రం. (కీ శ. 560) గంగుల |పణిష్ష నిమమడింవజేసినాడు. 
అనంతరం పేర్కొన దగివనాడు రాజసింహ రణభీత బిరుదాంకితుడై న హ స్తివర్మ. 
ఈతని ఉర్హాం శాననం (కీ. శ. 56) (పకారమీతడ్శాగామాన్ని (గ్రామస్థుల నుండి 
వి కయించుకొని ఆగహారంగా చెసి జయశ గ్మకు ఇచ్చినాడు. బహుశా హ సివర్మ 
కుమారుడైన రెండో ఇర్మదవనచ్మ (క్రీశ. ర5్‌5్‌3్ర_ 5/0) రాజధానిని దంతప్పరి 
నుండి కశింగనగరానికి మార్చినోడు. కళింగనగరాన్ని వంశధారానదీ ముఖ 
ధ్వారంలోని కళింగపట్టణంగా (ప్రీట్‌ ట్‌), ముఖలింగంగా (శ్రీరాళ్ళుబండి సుబ్బారావు) 
గుర్తిస్తున్నారు. రెండో ఇందవర్మ శాసనాలు మూడు లభించినాయి. (అచ్చు తా 
పురం, శాంతబొమ్మలి, పర్గాకి కిమిడి). ఈతడు సకలకళింగాచిపతి విరుదం 
ధరించినాడు. 

రెండో ఇంద్రవర్మ అనంతరం గంగవంళంలో కుటుంబకలహాలు జరిగి 
నట్టు కన్నిస్తుంది. రెండో ఇందవర్మకు అద్దరు 5 రుమారులు. రెండో కొడుకు 
దానార్గవుడు. - ని కొడుకు ఇం వవర్శ. పెద్దకొడుకు "పేరు తెలియదు 
కాని, ఆతని కొడుకు పేరు సయితం ఇం దవర్మ అని తెలుస్తుంది. ఇద్దరు ఇంద 


ర్మ తన పాలనాకాలాన్ని ఉదహరిస్తూ 


104 


వర్మల మధ్య సింహాసనానికై పోరాటం జరిగి దానార్దవుని కొడుకు నాలుగో 
ఇం్యదవర్మ సింహాగగం ఎకి.నాడు. విహుశా ఈ 'ఆంతర్యుద్ద కాలంలోనే 
కళింగ పె చాశుక్థప్తుల కేశి దండెత్తి, దక్షి ణకళింగ |వ్వె-ంతాల నా|క్రో మించినాడు. 
[కమంగా తూర్పు గంగులు తూర్పు చాకుక్యుల విస్తరణ నరికట్టలేక ఎలమంచిలి, 
విశాఖపట్టణం మెదలైన |పాంతాలను వారికీ కోల్ఫోవడ మేగాక చాళుక్య 
సామంతులై పదో శతాబ్దివరకు తలనెత్తచేక పోయిశారు. తూర్పు చాళుక్యులు 
వేంగీ దేశం “తికళింగసపాతం' హాలించినట్టుచె చెప్పుకున్నారు. 


విష్ణుకుండివంళశ 09 


శాళవాహనా స్తమయానికి (క్రీ.శ. 225) చాళుక్యోదయానికి (కీ శ. 615) 
మధ్యకాలంలో ఆంధ దేశాన్ని పాలించిన రాజవంళాలలో వివ్ణుకుండులు సుపసి 
ద్దులు. సుమారొక శతాబ్దకాలం కష్టా నర్మ దానదుల మధ్య |పభువులై (|పజల'పె 
సార్యభౌమాధికారం నెరపి రాజకీయంగా సాంస్కృతిక ౦గా పెక్కు నూతన 
సం వదాయాలు నెలకొల్పినారు. 

వి్దుకుండుల శాసనాలు (పస్తుతానికి పది లభించినాయి. అవి (1) గోవింద 
వర్మ తుమ్ములగూడెం శాసనం; (2, 3, 4, ర మాధవవర్మ ఈపూరు, ఖానా 
పూర్‌ పొలమూరు త్మామశాసనాలు, వేల్పూరు శిలాశాసనం. వీనిలో పొలమూరు 
(పౌలుంబూర్‌) శాసనం కృతకం (spurious) ఆనీ, విశ్వాసయోగ్యం కాదనీ 
బలమైన అభి పాయం ఉంది. ఈ శాసనానికి తూర్పు చాళుక్య జయసింహవల్రభుని 
(. శ. 642.673) పాలమూరు శాసనానికీ భాషలో పదజాలంలో లిపిలో చాల 
సాన్నిహిత్యం ఊంది. దానం చేసిన | గామంకూడ ఒకటే, మాధవవర్మ వాస్తవానికి 
యిటువంటి శాసనమే ఇచ్చివుంచే దాన్ని చూడకనే జయసింహుని కాలంలో 
దానికి నకలు త నూరు చేసీ యుండవచ్చునని కొందరి అభ్మిపాయం. (6) రెండో 
మాధవవర్మ ఈవూరు శాసనం; (7) ఇందవర్మ రామతీర్ణశాసనం; (8, 9, 10) 
మిక మేం ద భట్టా రరర తుండి, చిక్కుళ్ళ, తుమ్మ లగూడెం శాసనాలు. 
తుమ్మలగూడెం శాసనాలు ఇటీవలనే బయల్పడినాయి. వీనిని ఇం దపాలనగర 
శాసనాలనికూడ ఆంటారు. వ్మికమేం ద భట్టారకుని తుమ్మలగూడెం కాసనం 
మిగిలిన వానికంచె సమ్మగంగా ఉంగడ మేగాక క్రీ.శ. 566 (శా శ. 4రిర్సిలో 
ఇచ్చినట్లు స్పష్టంగా ఉన్నందున నిష్ణుకుండి చర్మితకు కాలనిర్ణయానికి చాల 
ఉపకరిస్తున్న ది. 

ఈ పది శాసనాల్లో కూడ విష్ణుకుండి చర్మితను సమ్మగంగా పునర్నిర్మించ 

డానికి అనుకూలమైన సమాచారం లేదు. అందుచే విష్ణుకుండి చర్మితలో అనేక 
వాదోపవాదాలున్నాయి. వారిపేరు, జ గ్యభూమి, వారి శ్రీపర్వతని స్వామి, కులము, 
వంశవృక్షము మొదలైన అంశాలపై చర్మితకారులలో ఏకాభిప్రాయం లేదు. 


105 


'వివ్దుకుండి' వ పదం వినుకొండ ba రు జిల్తా 
ఆది వారి _పథమనివాసమని కీల్‌ హారన్‌ పండిచుసి నూ 
నాన్ని బట్టి విష్ణుకుండి అనేది గ్మోతనామమని తెలుస్తున 
లకు వినుకొండతో సంబంధం కేకపో దని చాలామంది చర్మితకారుల విశ్వాసం. 

విష్ణుకుండులు [తికూటమలయాధిపులమని, తకం ఎక న చెప్పు 
కొన్నారు. | తికూటం సహ్మా|దులలోనిదని ఆమరపురి ఆమోత్‌ అని అందుచే వీరు 
మహారాష్ట్ర _పాంతం నుండి వలసవచ్చినారనే కొందరి ఆభిపాయంతో ఇప్పుడు 
ఏకీభవించేవారు లేరనే దెప్పవచ్చు. “త్రికూట మలయాధిపి బిరుదాన్ని విష్ణుకుం 
డులు కందారరాజులనుండి (గహించినారని ౭లుస్తుగ్నది. |తికూట మలయం 
కోటప్పకొండేగాని వేరేమీకాదు. 

ఇక ఆమరపురిని అమరావతిగా కెవి లక్ష్మణరావుగారు చేసిన నిర్ణ 
యాన్ని నేటికీ అంగీకరిస్తూ ఆదే ఇందపాల నగరమని భావించేవారున్నారు. 
కాని మొదటి వివకుండులకు అమరావలితో సంబంధం ఉన్న నిదర్శనములు 
లేవు; అయినా నాటికి అమరావతి ఆని పేరు వాడుకలో లేదు. ధాన్యకటక 
నామమే (ప్రసిద్ధము. అమరావతీ పదం పందొమ్మిదో శతాబ్దనుండి మాత్రమే 
వాడుకలోనికి వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ధాన్యకటకమని శతాబ్దాల తరబడి 
(వసిద్ధమైన పేరుండగా కొత్తగా అమరపుం అనిగాని ఇందపాల నగరమనికాని 
వాడినారని భావించడం సమంజసం కాదు. ఆయితే స త్రెనవల్రి తాలూకాలో నేటి 
వేల్పూరును ఆమరపురిగా గు ర్రించడానికి అవకాశం ఉంది. వేల్పూరు చాల 
[పాచీన [గామమనీ, బౌద్ద కేతమనడానికి అక్కడ ఇజ్యూకులిపీలో దొరికిన శాసనాలే 
నిదర్శనం. వేల్పు (ఆమర) ఊరు (పురి అనే మాటకు సను ఆమర 
పురి! అదే ఇందపాల నగరమై వుంటుంది. విష్ణుకుండులలో సు స 
మాధవవర్మ శిలాశాసనం వేల్యూ రులో ఉన్నట్లు" ఇప్పినాము. ఆ కాస న్‌ంలో 
అతనికి “వేల్పూరు దేశ శాసని అనే బికుడుకుడ ఉంది. ఇన్ని కారణాలవల్ల 
వేల్పూరే ఆమరపురి అనడం సమంజసం. 

విష్ణుకు ండుల కులదైవం శ్రీపర్యత స్వామి, శ్రీమల్రికార్డునుడే నన్న 
క్రీల్‌ హారన్‌ నిర్ణయాన్ని అంగీకతంచేవారు నేజికీ ఉన్నారు, కీల్‌ హారన్‌ నిర్ణ 
యానికి రెండు కారణాలున్నాయి : (1) అతడు _వచురించిన చిక్కుళ్ళ శాసనం 
ఇచ్చిన విక మేంద భట్టారకుడు, అతని తండి ఇందవర్మ పరమమా హేశ్వరు 
లని ఉండ4ం, (2) కీర్‌ హారన్‌ వాటికి (910) ఢ్రీపరషత._నాగార్జునకొండ 
వెలుగులోనికి రాకపోవడము. కాని విషముండుల శ్రీపర్వతం శ్రీశైలం అనడానికి 
ఆధారం లేదు. శ్రీవర్వత సామి పాదానుధ్యానంవల్ల (పశాపాలనాధికారం 
పొందినామని, తమ రాజ్యం శ్రీపర్వత ఉభయ పార్మాషలలో విస్తరించిందని 


106 


విష్ణుకుండులు చెప్పుకున్నారు. అందువల్ల శ్రీపర్యత స్వామి బహుజనాదరణ 
పొందిన దేవుడని విష్ణు కుండలకు శ్రీపర్వతంతో చాల సాన్నిహిత్యం ఉందని 
అర్థమవుతుంది. ఆయితే శ్రీశైలం |కీశ.5, 6 శతాబ్దాలకు జనాదరణ పొందిన 
మ్మేతమయిందనడానికిగాని విష్ణుకుండుల అధికారం శ్రీశైలంవరకు విస్తరించిన 
దనడానికిగాని స్పష్టమైన ఆధారం ఇంతవరకు లభించలేదు. వినుకొండ, 
వేల్నూరు [పాంతంలో |వబలులై నవారికి శ్రీపర్యత నాగార్జునకొండతో సాన్ని 
హిత్యం ఏర్పడడం సహజం. కాబట్టి విష్ణుకుండుల శ్రీపర్వతం శ్రీశైలం కాదు. 
అయితే శ్రీపర్వతస్వామి ఎవరు? శ్రీపర్ణాతపాదంలోని విజయపురి రాజధానిగా 
ఏలిన ఇశ్యాకుల కులదైవం మహి'సేనుడని, విజయపురిలో కా ర్రికేయాలయాలు 
బయల్పడినవని అందుచేత శ్రీపర్వతస్వామి కా ర్తికేయుడని ఇటీవల కా ర్హికేయ 
శర్మ గారి వాదము. అయితే మొదటి భాంతమూలుడు వినా ఇవ్వాకులలో | ఇతరు 
లెవ్వరూ కార్తికేయుని ఆరాధించినట్లు తెలియదు. ఇశ్వుకుల పేర్లు కార్తికేయ 
భక్రిస్పోరకములు కావు. ఎహువలుడు శైవుడని అతడు నిర్మించిన పుష్ప 
భదాలయేం చాటుతుంది. కా ర్రికేయాలయాలతోబాటు శివాలయాలు అష్టభుజ 
స్వామి అలయం, హారీతి ఆలయముకూడ విజయపురి |పాంతంలో బయల్పడి 
నాయి, కావున కార్తికేయునకు విజయపురిలో |పాముఖ్యం ఉన్నదని అంగీక 
రించినా ఆతడు విజయపురి స్వామియేగాని శ్రీపర్వతస్వామి కాజాలడు, 
శ్రీపర్వతం బౌగ్త మేతంగానే దేశ దేశాంతరాల్లో చిరకాలంగా పసిద్ది చెందింది. 
అందుచేతనే నేలటూరు వెంకట రమణయ్యగారు తమ అభ్మిపాయం మార్చుకొని 
శ్రీపర్వతస్వామి బుద్దదేవుడనినారు. 

విష్ణుకుండులలో చివరి ఇద్దరిని మనహాయించి మిగిలినవారు వైష్షవులే 
గాని శైవులు కాదు. వారి వంశనామం వైష్ణవం; రాజుల పేర్ద, బిరుదులు 
వైష్ణవం; తమ రాజ్యాన్ని వారు కౌస్తుభంతో పోల్చుకున్నాడు. వారి కాసన 
ము'దల'పె లక్షి. శ్రీవక్సాలు, నాజేలమీద సింహము, శంఖము కన్పిస్తాయి. 
నంది గుర్తులున్న నాణేలు కూడ దొరికినాయిగాని వానిని పర మమా హేశ్యరులై న 
చివరి రాజులు ఇచ్చివుండవచ్చు. అందుదేత విష్ణకుండులను వైష్టవులనడం 
సమంజసం. ఆయితే వారిలో గోవింద దవర్మ, మొదిటి విక [క మేందవ్‌ర్మ బౌద్ద 
మతాభిమానులై న వైష్ణవులు. నాటికే ఉత్తర దేశంలో సన (ప్రభావంవల్ల 
వైష్ణవం పుంజుకొని బౌద్ద వైష్ణవ మతాలమధ్య సామరస్యం ఏర్పడింది. బుద్దుడు 
నారాయణుని నవమ అవతారంగా పూజలందుకొనసాగినాడు. శై వులయిన 
వాకాటకుల రాజ్యంలోకూడ |పభావతీగు ప్త వైష్ణవాన్ని (నవేశ పెట్టింది. శాలం 
కాయనుల కాలానికే బౌద్ద వైష్ణవ సామరస్యం పుగోగమిస్తునట్లు రెండో నందివర్మ 
గుంటుపల్లి శీలా శాసనం సూచిస్తున్న ది. అందుచేత విష్ణుకుండులు శ్రీపర్యత స్వామి 


107 


ఆయిన బుద్ద దేవుని వివమూర్తి నవమ అవతారంగా భావించి ఆరాధించి 
నారనడం చార్మి తకంగా సమంజసము. 


వివ్ణుకుండులు దాహ్మణులనీ, కాదు మతియులనీ భిన్న అభ్మిపాయా 
లున్నాయి. తాము “(బహ్మ శత రేజో'యుతులమని వారు కాసనాల్లో చెప్పు 
కున్నారు. కాబట్టి జన్మరీత్యా బ్రాహ్మణ శ్షతియ వర్ణాలలో దేనికి చెందరు. 
అవ్వాకు కాలంకాయనాదుల వలెనే విష్ణుకుండులుకూడ ఆదిమ ఆంధజాతులలోని 
వారై బౌద్దాన్ని స్వీకరించి క్రమంగా వైష్ణవ మతాభిమానులై హిందువులై 
వుంటారు. వైష్టవమతం స్వీకరించడం ద్వారా ఆంధులు పుసీతులయినారని 
భాగవతం చాటుతున్నది. రాజకీయ [పాబల్యం వహించడంతో తదనుగుణమైన 
సాంఘిక ఉన్నతి సాదించే ఆశయంతో వై దిక్కకతు కాండలు నిర్వహించినట్టు 
కన్పిస్తుంది. మాధవవర్మ ధరించిన “వరమ |బహ్మణ్యి “వరమేష్టి' బిరుదుల్లో 
ఆ తాషతయం [వతిఫలిస్తున్నది. 

విష్ణుకుండుల వంశవృశ నిర్మాణం జటిల సమస్య. ఆ సమస్యను గురించి 
ఏ ఇద్దరు చర్మితకారుల మధ్య అంగీకారం లేదు. వంశవృశానికి ఎన్మిది 
శాసనాలు ఉపకరిస్తున్నాయి. వీనిలో కొన్ని రెండు తరాలను, కొన్ని మూడు 
నాల్గు తరాలను, వ్మికమేం్యదుని తుమ్మలగూడెం శాసనము ఐదు తరాలను 
ఈ కింది విధంగా పేర్కొంటున్నాయి: 


1. తుమ్మలగూడెం (1) 2. ఈపూరు (1) 3. ఈపూరు (2) 

ఎ ఇంధదవర్మ  గోవిందవర్మ _ మాధవవర్మ 
మాధవవర్మ మాధవవర్మ దేవవర్మ 
గోవిందవర్మ మంచణ్ణభట్టారక మాధవవర్మ 

4. పొలమూరు త్త రామతీర్థం 6. చిక్కుళ్ళ 
వికమహేం దవర్మ మాధవవర్మ మాధవవర్మ 
| 
fe విక మేందవర్మ వ్మికమేందవర్మ 
మాధవవర్మ ఇం దవర్మ ఇందభ ట్టారకవర్మ 


వ్మికమేందవర తే 


108 


7. తుండి ర. తుమ్మ లగూడెం (2) 

మాధవవర్మ గో విందవర్మ 
కతత ష్య మాధవవర్మ 
ఇర్మదభట్టారకవర్మ వక మేందవర్మ 
వక మేందవర్మ ఇం్యదవర్మ 


విక మేందవర్మ Il 
ఈపూరు (1) గోవిందవర్మ తుమ్మలగూడెం, (2) గోవించవర్మ ఒక్కరే 
నని, ఈవూరు (1) మాధవవర్మ, ఈపూరు (2) మొదటి మాధవవర్మ, రామ 
తీర్ధం, చిక్కుళ్ళ, తుండి, తుమ్మలగూడెం (2) మాధవవర్మలు ఒక్క-రేనని 
చరితకారుల్లో అంగీకారం అయినప్పుడు, వారి వంశవృక్షం : 


గోవిందవర్మ 
మాధవవర్మ 

మంచజ్దభట్టారక దేవవర్మ విక మెందవర్మ 
మాధవవర్మ Il ఇందవర్మ 


A II 

ఇక పొలమూరు, కుమ్మలగూడెం (1) శాసనాలలోని రాజులను గురించి 

త్మీవ అభ్మిపాయభేదాలున్నాయి కొందరు పొలమూరు కాసనంలోని వ్నికమహేం 
(దుని చిక్కుళ్ళ తుండి కాసనంలోని రెండో వ్మికమేం్యదునిగా గుర్తించి విష్ణు 
కుండి వంశవృజున్ని మరి రెంగు తరాల పొడిగించి క్రీ.త. 615 వరకు 
విష్ణుకుండ్‌ పాలన సాగిందని వాదిస్తారు (ఓరుగంటి రామచందయ్యగారు). 
వికమహేండుని మొదటి వికమేందుడుగా గుర్తించి పొలమూరు శాసనరాజులు 
వివ్షుకుండి శాఖాంతరమని |తివర నగరం నుండి పాలించినారని మరికొందరి 
అధి పాయం (నేలటూరి వెంకట రమణ య్యగారు) ఆయితే పొలమూరు కాననం 
లోని మాధవవర్మ వర్ణన ఈవూరు (1) మొదలైన కాసనాలలోని మాధవవర్మ 


109 


వర్ణనకు సరిపోతున్నది, ఇద్దరి తండులూ గోవిందవర్మలే; ఇద్దరూ ఏకాదశాశ్వ 
మేరులే, టు. సయాజులే. ఒకే వంశంలో ఒకే సంఖ్యలో యజ్ఞయాగాది 
[కతువులు చేసిన గోవిందవర్మల కుమారులు మాధవవర్మలు ఇద్దరుండడం 
చార్మితక విరుద్దంగా కన్నించ చకపోదు. ఆయితే ఈ అభ్మిపాయానికి ఒక కారణం 
ఉంది. ఈపూరు (1) పొలమూరు కాసనాల్లోని మాధవవర్మకు “తివరనగర 
భవన యువశీపీయు'డనే బిరుదుంది; ఇతర శాసనాల్లో ఈ బిరుదు లేదు. 
అందుచే ఈ శాసనాల్లోని గ గోఎందవర్మ మాధవవర్మలు ude విష్ణు 
కుండి సార్వభౌముని 2: సండి |తివర నగర [పాంకాన్ని పొంది హచంతుతు 
పాలించి రెండో వ్మికమేందవర్మ అనంతరం ఆంధ ప్రాంతానికి మరలి 
ఆమరావతి రాజధానిగా పాలించినారని వీరి వాదం. ఇందుకు చాల ఆభ్యంత రా 
లున్నాయి: (1) |తివంనగర ఆర్థాన్ని గురించి చర్మితకారులలో ఏకాభ్మి పాయం 
లేదు. కొందరు తేవార్‌ అని, మరి కొందరు [(తి.వర.నగర: మూడు గొప్ప 
నగరాలనీ అంటున్నారు (2 మాధవవర్మ అనంతగ౦ రెండు తరాల వరకు 
నర్మదానదీ |పాంతంలో విష్ణుకుండి అధికారం చెలామణి అయిన నిదర్శనలు 
లేవు. ఆ | పాంతంలోని రాజకీయ పరిణామాలదృష్ట్యా ఆది అసంభవం. (3) 
సామంతుడైన రాజు లేదా త్రీవర నగరంలో స్యతంతుడైన మాధవవర్మ 
ఏకాదశాక్యమేధాది కతువులొనర్చినాడని విశ్వసించడం కష్టం. ఆందుచేత పొల 
మూరు కాసనస్థరాజులు ఈవూరు (1) శాసనరాజులు ఒక్క_రేగాని భిన్నులు కారని 
నిర్ణయించడం సమంజసం. అదీగాక రెండో వికమేందవర్మ అనంతరం విష్ణు 
కుండి వంశాన్ని రెండుతరాలు అంటే |కీ.త 615 వరకు పెంచడం అసంభవము. 
క్రీ.త, 615.16 నాటికి చాళుక్య చక్రవర్తి రెండో పులకేశి తీరాం ధాన్ని జయించి 
నాడు. అతడా పాంతాన్ని విష్ణుకుండులనుండి ఆ కమించినాడనడానికి 
ఏషాతమూ ఆధారం లేదు. ఆందుచేత పొలమూరు, ఈపూరు (1) శాసనాల్లోని 
గోఏందవర్మ, మాధవవర్మలు ఒక్క రేగాని భిన్న మైనవారు కాదు. పొలమూరు 
కాసస స్యభావాన్ని గురించి ముందే ముచ్చటించినాము. ఈ శాసనంలోని విక 
మహేంద ఆనేది గోవిందవర్మ తండి మాధవవర్మ (తుమ్మలగూడెం) (1 
బిరుదంగా చ్మితకారులు స్వీకరిస్తున్నారు. (ఆజయమి తకాశ్రి, డి ని. సర్కార్‌). 
ఇక తుమ్మలగూడెం (1) శాసనంలోని రాజులు (వధానవంశంతో సంబంధం 
స్పష్టంగాలేని శాఖాంతరమని రామారావుగారి అభ్మిపాయం. కాని ఇందలి 
గోవిందవర్మ వర్ణన తుమ్మలగూడెం (2) శాఫనంలోని గోవిందవర్మ వర్ణనకు 
వ్యత్యాశం లేధనే చెప్పవచ్చు. ఇద్దరు భిన్నవ్యక్తులనడానికి అవకాశం లేదు. 
ఆందుచత. వష్టుకుండుల వంశవృశం ఈ [కింది విధంగా తయారవుతున్నడి: 


110 
ఇం్య్రదవర తి 375.400 


విక మహేంద 400.425 
మూలరాజా 


గోవింద వర్మ - పరమభటారిక 
| 425 465 


| 
వాకాటక _ మాధవవర్మ 1 465.515 
రాకుమారి | 


| 


| 
మంచ Sd క్లో విక మేంద వర్మ 1 దేవవర శ్రి 
| 515.525 | 


| 
ఇందవర్మ 525.555 మాధవవర్మ Il 


విక మేం దభ ట్టార కవర్మ 1 525.555 

విష్ణ కుండుల కాలనిర్ణయానికి తుమ్మలగూడెం (2) శాసనం కీలకం. ఆది 
రెండో విక మేందుని 11వ రాజ్య సంవత్సరంలో, కా॥శ॥ 4858లో అంటే 
(కీ. శ ఇచ్చినట్లు శాస నంలోనే స సృష్టంగా ఉంది. ) రెండో విక్ర మేందుడు డీ. శ, 
ర్‌ర్‌5 లో సింహాసనం ఎక్కి. 15 సంవత్సరాలు రాజ్యం చేసీ వుంటాడు. 
ఈ వంశంలో ఇతడే చివరిరాజు. అంటే విష్ణుకుండి వంశం క్రీ.శ. 570 లో 
అస్తమించింది. వికమేందుని తండి ఇంద భట్టారకుడు రామతీర్థ శాసనాన్ని 
తన 27వ రాజ్య వర్షంలో ఇచ్చినాడు. అతడు 30 సంవత్సరాలు రాజ్యం చేసినా 
డని భావించినచో అతడు సింహాసనం ఎక్కింది కీ. శ. 525 లో. మొదటి 
విక్ర మేందవర్మ సమర్థడుకాదు. అంతేగాక, అతని తండి సుమారు 50 సంవత్స 
రాలు రాజ్యం చేసినట్లు తెలుస్తున్నది. అందుచే మొదటి విక మేందుడు 15 సంవ 
తృరాలు మ్మాతం రాజ్ఞాం చేసినట్టు చెప్పవచ్చు. దేవవర్మ, రెండో మాధవ 
వర్మణు శాభావంశీ యలై నందున (పథానవంశం కాలం నిర్ణయించడంలో వారీ 
వన కి అవసరం లేదు 49వ రాజ్యవర్షంలో ఇచ్చినట్టున్న పొలమూరు శాసనం 
'విశ్వాసయోగ్యమే అయితే మాధవవర్మ 50 సం॥ రాజ్యం *చేసినాడని చెప్ప 
వలె. (క్రీశ. 460 - 510.) గోవిందవర్మ తుమ్మలగూడెం (శ్రే శాసనం ఆతని 


111 


37వ రాజ్యవర్షంలో ఇచ్చినందున ఆతడు శనీసం 40 సం॥ పాలించినాడని 
భావించవచ్చు అంటే ఆతని పాలన [క్రీ త. 420లో _పారంభమయింది. అతని 
తాత తం్మడులు 50 సం॥లు రాజ్యం చేసినారని భావించి ఆలోచిస్తే విష్ణుకుండి 
వంశం (క్రీశ. 370 లో అధికారంలోనికి వచ్చి, |కీ.శ. 570 (పాంతంలో అంత 
రించిండని స్థూలంగా ఆంచనా వేయవచ్చును. 

ఇందవర్మ, మాధవవర్మలు విషుకుండి వంశంలో ఆద్యులై నట్టు తుమ్మల 
గూడెం (1) శాసనంవల్ణి తెలుస్తున్న ది. మాధవపర్మనే వ్మిరమ మహేంద బీరు 
దంతో పొలమూరు శాసనం వ్యవహరించింది. వీరుభయులు శ్రీవర్యత _ విను 
కొండ (పాంతంలో పల్లవాధికారాన్ని తుదముట్రించి స్వతం త రాజ్యం స్థాపించి 
వుంటారు. సముదగుప్పుసె దం_డయాతతో పల్పవరాజ్యం కల్లోలితమయిసట్టు 
కన్పిస్తుంది. అదీగాక కదంబవంశ స్థాపకుడైన మయూరశర్మ పల్పవుల పై విష్ణవ 
ధ్వజం ఎత్రినాడు. ఈతడు బహుశా శ్రీపర్వతాన్ని ఆకమించి, స్థావరంగా 
చేసుకొని బృహద్బాణులను జయించి పల్లవుల పై యుద్దం చేసినాడు. మయూర 
శర్మ పల్లవులతో సంధి చేసుకొని శ్రీపర్వతం నుండి నిర్ణమించినంత నే 
ఆ (పాంకాన్ని ఆ్మ్యకమించి విష్ణుకుండులు స్యతం త రాజ్యం స్టాపించినారు. ఇదే 
కాలానికి కర్మరాష్ట్రంలో కందారరాజ్యం ఏర్పడినండున విష్దుకుండులు తీర 
(ప్రాంతానికి విస్తరించడానికి ఆటంకమై కృష్ణానదిదాటి ఉత్తరంగా తెలంగాణా 
[(పాంతాలను ఆకమించి విస్తరించడానికి పూనుకున్నారు. తెలంగాణాలో అధిక 
భాగం వాకాటక స్మామాజ్యంలో చేరివుండేది. పవర సేనుని (క్రీ.శ. 275.335) 
అనంతరం వాకాటకరాజ్యం రెండుగా చీలిపోయి ఆ వంశ కాఖలు వరస్పరం 
కలవాల్లో మునిగి ఉండటం వల్ల స్మామాజ్యం బలహీనమై పొరుగు రాజ్యాల 
ఆక మణకు అనుకూలమయింది ఈ కారణంవల్లనే విష్ణుకుండులు 
తె_ంగాణా [పాంతాలను ఆకమించగలిగినారు. 

సు పసిద్ధులైన విష్ణుకుండులలో గోవిందవర్మ [పథముడు. గోవిందవర్మ 
రాజనీతివరుడు; పరాక్రమశాలి. “స్వనయ భుజబలోతా ఎవ (పభావానురాగావా ప్త 
స్వరాజ్యేన” అని చెప్పుకున్నాడు. తీరాంధంలో గుణపాశవురంలో బలవంతుడై న 
మూలరాజు కుమార్తెను 'పెండ్రాడి ఆతని సాయంతో శాలంకాయనులను 
తుదముట్టించి వారి రాజ్యాన్ని ఆ్యకమించినాడు. దక్షిణంగా పల్దవుల నోడించి 
గుండ్ల కమ్మవరకు విమ్షుకుండి రాజ్యాన్ని విన్తరింపజేసినాడు. శ్రీవర్యతానికి 
పూర్వాపర దిశలలోని శ్షితివతులనే హారంలో గోవిందవర్మ కౌస్తుభమని 
వర్ణించినారు (తు. గూ.) 

గోవిందవర్మ ఉదా త్రగుణాలున్న రాజు. బౌద్ధ ధర్మాలలోను, ఇతర 
శాస్తా9ల్లోను పండితుడు. “గుణరూపనంవద్భిరనుగత " గోవందుడు. బౌద్ధమతాఖి 


112 


మానియైన వైష్షవుడు. భికువులను (బాహ్మణులను సమానంగా ఆదరించినాడు. 
ఆనేక దేవాయతన విహార (పపాతటాకాదులను నిల్మంచినాడు. గామ, మేత 
ద్యిరద తురగ గోబలీవర్దశ యనాది దానాలు చేనినాడు కులీనజననమాశయుడు. 
గోవిందవర్శ్మ పట్టమహిషి పరమ (భట్టారికా) మహాదేవి బౌద్దమతస్థురాలు. 
బహుశా ఈమెకీ అభిమానం పుట్టినింట గుణపాళపురంలోనే కలిగిఉంటుంది. 
గుణపాశపురం నాడొక పెద్ద బౌద్ద కేతం. రాజధానియైన శ కపురంలో 
(వేల్పూరులో) ఈమె తన పేరనొక బౌద్దవిహారం నిర్మించగా దానికి గోవింద 
వర్మ పెణ్యపర (గామం దానం చేసినాడు. 

మాధవవర్మ విష్ణుకుండి రాజులందరిలో సుపసిద్దుడు. ల గారం 1H 
శాసనం మినహా మిగిలిన శాసనాలన్నీ బలసత్య ర్రైర్యవీర్య వినయ 
సంపన్ను డుగా ఈత శ్లి వర్ణిస్తున్నాయి. మాధవవర్మ దిగ్గయ య్మాతలు సాగించి 
విష్ణుకుండి అధికారాన్ని వి'స్తరింపజేసిశా డు. మొదట్లో వాకాటక రాజ్యంపై దండు 
వెడలిగట్లు కన్పిస్తుంది. "వాకాటక వంశ [వథొన శాఖలో చివరి రాజైన 
పృథ్వీ సేనుడు (460 _ 480) మాధవవర్మ సమకాలికుడు. పృథ్వీ సేనుడు దుర్చ 
లుడు; తైెగికూటకులాతని'పె దాడులు చేస్తుండేవారు. అది అదనుగా [గహించి 
మాధవవర్మ అతణ్ణి ఓడించి ఆతని కుమా ? ర్రెను వివాహమాడినాడు. |పాచీన రాజ 
వంశమైన వాకాటకులతోడి వివాహ సంబంధంతో విష్ణుకుండుల గౌరవ్‌ పతిష్టలిను 
మడించినాయి. అందుచేతనే గాబోలు ఈ సంబంధాన్ని గురించి విష్ణుకుండి శాస 
నాలు |పశం సావూర్వకంగా పేర్కొంటున్నాయి. విష్ణుకుండుల అధికారం నర్మదా 
నది వరకు విస్తరించింది. మాధవవర్మ ఖానావూర్‌ శాసనం, మహారాష్ట్రలో 
పలుచోట్ట దొరికిన విష్ణుకుండుల నాణేలు అందుకు నిదర్శనం. అనంతరం గుణ 
పాళప్పరోం ఏలే (వభాకరుడు సాయంగా బహుశా మాధవ వర్మ కళింగను ఆక 
మించినాడు. వాసిస్టులు బలహీనులు కావడం ఆతనికి సదవకాశమయింది. 
బహుశా మాధవ వర్మ ఉత్తర దిగ్గయయా తలలో ఉన్న సమయంలో వల్లవ 
రెండో సింహవర్మ కృష్ణానది వరకు దాడులు చేసినట్టు కన్నిస్తుంది. అందుచేత 
తన 33 వ రాజ్య వర్షంలో మాధవ వర్మ పల్చ్దవులపై దాడివెడలి వల్పవుల నోడించి 
తిరిగి గుండ్రకమ్మ వరకు విష్ణుకుండి అధికారాన్ని వతిష్టించినాడు. పల్లవ 
విష్ణుకుండి సంఘర్షణ బతతోటలా సాగుతున్నది. అందుచేత ముందు ముందు తన 
రాజ్యంపై పల్లవ 'దండయా| తల నరిక స్టే ఉద్దేశ్యంతో వేల్పూరు (ఆమరపురి 
రాజధానిగా తన పెద్దకొడుకు దేవవర్మను రాజ (పతినిధిగా నియమించినాడని 
చెప్పవచ్చు. పల్దవుల పై విజయంతో మాధవ వర్మ (పాగ్గకి ణాపరాంభోనిధి 
రేవాసరిత్సలిలవలయ భూమి భర్తలై అనేక సామన్త మకుట మణిఖచిత చరణ 
యుగకుడ యినాడు. 


113 


ఈవూరు (1) పౌలమూరు త మాదవవర్మకు “తివరనగరభవన 
గత సుందరీ హృదయనందన” అనే బిరుడం ఉండి. తీవరనగరం నర్మదా 
నదిపై జబ్బల్‌ పూర్‌ సమీపంలోని |కపురి లేక తేవార్‌ అని కొంద దరి అభ్మిపాయం. 
నర్మదా (కేవా) నదివరకు తన _పాబల్యాన్ని విస్తరింప పజేసిన మాధవవర్మ 
ఈ బిరుదం ధరించడంలో ఆశ్చర్యం లేదు. అయితే; తివరనగరం తేవార్‌ కాదని, 
తీవర దేవుని నగరమని ఇటీవల ఆచార్య ఏ. ఏ. మిరాషీ గారొక వాదం [పారం 
భించినాడు. శరభపురీశుల ఆనంతరం దక్షిశకోనలాన్ని పాలించిన పాండు 
వంశీయుల్లో సు _వసిద్దుడు తీవర దేవుడు. ఆతణ్ఞి ఓడించి విష్ణుకుండుల అధికారాన్ని 
మాధవవర్మ జను వరకు వి స్రరంపజేసినాడని మిరాష్షీగారి అభి పాయం. 
కాని తీవర దేవుని కాలాన్ని గు5ంచి తీ (వ వివాదాలున్నాయి. మాధవవర్మ 
ఆనంతరం చాలాకాలానికి గాని సీవర దేవుడు సింహాసనం ఎక్క_లేదసీ ఆ వీరు 
దానికి తివర నగర మూడు గొప్ప పట్టణాలై వుండవచ్చునని ఆజయమ్మిత 
శాస్త్రిగారి అభ్మిపాయం. 

కళింగ దండయ్మాత తరువాత మాధవవర్మ వేంగి సమీపంలోని దెందు 
లూరు పురానికి రాజధానిని మార్చినాడు. వేల్పూరు విష్ణు కుండి శాఖా వంశానికి 
కేందమయింది. మాధవవర్మ |బాహ్మణ మతాభిమాని, "గొప్ప కర్మిష్టి; సువర్ణ 
గర్భ (ప పసూతుడు ఏకదశాశ్వమేధ బహుసువర్ణ, హౌండరీక, పరుష మేధ, 
be యుధ్య, షోడసి, రాజసూయ, (పాథరాజ్య (పజాపత్వాద్యనేక వివిధ 
పృధుతర సహస యాజియై పర మేష్టిత్వాన్ని సాధించినాడు. వినయ సంవన్నుడు; 
పరిపాలనాద క్షుడు. కాలివాహన వి'కమాదిత్యులపలె ఇతజ్జి గురించి, ముఖ్యంగా 
ఈతని న్యాయశీలతను గురించి కథలు |పచారంలో ఉన్నాయి. ఈతడు గొప్ప 
పండితుడు; ఇతనికి '“జన్మాశయి బిరుదం ఉంది. *జనాశ్రయ ఛందో విచ్చి త్రి' 
అనే ఛందో [గంథానికి కర్తయని తెలుస్తుంది. ఇంతటి స్కుపసిద్దుడ్రైెనందునే 
తరువాతి కాలంలో ఆంధదేశాన్ని పాలించిన కాకతీయాదులు మాధవవర్మను 
తమ వంశక ర్రగా చెప్పుకొన్నారు, 

మాధవవర్మ అనంతరం వికమేంద భట్టారకుడు సింహాసనం ఎక్కి 
నాడు. ఈతని కాసనాలు లభించలేదు. ఈతని ప్వుత పౌతుల కాసనాలనుండి 
“విష్ణుకుండి వాకాటక వంశద్వయాలంకార జన్మ' ఆనీ “పరమ సొగత' అనీ 
'మవాకవి' అనీ ఇతణ్ణి గురించి తెలుస్తుంది. అయితే ఇతడు రచించిన కావ్యాలేమీ 
లభించలేదు. ఈతని మంచితనం అవకాశంగా తీసుకొని వేల్పూరులో దేవవర్మ 
కుమారుడు మాధవవర్మ స్వతం|తీంచినాడు. ఈతడు కందారవంశాన్ని పూర్తిగా 
నిర్మూలించి * తికూట మలయాధివి బిరుదాన్ని సంగహించినాడు. ఈతని 

AC.8 


114 


ఈపూరు (2) శాసనం 47వ రాజ్య సంవత్సరంలో ఇవ్వబడింది. బహుశా 
వేల్పూరు రాజ్యం ఏర్పడినప్పటినుండి మాధవవర్మ తన రాజ్యవర్షాలను లెక్కించి 
వుంటాడు. 

విక మేందదభట్టారకుని కుమారుడు ఇందవర్మ కాలంలో విమ్షకుండి 
రాజ్యానికి శ తువుల అలజడి అధికమయింది. భూభంగకర వినిర్జూత సమ్మగ 
దాయాదస్యి అనే వర్ణనవల్ల ఇందవర్మను దాయాదు లెదిరించినారని స్పష్టము. 
వీరు వేల్పూరు మాధవవర్మ, అతని అనుయాయులు. మాధవవర్మ స్వతం తిం 
చడమేకాక విష్ణుకుండి సింహాసనాన్ని ఆశించినట్లు కన్పిస్తుంది. ఇందవర్మకు 
వ్యతిరేకంగా కన్నడ, ఆంధ సరిహద్దుల్లో విజృంభిస్తున్న చాళుక్యుల సహాయం 
పొందడానికి కూడ అతడు వెనుకాడలేదు. ఏలేశ్వరంలో రణవ్మికమ బిరుదం 
ఉన్న శాసనాలున్నాయి. కాసనలిపీ ఆరో శతాబ్దానిది. చాళుక్య వంశస్థాపకుడైన 
మొదటి పులకేశి బిరుదాల్లో రణవ్మికమ పేసిద్ధమయింది. బహుశా పులకేశి 
మాధవవర్మకు శహాయంగా వచ్చివుంటాడు. కాని ఇందభట్టారకుని పై పులకేశికి 
స్పష్టమైన విజయం లభించిందని చెప్పలేము. అయితే నాడు మొదలు చాళుక్యులు 
విష్ణుకుండుల ననుసరించి “ఆశయ” పదం ఉన్న బిరుదులు ధరింపసాగినారు. 
మొదటి పులకేశి *సత్యాశయి బిరుదం ధరించినాడు. ఇం[దవర్మ మాధవ 
వర్మనునిర్జించి వేల్పూరురాజ్యాన్ని 'చక్రవ ర్రిక్షేతం'లో కలుపుకొని వుంటాడు. 

ఇందవర్మ దాయాదులతో, పులకేశితో యుద్దంలో నిమగ్ను డై వుండగా 
ఆతజ్జి తుదముట్టించే ఆశయంతో కళింగసామంతులు కూటమిగా ఏర్పడి కాలు 
దువ్వినారు ఈ విషయాన్ని పృథ్వీ మూలుని గోదావరీ శాసనం చెబుతున్నది. 
ఈ శాసనంలో పృథ్వీమూలునితోబాటు అధిరాజఇం|ద, (పతాపశీలుల [పస్తావన 
ఉంది. ఆధిరాజ ఇందుడు న్నుపతీకమనే యుద్దగజాన్ని సంహరించినాడట! 
స్కువతీకం ఈశాన్య దిగ్గజం, కుముదం నై బుతి దిగ్గజం. అందుచేత అధిరాజ 
ఇందుడు కళింగ గంగ వంశస్థుడెన ఇందవర్మ ఆనీ కుముదం ఇందభట్టార 
కునకు సూదన అనీ, ఈ యుద్దంలో ఇం దభట్టారకుడు ఓడి మరణించినాడనీ నిన్న 
మొన్నటివరకు చర్మితకారులు అభి వాయవడినారు. కొని, అఢిరాజ ఇందుడు 
తమిళ -మండలంలోని మామల్కు-డివాసి, ఆయుధోవజీవి అయిన (బాహ్మణ వీరు 
డని; అతడు, వృథ్వీమూలుడు ఇందభట్టారకుని మి తులేగాని శతువులుగారని 
ఇటీవల నేలటూరు వెంకటరమణయ్యగారు రుజువు చేసినారు. అదీగాక అనేక 
చాతుర్ధంతనమర విజయాధిగతాశేష చ్మకవర్తి క్షేతాధిపత్యన్య' అన్న శాసన 
వాక్యాన్ని బట్టి ఇందవర్మ ఆ యుద్దంలో విజయం పొంది, తన తండి నిర్మించిన 
సామాజ్యానికి భంగం వాటిల్లకుండా పరిపాలించివాడని చెప్పవచ్చు. 


115 


మ 


జరిగింది. ఈళానవర్మ శులిక, ఆం, ధవాజులను జయించినటు చెప్పుకున్నాడు. 
బహుకా ఈతడు దక్షిణ దిగ్దయయా తకు రాగా య. ఎదిరించి వరా 
జయం పొంది వుండవచ్చు. "ఈశానవర్మ కుమారుడు శర్వవర్మ రాణి ఇంద 
భట్టారికా దేవి. దీన్ని బట్టి ఇం్టదభట్టారకుడు తన కుమార్తెను ఈళానవర్మ 
కుమారునకిచ్చి పెండ్రిచేసి మౌఖరులతో మెతి నెకపినాడని చెప్పవచ్చు. 

ఇం[దవర్మ మరణానంతరం ఆతని కుమారుడు రెండో వి [కమేంద భట్టా 
రకుడు సింహాసనం ఎక్కినాడు. వికమేందుడు పిన్న సవయస్కుడై నా మంతి 
మండలి అతణ్ణి సింహాసనం ఎక్కించీనట్టు "తెలుస్తుంది రెండో విక్రమేందుడే 
విష్ణుకుండులలో చివరివాడు. ఈతని “'సకలభువన రఇుభరణై కాశయ” 
బిపేదం చాళుక్యుల ““సమస స్త్‌ భువనా శయ” బిరుదాన్ని స స్పురణకు తెస్తుంది, 

ఇందవర్మ కత ఉక వివ్షుకండి రాజ్యం శ, (శుపరవే ష్టితమయింది 
తుమ్మలగూడెం (2) శాసనం [పకారం రెండో వి క్రమేం దని పదకొండో రాజ్య 
వర్షంలో పల్లవ సింహవర్మ విష్ణుకుండి రాజ్యం పై-దండె “తినాడు, షృకమేందుడీ 
దాడిని తిప్పికొట్టినట్లు కన్పిస్తుంది. ధాన్యక టక ంలో పల్లవ సీంహవర్మ శాసనం 
దొరికింది. ఈ యుద్దం ధాన్యక టక పరిసరాల్లో జరిగి వృరిటుంది, విజయం సాధించి 
విక మేందుడు వేల్పూరులో వరమభట్టారీకావ వో దేవీ విహారానికి దానధర్మాలు 
చేసినాడు పల్పవుల తోటి యుద్ధంలో పృథ్వేమూ లుడు పక మేం దునకు ఆండగా 
నున్నాడనే సూచన తుమ్మలగూడెం (2) శాసనంలో ఉంది. 

వం. ద పృథ్వీమూలులు పల్పవులతో పోరాడుచుండగా పీష్టపురంలో 
రణదుర్ణయ వ ప లధీమహారాజా స్వతం త్రించినా డు. పృథ్వీమహారాజు. గొల్లవళి) 
శాసనం ఆతని 48 వ రాజ్య సంవత్సరానిది. లిపినిబట్టి ఈ శాసనం ఆరవళ తాబ్టి 
చివరికి, ఏడో శతాబ్ది పారంభానికి చెరిదుతుంది. దుర్ణయులనుండి వేంగీ పాంతాన్ని 
చాళుక్యులు జయించి నట్లు వారి శాసనాలు చెబుతు క్నాయి. రెండో పులకేశి మారు 
టూరు శాసనాన్ని బట్టి కి. శ. 616 _ 17 నాటికి ఆతడు వేంగి నాకమించినాడు. 
పృథ్వీమహారాజు 50 సంవత్సరాలు పాలించి పులకేశిచే పరాజితుడై మరణించి 
నాడని భావించితే అతని 50వ పాలనా సంవత్సరం (క్రీ.శ. 616 అవుతుంది. 
అతడు స్యతంఇ్మతుడయినది 566 లో (616.50). అదే సంవత్సరంలో విష్ణుకుండి 
రాజ్యంపై పల్లవ సింహవర్మ దాడి జరిగింది. 

రాజధానికి మరలిన వికమేందుడు సైన్యాన్ని సమకూర్చుకొని పృథ్వీ 
మహారాజుపై వెడలినాడు. ఈ దండయాత సందర్భంలోనే బహుశా తుండి 
శాసనం ఇచ్చి వుంటాడు. పృథ్వీమహారాజుతో జరిగిన యుద్దంలో వికమేందుడు 
మరణించడంతో వివుకుండి వంశం ఆంతరంచింద. 


ఇందభట్టారకుడు చేసిన చివరి యుద్దం మౌఖరరాజె న ఈళానవర్మతో 


116 


రణదుర్ణయులు 


పృథ్వీమహారాజు తాండివాడ, 'గాల్రవళి శాసనాలనుండి మూడుతరాల 
మ రలు తెలుస్తున్నారు. రణదుర్దయుడు మూలపురుషుడై నందున వీరి 
పేర “వ్యవహరించటం వరిపాటి అయింది. వీరు శ్రీరామకాశ్యవగోతజులు. 
రణదుర్ణయుడు విష్ణుకుండి మాధవవర్మ సమకాలికుడు, కళింగ రాజ్యాన్ని వాసిస్టుల 
నుండి తనీ మాధవవర్మ రణదుర్దయుని తనకు సామంళుడుగా పిష్టపురంలో 
నియమించినాడని చెప్పవచ్చు అందుకు కృతజ్ఞతతో రణదుర్ణయుడు తన 
కుమారునకు ఏక మేందుడని "పేరు పెట్టుకొని వుంటాడు. 
వికమేందుని కుమారుడే సృథ్వీమవారాజు. ఈతడు గొప్ప పర్మాకమ 
వంతుడు. విజేత. స్వాతంత్యం |పకటించి, రెండో విక్ర మేందవర్మను ఓడించి 
వధించడ మేగాక ఉత్తరాన కటక్‌ వరకు దండయాతలు జరిపినాడు. ఈతని 
గొల్వవళ్ళి కాసనం విరజానగరం (జాజ్‌ పురి.క టక్‌ జిల్హా) నుండి ఇచ్చింది. 
చివరికీతడు చాకుక్యలతో జరిగిన పిష్టపుర, కునాళ యుద్దాలలో ఓడి 
మరణించినాడని చెప్పవచ్చును. 
పల్లవులు 
శాశవాహన స్మామాజ్యం పాగ్గక్షిణభూమిలో విజృంభించిన పల్లవులు 
శాతవాహన ,అనంతరీకులందరిలో సు పేసిద్దులు. శాతవాహనులకు అనంతరం 
బనవాసిచుటునాగులకు సామంతులుగా. [(పత్యక్షమైన వల్లవులు వివాహసనంబంధం 
ద్వారా నాగరాజ్యాన్ని బడని ఇఇ్వాకులను తుదముట్టించి కృష్ణానది వరకు 
తీరాం (ధాన్ని ఇకమించి మూడున్నర శతాబ్దాలు పాలించినారు. కర్మరాష్ట్రాని శ కె 
ఆనందగో[త, wo విష్ణుకుండి వంశాలతో పల్లవులు శ్రీ _వపోరాటాలు 
జవిపినారు. చివరకు (కీ శ. 616లో రెండవ పులకేశి కర్మ రాష్ట్రాన్ని ఆక మించి, 
630 లో వల్పలూరు యుద్ధంలో గెలిచిన తరువాతనే వల్టవులు తమ దృష్టిని 
కేవలం తమిళ మండలం పే కేం దీకరించి తమిళ రాజులమునారు అయిననూ 
తుంగభదాతీర (ప్రాంకాల్లోని తెలుగుచోడులు, బాణులు, వైదుంబులు, నెల్లూరు 
లోని బోయలు చాలాకాలం వరకు పల్పవులకు సామంతులై "వుండేవారు. 
పల్పవోత్పత్తి దక్షిణ భారత చరితలోని జటిల సమస్యలలో ఒకటి. 
ఎందరు చర్మితకారులున్నారో ఈ సమస్యకు అన్ని పరిష్కారాలున్నాయి. 
పల్పవులు వాకొటకవంశ శాఖయని జయస్వాల్‌ గారి వాదము, ఇరు వంకాలవారు 
భారద్వాజ గోతులు, వైదిక పాందూమతాభిమానులు కావడం; నాగవంశంతో 
సంబంధం చేయడం వారి వాదానికి ఆధారము. కాని, వాకాటకులు, పలవులు 
ఇంచుమించు ఒకే సమయంలో ఉ త్తర, దక్షిణాపథాలలో అధికారానికి వచ్చినారు. 
అందుచేత ఒకిరు మరొకవంక శాఖ ఆగుడానికీ అవకాశం లేదు. వలవుల ళాసనా 
లలో వాకాటకులతో వారికి సంబంధం ఉషా సూచన కన్పించదు. వాకాటకులు 


117 


ఊఉ త్రరాది నాగవంశంతో +ం౦బంధం _సి ౫కు వల్ల పల్లవులపన్న సంబంధం డక్షిణాది 
చుటునాగులతో. ఆందుచే జయస్వాల్‌గా . వాదము ఆంగీకారయాగ్యం కాదు. 

శ్రీకృష్ణ స్వామి ఆయ్యంగారు తౌండై మండలం జన్మభూమిగా ఉన్న 
కళ్లారులే పల్పవులనినారు. కళ్దారులు దొంగతనానికి సిద్ది. తమిళ భాషలో 

'వల్లవి పదానికి 'డొంగి అని అరం ఉంది అందుకేత పల్లవులు రళ్లారులు 

ఒకోశేనని అయ్యంగారి సిద్దాంతము. కాని, అయ; pee మరొక సందర్భంలో 
పల్పవులు గ స్మామాజ్యం దక్షిణ భూములనుండి తమిళ భూములలో 
(పవేశించినారనినారు. దీన్ని బట్ట విదేశం నుండి తమ దేశంలో పవేశించినందు 
వల్లనే పల్లవులను తమిళులు “దొంగలు” అని పిల్చినార నడ ౦ సమంజసం. 

ఇంతకంటే విచిత మైన సా సింహశదేశీయులై న రవనాయగంగారు 
(వతిపాదించినారు. “శింవ్పదికారరి నే తమిళ గంథానికి 14 వ శతాబ్దిలో 
వచ్చిన వ్యాఖ్యానంలోని కథ ఈ సిద్దాంతానికి ఆధారం. తమిళ దేశాన్ని పాలించే 
“నెడుమూడికిల్లి' కిని “మణిపల్దవం' జాష్నా) పాలిస్తున్న నాగరాజకుమా ర్రెకు 
గాంధర్వ వివాహఫలితంగా షట తొండై మాన్‌, తొండై మండలానికి 
|పభువై, తన మాతామహ స్థానమై న (మణి) పల్పవమును తన వంశనామంగా 
[(గహించినాడని, అతని సంతతివారే పల్పవులయినారని ఈ సిద్దాంత సారము. 
పల్పవులు తమిళులే ఆయితే వారి పేర్లలో తమిళ సంపర్కము గోచరింపకుండ 
డానికి కారణం తెలియదు; వారు డిన భాష (హక సంస్కృతములు; 
పోషించినది జొత్తరాహసంస్కృృతి, వారి మొదటి శాసనాలు తమిళ దేశంలోగాక 
ఆంధదేశంలో లభించినాయి. అందుచే రసనాయగంగారి సిద్దాంతం చర్మిత 
విరుద్దమైన కట్టుకథ మ్మాతమే. 

పల్లివోత్పత్తి సమస్యను మొట్టమొదట చర్చించినది లూయి రైస్‌ 
పండితుడు “పల్లవ” పదం వవ హవి నుండి వచ్చిండని, భారత దేళానికి వచ్చి 
స్థిరపడిన వహ్హాేలే పల్పవులై నారని ఆతని సిద్దాంతం. రావు బహద్దూర్‌ 
వెంక. య్య, డూ చై, విన్సెంట్‌ స్మిత్‌గార్డు రై రెస్‌ సిద్దాంతాన్ని స్వల్పమైన మార్పు 
లతో తంత నాన. అయితే పల్లవులు "అం ధడేశానికి ఎప్పుడు వచ్చి స్థిర 
పడినారో కాలనిర్ణయం చే చేయలేము, పురాణాల్లో ఆంధులు, పహ్హవులు, ములకు 
మొదలైన జాతులన్నీ నుధ్య ఆసియాలోని వక్షునదీతీరంలో “ఉన్నారని సూచి 
స్తున్నాయి. కృష్ణాముఖద్వారంలోని “పల్పవ బొగ్గి నుండి పదివేలమంది బౌద్దులు 
మహాదేవధిక్షుని నాయకత్వంలో సింహళానికి వెళ్ళినారని సింహళ ఐతిహ్య 
మైన “మహావంళ ' (కీ.శ. 4 _ 5 శతాబ్దాల నాటిది) చెబుతున్నది పల్లవబొగ్గ 
లేక పల్పవభోగ్యము వళ్లన నేటి వలనాడుకు స౦పోతున్న ది. ముల్‌కలవల్ల 


ముకకలు ఆశ్వకులవల్ల ఆశంక రాష్ట్రము, ఆంధులవల్ణ ఆం, ధావథము 
ఏర్పడిన ట్రై పల్లవులు (పహ్హవులు) స్థిరనివాసం ఏర్పరచుకున్న (పాంతమే 


115 


పల్చవభోగ్యమయిన ట్టు చెప్పవచ్చు పష్టావులు శాతవాహన సామంతులుగా 
కర్నూ లుజిల్లా [ప్రాంతాలను పాలించినట్లు నాణక సాక్ష్యం లభిస్తున్నది. అందు 
చేత ఆభీర, నాగ, ఇత్వూకు, శాలంకాయనుల వలె పల్పవులు శాతవాహనులక్మ 
సామంతులై ; గుంటూరు, కర్నూలు మండల (పాంళాలను పాలిస్తూ, బలవంతు లై 
స్వాతం్యత్యం సంపాదించిన మీదట జాతినామాన్ని వంశనామంగా (గహించి 


వుంటారు. 

ఆం;ధదేశంతో సన్నిహిత సంబంధం ఉన్న పల్హవుల శాసనాలు పదునారు 
అభీరలినాయి. వానిలో నాల్లు _ప్రాకృతంలోను, మిగిలినవి సంస్కృతంలోను 
ఉన్నాయి. [పొకృత శాసనాలు + 1) సింహవర్మ మంచిక ల్లు శిలాశాసనం, 
2) యువమవారాజు శివస్క-ందవర్మ' మైదవోలు శాసనం, (3) మహారాజాధి 
రాజ శివస్కంద వర్మ హిరహడగళ్ళి కాసనం, (4 శీ విజయస్కందవర్మ 
కోడలు, యువమహారాజు బుద్దవర్మ భార్య, బుద్ధ్యంకరుని తల్లి చారుదేవి (బిటిష్‌ 
మ్యూజియం శాసనం, 

సంస్కృత శాసనాలు: (1) విజయస్కందవర్మ ఒంగోడు (1) శాసనం, 
(2, 3) నింహవర్శ్మ వేసంత, శ క్రపట్టణం శాసనాలు, (4, ర్స్‌ యువమహారాజ 
విష్సుగోపుని నెడుంగరాయ, ఉరువపల్టి, శాసనాలు, (6, 7, 8, 9) Ce 
సింహవర్మ ఒంగోడు (2), పికిర, మంగడూరు, విళవట్టి శాసనాలు, 
(10) విజయ విష్ణగోపుని చురశాసనం (11) నన్గివర్మ ఉదయేందిరం శాసనం, 
(12) కుమారవిష్ణువు చందలూరు శాసనం. ఇపేగాక దర్శి శాసన ఖండం, 
వాయలూరు స్పంభశాసనం. వేలూరుపాశియం శాసనము ఆంధ పల్లవుల 
చర్మితకు సహాయకారులు. 

ఇన్ని శాసనాలు ఉన్నప్పటికీ పల్లవుల కాలాన్ని, నున్‌. నిర్ణ 
యించడంలో అనేక సమస్యల నెదుర్కొనవలసి వస్తున్నది. ఈ శాసనాలు 
ఏ శకాన్నీ ఉదాహకించడం లేదు ఏ శాసనం నుండి కూడ సంవూర్ణ వంశ 
వృశం లభించడంలేదు. అయినా సమకాలిక చార్మిత పరిణామాలు, సంఘటనల 
నుండి ఈ (కింది సూచనలు లభిస్తున్నాయి: 

(Dy పై శాసనాలలో మొదటిదాని భాష దక్షిణదేశంలోని శాసనభాష 
(పాక్సృతం నుండి సంస్కృతానికి పరివర్తన చెందుతున్న సంధి యుగానికి 
చెందింది. ఇది |కీశ. 300 ప్రాంతమని చరి తకారుల నిర్ణయం. 

(2) సముదగుప్తుని దండయా్మాత సందర్భంలో “కంచిన విష్ణగోపుడు 
పాలిస్తున్నట్లు అలహాబాద్‌ (పశ స్తీ పేర్కొన్నది. 'విష్ణుగోపి అనే “పైరు పల్టవ 
శాసనాలలో తరచు కన్పిస్తున్న ందున “కాంచేయక విష్ణుగోపుడు” వల్టవరాజే గాని 
మరొక వంశస్థుడు కాదు. సమ్ముదగుప్తుని దక్షిణ 'దండయ్యాత "కీత. 350 
(పాంతంలో జరీగిందని అందరూ అంగీకరించినదే, 


119g 


(3) జైన భూగోళకాన్ర గంథమైన “లోకవిభాగి రచన క్రీ శ. 45రిలో 
వూర్తయింది (శా.శ, 380). ఇది పల్లవ సింహవర్మ 22వ రాజ్య సంవత్సరము, 
ఆంటే సింహవర్మ సింహాసన మెక్కి ౦ది (కీ.శ. 436 అని స ర 

(4) తూర్పు గంగారాజైన మాధవవర్మ తన పెనుగొండ కాస నంలో 

తనను పల్పవ స్కందవర్మ, తన తండి అయ్యవర్మను స్కందవర్మ తండి 
సింహవర్మ సింహాసనం. ఎక్కించినారని చెప్పుకొన్నాడు. లీపినిబట్టి పెనుగొండ 
శాసనం |కీ,శ. 475 |పాంతానిదిగా ఆంగీకరిస్తున్నారు. 

( 5) తుమ్మ లగూడెం (2) శాసనాన్ని బట్టి విష్ణుకుండి రెండో వి! కమేందు 
నకు పల్పవ సింహవర్మకు కీ.శ. 566 లో యుద్దం జరిగినట్టు తెలుస్తున్నది. 

6) మహాపల్లవులలో మూడోవాడై న మహం, దవర్శ్మ కాలం |కీ.శ. 600. 
630 అని తెలుస్తున్న ది. 

ఈ సూచనలు ఆధారంగా |పాచీన పల్లవుల కాలాన్ని వంశవృజున్ని 
స్థూలంగా నిర ర్లయించవచ్చు. 

పాక్ళత శాసనాలలోని పల్పవులు, సంస్కృత శాసనాల పల్లవులు భిన్న 
శాఖీయులని, మవావల్రవులావుభయల కంటే పత్యేక మైనవారనీ వాదాలున్నాయి. 
సంస్కృత శాసనాలు ఆంధ్యపాంతంలోనే లభ్యమయినాయి కాబట్టి వానిలోని 
రాజులకు కాంచీపురంతో సంబంధం లేదని మరొకవాదం. ఈ “వాదములు 
యదార్థములు కావు విజయ స్కందవర్మ ఒంగోడు (1) శాసనం లిపిలో, 
భాషలో [పాకృత కాసనాలకు చాల దగ్గిరగా ఉంది. ఆందలి కుమారవిష్ణువు 
(పాకృత శాసనాల శివస్కందవర్మకు బాల సన్నిహితుడు, బహుశా కుమారుడై 
యుండవలె. ఈ విజయ స్కందవర్మ కుమారుడు సింహవర్మ వేసంత శాసనం, 
సింహవర్మ |వపొతుడు నందివర్మ ఉదయేందిరం శాసనం, సింహవిష్టు 
చందలూరు శాసనం కాంచీపురినుండియే ఇచ్చినారు. చందలూరు శాసనం 
అందలి మొదటి కుమారవిష్ణువు శతుహ స్తగతమైన కాంచీపురిని ఆక్రమించి 
పాలించినాడని స్పష్టంగా చెబుతున్నది. కాబట్టి సంస్కృత శాసనాల పల్లవులకు 
కాంచీపురంతో సంబంధం లేదనడం అసంగతం. అయితే, సింహవర్మకాలంలో 
తమ్ముడైన యువమహారాజ విష్ణగోపుని ఆం[ధ|పాంతంలో తన రాజ పతినిధిగా 
నియమించినట్లు కన్పిస్తుంది. యు.మ. విష్ణుగోపుని సంతతివారు సార్వభౌమ లకు 
విధేయులుగా ఆంధధ్యపాంతాన్ని స్వతంత |వతిపత్తితో బవుళా పాలక్కడ 
రాజధానిగా పాలించినారు. చందలూరి కాసనంలోని రెండో కుమార విష్ణువుతో 
(పధానకాఖ అంతరించగా పాలక్కడ శాఖీయుడై న నింహవిమ్షవు కంచి 
సింహాసనాన్ని అధిష్టించి మహాపల్పవులకు మూల పురుషడై నాడు. 


120 
(పొచిన పలవ వంశవృతం 
న్‌ 
సింహవర్మ 280.310 
అ 310.335 


విషగోప 335.350 


| 


| 
ss దేవి కుమారవిష్లు 350-370 
ధి " 
బుద్ధ్యంకుర స్కందవర వ్‌ 370.385 
వీర వర్మ 385.400 


విజయస్క-6ద వర g-1 400.436 
కాంచీప్పరి | పాలక్కడ 


సింహవర్మ-![1 435.480 


స్క.ందగర్మ ౪7 480.490 
| యు.మ. విషుగోవ 


| 
| 


నందివర్మ 490.500 _కుమారవిక్లు.!1 500.520  నింవావర్శ 
బుద్దవర్మ 520.530  వివ్షగోస 
అ 


కుమారవిమ్లు. [1 530 550, 
సీంహవర్మ 550.570 


సీంహవిమ్షు 570.600 


| 
మహేంద వర శ్ర 600.630 


121 


సింహవర్శ (మంచికల్లు) వల్లహల మూలపురుషుడు. ఇతసెకి వీరకూర్చు 
(దళ్శి, వాయల్పాడు) అనే బిరుదుంది. పు _తప్మాతులితణ్ఞి బప్పభట్టారక ఆని 
సగౌరవంగా వ్యవహఎంచినారు. సింహవర్మ ఇఇ్వాకులకు ara 
బహుశా కర్మరాష్ట్ర _పాంతాలను పాలిస్తూ, వారిపై తిరుగుబాటు చేసినా 
విజయప్పురిపై దాడి సందర్భంలోనే దుంచికల్లు జీవ శివస్వామి ఆలయంలో క 
స్వన్త్యయనాలనా శించి తై ర్థికులకు దానధర్మాలౌనర్చినాడు. ఆనంతరం తొం డై 
మండలం ఏకే నాగుల రాకుమా ర్రెను పెండ్రాడి కాంచీపురాదీశుడయినాడు, తొం డె 
మండలాన్ని (ఆవురనాక్‌) బసరనాగ "పాలిస్తున న్నట్టు టాలెమీ వానినాడు 
(1కీ. శ 130). ఈ నాగులు బనవాసీ చుటునా గ వంశోశాఖ అ మువుండవచ్చు. 
కాంచి సింహాసనమ్మాకమించి సింహవర్మ తనకుమారుడు యువరాజు శివస్కంద 
వర్మను ఆం్యధపథంపె రాజ్యపతినిధిగా నియమించినాడు. ఈ విధంగా (కీ.శ. 
300 |పాంతంలో పల్పవవంశం స్వతంతమై పల్లవరాజ్య నిర్మాణం జరగింది. 

మంచికల్లు మినహా మిగిలిన పాక్ళతళాసనాలలోని శివస్క_ండవర్శ్మ 
లందరూ ఒక్కలే; ఇతడు సింహవర్శ్మ కుమారుడు. ఈతని కాలానికి (క శ 
310. 355) చుటునాగులు ఆంతగ౧ంచడంచేత శివస్కందవర్మ కర్ణాటక | పాంతాల 
న్మాకమించి, కృష్ణా తుంగభ్యదా కావేరినదుల మధ్య ప్రాంతంలో విస్త కించిన తన 
సార్యభౌమత్యానికీ నూచనగా అగ్నిష్టోమ, ఆశ్వ మేధ, వాజ పేరాలు చేసినాడు. 
ధర్మమహారాజు బిరుదం ధరించినాడు. ఈతని కాలంలో ఆంధ పథాన్ని యువ 
మహారాజు బుద్ధవర్మ ఏలినాడు. బుద్దవర్మ భార్య చారుదేవి; కుమారుడు 
బుక్యంకురుడు. 

శివస్క_ందవర్మ చివరిరోజుల్లో నే పల్టవ రాజ్యానికి ప్రమాదం వాటిల్లింది 
కర్ణాటక ౦లో కదంబవంళ స్థాపకుడైన మయూర శర్మ పల్పవుల పై విజృంభించి 
నట్టు తాలగుండ శాసనం నుండి తెలుస్తున్నది. ఈ తిరుగుబాటు జరిగే సందర్భం 
లోనే బహుశా శివస్కందవర్మ మరణించినాడు. అనంతరం అనతికాలానికే 
సమ్ముదగుప్తుని దక్షిణ దండయ్యాత జరిగింది (క్రీశ. 345.50). నాడు విష్ణు 
గోపుడు కాంచీ పాలకుడుగా ఆలవాోబాద్‌ [పళన్తీ పేర్కొంటున్నది. ఈ విష్ణు 
గోపుడు పికిర, మంగడూర్‌ మొదలైన శాసనాల యువమహారాజ విష్ణుగోపుడు 
ఒక_రేననే కొందరి ఆభిపాయము (డా॥ రమేశన్‌) సరికాదు. యు.మ. విష్ణు 
గగీపుని కాలంలో అతని అన్న సింహవర్మ కాంచీపాలకుడు. అదీగాక యు. మ. 
విష్ణుగోపుని 'పేర్కాంటున్న కాసనాలకంపే ఒంగోడు (1) శాసనం (పాచీన 
మైనది. ఈ ళాసనంలోని రాజులు శివసన్మందవర్మకు యు. మ, వివ్షుగో పునకు 
మధ్యకాలంలోనివారై యుండవలె. కాబట్టి ఆలహాబాద్‌ (వళ స్తిలోని కాంచేయక 
విష్ణగోపునకు యు. మ. విమగోపునకు చాల కాలవ్యవధి వున్నట్లు 


122 


స్పష్టమవుతున్నది. కాంచేయక విష్ణుగోపుడు శివస్కందవర్మ తమ్ముడో 
కుమారుడో అయి వుంటాడు. 

సమ్ముదగుప్తుని దండయ్మాతవల్ల ఏర్పడిన సంక్షోభంలో ఉ త్తరాంధంలోని 
కర్మరాష్ట్ర9ంలో కందారులు స్వతంతించినారు. దక్షిణంగా కావేరీమండలంలో 
తంజావూరు [పొంతంలో చోళులు విజృంభించినారు. (పాచీన తమిళవాజ్మ యంలో 
(పస్తుతి కెక్కిన కరికాలచోళుని విజయాలు బహుశా ఈ కాలానికి చెందినవని 
భావించవచ్చు. ఇట్టి 7 రిస్టితిలో విష్ణుగోపుడు రాజ్యత్యాగంచేసీ సమర్థుడైన కుమార 
విష్ణువుకు సింహాసనం అప్పగించినాడు. విమ్ణుగోపుడు నిస్సంతుగా మరణించియుండ 
వచ్చు. అందుచేత వల్దవ శాసనాలలో అతని |పస క్తి కన్పించదు. అసమర్గులైన 
వారిని తమ వంశవృక్షాలలో 'పేర్కొానక పోవడంకూడ మన రాజవంశాల సంవ 


దాయమే గదా! 

కుమార విష్ణువు కదంబులతో సమాధానానికివచ్చి ఇతర తిరుగుబొట్టనణచి 
వల్టవ (పతిష్టను " పునరుద్ధరించి ఆశ్వ మేధం చేసినాడు (ఒంగోడు 1). "ఇతని 
పోశుడైన రయ స్కందవర్మ మహా వీరుడు. కృష్ణానది వర్యంతం దండ 
య్మాతలు చేసి కందారుల నోడించి తిరిగి కర్మరాష్ట్రంలో పల్పవాధికారాన్ని 
స్థాపీంచినాడు. ఈతడు చేబోలు (విజతాం బాప) నుండి దానశాసనం ఇచ్చినాడు. 
బహ ఆ సమీపంలోనే కందారులతో యుద్ధం జరిగివుంటుంది. స్కందవర్మ 
[పజాపాలనదక, వంచమలోకపాలక, సర్వశా స్రార్దనిర్హ యతత్వజ్ఞ అనే విరుదులు 
దాల్చినాడు. 

స్కందవర్మకొడుకు రెండో సింహవర్శ్మ (పాచీనపల్టవులలో సుపసిద్దుడు, 
లోక విభాగ, పెనుగొండశాసనము పేర్కొంటున్నది ఈ సింహవర్మనే. శక 
పట్టణం శాసనాన్ని ఇతడు తన 41 వ రాజ్య సంవత్సరంలో ఇచ్చినాడు కాబట్టి 
ఈతడు డీ. శ, 436 లో సింహాసనం ఎక్కి, 480 వరకు షపాలించినాడని నిర్ణ 
యించవచ్చు. 

సింహవర్మ అనేక సమరావలబ్బ విజయ యళశుడు, స్వవ్మికమ్మాకాన్త 
నృవశ్రీ నిలయుడు. కనీసం ఈతడు ఉత్తర, వళ్చిమ దిగ్గయయాతలు జరిపి 
నట్టితని వేసంత, శ కపట్టణం శాననాలు "నిదర్శనం. సింహాసనం ఎక్కి. నవెంటనే 
కర్మ రాష్ట్ర్రం వరకు దాడి జరిపి, విష్ణుకుండి గోవిందవర్మ అ|కమించిన పల్లవ 
రాజ్యభాగాలను స్వాదీనం చేసుకున్నా డు, విష్ణకుండుల దక్షిణవిస్తరణ నరిక శ్రే 
ఉద్దేశ్యంతో స్మామాజ్యం ఉత్తర సీమల్లో తమ్ముడు, యువరాజైన విష్ణుగోపుని 
(పతినిధిగా నిలిపినాడు. 

అనంతరం సింహవర్మ స్మామాజ్యం వళ్చిమ సరిహాద్దుల పై దృష్టిమరల్సి 
నాడు. నాటికి పళ్చిమాంధ [పాంతాలలో బాణులు విజృంభిస్తున్నారు. మొదట్లో 


123 


పీరు కర్నూ లు జిల్లా లోని వరుతారణ్య (ప్రాంతాల్లో ఉన ఎటు తెలుస్తుంది. 
మయూర శర్మ బృహద్భాణుని నుండి కప పుచ్చు కున్నాన చెప్పుకున్నాడు. 
క్రమంగా వీరు ఆనంతపురం, కోలారు, ఉఊ& త్తర స (పాంతాన్ని 
ఆ[క్రమించినారు కోలారు జిల్లాలోని నందగిరి అనంతపురం జిల్లాలోని పర6ివిప్పర 
(పరిగి) వీరి (పధాన కేర్యదాలు. బాణుల విజృంభణ నరిక ట్రై ఆశయంతో 
సింహవర్మ గంగ కచంబవంకాల మధ్య సంఘర్షణలో జోక్యం కలిగించుకొని 
కర్ణాటక ంలో పీఠ విహారం చేసినాడు. గంగ అయ్యవర్మకు (హరివర్మ) సింహా 
సనం ఎక్కి ంచినాడు. 

సింహవర్మ ధర్మచింతనగల రాజు. రాజర్షి. గుణసర్యసన్హోహుండు. ధర్మ 
మహారాజు విరుదం ధరించిన వరమభాగవతుడు. 

సింహవర్మ అనంతరం స్కృందవర్మ కూడ కర్ణాటక రాజకీయాల్లో 
జోక్యం కలిగించుకొని మాధవవర్మను గంగసింహా సనం ఎక్కించి సహాయకారిగా 
ఉన్నాడు. 

నందివర్మ సింహాసనం ఎక్కడంతో వల్పవవంశకానికి దుర్దినాలు ప్రారంభ 
మయినాయి. ఆర్మధదేశ స్తా సానిక చర్మితల్లో శాసనాల్లో (పశ సి సికేక్కిన [తిలోచన 
పల్లవుడు నందివర్మ యేనని “కొందరి అభి పాయం. తిలోచనపల్దవ కరికాలచోళ 
గాథల్లో దార్మితక సత్యంలేదని అచ్దార్య నీలకంఠ కా న్త్రీగారి నిర్ణయం. నందివర్మ 
రేనాటీచోడులను సామంతులుగా చేసుకొన్నా డుగాని కెదరలుత చేతుల్లో ఓడి 
పోయినట్టు కన్పిస్తుంది. మృగేశ్వరవర్మ (475.490), రవివర్మ (497.537) 
పల్లవుల “నోడించినట్లు చెప్పుకొన్నారు. ఈ పరాజయాలతో కాంచీపురిసైతం శతు 
హా స్తగతమైంది ఇట్టి పరిస్థితుల్లో కుమారవిమ్షువు కాంచీపురిని ఆకమించి ఆచట 
వల్తవ వంశాన్ని పునరుద్ధరీంచినాడు. కుమారవివ్దువునకు ఆతని కుమారుడు 
బుద్దవర్మ సహాయం చేనీనాడు. బుద్దవర్మను ' చోళ నైన్యాబ్దిబడ బాగ్ని ' గా వర్ణించి 
నందున కాంచీపురిని ఆక మించిన శ|తువులు రేనాటి చోడులని భావించవచ్చు. 
కదంబ శాసనాల్లో కన్పించే “చండదండి బుద్దవర్మ అయిఉండవచ్చు. కదంబు 
లపై విజయం సాధించి కెనాబిచోడులను తిరిగి సామంతులుగా చేసుకున్నాడు. 
కుమారవిష్లు వు తన విజయాన్ని అశ్వమేధం ద్యారా |వకటించినాడు. బుద్ధవర్మ 
అనంతరం మూడో కుమార విష్ణువుతో కాంచీపురి పల్లవ శాఖ E శం 550 
[పాంతంలో అంతరించింది. 


పొలక్కడ కాఖ 


తన సామాజ్యంలో ఆంధ్యపాంకాలను (పత్యేకరాష్ట్ర్రంగా చేసి, తమ్ముడు 
యువమహారాజ వివ్దుగోపుని సింహవర్మ నియమించినట్లు చెప్పినాము. వివ్షు 
గోపుడు అన్నకు వకేయుడుగా పాలించినాతు. ఈతని” వంశస్థుల శాసనాలు 


124 


(ఉరువవల్లి, నెడుంగరాయ, విశవట్టి) సకు_వభాగం పాలక్కడనుండి ఇవ్వబడి 
నందున ఆదియే వారి రాజధాని అయివుండవచ్చు. నెల్లూరు జిల్లాలోని పులికాట్‌ 
((ళయకావేరి) ను పాలక్కడగా గుర్తిస్తున్నారు. చిత్తూరు నెల్దారు, _పకాశం 
మండలాలు, గుంటూరు మండలంలో అధికభాగం ఈ రాజ్యంలో చెరెనాయి. 
యు.మ. విష్ణుగోపుని ఆనంతరం అతని కొడుకు సింహవర్మ పాలక్క-డ రాజ్యాన్ని 
స్వతం తంగా పాలించినట్టు కన్పిస్తుంది. ఈతని మంగడూరు శాసనాన్ని బట్టి 
ఈతడు వెంగో రాష్ట్రంలో దానధర్మాలు చేసినాడు వెంగో రాష్ట్రం వేంగీయని 
కొందరి నిర్ణయం. కాని, నాడు వేంగిలో విష్ణుకుండులు బలవంతులై యున్నారు. 
సింహవర్మ బలవంతుడేగాని వేంగి రాష్ట్రంలో నాడు దానధర్మాలు చేయగల 
సామర్థ్యం ఉన్నవాడా అనేది అనుమానం. చిత్తూరు, నెల్లూరు మండ లాలలో 
కొన్ని (పాంతాలు వేంగో రాష్ట్రంగా వ్యవహారంలో ఉన్నట్టు ఆచటి శాసనాలవల్ల 
తెలుస్తుంది. ఆదే మంగడూరు శాసనంలోని వేంగోరాష్ట్ర9ంగా భావించడం 
యుక్తము. సింహవర్మ అనంతరం ఆతని కొడుకు _విజయనగిష్టుగోపుడు 
పాలక్క_డ రాజ్యం ఏలిశాడు, 
మహాపల్లవ కామి 

రాజసింహుని వాయలూరు స్తంభశాసనం సూచిస్తున్న దాన్నిబట్టి విజయ 
వివ్ణుగోపుని కుమారుడు సింహవర్మ 550 లో కాంచీపుర సింహాసనం అధిష్టించి 
మహావల్టవ వంశానికి మూలపురుషుడయినాడు. సింహవర్మ మహాపరాక్రమ 
వంతుడు (కీ.శ. 566లో కర్మ రాష్ట్రంపై దండెత్తి రెండో విక్రమేందునితో 
పోరాడినాడు. ఈ యుద్ధం వివావాసంబంధంతో ముగిసిందని, వికమేందుడు 
తన కుమార్తెను సింహవర్మ కొడుకు సింహఏస్టుపునకిచ్చి పెండ్రి చేసెనని, 
ఆ వివాహ ఫలితమే మహేందవర్మ యని కొందరి (సి. శివమూ ర్తిగారు) 
అభ్మిపాయము. ఏమైనా ఇది జరిగిన ఆనతి కాలానికే విష్ణుకుండివంశం అంతరించి 
కృష్ణానదివరకు పల్పవాధికారం చెలామణి అయింది. మహేందవర్మ కాలంలో 
(600 630) బాదామిలో రెండోపులకేశి విజృంభించి దక్షిణాపథత ఆధిపత్యాన్ని 
సంకల్పించినాడు. |కీ శ. 617 నాటికి కర్మరాష్టాంన్ని పులకేశి జయించినాడు. 
అనంతరం 630లో పుల శే వల్పవరాజ్యం పై దండెత్తి, కాంచీపురి వరకు నడచి 
నాడు. కాంచీనగరికి 15 మెళ్ళదూరంలో ఉత్తరంగా ఉన్న పల్లలూరుదగ్గిర 
జరిగిన యుద్దంలో మహేర్యదవర్శ పరాజయం పొంచినాడు. దక్షిణ తీరాం 
(ధాన్ని చాశుక్సు ల్మాకమించినారు. వల్పవుల జం ధ దేశాధివత్యం అంతరించింది. 
వారు పూరిగా దొక్షిణాత్యులయినారు, 


125 


రేనొటిచోడులు 

పల్పవ చాపక్య సంఘర్షణల్లో సైనిక సంచలనం వల్ల రాయలసీమ 
ప్రాంతం రాజకీయంగా శై తన్యవంతమయింది. సా స్థానిక ఆటవికజాతులను 
జయించి వారి పాలనలో సామంత రాజ్యాలు నెలకొల్పే (ప్రయత్నాలు పల్పవులు 
చాళుక్యులు చేశారు. ఫలితంగా లేనాటిచోడ, బాణ, వై దుంబ రాజ్యాల్రీ పాంతంలో 
ఏర్పడినాయి. వీరిలో తెలుగుచోడ లేక శేనాటిచోడులు (వఠములు. 

రేనాటి చోడులు సప్తసవ్మాస్యగామ సమన్విత మైన రేనాడును (రేనాడు 
7000 కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) 6,7 శతాబ్దాలలో పాలించినారు. 
ఈ |పాంతమునే చోళవాడి ఆనేవారని' చోళుల జన్మస్థలం ఇదేనని కొందరి 
(బి. వి. కృష్ణారావుగారు) వాదము. రేశాటిచోడులు కాశ్యవగో తులు; సాంఘిక 
పరంగా గౌరవం సాధించి ఉన్నత వర్ణాలలో చేరేవారికి కాశ్యపగో తాన్ని ధర్మ 
కాస్తా౦లు నిర్దేశించినాయి. కరికాలవంశస్టులమని చెప్పుకున్నారు. కా వేరీనదికి 
వరదకట్టలు కట్టించే సందర్భంలో కరికాలుడు (తిలోచన పల్చని నియమించే 
నన్న గాథ వీరి శాసనాల్లో మొదటిసారిగా క్‌ ఫీ చర్మితకు పుణ్య 
కుమారుని మాలెపాడు, దొమ్మెర నంద్యాల కాసనాలు; శ్రీకంఠ చోళుని మ్మదాస్‌ 
మ్యూజియం శాసనం ముఖ్యఆధారాలు. ఇటీవల దొరికిన పెదచప్పల్లి శాసనం 
గూడ శ్రీకంఠునిదే అయివుండవచ్చు ఇవిగాక వీరివి అనేక శీలాకాసనా 
లున్నాయి. వీనికి చార్మితకపాముఖ్యం లేదుగాని తెలుగుభాషాపరిణామంలోని 
(వథమదశలు (గపించడానికి చాల అమూల్యములు. ఈ కాపనాలన్నింటిలో 
కలుమెళ్ళ శాసనం మొట్టమొదటి తెలుగుకాసనంగా గు ర్తింపుపొందింది. 


(ప్రచారంలో నున్న గాథలను బట్టి కరికాలుడు కడప |పాంతారణ్యాలను 
చేదించి పంటపౌలాలుగా మార్చి పౌ త్రపినగరం నిర్మించాడు; ఆ ప్రాంతమే 
పౌ త్రపినాడ్లై క్రమంగా రేనాడులో అతర్భాగకుయింది. కఠికాలుని కొడుకు 
దాసవర్మ 'పైకనాడు (నెల్హారు జిల్లా) రేనాడు, పొ త్తపినాడులను కలిపి పొ త్రపీ 
నుండి పొలించినాడు. ఆతని సంతతివారే శేనాటిచోడులని వారి కాసనాల నుండి 
తెలుస్తున్నది. 

రేనాటిచోడుల మూలపురుషుడు నందివర్మ ఈతడు (క్రీశ. 500 
(పాంతంవాడు. ఈతని తండి బహుకా పల్లవ నండివర్మకు సామంతుడై అతని 
పట్ట అభిమానంతో తన కొడుకునకు ఆ పేర పెట్టివుంటాడు., కాని, నందివర్మ 
పల్లవుల పై తిరుగుబాటు చేసినట్టు కన్పిస్తుంది. తిరిగి రెండో కుమారవిమ్ణువు 
కాలంలో రేనాటిచోడులు వల్టవులకు సామంతులయినారు. నందివర్మకు సింహ 
విష్ణ, సుందరానంద, ధనంజయవర్మ అనే కుమారులున్నారు. వీరిలో సుందరా 
నంద, ధనంజయవర్మ రాజ్యాన్ని విభ జించుకొని నిడుగల్తు, చీర్చులి రాజధానులు గా 


126 


పాలించినారు. వీరి కాసనాలతో ' ఏరిగల్‌ ముత్తురాజు, ఎరిగక్‌దుగరాజు అనే 
పేర్ద తరచుగా కన్పిస్తాయి. నిడుగల్లుకు రూపాంతర మే ఎరిగల్‌. తిప్ప 
లూర్‌ శాసనాన్ని బట్టి పుణ్యకుమారుడు చీర్పులినుండి పాలించినట్లు స్పష్టము. 
చీర్చులి శాఖయే పధానమైన శాఖ. 

నందివర్మ పౌతుడు మహేందదవికమవర్మ. ఇతనికి “ముదితశిలాక్షరి 
“నవరామ* అనే బిరుదులున్నాయి. ఇతడు శబ్దకా స్ర్రసారంగతుడు. పల్లవులు 
నడిపిన పాండ్య, చేర దండయ్మాతలలో సీతడు (పముఖపాత నిర్వహించినట్లు 
తెలుస్తుంది. ఈతని చోళమహారాజ బిరుదం స్వతంత ,పతివత్తిని సూచిస్తు 
న్నది. 

మహేందవిక్రమవర్మ కుమారుడు పుణ్యకుమారుడు (625 ష్ట్ర 50). రేనాటి 
చోడుఐటో సు పసిద్దుడు ఈతని పాలనలో రేనాటివోడులు ఉచ్చస్థితిలో ఉన్నారు, 
సర్యస్యతంతుడుగా వ్యవహరించినా పుణ్యకుమారుడు కొంతకాలం పల్టవులకు 
ఆనంతరం చాళుక్యులకు సామంతుడుగా నుండినట్టు ఆతని బిరుదాలవల్ల 
తెలుస్తుంది. పోర్ముఖరామ, పురుషశర్దూల, ఉత్తమోత్తమ అనే బిరుదులు పల్దవ 
మహేందవర్మ బిరుదుల్ని, “పృధ్వీవల్హభ' బిరుదం చాళుక్యుల బిరుదును సూచి 
స్తున్న వి.. ఈతని రాణి వసంతపోరి. ఈమె పేరు సయితం చాక్షక్యసంబంధియే. 
పుణ్యకుమారుని అనంతరం విక్రమాదిత్య, శశికుమార, వికమాదిత్య సత్యాదిత్య 
మొదలైన వారు పాలించినారు. సత్యాదిత్యుడు (క్రీ.శ 750 పొంతము 
రేనాడును, సిద్ధి రాష్ట్రము 1000ను కలిపి పాలించి చోళమహారాజూధిరాజ 
దిరుదం ధరించినాడు. 

సత్యాదిత్యుని అనంతరం రేనాటిచోడవంశం శ్షీణించింది. వీరి సార్య 
భౌములై న బాదామి చాళుక్యులు గూడ బలహీనులయినారు. ఇదే సమయంలో 
రేనాడు సమీప [పాంతాలలో నొలంబులు, వై దుంబులు విజృంభించి, తమ కల 
హాలలోనికి చోడుల నీడ్చినారు. చివరి చోడులలో నొకడై న ఎలచోళమహారాజు 
తిరుగల్దుచెంత వై దుంబ్లుల చేతిలో నోడిపోయినాడు. ఇదే సమయంలో రాష్ట్ర 
కూటాధిపుడై న ముష్మడి గోవిందుడు త్తుంగభదాతీరం వరకు ఆ[కమించినాడు. 
చాళుక్యులకు సామంతులైన రేనాటిచోడులను నిర్మూలించడమే ఆశయంగా 
రాష్ట్రకూటులు వై దుంబులను .వారిపై పురికొల్పినారు. రేనాటిలో నిలువనీడలేక, 
చోడులు తూర్పు చాళుక్య రాజ్యానికి వలసబోయి, కొణిదెన, కందుకూరు, నెల్లూరు 
మొదలైన స్థావరా లేర్పరచుకొన్నారు. రేవాడును వైదుంబ గండ (తినే తుడు 
ఆక మించినాడు., 


127 


యుగవిశేషాలు 


శాతవాహన చాళుక్యయుగాల మధ్యకాలంలో (క్రీ శ. 200. 600) ఆంధ 
దేశ రాజకీయాలకు తీరపాంతమే కేం (దమయింది. రాయలసీమ (పాంతం 
కొంతగాను తెలంగాణం పూర్తిగాను రాజకిస్రప [పాముఖ్యం కోల్పోయినాయి. 
ఇందుకు కారణం, శాతవాహన యుగాంతానికి వాణిజ్యం, పరిశ్రమలు క్షీణించి 
వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థకు కీలకం కావడం. తీరార్మధంలో పలు5ాజ్యాలేర్పడి 
రాజవంశాలు పరస్పర యుద్ధాలలో మునిగితేలినాయి రాజులు “అనేక సమరా 
వా పవిజయ' వంటి బిరుదులు ధరించినారు. పాలనాయం,తాంగం క్రి ష్టమయింది, 
వ్యవసాయం |పధాన పర్మిశమ కావడంతో రాజుకు రైతుకు మధ్య భూఖామందు 
లేర్చడి, ఆర్థిక సామాజిక వ్యవస్థలో నూతన పరిణామాలకు కారణమయింది. 
బాహ్మణమతశాఖలై న శె వవైష్టవాలు రాజాదరణతో జనవ్యాప్తి సాధించి. బౌద్దం 
నానాటికీ క్షీణించింది. బౌద్ధంలో తాంతిక పూజా విధానం వి స్తకెంచింది. తెలుగు 
భాష |పాథమిక పరిణామదశలు గడిచి శాసన భాషగా [వచారంలోనికి రావడం 
ఈ యుగ ఆంధ సాంస్కృతిక జీవితంలో ఒక గొప్ప విశేషం. 


పొలనొవిధానం 
శాతవాహన పరిపాలనావిధానాన్నే కొద్ది మార్పులతో ఈ యుగంలో అను 
సరించినారు. రాజులు నిరంకుశులేగాని |శుతిస్మృతివిహితంగా (పభుత్వం నిర్వ 
హించినారు. రాజులు వివిధ శాస్తా9ల్లో పండితులై న్యాయనిర్య్వహణాది విష 
యాల్లో సుశిక్షుతులై నట్టు శాసనాలనుండి తెలుస్తున్నది. ధర్మ మవిరాజ, పంచమ 
లోక హాలకాది బిరుదులు నాటి |పభువుల ధర్మనిరతిని సూచిస్తున్నాయి. రాజుకు 
సలహా ఇచ్చి సహాయంచేయడానికి మంతిమండలి ఉండేది. అత్యవసర వరిస్థితుల్లో 
మం[తిమండలి పత్యేకాధికారాలు నిర్వహించేది. తన శాసనాల్లో రెండో వికమేం 
[దుడు * పకృతిమండ లేన శై శవఏవ ఆరోపితరాజ్యభారి అని చెప్పుకున్నందున 
'బాల్యంలోనే ఇతజణ్జి మంత్రిమండలి సింహాసనం ఎక్కి ంచినట్లు భావిస్తున్నారు.యువ 
రాజులు రాకుమారులు పరిపాలనలో రాజుకు తోడ్పడేవారు ముఖ్యంగా పల్పవులలో 
కుమారునిగాని, సోదరునిగాని యువరాజ్యపట్టాభిషిక్తుని జేసి “యువమహారాజ' 
చిరుదంతో పాలనాభారం వహింవజేయడం “ఆచారంగా ఉండేది. ఇవ్వాకుల 
కాలంలో మహాతలవర, మహాదండనాయక బిరుదులు ధరించిన సామంతులు 
రాజుకు సాయం చేసేవారు తరువాతకూడ అమాత్య, సేనాపతి, మవిదండ 
నాయక, క్రోష్టాగారాది ఉద్యోగులు రాజుకు అండగా ఉండేవారు. పరరాజులను 
జయించి అశ్వమేధ రాజసూయాల ద్వారా సార్వభౌమత్వం | వపకటించుకోవడం 
వారీ ఆశయం. ఆందుచేత తరచు పోరాటాలు జరుగుతుండేవి. విష్ణుకుండి 
మాధవవర్మ, పల్పవ సింహవర్మ దిగ్వ్యిజయయయా(త లొనర్చినారు. కొందరు 


128 


రాజులు “ధర్మవిజయ' అనే బిరుదం దాల్చినారు. ఈ బిరుదాన్ని సరిగా నిర్వ 
చించడం సాధ్యం కాదు. సైన్యంలో గజబలానికి [పాముఖ్యం ఇచ్చేవారు. 
చాతుర్దంత యుద్ధాలలో విష్ణుకుండులు ఆరితేరినవారు. కందారరాజు అం ధాధిపతి 
గజఘటలను సం గహించినాడట. 

స్థానిక పాలనలో (పాంతీయ భేదాలు కన్పిస్తున్నాయి. కాతవాహనులవలె 
బృహత్సలా యనులు రాష్ట్ర ములను ఆహారములని పిల్చినారు. ఆహారాధివతి 
వ్యాపృతుడు, ఇత్వూకులు తమ రాజ్యాన్ని రాష ష్ట్ర్రములుగా విభజించి సామంత 
పభునల పాలనలో నుంచినారు. వీరి సామంతులలో వూగీయులు, చాళుక్యులు, 
బహుశా పల్లవులు ముఖ్యులు సామంతులు రాజధానిలోనేవుంటూ మహాదండ 
నాయక, మహా సేనాపతి ఉద్యోగాలలో రాజుకు చ లోడ )డేవారు, ఒ కేవ్య క్రి రెండు 
మూడు ఉద్యోగాలు సయితం నిర్వహించేవాడు. భన es తమ రాజ్యాన్ని 
విషయాలుగా విభజించి విషయాదిపతులను లేక దేశాధిపతులను నియమించి 
నారు. వీరి [గామాధికారికి ముతుడ అని పేరు. విష్ణకుండులు విషయము, 
రాష్ట్రము పర్యాయపదాలుగా వాడినారు. అధికార పురుషులు, మహో త్తరులు 
అనేవారు విషయాధిపతులు. (వతి విషయంలోను దేళాక్ష పటాలాధికృత 
అధీనంలో ఒక కార్యాలయం ఉండేది. మాఠరుల శాసనాల్లో కుమార అమాత్యు 
లనే ఉద్యోగుల పసి కి ఉంది, 

పల్ల వులరాజ్యం విస్తీర్ణంలో పెద్దదై నందున పాలనాయంతాంగం క్రిష్ట 
తర మై ఉద్యోగిబ్బందం పేద్దదిగా ఉండేది. వారు రాష్ట్రాలను వథము, 
రాష్ట్రము _ ఆంధ పథము" కర్మరాష్ట్రము, వెంగో రాష్ట్రము, ముండక 
రాష్ట్ర 9ము =, పని వ్య ,వహరించినారు. రాష్ట్రాలపై సాధారణంగా రాకుమారులే 
పాలకులుగా ఊండేవారు. రాష్ట్రాన్ని భోగాలుగా, మాడబములుగా విభజించి 
నారు. కర్మ రాష్ట్రంలో కవచకారభోగం ఉండేది. మాడబికుడు మాడ బం షి 
అధికారి. పల్లవ శాసనాల్లో ధాన్యకటకం, తాం బాప (చేబోలు), దశనపుర 
(దర్శి), మేన్మాతుర, పాలక్కడ తరచుగా. కన్పిస్తున్నాయి. ధాన్యకటకం 
ఆంధపథానికి; మిగిలినవి రాష్ట్రాంలకో, మాడ బాలకో కేందాలసి చెప్పవచ్చు. వీరి 
శాసనాల్లో కన్పించే ఉద్యోగుల అధికార విధులను స్పష్టంగా నిర్వచింపలేము. 
రథికులు రాష్టోంద్యోగులు, అమాచపదం రాష్ట్రాామాత్యులనుద్దేశించింది. దేశాధి 
కృత, ఆయుక్రక నియుక్తులు మండలాధిపతులు; అధ్యక్షులు, రాజన వల్చభులు 
(పభుత్వ పర్యవేక్షకులు; రహస్యాధికృత బహుళొ విశ్వాసామాత్యుడు. గుమిక, 
అరణ్యాధికృత అనేవారు స్థానిక సైనికోద్యోగులు.. హతా సుల అలంక కూడ 
గుమిక |పస్తావన ఉంది. బహుశా సరిహద్దు రాష్ట్రాలపై నియమించిన "సెనిక 
రాజ్మపతినిధియే గుల్మికుడు. రాజశాసనాలను బహిరంగపరచే ఉద్యోగి శాసన 


129 


సమరాంతకుడు; మహాబలాధికృత, డండ నత శాసనాలు అమలువడిచెవారు 
పల్లవ, గోవల్లవులు (గామోద్యోనులు; బహుకా కు సంరక్షణ వీరి [వతే 


ధర్మము. 
టు పిలు. పః న్నులుండేవి, ఉప, 


* 


క్ర 


Tm 


+ 
స. 


జీ 


(పభుత్వ ఆదాయా వ. స్తుతో జా గ 
పంచదారల పె న. ప రు. పికవజ్జిశా? ౦లో వృ త్రిపన్నుల (సి క్రి 
ఉంది. లోహ, చర్మకారులు, వు జూదగాం డు, మంగలివాం డు, దొమ్మర్లు 
కూడ వృ శ చెల్రించేవారు, వినోడగ్యహాలు పక్ను జెల్టించేపి, వివాహంలో 


Lee 
ఇరుపతాలు ప పన్ను చెల్టించవలె. (పభుత్వాద్యోగుల పాటా, వెన్న, మజ్జిగ, 
పూలు, స. కసవులను వసూలుచేసేఎఎరు. నేరనిరయాసికి అగ్ని, జల్క విష 
కు 


పరీక్షలుండేవి. వీనిని దివ ములు అనేవారు న్యాయదీఇుపరుడై న మాధవవర్మకు 
“ఆవసిత వివిధ దివ్య” అనే విరదుండేడి. దేశంలో సెనికులు, గూఢచారులు 
విచ్చలవిడిగా తిరిగేవారు. దండయా,తల సందర్భంలో రాజశిబిరానికి అవసర 
మైన సదుపాచూలను ఆయా గామ (పజలు జే పేవవలె. అందుచేతనే “రాజ 
సామీవ్యం' ఈతిబాధలలొ ఒకటిగా పేర్కొన్నారు. ట్టి పరిస్టితులవల్ల నాటి 
(పజాజీవనం సుఖంగా ఉండే కాదని తెలుస్తున్నది. రాజు తంతవరకు 
(పజాహితై కతత్పరులో అనుమానా స్పదము. 


[ఓ 


సాంఘీక ఆర్థిక పరి స్థితులు 


శాతవాహన యుగాంకానేవ రొమన్‌ నాడూజ్యంతో వాణిజ్యం శీణించి పరి 
[శమలకు నష్ట ఎవాటిల్లి వ వనాయం పై పజాఎకం ద దృష్టి మరలడంతో వివరీత మైన 


ఆర్థిక సాంఘీక వరజామాయి ప. _ పభుత్వావ “యానికి (ప్రధాన సాధన 
మై “ందుక (వభువులు వ [వసాయాభివృద్దిపట్ల , శద్ద త క 
వలుడు అనే? హిరణ్యకోటి గోళ తనహ్మస హలశతస హ్మస్మపదాయి. 
కరికాలుడు పిశాకినీ సువర్ణముఖీ దులవధ్య wr ఛేడించి కొ త్ర |గామాలు, 
నగరాలు (తిలో చనఫల్ల ఒనకు సలు చేదించినవాడు' అనే 
ఆర్థం ఇచ్చే “కాడు వెట్టి బిరుదం ఉండ. రాజు ne మతసంస్థలకు 
భూదానాలు విరివిగాచేసేవారు. అక్కుడర్న డ బౌద్ద సంస్థల కుగూడ భూదానాలు 


లభించినాయి. 'భూమిదానిత్‌ పరం నాస్తి! అనేవి వం ప్రచారమయిండి. ఈ దేవ 

(వాహ్మణమాన్యాలను శూదులు సాగువసేవారు. అయితే దానశాసనాల చివర్లో 

కనిపీందే వ్యాసగీతలు కి కొంత సాంఘిక సంఘర్షణను సూచిస్తున్నాయి. హవా 9 

నష్ట పరచినవారికి ఇహంలో రాజదండవ, మరణాంతరం రౌరవాదినరక పాపి 

అనే హెచ్చరికలవల్ల నాటి బాహ్మణుల, ఇతర మతసంస్థల దానభూఘులకు 

(పజానీకం ఆటంకాలు కల్పించి ఉంటారనే అభివాయం కలుగుతుంది. 
AC.9 


130 


“బహ్మస్వం విషం ఘోరం, నవిషం విషముచ్యతే విషం ఏకాకినం హంతి 
(బహ్మస్వం ప్యుత పౌతికం” అంటూ | దాహ్మణులసొత్తు హగించినవారి వంశ 
నాశనం ర హెచ్చరిక కూడ జరగింది |కమంగా శ్మూదులు స్వీయ 
ఆర్థిక దుస్థితివల్ల నాటి పరిణామాలతో సమాధానపడి దేవ బాహ్మణ మాన్యాలను 
సాగుచేయసాగినారు. ఈ భూ, గామదానాలు అష్టాదశ పరిహారయు క్ర కంగా జరిగేవి. 
ఈ పరిహారాలవల్ల దాన్మగహీత లకు హక్కులు అధికారాలు సంకమించి 
ఆర్థికంగా రాజకీయేంగా బలవడి వారు సాంఘికౌన్నత్యాన్ని సాధించగలి గేవారు. 
ఈ విధంగా (గామీణ (ప్రాంతాల్లో రాజుకు రైతులకుమధ్య భూస్వామికవర్గం 
బల పడసాగింది. 

ఐతే. రాజ్యంలోని పంటపొలం యావత్తూ రాజుదే అనే మౌలిక 
భూస్వామ్య సూతం అమలులోలేదు. రాజక్షేతం పరిమితమై మిగిలిన పంటపొలం 
వ్యక్తులకుగాని |గామాలకుగాని సమిష్టిగా చెందేది రాజక్షేతాలకు వెలుపల 
భూమిని దానం చెళ్యూల్సి వచ్చిన పుడు రాజు ఆ భూమిని కొని దానంచేసేవాడని 
ఊర్హాం శాసనంద్యారా తెలుస్తున్నది. 

గ్రామాలలో చేతిపరి శమలు జరుగుచున్న ట్లు విళపట్టి శాసనం సూచిస్తు 
న్నది. కాని, ఇందలి ఉత్పత్తి ఉద్దేశ్యం (గామ “అవసరాలను తీర్చడమేగాని 
దేశీయ విదేశీయ వాణిజ్యంగా కన్పించేదు. శాతవాహన ఇక్ష్వాకు శాసనాల్లో తరచు 
కన్పించే నిగమ సభల, నెట్టిగహవతుల (శేణుల (ప్రస్తావన ఈ యుగకాసనాల్డో 
లేకపోవడం విశేషం. గత యుగంలోని (దవ్యస౦బంధ మైన ఆర్థిక 
విధానం కూడ త్షీణించింది. ఇవ్వైూకుల అనంతరం నాణేలు ము దించినవారు 
విక్షుకుండులే. కాని, శాతవాహనుల నాటి పనితనం విష్ణుకుండుల నాణేలలో 
కన్పించదు. విష్టుకుండుల నాణేలకుపయోగించిన లోహం కూడ చవక 
బారుది; రాగి మలామా చేసిన ఇనుము అని తెలుస్తున్న ది. దీనివల్ల నాటి దేళ 
ఆర్థిక దుస్థితి స్పష్టమవుతున్నది పర్మిశమలు, వాణిజ్యం క్షీణించడంతో |పాచీన 
నగరాల, వానిని కలిపే రహదారులు నష్ట పడినాయి. ఠః పరిణామాలవల్ల 
చైతన్యయుతమైన శాతవాహనయుగ నాగరిక జీవనవిధానం క్షీణించి, స్వయం 
పోషకమై, బాహ్యసంబంధాలు పరిమితమైన [గామీణ జీవిత పిధానం పెరిగింది. 

నాటికి వర్ణవ్యవస్థ ఇంకా ఘనీభవించలేదు. వైదికయుగంలో [పారంభ 

మైన అటవిక వై "జక జాతుల సంస) బ్రలతీకరణ కొనసాగింది. బృహత్పలాయ 
నులు శకులని. పెన పేర్కొన్నాము. అదే విధంగా పల్జవులకు భారద్వాజ 
గోతం ద్వారా అ గవర్ణంలోకి దవేశం లభించింది. పల్లవులు వైదిక ధర్మం 
పట్ట (పత్యేకాభిమా ౪ (పదర్శంచడాసిక, “కలియుగ దోషావసన్న ధరో ఒద్దరణ 
సిత్యస" ఇద్ద, అని చెప్పుకొనడానికి అదే కారణంగా భావించవచ్చు; కో 


131 


చిరకాలం కతియధర్మం అనుసరించి“ండునం క తియులెనారు. ;జాహ 


/ స్టా వప 
లా a a 

ధర్మాన్నినిర్ణ క్షం చెస్తున్నారనె నెపంతో పల్పవుంమీది విప్ప వధ్యజం ఎ తిన కదంబ 
మయూర శర్మ సంతతివారు సయితం వర్మలైనారు, కదంబులు కూడ ;పా 


యి 
(దాహ్మణులు వేదవేదాంగ 
ధర్మశాస్త్రవిదులై యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, పత్మగహణ 
ఆనే షట్కర్మ నిగశుల్లై వుండేవారు కాని, ఆధిరాజ ఇందునివతె శస్తోంప 
జీవులై ఉద్యోగ నిర్యాహకులైన |బాహ్మణు_ సయితం లేక పోలేదు. ఆక్షక ౦గా 
బలపడి రాజకీయంగా ఉన్నతి సాధించినవారిలో [(బహ్మాత్యం మీద “మూజూి 
ఆనాటికే ఏర్పడింది. విష్ణుకుండులు “బహ్మక్షతకేజోభ్యతాం'అని ₹ప్పుకొనడం 
లోను మాధవవర్మ పర మేష్టిత్వాన్ని సాధించి కాడని చాటడంలోను ఆ తావత యం 
(పతిఫలిస్తున్నది.శాలంకాయను కానకొల్లు శాసనాలలో చకుర్వేదలై న రథకారుల 
దేస్తావన ఉంది, ధర్మళాన్తాంలను అనుసరించి రథకారులు దాహ్మణేతరుల్రైన 
మ్మిశసంతతివారని తెలుస్తుంది. ఆయిశప్పుడీ శాసనాంశాన్ని రెండు విధాలుగా 
సమ ర్థించవచ్చు. పూర్వకాలంలో |జాహ్మణులు సంగీత నాట్యాడి కాస్తాలు 
శిల్బాగమాలు అభ్యసించి, విద్యార్థుల కాయా శాస్తారలు బోధిస్తూ ఆయా కృషులను 
వర్యవేక్షణచేస్తూ ఉండేవారు. ఈ చతుర్వేద రథకారులు అట్టి _బాహ్మణులయి 
వుండవచ్చు. లేదా తమ వృత్తికి నాడూ రాజకీయ | పాముఖ్యం వల్ల ఆర్థికో 
న్నతి సాధించి తద్వారా [బహ్మత్వం పొందిన రథకారవ్వత్తులవారై యుండ 
వచ్చును. ఇక వైశ్య శూ[ద వర్ణాదులను గురంచి నాటి శాసనాల్లో వర్తమానం 
మృగ్యమే! 


కంగా ఆటవిక జాతియేననే అభి పాయం వుంది. |జాహ 


మత పరిణామాలు 

శాతవాహకా స్తమయం వైదికమతోద్ధరణోద్య మంలో జరిగినట్టు చూచి 
నాము. ఇక్ష్వాకు వంశ స్టాపకుడై న శ్రీఛాంతమూలడు అశ్వమేధాది వై దికకర్మ 
లొనర్చి _బాహ్మణమతోద్దారకుడై నాడు, అతని కాలంళో శ్రీపర్యత బౌద్ద మతానికి 
కొంత డైన్యత వాటిల్రి వుంటుంది, ఇత్వూకు ఆంతకప్కురాంగనలు బౌద్ధమతాభి 
మానులు కావడంవల్ల ఛాంతమూలుని తరువాతి రాజులు బౌద్దం పట్ట సహనం 
వహించినారు. అందుచే బౌద్దం పురింజృంభించింది. ఇజ్వుకుల బౌద్ధ 
మతాదరణయే వారి పతసహేతువై నట్లు చెప్పవచ్చు. “వీర _బాహ్మణ మతాభి 
మానులైన పల్లవ బృహతృలాయన విజృంభణకు ఇశ్వాకులు బలి అయినారు. 
ఇమ్యకుల అనంతరం శశ్రీపర్వత్మపాంతాన్ని ఏలినవారు పల్పవులె. వల్పవ బృహ 
త్పలా యన శాలంకాయన వివ్షుకుండి వంశస్థులు వైదిక మతోద్దరణమే రాజ 
ధర్మమని భావించినట్టు కన్పిస్తుంది. వల్లవులు ధర్మమహారాజ బిరుదం ధరించి 
నారు. ఈ వఎంళాలలో పరమ్మబహ్మణ్యులు తరము కన్పిస్తారు వివ్ణుకుండుల 


132 


కాలంలో వె వై దికధర్మ నిష్ట సరాకాష్టనందుకొన్నది. మాధవవర్మ వ. 
మేధావబృధస్నా నముఐచే జగత్కల్మషాన్ని (వ పఖ్షాశనం చేసినాడట! సువ 
హౌండరీక పురుష మేధ, సర్యమేధ (పాధిరాజ్య (పాజ్యాపత్య అం 
అనేక దుష్కర్మకళువు లొనర్చినాడు. ఈతడు మూ ర్రీభవించిన వై దికకర్మ నిష్ట 
వలె నున్నాడు సువర్ణగర్భ మహాదానాలు ఈ యుగంలో తరచూ కన్పిస్తాయి. 
బహుళా ఇవి మతాంతీకరణ లేక పవి తీకరణ [కతువులయి వుంటాయి. 
అయితే, శాతవాహన యుగానికే వై దికమతం పౌరాణిక మతంగా పరివర్తన 
చెందసాగింది. పౌరాణిక మతానికి శివ లేక విష్ణు ఆరాధన, దానధర్మాలు, 
తీర్దాటన ముఖ్యమైనవి. ఈ యుగానికి పౌరాణిక పతనము శవ వైష ష్షవాలు 
Ms ఫొందినాయి. ఇవి శాతవాహన యుగంలోనే [పారంభమయినాయి. 
విజయపురిలో శివునకు, విష్ణునకు, శ _్రికి, మహాసేనునకు ఆలయాలున్నాయి, 
'పిందూ' మతంలోని షణ్మతాలకు పీరు కేందాలు. నాటి రాజులలో పరమ 
మాహేశ్వరులు, పరమభాగవతులు ఉన్నారు, వైష్ణవం కం టే ఆం(ధ దేశంలో 
శైవమే (పాచుర్యం ౩ వహించినట్టు కన్పిస్తుంది ఇఇ్వాకులు శై వులుమ హేశ్వురుడు 
బృహత్సలా యనులు ఇష్టదైవం; శాలంకాయనులు వృషభలాంఛనులు. విష్ణు 
కుండులలో ఇందభట్టారక, విక మేందవర్మలు (చికు, ళ్ళ శా.) పరమ 
మాహేశ్వరులు. తూర్పుగంగులు గోక ర్టమ హేశ్వరుని ఆరాధించినారు. శివునితో 
బాటు స్కంధ గణపత ఆరాధన ఎక్కువయిందనడానికి నాటి స్క-ంధవర్మ, 
వ. ఆనే పేరులే నిదర్శనం ర్ముదజ్ఞ, నందిజ్ఞ, శివస్క_ంధ, రుుదపురుష 
దత్త పేర్లు తరచుగా కన్చిస్తా యి. విజయనురిలో, చేటో లులో మహాసేనా 
అలు. వెలసినాయి. పృథ్వీమూ లుడు పరమమాహేశ్వరుడనని చెప్పుకున్నాడు 
అమరావతీ శిళల్లాలలోనే గ జముఖయక్షుడు కన్పిస్తాడు. మాధవ వర్మ (కీ, శ, 
గణపతి ప్రతిష్ట చేసినట్లు వేల్పూరు కిలాశాస నం నుండి తెలుస్తున్నది. 
మృతులై నవార పేర బాణలిండాలు వేయసాగినారు; అందే లయకారుడుగా 


మహేశ్వరునకు పూర్తి గుర్రింపు వచ్చింది. వెష్టవుడైన సూర్యునకు శివునతో 
పొత్తు కుదిరింది. మహేశ్వరులై న శాలంకాయనులు చితరథస్వామి భక్తులు. 
సౌరపురాణం శివసూర్యులకు అభేదం సూచిస్తున్నది. 

శవంతో ఇంచుమించు సమంగా వైష్ణవం |పచారమయింది. ఇమ్యాకుల 
కాలంలోనే విజయపురిలో అష్టభుజస్వామిని ఆభీకులు నెలకొల్పినారుగదా! 
భాగవత పురాణం (పకారం దక్షుడు పునర్జీ వితుడ్రై న వెంటనే నారాయణుని 
విరాట సంరూపాన్సి అష్టభుజసాంమిగా కీ ర్రించినాడు, పల్ల వులలోని సింహవర్మ 
సీంహాపష్టు, పిష్ణుగోవ, నూలు వైష్టసములే వల్పవులు కుందుకూగులో వమ్టహర 
దేహలయాన్ని దాలూరులో కుల హాల రట ఆలయాన్ని నిర్మించి 


133 


హోషించినారు. భాలంకాయనులలో రెండో హ స్తీవర్మ రెండో వంచివ 0 వరము 
భాగవతులు. నందివర్మ తక గాధుడె“ కళ 
వర్మ “భగవశన్నారాయ ) woe సంద రజోవసణి క శికను. డు. విషకుం 


3 చ - 


బ్‌ 
లలో పరమమా హేశ్యరులిద్దరు మినహాయించి మిగిలిన వారందరూ వెష్షవులే! 
ష్షఆ 


విష్ణుని అవతారాలలో ముఖ్య ంగా నరసింహా” న రామ, కృష్ణ అవతారాలు 
జనాదరణ పోండి నట్టు ఊండవల్లి, మొగల్‌రాజపురం గుహాశిల్బాల' సాక్ష్యము. 
యీ వర్వత స్వామి విష్ణమూ రి తొమ్మిడో అవతారమని చెసి బ)నాముగోడా! కొండ 
మోటు నరసింహశిల్పం (క: శ 400 _పాంతము) లోని వృష్టివీ సల శిల్వాలవల్ల 


వ్యూహారాధన (పాచుర్యం వహించిందని చెప్ప వచ్చు. 


ఇ వవై ష్షవా వాలతోబాటు శ కి ఆరాధన జరిగిందనడానికి నా నాగార్జునకొండలో 
బయల్పడిన హారితి దేవాలయము, కొణిదెన, పెదముడియం కిల: ఫలకాలు నిద 
ర్శనం. దేవాలయాలలో స ప్రమాతృకలను నెలకొల్చి ఆరాధించేవారు. చేజర్దలో చాల 
(పాచీనములై న సప్రమాతృకాశిల్ప్బాలున్నాయి. శై వవైష్టవళ క్రి మశాలు (పచార 
మైనపు టికీ కాఖాభేదాలు విజృంభించ లేదు. రాజులు స్వీయాభిమానాలకు అనుగు 
ణంగా శ్తైవ వైష్టవాలను అనుసరించినారు గాని అన్నమతాలను పీడింపలేదు. 
ఈ సమరస దు న్‌ శాలంకాయనహ స్తిపగ్ము ధరించిన *ీచెపధ ధర్మ పథానన్య'*” 
అనే బిరుదంలో స సృష్టమవుతుంది. అంతేగాక, పెదముడియంలో లభించిన శిల్ప 
ఫలకం నుండి నాడు భిన్నమత శాఖలమధ్య సామరస్యం ఊందని, పౌరాణిక 
ఆగమగాథలు స్పష్టరూపాన్ని దరించి సరారమైనాయని తెలుస్తున్నది. ఇటీవల 
కొణిదెనలో లభ్యమైన శిలంలోకూడ |బహ్మవి విష్ణు శివలింగాలు దేవి ఉన్నాయి. 
ఈ కిల్వుంకూడ |తిమూ రి ఆరాధనకు శాభాసామేరస్వానికి నిదర్శ షు. చెప్ప 
వచ్చు. 

దేవాలయం మతకానికి శేం, (దం కాసాగింది. ఇవ్వాకుల కాలంనుండి విజయ 
పురిలో ఆలయాలు నిర్మించినారు, వారి కాలానివే కొన్ని దేవాలయాలు కర్నూలు 
జిల్లా వీరాపురంలో ఇటీవల బయల డినాయి. పల్లవులు శాలంకాయనులు, విష్ణు 
కుండులు ఆలయాలు నిర్మించినట్టు చెప్పుకున్నారు (పాచీన ఆచార మైన తీరా 
టనం బహుళ వచారం పొందింది. క్నేతాలలో దానధర్మాలు చేసేవారు. విజయ 
పురి గొప్ప “హిందూ? మేతం. అచట హారీతి ఆలయంళో సంతానం కాంషించిన 
శ్రీలు గాజులు దానం శే నట్టు తెలుస్తుంది, నేటికి ఈ ఆచారం ఉందిగదా! 
మంచిక ల్లు శాసనం తై రికులకు వస్తా స్తావిస్తున్న ఏ, విజయపురి వత వేల్చూరుకూడ 
బౌద్దులకు హిందువులకు గూడ గొపక్షేతం. అచట భూత, గాహక సామి 
(యముడు) కి గూడ ఆలయం ఊండేది. మాధవర్మ అచటనే గణపతి (_పతిష్ట 


134 


చేసినాడు. తూర్పు గంగుల గోక రేశరం నేటి ముఖలింగానికి నామాంతరమని 
కొందరి ఆభి, పాయం 
కాక్య్యాణ సుడి గేద్దరణ ఫలితంగా బౌద్ధం క్షిణించిందిగాని మాసిపోలేదు. 
ఇషాంకుల కాలంలోని బౌద్ద ఏజృంభణ తాత్కాలికమే అయింది. అనంతర రాజ 
వంళాలలో బౌద్ధాన్ని పోషించినవాగు అరుదు వివుకుండి గోవిందశర్మ మహా 
రాణి పరమభట్టాంకా మహాదేవి ఒక విహారం నిర్మించగా దానికి గోవిందవర్మ 
భూదానం వేసినాడు. గుణపాక పురాధీశుడై న పృథ్వీమూలుడు అతని కుమారుడై 
హరివర్మ బౌద్ధ జైన సంస్థలకు భూదానాలు చేసినారు. ఇంతకు మినహో బౌద్ద 
సంస్థలు ఈ యుంలో పొందిన పోషణను గురించిన సాక్ష్యంలేదు. ఈ పరిణా 
మానికి బాహ్మణ మతోద్దరణతో పాటు నాటి ఆర్థిక పరిణామాలు చాలావరకు 
కారణం నాటి వగకు బౌద్ధాన్ని పోషించినవారిలో అధికులు. వర్తకులు, చేతి 
వనులవారు. పైన విశరించిన అర్థిక పరిణామాలవల్ల (శనులు నిర్ధనులు 
కావడంతో బౌద్ధానికి పోషణ క్షీణించింది. బౌద్దులలో బహ్ముశుతీయ, పూర్వ 
శైల, అపరశైల, రాజగిరిక , సిద్దార్భక శాఖ లేర్పడి ఐకమత్యం నశించింది. 
మహాయాననుతం వ్ర ర్లిల్లడంతో బౌద్దం వ్య క్రిత్వాన్ని కోల్పోయింది. విహారాలలో 
ధూపదీపాలతో వూజాదీకాలు పెరిగీ దేవాలయాలకు వానికి బేదం సన్నగిల్లింది. 
[కమంగా బొద్దులు 'పాక్ళత భాషను వీడి సంస్కృతంలో [గంథరచన పాగించి 
(ప్రజలకు దూరమైన రు. ఈ యుగంలో భావవివేకునివంటి దార్శనికాచార్యులు 
లేకపోలేదు. భావపిచేకుడు ధాన్యక టక వాసి. దిజ్నాగుడు సయితం కొంతకాలం 
వేంగి నమీపంలో ఉన్నాడని ేసిద్ది. కాని వీరు మతపచారంకంచె తాత్తిక 
చింగనలోశే కాలంగడిపి నట్టు కన్నిస్తుంది. జనాదరణ తగ్గతున్న ఈ సమయంలో 
అమానుషళక్షుంను సాధించి [(వజాదరణ పొందాలనే ఆస క్తితో బొద్దులు తాం|తిక 
విద్యల నాశయించడం ఫలిత౦.? మహాయానం వ|జయానానికి దారితీసింది. 
వ్యజమాగానికి సయిళం జన్మభూమి ఆంధ దేశమే. బుద్దుడే కాలచక్రతం తాన్ని 
ధాగ్వాకటకంలో బోధిందినాడని, దశఐలుడు (బుద్దుడు) ధారణులను నిక్షిప్తం 
చేసినందునే “ధారణికోట” అనే పేరు వచ్చిందని గాథలు [ప్రచారంలో ఉన్నాయి. 
ధా “?కటకానికి వజపర్యతం అనే 'పేరున్నట్టు సింహళ |గంథాలనుండి తెలు 
స్తున్నది. ధాన్యకటక సమీపంలోఎ కొండగుహలో ప్యజపాణి ఆర్చన జరుగు 
తోందని ధారణులు (మంతాలు) తయారు చేస్తారని హుయన్‌ సాంగ్‌ |వాసీనాడు, 
వ,జయాగ సిద్దాంత గ రయ సిద్ద కాగా క్ల నుడు ఆంధదేశవాసీ అని రామిరెడ్డి 
వల్లి శాసనంవల్ల తెలుస్తున్నది. ధానుకటకం, సంఖరం, రామతీర్షం, శాలి 


135 


హుండాలు వ్యజయీన కేం దాలయినవనడానికి ఆ శేతాలలో దొరకిన 
వజయాన్మపతిమలే నిదర్శనం వ,జాయాకం, పబలడంతో నైతికంగా నిరసించి 
బౌద్దం జనాదరణ పూర్తిగా కోల్నోవడంతో బౌద్దషే తాలు నిర్గనం కాసాగినాయి. 
విద్యలు, వాజ్యయము 

(దాహ్మణమత విజ్య ంభణతో సంస్కృత భాషకు, వైదిక విద్యలకు 
పోషణ లభించింది. ఇజ్వాకుల కాలంలోనే శాసనాల్లో సంస్కృతాన్ని వాడడం 
ప్రారంభమయింది. వంచచా౫.ర, వంకస్ట మొదలైన వృత్రాలున్నాయి. వారి 
రతనానంతరం రెండు మూడు డశాబ్దాల కే శాసనాల్లో (పాకృతం స్టానాన్ని 
సంస్కృతం ఆ[కమించింది. నాటిరాజులు ఏద్యాభిమానులు, సాయంగా విద్యాం 
సులు. వారిలో సర్వ శాస్తారిర్థ తత్వజ్ఞులు, మహాకవులు, వ్యాక రణ ఛందోశాస్త్ర 
కోవిదులు ఉన్నారు. ఘటికలనే పేర కళాశాలలు స్తాపించి ఫోషించినారు. వేంగి, 
కాంచి 'విద్యాకేందాలయినాయి. శాసనాల్లో ఇందుపూరు ఘటిక (తుమ్మెయనూరు 
శాసనం), అనంత పురం జిల్లా హెంజేరులోని నొనం(లంబేశ్వరాయ ఘటిక, 
అశనపురాస్థాన ఘటికల |పస క్తి వుంది. ధాన్యకటకం బౌద్ధవిద్యాల యమైనట్లు 
పల్పవసింహవర్మ అమరావతీ శిలాళశాసనంద్వారా తెలుస్తు స్తున్నది. ఘటికలలో 
చతుర్దశ విద్యలు బోధించేవారు (ఆంగానివేద శ్చతాారో మీమాంసాన్యాయ వి స్తరః 
ధర్మశాస్త్రం పురాణంచ విద్యాహేతు చతుర్ధశ.) నాటి (బహ్మణుల్లో ద్వివేదులు, 
చతుర్వేదులు, చతుష్షష్టి కళాకోవిదులు ఉన్నారు. పొలుమూరు శాసనం 
పేర్కొన్న శివశర్మ చతుర్వేదపారంగతుడు. పృథ్యీమహారాజు కాండవాడ 
శాసనంలోని భవశర్మ వేదవేదాంగ న్యాయయోగ ఉపనిషత్తులతోబాటు 3000 
విద్యలు, 20 వ్యాఖ్యానాలు ఆధ్యయనం చేసినాడు. అతని తండి పృథ్వీశర్మ 
(తిసహ్మ్ససవిద్యల ఆధ్యయన ఆధ్యాపనలో నిమగ్నుడై నవాడట. ఈ (తిసహ్మన 
విద్యలేవో నిరూపించడానికి ఆధారం లేదు. లిఖితపూర్వకంగా లేశందున ఆ విద్య 
లన్నీ నశించినాయి. 

ఈ యుగం థభాషాచరితలో మిక్కిలి ఆస క్తిదాయకమైన అంశం 
తెలుగు పరిణామం, ఇత్యూకుల సేర్ణలో విహువల, అనిక్కి, బాపి, అడవి, 
రెమ్మణక అనేవి తెలుగు పేర్లని చెప్పడానికి సందేహించ నక్కర లేదు. విష్ణు 
కుండుల శాసనాల్లోనే ఆం(ధ్రపదాలు కన్పిస్తున్నాయి. చిక్కుళ్ళ శాసనంలో 

“విజయరాజ్య సంవత్సరంబుళ్‌” అనే పయోగం కన్నిస్తుంది. అంతకు ముందు 
కాలానెకి చెంఏ“ ఆమరావనశీ ప్ర స్ట నాగబు” అనే పదం కన్పిస్తుంది 
కాబటి. కాత వాహనుల కాలంనాటి “దేశి తత్సమ తద్భవాలను చేర్చుకొని 


136 


వి స్తరించినట్లు స్పష్ట షమవుతున్న ది. విన్లుకుండి మాధవవర్మ “జనా శ యచ్చందో 
విచ్చి త్తి” వాసినాడని అందులో సీసము (కీక్షకం), ద్పివద, (తివద అనే దేశీ 
ఛందముల వివరణ ఉన్నట్లు (పసిద్ది. గీత పద్యం చివర్జో ఉన్న సీస పద్యాలలో 
ఏడు రకాలు వర్ణింపబడినా యట! తెలుగు పరిణామంలో రేనాటిచోడ యుగం 
మరొక ముఖ్య ఘట్టం. వారి శాసనాలలో చాల భాగం తెలుగులో ఉన్నాయి. 
వానిలో పుణ్యకుమారుని పొట్టదు ర్తి శాసనం నాటి తెలుగు స్వరూపాన్ని, 
సంస్కృతీకరణకు |పమాణాన్ని |గహించడానికి ఉవకరిస్తున్నది. 

భాష తోబాటు లిపికూడ పరిణామం చెందింది. ఇజ్వాకులు బాహ్మీలిపినే 
వాడినారు. నాగార్జునకొండ శిల్బాలెంతటి సర్వాంగ సుందరాలో నాటి లిపి కూడ 
అంతటి మనోహరస్వరూపం సంతరించుకొన్నది. గుండని అక్షరాల తెలుగు 
లిపికి నాగార్జునకొండ శిల్పులే ఆకృతి నేర్పరచినాడనడంలో సందేవాం లేదు, 
|కమంగా చాళుక్య యుగానికి తెలుగు లిపి నేటి స్వరూపానికి సన్ని హితమయింది. 


నిర్మాణాలు 


ఈ యుగ నిర్మాణాలలో చాల వె విధ్యం గోచరిస్తున్నది. నాగార్జునకొండ 
తవ్వకాలలో విజయప్పరికి ఉండిన ప్రాకారాలు, ఆగడ్త, కోటలోవలి “ పెక్కు 
పూలు బయల్పడినాయి, పర్వత శేణులను కలుపుతూ మూడువై పుల నున్న 
రక్షణ్మ శేణులు మరోవై పున కృష్ణానదితో విజయపురి బలిష్టమైన దుర్గంగా ఉండేది. 
కూర్మకుండము అవబృథస్నానేవాటికతోటి అశ్వమేధ వేదిక శ్రీభాంతమూలుని 
కాలం నాటిదని వేరే చెప్పనక్కర లేదు. దీని సమీపంలోని కట్టడాలు రాజ|పాసా 
దమై యుండవచ్చు. మిగిలిన నిర్మాణాలలో _పేశాగారము బహిరంగ (ప్రదర్శన 
శాల |పసిద్ద మైనది మిక్కిలి క్రి ష్షమెన ఈ |పదర్శనశాల నిర్మాణంలో రోమన్‌ 
నిపుణులు సహాయవడి ఉంటారు. ఇతర నగరాలలో వేంగి, లెందలూరు, అమర 
పురి (వేల్పూరు), తాంబాప, కందారపురం, పాలక్కడ ముఖ్యమైనవి. వీనిలో 
(పాకార రక్షణ ( శేణులుగాని |పాసాదాలుగాని బయల్పడలేదు. అవి నామ 
మా|తములై న నగరాలై యుండవచ్చును. 
ఇత్వాకుల కాలంలో శ్రీపర్వత ౦, జగ్గయ్య పేట, రామిరెడ్డిపల్లి, చినగంజాం 
వంటి బౌద్ద క్షేకాలరో స్టూపవిహార మంటపాదుల నిర్మాణం జరిగింది. [కమంగా 
బౌద్దనిర్మాణాలు అరుదై శీణించిపోయినాయి. 
ఎహువల ఛాంతమూబుని కాలంనుండి (క్రీశ. 275 (పాంతం) దేవాలయ 
నిర్మాణం ముమ్మరంగా సాగింది. నాగార్జునకొండలోనే కార్రికేయ, పుష్పభ్మద, 
హారీతి అష్టభు జస్వామి, కుబేర నవ గహ ఆలయశిధిలాలు బయల్పడినాయి. 


137 


మంచికల్లు, ఏలేశ్వరం, వేల్పూరు, హలంపురి, వేంగి మొడలైన తీర్థాలలో 
ఆలయాలు వెలసీనాయి. కొన్నిచోట్ల బౌద్దుల చైత్యాలయాలను హిందూ 
ఆలయాలుగా మార్చినారు. చేజర్ల (గుంటూరుజిల్లా!లోని నేటి కపోలేశ్యరాలయం 
చై త్యాలయమేనని (పతీతి. నాగార్జునకొండ శిధిలాలనుబట్టి గర్భగుడి, అంతరాళం, 
మంటపం, ధ్వజస్తంభం, |పాకారం అనే విభాగాలతో దేవాలయ వాస్తువు పరిపుష్ట 
మైనదని, ఆ ఆలయాలను ఆగమో క్ర పద్ధతి (ప్రకారం నిక్మించినారని తెలుస్తుంది. 
ఏలేశ్వరం, చేజర్ల, ఉండవల్రీలో నుస్న ఉద్ధేశిక ఆరియాలను , ఆలయ నమూనా 
లను) బట్టి నాటి ఆలయాలకు వృత్త, కాలా, (గజపృష్ట్ర కిఖరాలుండేవని, వృత్త 
శిఖరాలు |దావిడ శై లిలో ఏక తలములై శిఖర ముఖంలో చై త్యవాతాయనాలంకరణ 
ఉండేదని (గహిస్తున్నాము. 

బొజ్జన్నకొండ , మొగల్‌ రాజపురం, విజయవాడ, ఉండ పల్లి, భె రవకొండ 
గుహవోలయాలు ఈ కాలానివే, బొజ్జన్న కొండ బౌద్ద కేతం. ఇక్కడ దొరికిన 
గుప్త రాజుల నాణెంవల్ల ఈ క్షేతం నాలుగ్లె దు శతాబ్దాలలో (వసిద్ధివహించిం 
దని చెప్పవచ్చు. భూమి స్పర్శము దలతో బుద్ధ పతిమలు పూజావస్తువులుగా 
ఉన్న ఈ మహాయాన బౌద్దాలయాలలో వ్యజాయాన చిహ్నాలు సయితం కన్ని 
సాయి. ఈ కొండ సమీపంలోనే లింగాలమెట్ట ఉంది. ఇచ్చటి కొండను భక్తులు 
అనేక ఉద్దేశికస్టూపాలుగా మలచివేసినారు ఈ మ్షేతమే నమూనాగా జావాలోని 
బొరోబుదురు నిర్మాణమైనదని ఒక అభ్మిపాయం (శ్రీ కె.ఆర్‌ సుబమణ్యం.) 

మొగల్‌ రాజపురంలోని ఐదు గుహలలో మూడు గుహలు అతిసామాన్య 
మైనవి. నాలుగోది దుర్గగుహ. దీనిలో వెనుకగోడ పై అర్థనారీశ్వర మూర్తిని 
చెక్కినారు. ఐదోది శివతాండవ గుహ మిగిలిన గుహలకంటె పెద్దది, ఆంద 
మైనది. స్తంభ మంటపానికి వెనుకనున్న మూడు గర్భ గువాలు బహుశా 
(తిమూర్తులకు అంకితము. ఐదో గువాముఖం'పె నటరాజ వ్మిగహంవల్ల ఈ గుహ 
కాపేరు వచ్చింది. ఈ శిల్పం చాలావరకు శిధిలమయింది. కపోతం మీది కూడు 
లలో దేవీసహితులై న (తిమూర్తులున్నారు. బెజవాడ దుర్గం కొండకు దిగువున 
“అక్కన్న మాదన్న' గుహలు చాలా శిధిలావస్థలో నున్నాయి. వీనికి ఎగువ 
నున్న పెద్ద గుహ నెతం |తిమూర్తులకు అంకితమే, కాని, ఇందులో క్రీ.త, 
రెండు మూడు శతాబ్దాల లిపిలోనున్న శాసనం ఈ గుహూ చాలా [పాచీనమైనదన 
డానికి నిదర్శనం. బహుశా ఇది బౌద్ధుల, జైనుల విహారమై, తరువాత 5,6 
శతాబ్దాలలో హిందువుల్మాకమించి వుంటారు. ఈ[తిమూర్రి గుహలు నాటి 
హిందూమతంలోని సామరస్యానికి నిదర్శనము. 


138 


ఉండవల్లిలోని మూడు గుహలలో అనంత కాయిగుడి అనే పేర మధ్యస్థమై 
యున్న గుహ పెద్దది. ముఖ్యమయింది. ఇది నాలుగు అంతస్తుల గంఖీర 
నిర్మాణం. రెండో అంతస్తులో కుడివైపు చివరిభాగంలో ఉన్న పెద్ద అనంతళాయి 
వ్మిగహంవల్ల దీనీకి పేరు వచ్చింది. దీని నిర్మాణం వల్పవుల_ మహామల్లపుర 
రాతిరథాలన సన్సక్రరించిందనే అభిిపాయంతో అంగికరించేవారు నేడు అరుదు 
(కీవూ. 2 వ శతాద్ధిలో గుంటుపల్లిలో _పైరంభమైన గుహావాస్తువు ఉండవల్లిలో 
వరివక్యత నందడ మేగాక వల్దవుల శైలికి వరవడి పెట్టిందని చాలామంది 
(శీ గంగూలీ, శ శివరామమూ ర్తి) ఆభి పాయం. విష్ణుకుండుల నాణేలపై 
కన్పించే సింహం |పతిరూపం ఈ గుహాలయ స్తంభాలపై పత్యక్ష మవుతున్న ది 
గుహాముఖంపై క్రీ.శ. రవ శతాబ్ది లిపిలో 'ఉత్పత్తిపిడుగు' అనే లేఖనం ఉంది 
స్తంభాబస్ట్థూలత వల్పవ నిర్మాణంకం టే _పాచీనమని స్పష్టం చేస్తున్నది. ఆందుచే 
సిది వివ్ణుకుండుల నిర్మాణమని నిర్ణయించవచ్చు. ఊత్ప త్రిపిడుగు అనేది గుహలు 
తవ్విన శిల్పుల శేణి పేరై యుండవచ్చు. ముఖ్యంగా రెండో అంతస్తులోని 
స్తంభాలమై విష్ణుమూర్తి అవతారగాథలు, రామాయణ, భాగవతగాథలు, లింగో 
దృవగాథ శిల్పీకరించినారు కింది అంతస్తు ఆసంవూ ర్తిగా వదిలివేసినారు. విష్ణు 
కుండివంశం అంతరించి తీరాంధం చాళుక్యుల వశం కావడ మే అభదుకు 
కారణమై యుండవచ్చు. 

ఖై రవకొండ (నెల్లూరుజిల్లా) లో ఎన్మిది గుహాలయాలున్నాయి. ఇవి 
అన్నీ శివునకు ఆంకితాలే. ఇందులో కుంభకీర్షాల తోనున్న సింహపాద స్తంభాలు 
వల్టవ శిల్ప సంqవదాయ |వభావాన్ని (పదర్శిస్తున్నాయి. ఇది రేనాటిచోడుల 
పోషణలో కీ శ 7,6 శతాద్దాలలో తయారయినాయి 

అమరావతీ శిల్పరీతి నాగార్జనకొండ బౌద్ధ శిల్పాలలో పరిపుష్టి నందింది- 
నాగార్జునకొండలో పెక్కు స్తూపశిధిలాలనుండి శిల్పాలు లభించినాయి. ఇక 
“హిందూ” శిల్పసంపదాయం శాతవాహన యుగంలోనే | పారఠంభమయింది. గుడి 
మల్దంలోని శివ (ముఖ) లింగం [కీ.వూ. రెండువందల నాటిదని విమర్శకుల 
నిర్ణయం.నాగార్జనకొండలో మహాసేన, శక్తి, విగహాలు దొరికినాయి. |క్రమంగా 
ఇతిహాస పురాణ గాథల శిల్పాలు దేవాలయాలలో వెలయసాగినాయి. కొండ 
మోటు నర నీింహశిల్పంలోను (క్రీ.శ. 400 _ప్రాంకం), ఉండవల్లి గుహాలయ 
శిల్పాలలోను నాగార్జునకొండ రీతి |పతిఫలిస్తున్నది. |కమంగా శిల్పంలో 
నాగార్జునకొండశిల్పంలో కన్పించే సౌకుమార్యం, సహజత్వం కొరవడసాగినాయి. 


4. 


139 
కొన్ని ఉపయు క్ర [గంథాలు 


Andhrapradesh Govt. Archalog:cal Series Nos. 6, 8, 10 


and 21 

Hanumantha Rao BS.L : Religion in Andhra 
Minakshi : Administration and Social 
Life under the Pallavas. 
Rajendra Prasad : Arts of South India - Andhra 
Pradesh. 
Rama Rao M. + 1) Studies in the Early His. 
tory of Andhra Desa. 
Sankaranarayanan. Vishnukundins and their 
times. 


వెంకటరమణయ్య విష్షుకుండినులు, 


దాళుకయుగమవము 


వేంగి చాళుక్య రాజ్యస్థాపనలో జర ధుల చర్మ తలో నూతనాధ్యాయం 
పారంభమయిండి చాళుక్యులు కర్గాటకంలోని బాదామిను౦డి అత బుక 
విజేతలై అంధ దేశాన్ని ఆక మించి సుమారు ఐదు శ్రతాబ్దాలకొలం వె హెలించినారు. 
బాదామి చాళక్య శాఖ అయినందున వేంగి చాళుక్యులను ఆంధేతరులుగా 
పరిగణించడం సహజం. అంతేగాక, వేంగి చాళుక్యులు తీరాం ధాన్ని మ్మాతమే 
స్వాధీనం చేసుకొని పాలింపగలిగినారు; శాతవాహనులతో అంతరించిన 
ఆంధదేశ రాజకీయ ఐక్యాన్ని సాధింపలేక పోయినారు. పాగ్గక్షిణాంధ భూములు 
(రాయలసీమ (పాంతం) పల్లవ రాజ్యంలో వారి సామంతులై న బాణ వై దుంబ 
వంశాల పాలనలో చిరకాలం ఉండి, ఆనంతరం చోళ సా|మాజ్యాంతర్భాగా 
లయినాయి. తెలంగాణా [పాంతాలు పశ్చిమ చాళుక్య, రాష్ట్రకూట, కల్యాణి 
చాళుక్య వంశాలు వశపరచుకొన్నాయి. ఈ రాజవంశాలన్నీ వేంగి నా|కమించి 
తద్వారా దక్షీణాపథ పతిత్యాన్ని సాధించడానిక్రై తరచు యుద్దాలు చేస్తూ ఉండేవి. 
అందుచేత ఈ యుగంలో ఆంధ్రుల నిజ చర్చిత ఏమి? అనే |పళ్న రావడానికి 
అవకాశం ఊంది వేంగిలో చాకుక్యులు స్టిర పడి స్థానికభావంతో “జన్మభూమి 
శ్చాశుక్యానాం దేశో వేంగితిషశ్ముత:”' అని చాటి, వేంగి (పజా క్షేమాన్ని కాంక్షించి 
పాలించినారు. చోళ చాళక్యాది రాజవంళాలు సార్యభౌమత్వాని'కె పోటీ వడి 
ఆంధ దేశాన్ని యుద్ద రంగంగా మార్చిన ఈ యుగంలో తూర్పు చాళుక్యులు 
ఆంధ దేశ స్యాతం త్మ గౌరవ పతిష్టలను నిల్పడానికి శక్తికొలది | పయ 
త్నించడమేగాక ఒక్కొాక్కుమారు ఆంధ విజయపతాకాన్ని శతు భూములలో 
విహరింవజేసిశారు. సాంస్కృతికంగా ఒక మహోద్యమాన్ని |ప్రోత్సహించి 
చాళుక్యులు అం ధులకొక వ్య క్రిత్వాన్ని సమకూర్చినారు. నాటివరకు రాజస్థానాల్లో 
ఆదరణలేని తెలుగుభాషను ఆదరించి విశేష [ప్రచారంలోనికి తెచ్చినారు. జాతీ 
యాభివృద్దికి, జాతి సమైక్యానికి భాషను మించిన సాధనం లేదు. అట్టి తెలుగు 
భాషను ఆంధ దేశంలో నిల్సి జాతీయ చైతన్యాన్ని కలిగించి; ఆం, (ధులు ఆంధ 


దేశము, ఆం;ధదేశాధీశ్యరుడు అనే భావాలు ఏర, డడానికి సుగమనూర్షం 
కల్పించినవారు. చాళుక్యులు. అందుచేత తూరు చాపక్యుల చర్మితయే pa 
యుగంలో అంధుల చరి _త అనడంలో సందేహానికి తావుండరాదు, 


141 


చాళుక్య వంకోత్స త్రి 
ర 

చాళుక్య వంశోత్పత్తి సయితం నేటికీ జటిల సమస్యగానే ఉంది. వివిధ 
చాళుక్య వంశ శాఖల శాసనాల్లోని కల్పిత గాథలు చితవిచితములైన ఊహలకు 
కారణమై సత్యాన్ని మరుగువరుస్తున్నాయి. ఈ గాథలాధారంగా చాళుక్యులు 
అయోధ్యనేలిన చం దవంశీయులని, కార ణాంతరాలవల్ల దడశచిణవథానికి వలసవచ్చి 
వాకాటక, కదంబ వంశాలకు సామంతులై ఉంటూ వారు బలహీనులయినంతనే 
విజృంభించినారన్‌ కొందరి వాదము. గుజరాతునేలిన సోలంకీలు చాళక్యవంశ 
శాఖయే. వారు అగ్నికుల శతియ శాఖయని చందుబర్థాయ్‌ (వాసీన 
పృథ్వీరాజ్‌ రాసో (గంథం పేర్కొంటున్నది. ఏమైనా చాళ్యు పదానికి సరియైన 
సంస్కృతమూలం కన్పించదు. ఆ పదాన్ని సాధించడానికి ఒక గాథ 
కల్పించినారు : భూభారం మాన్పవలనిందిగా భూడేవి |బహ్మకడ'కేగి మొర 
పెట్టుకుంది. ఆ సమయంలో (బహ్మ సూర్యునకు ఆర్థ్యాంజలి సమర్పిస్తున్నాడు 
భూదేవి (పార్గన వని ఆగహావేశుడై |బహ్మ ఆర్హ్యజలం ఉన్న చుళకంలోకి 
చూచినాడు. వెంటనే అందుండి కవచ కుండలధారియైన వవావీరుడుద్భవించినాడు. 
చుళుకంనుండి పుట్టినందునే అతడు చాటక్యుడై, చాళుక్య వంశక ర్త అయినాడు. 
ఇది కేవలం విశ్యాసయోగ్యంకాని కట్టుకథ అని వేరే చెప్పనక్కరలేదు. చుళుకం 
నుండి పుట్టినవాడు “చుళుక్యుడు' కావలెగాని చాళుక్యుడు కావడానికి వీల్లేదు. 
ఈ గాథ వదోశతాబ్ధిలో పుట్టినట్టు తెలుస్తున్నది ఈ గాథలో మరొక ఆసందర్భం 
ఉంచె. (పాచీనకాలంనుండి ఆయోధ్య సూర్యవంశ జుల రాజ్యం అట్టి అయోధ్య 
చందవంశజులై న చాళుక్యుల స్వాధీనమెప్పుడయింది? అనే [ప్రశ్నకు సమాధానం 
లేదు చాళుక్యులు ధరించిన “హారీతిపు తి” అనే మాతృసంజ్ఞ, మాతృసంజ్ఞలు 
ధరించిన శాత వాహన, ఇవ్వుకు, కదంబాది దాక్నిణాళ్య రాజవంశాలతో వారికి 
సంబంధం సూచిస్తున్నది కదంబులవలె చాళుక్యులు సయితం “మాతృగణ 
వరిపాలితానాం'' ఆని చెప్పుకొన్నారు. అందుచేత చాళుక్యుల జన్మ భూమి సయితం 
దక్షిణాపథ మేననే అనుమానం సహజం. 

ఇటీవల దుర్గా పసాద్‌ దీక్షిత్‌ పండితుడు చాళుక్య జన్మభూమిని గురించి 
కొత్త సీద్దాంతం (పతిపాదించినాడు: మహారాష్ట్రలో చలికి అనే కులంవారున్నారు, 
చాళుక్య వంశస్టులమని చెప్పుకొనేవారున్నారు. బిదర్‌ సమీపంలో చల్క-పురి 
ఉంది, దాని సమీపంలోనే చుల్కి. అనే నది |పవహిస్తున్నది. చైనా బాటసారి 
హుయాన్‌ సాంగ్‌ రెండో పులకేకిని మహారాష్టాంధిపుడనినాడు. ఈ కారణాలవల్ల 
కర్ణాటక రాష్ట్ర సరిహద్దు పాంతంలో అంటే బిదర్‌, ఒస్మానాబాద్‌ జిల్లాల 
ప్రాంతం చాళుక్య జన్మభూమి అని దీకిక్‌ పండితుని సిద్దాంత సారము. చాళు 
కులు సువిశాలమైన = గుజరాత్‌ మొదలు తమిళనాడువరకు ఉభయ 


142 


సముదాలమధ్య వి స్తరించిన__సా మాజ్యాన్ని చిరకాలం పాలించినారు. చాళుక్య 
వంశ శాఖలు దక్షిణాపథంలో అనేక (పాంతాల్లో స్థిరపడినవనే చారి తకాంశం 
అందరికీ తెలిసిందే. శాతవాహనుల పేరుతో శాతవాహ నిహార, కాతవాహన కోట 
(సాతానికోట),శాతవాహన కొండ అనేవి ఆంధ కర్ణాటక మహారాష్ట్ర 9 (పాంతాల్డో 
ఉన్న పే చాళుక్యుల పేరున పట్టణాలు, నదులు భిన్న పాంతాలలో ఏర్పడడా 
నికి అవకాశం ఉఊంది. మహారాష్ట్ర (పాంశంలో పర్యటిస్తున్న సందర్భంలో 
బహుశా హుయాన్‌సాంగ్‌ పుల కేశిని మహారాష్టాంధిపుడని చెప్పి యుండవచ్చు 
ఆంధ దేశంలోని గోదావరి జిల్లాలలో చాళుక్య వంశస్థులమని చెప్పుకొనే క్ష్మతియు 
లున్నారుగదా! అందుచే దీక్షిత్‌ పండితుని నిర్ణయం యదార్థమని అంగీకరించ 
లేము. 

వాస్తవానికి *చలికి' అనేమాటకు కాసనస్థమైన మొద టిసాక్ష్యం డీ. గ 
మూడోళ తాబ్దికి చెందిన నాగార్జున కొండనుండి రీభిసు: స్తున్నది ఆ కాసనం మహా 
తలవర మహాదండనా యక చశికి రెమ్మణక అనే ఇవ్వాకుసామంతుని ' పేర్కొంటు 
న్నది. తరువాతి శాసనాల్లో సల్కి, సలుకి, చలుకి, చల్క్య, చలిక్య, చళిక్య, 
చళశుక్య అనే రూపాంతీరాలతో చలికి (పత్యవం అవుతున్నది ఇవి అన్నీ 
సంస్కృృతీకర ణంలోని విధ దశలని చెప్పవచ్చు. ములక, అస్ప్సక, ఆంధ 
మహిషకాది జాతులవలె దక్షిణ దేశంలో చలికి అనే జాతి వుండివుండవచ్చును. 
చాళుక్య వి, (క మాచిత్య, చాళుక్య భీమాది పదాలవలె చళికి రెమ్మణక అంటె చలికి 
జాతీయుడై న రెమ్మ ణక అని అర్థము. చళికి రెమ్మణక హిరణ్య రాష్ట్రాాధిపతియని 
ఆ శాసనంలో ఉంది. నేటి కడవ్‌, కర్నూలు జిల్లాలలో కొన్ని [పాంతాలు కలిపి 
(పాచీన పీఠ యల.. ఈ సందర్భంలో రణస్థిపూడి కాససం (కీ థ్‌, 
11వ శతాబ్ది) స స్మరింపదగిఉంది. ఆ కాసనం (పకారం విజయాదిత్యుడనే రాకు 
మారుడు భోర్యాసహేతుడై అయోధ్యనుండి రాజ్యస్థాపనోద్దేశ్యంతో దశ్షిణాపథానికి 
వచ్చినాడు. అతడు (తిలోచవన పల్పవునితోటి యుద్దంలో మరణించినాడు. గర్భిణి 
యైన ఆతని భార్యను ముడివేము అఇగవహారవాసియైన విష్ణుభట్ట సోమయాజి రక్షించి 
నాడు. ఆమెకు జస్మించిన కుమారుడు నందాదేవి వర (పసాదంతో రాజ్యం 
స్థాపించి చాళుక్యులకు మూలపురుషుడయినాడు. ముడివేము ఆగహారం నేటికి 
కడవజిల్లాలో, అటే హిరణ్యరాష్ట్ర్రంలో వుంది. చాళుక్యులు వోరీతి ప్మతానాం 
అని చెప్పుకున్నారు. విజయ పురిలో హారీతి దేవాలయం ఉంది. విజయపురిలోని 
వారీతియే చాకుక్యుల ఆరాధ్య వేవతయని చెప్పవచ్చు. 

ఇటీవల రెండోపుల కేశి తుమ్మెయనూరు శాసనం కర్నూలు . మహబూబ్‌ 
నగర్‌ జిల్లాల సరిహద్దులో దొరికింది, దీనిలో కృష్ణా, తుంగభ దా నదుల సంగమ 
స్థలంలోని సంగమేశ్వరము చాళుక్య విషయముల (పసక్రి ఉంది. చాసక్య 


143 


విషయమే చాళుక్యుల జన్మభూమి ఆనడడం సముచితమైన తీర్మానం. అం 
పథం అన్నరు జాతిపేరుననుపనంచి వారి నివా వాస పాంతా-కి పేకురావడం సంప 
దాయం. శాసనం దొరికిన దేశాన్ని బట్టి కర్నూల్‌, మహబూబ్‌నగర్‌. జిల్లాల 
లోనే చలికిజాతి వుండేదని, ఆ పాంతాలు కలిస చాళ్ళుకన “షయ మైనదని 'సిర్ద 
యించవచ్చు. “రణవ్మికమి*' అనే మొదటి పులకేశి బిరుదం ఉన్న శాసనం ఏలే 
శ్వరంలో లభించింది. అందుచేత మొదటి చాకుక్కులకు చాళుక్య విషయ 
పాలకులుగా ఇజ్వాకులతోను, అనంతర విష్షుకుండులతోను సన్నిహిత సంబంధా 
లున్న ట్లు తెలుస్తున్నది. హిరణ్యరాష్ట్ర" చాళుక్య విషయములను పాలిస్తూ 
కదంబులు బలహీనులైన అవకాశం పురస్కరించుకొని పశ్చిమంగా విస్తరించి 
చాళుక్యులు స్వతర్మతరాజ్యం స్టాపించినారు అనేది సముచిత మైన నిర్ణయం 


చాళుక్య రాజ్యస్థాపన 


చాళుక్య రాజ్య స్థాపకుడు మొదటి పులకేశి పులకేశి అనే మాటకు భూరి 
కేశి?” అనే ఆర్థం చెప్పవచ్చు. పుల కేశి తండి రణరాగ; తాత జయసింహ. విష్ణు 
కుండులు, కోదంబులు బలహీనులు కావడంతో పులకేశి కీ.శ. 534 _ 44 లో 
బాదామిని ఆక్రమించి అశ్యమేథ మొనర్చి స్యతంత చాళుక్య రాజ్యాన్ని న్టె సాపించి 
నాడు సత్యా శయ, రణవ్మికమ, శ్రీవల్దభ, శ్రీపృథ్వీవల్రభ అనేవి ఈతని విరు 
దులు. ఏబేశగరంలోని రణవ్మికమ అనే లేఖసాలీతనివేనన్‌ పెన చెప్పినాము గదా! 

పులకేశి కుమారుడై న కీర్రివర్మ క్రీ.శ. 557 నుండి 597 వరకు పాలించి 
నాడు కీ ర్రవర్మ కదంబులను, కొంకణంలోని మౌర్యులను జయించి రాజ్యాన్ని 
వి స్తరింపజేసినాడు. కీర్తివర్మ కుమారుడు పులకేశి యుక్రవయస్కు.డు కానం 
దున తమ్ముడు మంగ శేశుడుకూడ కాలచుర్యులతో యుద్దంచేసి రాజ్యాన్ని విస్త 
రింపజేసినాడు; కాని రాజ్య లోభంతో సింహాసనాన్ని శాశ్వతంగా ఆ కమించాలని 
1వయత్నించినాడు. ఇది గ్రహించి రెండో పులకేశి తమ్ముల సహాయంతో మంగ 
శేవని ఓడించి వధించి చాళుక్య సింహాసనాన్ని అధిష్టించినాడు. పులకేశి హైదరా 
బాదు శాసనాన్ని బట్టి (క్రీ.శ. 612 నాటికి పులకేశి పట్టాభిషేకం జరిగి మూడు 
సంవత్సరాలు గడిచినట్టు తెలుస్తున్నది. అంటే, పులకేశి (క్రీశ. 609లో పట్టాభి 
షిక్తుడయినాడు. 

భారతచర్మితలో [వథమగణ్యులైన మౌర్యచందగుప్త, సముదగుప్ర్త, 
గౌతమీపుతుల శ్రేణిలో చేరిన చక్రవర్తి రెండో పులకేశి, దశ్షిణాపథ ఆధిపత్యం 
సెధించే ఆశయంతో దిగ్విజయ యా(తలు సాగించి కదంబ, గంగ, అలూప, 
మౌర్యలాటమాళ వ ఘూర్జరాధిపతులను జయించి వారి భూములనా కమించినాడు. 
కర్ణాటక మహారాహ్ట్రాలు ఆతని స్వాధీనమయినాయి. అనంతరం ఆతడు తీరాం 
ధంపై దృష్టి మరల్చి వేంగి చాశుక్సరాజ్యస్థాపనకు కారణమమునాడు, 


144 


తూర్చుచాళుక్య రాజ్యస్తాపన 

ఫి 

నిన్న మొన్నటి వరకు తీరాంధాన్ని రెండో పులకేశియే జయించి ఆక 
మించి తమ్ముడైన విష్ణువర్మ ధానునిపాలకుడుగా నియమించినాడని, విష్ణువర్ధనుడు 
స్వతంత్ర వేంగి రాజ్యాన్ని స్థాపించినాడని చర్మితకారులు విశ్యసించినారు, 
ఆయితే తూర్పు య స్థాపనకాలాన్ని గురించి ఆనేక వాదోపవాదాలు 
జరిగినాయి ఫీట్‌, కె. ఏ. లక్ష్మణరావు మొదలైన పండితులు కీ. శ. 611 
లోనే పులకేశి ee జయించినాడని నిర్ణయించినారు. ఇందుకు కొప్పరం౦ 
శాసనం ఆధారము. కొప్పరం కాసన ఆజ్ఞ ప్తే పృద్విధువ రాజు. సత్యా శయునకు 
(పులకేశి) సామంతుడుగా గోవా కాసనం పేర్కొంటున్న ధృవరాజు ఇందవర్శ యే 
పృదధ్వీధువరాజని ప్రీట్‌ మొదలై నవారి అభ్మిపాయం. గోవా శాసనం ధృవరాజు 
20వ సంవత్సరానిది. (కీ శ. 610కి చెందింది. కొప్పరం శాసనం 21 వ సంవత్స 
రానిదై నందున (కీ శ. 610.6.1కి చెందుతుంది. కాబటి ఆ సంవత్సరంలోనే 
పులకేశి తీరాంధాన్నె జయించి వుండనలె'ని వార సిద్ధాంతం. క్రీశ 611లో 
జయించి * ప్పటికీ (క శ. 615 డో విమ్షవర్హనుని రాజ, వతినిధిగా పులకేశి నియ 
మించినాడని పీట్‌ అభ్మీపాయము, [క శ “611 లోనే వేంగిని పులకేశి జయించి 
నాడని అంగీక రస్తూ తూర్పుచాశుక్యు కాసనా ల్లోని తిథి వారనక్షతాది వివరాలు 
లెక్కించి, కీ శ. 624లో కుబ్బ విషు వర్ణనుస్‌ ఒకు వేంగీ రాజ్యాన్ని ఇచ్చినాడని 
ది. ఏ. కృష్ణారావుగారి సిద్దాంతము. కీ శ 609610 లతో బాదామి సింహాసనం 
ఆ కమించిన పులకేశి (కీ న్‌ 6116 నే వేంగిపె దండెత్తి జయించడం ss 30 
అసి ఉహించ లేము. ఆదీగాక గో ౮ శాసనంలో ని ధృవరాజు కొప్పగం కాస 
లోని పృధ్వీధువ రాజు ఒకరుకాదు గోవా ధృవరాజు ఆం ధ్యపాంతం-పై క 
త్తిన నసూగనలు లేవు. కొప్పరం కా*నంలోసె వ్య క్తి పృధ్యీయువరాజు విష్టువర్ద 
నుడేగాని మరొకరుకాదు. మరొక విశేషమేమంటే, యువరాజు విషవరనుని 
సతారా శాసనాన్నిబల్టి అతడు డీ. శ, 617 వరకు మహారాష్ట్ర)ంలో శ 
(పాంతంలో రాజ వతినిధిగా ఉన్నాడు, కాబట్టి ప్రేట్‌ నిర్ణయించిన రెండు తేదీ * 
సరియై నవికావు. కొప ఏరం కాస 0 పేర్కొనే 21 సంవత్సరాలు పులకేశివాజ్య 
కాలం. అది డీ. శ్థ 6308 స పస్రోత్సుః న్నది. అందుచేత పులకేశి వేంగిరాజ్యాన్ని 
(కీ. శ. 630 లోనే జబించి విష్ణు వర్థను "కిచ్చి వాడని మల్దంపల్లి సోమశేఖరశర్మ 
గారి వాదము. 

పులకేశి 6511 లో తీరా ధాన్ని జయించి శాడనే ఆభి పాయాన్ని వ్యతిరే 
కిసూ నేలటూరు వెంగట రవణయ్యగారు కూడ డీ. శ. 624 లోనే వేంగిరాజ 
స్థాపన జరిగిందని నిర్ణయించినారు. సర్వలోక్యా కయ విష్ణువరనుని తేరాల కానళం 
ఆతని ఐదో రాజ్యవర్షం బహుధాన్యనామ సంవత్సరంగా పేర్కొంటున్నది. 


145 


ఈతడు కుబ్దవిష్ణువర్టనుని పౌతుడైన రెండో విష్టువర్దనుడనీ, బహుధా న్యు కీ, 
అ 
"i 


శ 
678 లో వచ్చిందని లెక్కలవల్ణ స్పష్టమయింది. దిన్నిబట్టి రెండో విష్ణువర్ధనుడు 
క్రీ. శ. 673లో సింహాసనం అధిష్టించినాడు. చీపురుపల్లి శాసనాన్ని బట్టి కు 


విష్ణువర్ధనుడు 17 లేక 18 సంవత్సరాలు పాలించినాడు. అతని కొడుకై 
జయసింహ వల్లభుడు 33 సం॥లు రాజ్యం చేనీనట్టు తెలును 


న 
స్తున్నది. Seen 
ఒక రాజు మరణించినసంవత్సరంనుండే ఆతని వారసుని త కటట లెక్కిస్తారు 
కాబట్టి (పతిరాజు పాలనాకాలంనుండి ఒక సంవత్సరం తగ్గించి లెక్క గట్టవలె. 
అందుచేత రెండో ఏమ్షువర్దనున కు కుబ్జ విష్ణువర్థనున కు 49 సంవత్యరాల 
(174.32, కాలవ్యవధీ ఉన్నందున, కుబ్బవిష్ణువర్ణనుని పాలక కీ.శ. 624 లో 
(673-49) (పారంభమయింది ఈ నిర్ణయాన్ని “జయసీంహవ ల్లభుని ఆదివాసక 
శాసనం బలపరుస్తున్నది, ఈ శాసనం కీ. శ. 68లో జయసింహవ ల్లభుని 
17 వ రాజ్యవర్షంలో ఇవ్వబడింది. కుబ్బవిష్ణువు 17 సం॥లు రాజ్యం చేసినాడు 
కాబట్టి ఆతని పరిపాలన (638. 17+ 17 డీ. శ. 624 లో ప్రారంభమైనట్టు 
స్పష్టమౌవుతున్నది. కొణికి శాసనం |పకారం జయనింహుని 30వ రాజీ 
సంవత్సరం (క్రీ.శ. 670 అవుతుంది, కాబట్టి ఆతని పాలన (67029) | కీ.శ. 
641 లోను కుబ్ద విష్ణువు పాలన (64117) శ్రి శ, 624లోను 'పారంభమయినవి 
ఇటీవల (పకాశంజిల్లా మారుటూరులో సత్యాశయశ్రీ వృర్వీవర్ణకున 
తాామళాసనం దొరికింది. ఈ శాసనం తేదీ |క్రీ.శ. 616 అనీ, అందుచే సత్యా 
శ్రయశ్రీ పృథ్వీవల్లభుడు రెండో పులికేశియని ఎన్‌. రామేశన్‌గారు చేసిన 
నిర్ణయాన్ని నేలటూరు వెంకటర మణయ్యగారు మొదలై నవారు ఆంగీకరించారు. 
ఈ నిర్ణయం (వకారం క్రీ శ. 616 లోనే పులకేశి hse రాన్ని జయించి సోదరు 
డైన కుబ్బ విష్ణువర్థనుని పాలకుడుగా నియమించినాడనీ 617. 24 ల మధ్య 
కాలంలో విష్టువర్దను చాళుక్యాధికారాన్ని వటిష్టంచేని అన్న అంగీకారంతో | కీ.శ. 
624 నుండి “స్యతం|తంగా వ్యవహరించినాడని చెప్పవలె కాని దీక్షిత్‌, రమేష్‌ 
గార్డు మారుటూరు శాసనం తేదీని కీ.శ. 598 . 99 అని సరిదిద్దినారు. ఐనచో 
తీరొంధం పై దండెత్తి పిష్టపుర, కుణాళ (కొల్లేరు) యుద్దాలో విజయం పొందింది 
మంగేేశథడు. ఈ బకతూల అనంతరం లృష్టాతీరంలోని కొల్లూరులో విడిసీ 
అలుకురాజును మంగళనిలయంపై అధిపతినిచేసి మారుటూరు ఆగహోరాన్ని 
కర్ణాట (బాహ్మణులకు దత్తం చేశాడు. ఆలుకురాజు, అగహారము చాళుక్యాధి 
కారానికి కాపుదలగా ఉండగలవని మంగేశశళుడు ఆశించి ఉంటాడు. కొల్లూరు, 
మంగళనిలయం, మారుటూరు కృష్ణకు దశ్షిణాన ఇంచుమించు కర్మరాష్ట్రంలోనే 
వున్నాయి. కృష్ణకు ఉత్తరాన వేంగి (కుణాల), కళింగ (పిష్టపుర) పాంతాల్లో 
AC. 10 


146 


చాళుక్యాధికారాన్ని పడిలపరచే చర్యులనాతడు చేసినట్టు కన్సించదు. అందుచే 
ఈ [పాంతాలపై మంగశేశుని దాడి కేవలం సుడిగాలి వంటిది; దానివల్ల శాశ్వత 
న జరగలేదని చెప్పవచ్చు. 

బాదామికి మరలినంత నే మంగ శేశునకు పుల కేశితో సంఘర్షణ పారంభమై 
వుంటుంది. చివరకు అనంతపురం జిల్లాలోని ఎలపట్టు సింధిగె. దగ్గర మంగ 
శేశుని ఓడించి వధించి పృలకేశి హహ్‌ సింహాసనం అధిష్టించాడు. కర్ణాటక 
మహారాష్ట్ర (పాంశాల్లోని సామంశులను వశవర్తులనుగా చేసుకొనడానికి పుల 
కేశికి చాలాకాలం పట్టియుండవలె, డీ. శ 617 నాటికి పులకేశి తీరాం దోరగా 
దృష్టి మరల్చినాడు. (క్రీ శ. 617 తర్వాత "క్షువర్భనుడు మహారాష్ట్రంలోవున్న 
నిదర్శనలు లేవు. అందుచే తీరారధాన్ని జయించడానికి పులకేశి అతణ్ణి నియ 
మించి ఉంటాడు. సుమారు (కీ శ. 600 _ 624 మధ్యకాలం తీరాంధ చరి తలో 
అజ్ఞాతయుగం ఆని చెప్పవచ్చు విష్ణుకుండుల పతనానంతరం దాళుక్ళ్య దండ 
యాత సృష్టించిన అలజడిలో స్టానిక పాలకులు గిరి వన, జల, స్థల దుర్గాలను 
స్థావరాలుగా. చేసుకొని పాలంతి హాగనాషు, పీగ్రిల్రో బహూశా దుర్భ్ణయులు బల 
పత పట్టపర్థన, (బవహ్మ, కాలకంప, అటవపిదుర్దయ, బుద్ధవ ర్మల సహా 
యంతో విష్టవర్థనుడు కళింగాంధము, వేంగి కర్మ రాష్ట్రాలను పూర్తిగా 
స్వాధీనం చేసుకున్నాడు. వీరిలో బుద్ధవర్మ దుర్ణయుడు; ౯హుళా భేదోపాయం 
ప్రయోగించి పష్టువర్ధనుడు స్థానికులైన దుర్దయులలో కొందరిని తనవైపు తిప్పు 
కొని ఇతరురను నిర్జంచి వు-టాడు. దేశ ఆకమణ కీ శ. 624 నాటికి పూర్తి 
అయింది నాడుమొవలు పులకేశి అంగీకారంతో విష్ణువర్దనుడు వేంగిని 
స్యతం|తంగా పాలించినాడు. అయితే కొప్పరం శాసనంలో (కీ. శ. 631) 
పులకేశి విష్ణువర్థనుసి “యువరాజు” ఆని వ్యవహరింపగా చీవురుపల్టి శాసనంలో 
( కీ శ. 641) “వ్దువర్థనుడు మహారాజు బిరుదం గాల్చినాడు. త శ్రీశ, 
641 లో పల్దపనింహవర్మ చేతిలో పులకేశి పరాజయం అవకాశంగా తీసుకొని 
విష్ణువర్ధనుడు స్వత ౦, తించి మహారాజు బిరుదం ధరంచినాడు;కాని నరసింహవర్మ 
తోటి దాదామి యుద్ధంలో పుల కేశితోబాటు మరణించివుంటాడు అనే భావాలు 
(శ్రీ యన్‌. ర మేళన్‌) పరస్పర విషద్దాః౦. వేంగిలో మహారాజుగా పాలిస్తు 
న్నృప్పటికి విష్ణువర్ధనుడు పు ' కే?కి బీయాతహకే అతణ్ణి పుల కేశి వాత్సల్యంతో 
యునరాజద్న ష్టితోనే చూచినాడఎడం సమంజసం. శ్ర శ 624 నుండి విష్ణు 
వం ముడు ks ఆగ మహారాజుగా. వేంగి” వాలించినందువ లనే ఆత శని 


| 


147 


రుబ్ద విష్ణువర్ధనుడు (క్రీశ. 624 = 641.2) 


కుబ్బ పష్టు పర్ణ నుడు మహాపరా[క మషింతుడు. పదిహేడు సంవత్స రాలు 
పెగా వేంగిని పాలీంచినాడు. వేంగిలో చాపక (ధికారస్తాప'_ ఆతడు సాధించిన 
ఘవవిజయ మేనని చెవృవచ్చు స్థం, జల, పన, గి _“విషషదుర్గాలను వ 
డంలో సమర్భుడు; అందుచేతనే అతనికి “పిషమసిద్ది' బిముదం లభించింది. నకు 
సాయందచేసిన సేనానులను భిన్న (పాంతాలలో నోమంతమా ండ లికులు గా 3 
నియమించాడు. బుద్ధవర్య్మకు గిరిపళ్చిప.సీమ (గుంటూరు జిల్లాల) నిచ్చినాడు. 
కుబ్జ విష్ణు వర్ణ నునకు మకరధ జుడనే దిరుడం కూడ ఉండ. తతడు వమ 
భాగవతుడు; ఆత నిభార్య అయ్యణ మహాదేవ జై నమతాభిమాని. బెజవాడలో 
కవరూరిగణ జై ses నెడుంబివనది “fy న్యంచింది. ఈ కవరూరిగణానికి 
గుజరాతు [వధాన కేర్యదంగా తెలుస్తుంది. 
తూర్పుచాళుక్యులు _ పలవులు _ బోయలు 


రగ 

కుబ్బ విష్ణువు కుమారుడ, జ యసింహవల్లధుడు. సరల కాశారు విజయ 
సిద్ధి విరుదాలతో 33 సం॥ (641. 73) పాలించినాడు. రెండో పుల కేశ్‌ గ్‌ మరణంతో 
కష్టనష్టాలకు గురియైన సోదర బాదామిచాకుక్యుల కాతడు సహాయం చసినట్లు 
కన్సీంచదు. ఈతని కాలంలోనే వేంగీ చాళుక్యులకు వల్పవులకు మధ్య సంఘర్షణ 
(ప్రారంభమయింది. ఉభయ రాజ్యాల మధ్య | సకాశం జిల్లా కందుకూరు నుండి 
నెల్లూరు జిల్హాలోనికి బో యవిహార దేశం వ్యాపించి వు వంది. బోయలు ౬టవికులు; 
మంచి ధానుమ్మలు. పొరుగున వున్న నాగరిక (పజల ననుసరించి తమ జీవిత 
విధానం సంస్క రించుకొన్నట్లు కవ్విస్తుంది వారిలో వున న్న్న అలబోయ, దొంది 
బోయ, మండుబోయ, కోయిలబోయ వదాలనుబట్టి వారిలో వృ త్తివరమైగ 
సామాజిక విభజన ఏర్పడినట్లు, నాడు విసృత (వబారంలో ప్లున్న శవ వై సవ 
మతాల |పభావం వల్ల దేవాలయాలు (కోయిల్‌) ) నిర్మించుకొని పూజారురిను 
నియమించుకొన్న టు తెస్తుంది. పల్లవుల కొలువులో వున్న దండి మహాకవి 
తన దశకుమార చర్మితలో బాహ్మణులు కిరాతుల భోజనం చే చేస్తూ జారితో కలిసి 
నివసీసున్నారని నిరసన వ్యక్తం చేస్తాడు. వీరు బహుళా బోయలకు వ 
బోధన చేస్తూ సంస్కృత "నాగరకత పట్ట అభిమానం కలిగించినారని చప్ప 
వచ్చు బోయలు కొట్టము (దుర్గము)లు నిర్మించుకొని తెగల రాజ్యాలుగా 
నేరుడినారు వీరిని తమ ల లా. దేసుకోడానికి పల్దవులు చాళుక్యులు 
(పయత్నించినారు జయసింహుడు తన పెదమద్దాల కాసనాన్ని ఉదయపురం 
నుండి ఇచ్చినాడు. ఉదయపురం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి అని 
అభ్మిపాయం అయినచో పల్లవ ౯ గాజ? పె విజయాదిత ని (రెండో పులకేశి 
కుమారుడు) దండయ్మాతలు చ్రేరస్మరించుకొని జయసీంహుడా |పాంతాలను 
ఆకమించి, ఆచటి బోయరాజులను సామంతులుగా చేసికొని యుండవచ్చును. 


148 


కళింగాంధృ్మపాంతంలోని శతు ₹ేషాన్ని సయితం జయసింహుడు తుద 
ముట్టించినాడని ఆతని పోలమూరు శాసనం సూచిస్తున్నది. జయసీంహునకు 
సంతానం లేదు. తమ్మునిప్మౌతుడై న మంగిని తనకు యునరాజుగా నియమించు 
కున్నాడు. 

జయసింహుని తరువాత ఇందభట్టారకుడు ఏడురోజుల), రెండో విష్ణు 
వర్ణనుడు (673. 81), మంగి యువరాజు (681. 705), రెండో జయసింహుడు 
705- 717), వరుసగా రాజ్యం చేసినారు. జయసింహవల్రభు డ్నాకమించిన 
బోయకొట్టాలలో చాళుక్యాధికారాన్ని బలపరిచే బాధ్యత వీరు వహించవలసి 
వచ్చింది. ఆ కార్య కమంలోనే బోయ (బాహ్మణుల రుషిగో_ శాలను. సనాతన 
సామాజిక వ్యవస్థలో వారి స్థానాన్ని గుర్తించి, కర్మ రాష్ట్రంలో వారికి అగ 
హారాలిచ్చినట్లు రేయూరు, పంత తాత; కొండనాగూరు కాగనాలనుండి తెలు 
స్తున్నది. ఈ (బాహ్మణులద్వారా చాళుక్యాధికారానికి బోయల విశ్వాస సహ 
కారాలు సాధించి తద్వారా పల్పవదాడుల నరికట్టవచ్చని వీరి ఆశయం. 

రెండో జయసీంహుని మరణానంతరం వేంగిరాజ్యంలో అంతఃకలహాలు 
(పారంభమయినాయి. జయసీంహునకు సంతానం లేనందున ఆతని సోదరుల్లో 
పెద్దవాడై న మూడో విష్ణువర్ధనుడు సింహాసనం ఎక్కూవలె. కాని చిన్నవాడైన 
కొక్కీలి నీంహాసనం ఆ|కమించి ఆరుమాసాలు రాజ్యంచేసి పద భష్టుడై పారిపోయి 
మధ్య కళింగలో ఎలమంచిలి రాజధానిగా స్వతం[తరాజ్యం స్థాపించుకున్నాడు. 
కొక్కిలి అనంతరం మూడు తరాలవారు _ మంగివర్మ, వినయాదిత్యవర్మ, 
శ్రీ కొక్కిలివర్మ ఎలమంచిలి రాజ్యం పాలించినారు. ఈ కాలంలో వేంగి 
పాలకులు ఎలమంచిలి రాజ్యంలో జోక్యం కలిగించుకోలేదు. అనంతరం ఎల 
నుంచిలి వేంగిలో లీనమయింది. 

కొక్కిలిని పారదోలి మూడో విష్ణువర్ణనుడు సమస్త భువనాశయ, 
' తీతువనాంకుళ, విషమనిద్ది బిరుదులు ధరించి 24 సం॥లు (718.52) పాలించి 
నాడీ. పల్దవమల్ల బిరుదాంచితుడై న రెండో నందివర్మ ఈతని సమకాలికుడు. 
నందివర్శ బలపర్శాకమాలు గల రాజు. వేంగి చాళుక్యవంశంలోని అంతః 
కలహాలు ఆతనికి మంచి అవకాశమయినాయి. ఆతని ఉదయేందిరం శాసనాన్ని 
బట్టి ఆతని సేనాపతి ఉదయచం దుడు దండెత్తి, పాకనాడు (నెల్లూరు) 
ప్రాంతంలోని బోయకొట్టాలను పాలించే పృథ్వీవ్యా! ఘరాజును పాఠదోలి వానిని 
ఆక మిఠచినాడు. వ్యాఘరాజు బహుళా తూర్పు చాళుక్యుల సామంతుడే. ఈతని 
పేరు బోయలలో సంస్కృతంపట్ట అబిమాగానికి నిదర్శనం. బోయకొట్టాలు 
తిరిగి పల్గవుల స్వాధీనమయినాయి. 


149 


తూర్పుచాళుక్కులు - రాష్ట్రకూటులు 

మూడో విష్ణువర్ధనుని కుమారుడై న విజయాదిత్యుని కాలంలో (753.770) 
కర్జాటకంలో రాజకీయ విప్లవం జరిగింది. శ్రీ. శ. 753 లో బాదామి చాళుక్యుల్లో 
చివరివాడై న రెండో కీర్తివర్మను పారదోలి, నాటివరకు చాళుక్య సామంతుడైన 
రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు స్యతంత రాష్ట్రకూట రాజ్యం స్థాపించి 
నాడు. దక్షిణాపథ రాజకీయాల్లో ఈ విప్లవం అనేకపరిణామూలకు దారితీసీంది. 
తమ బంధువులైన బాదామిచాళుక్యులు పద భష్టులయినందున తూర్పుచాళుక్యులు 
నిస్సహాయులు కావడమేగాక తరచుగా రాష్ట్రకూట స్మా మాజ్యకాంశకు బలి 
ఆయినారు. దంతిదుర్దుడు శ్రీ త ల్మపాంతాలనుగూడ జయించి ఆక మిందినిట్లు 
చెప్పుకున్నాడు. తెలంగాణా, రాయలసీమ (ప్రాంతాల్లో బాలభాగం రాష్ట్రకూట 
సామాజ్యంలో చేరింది. 

రాష్ట్రకూట తూర్పుచాళుక్య వంశాలమధ్య సంఘర్షణ విజయాదిత్యుని 
కాలంలోనే | పారంభమయింది. దంతిదుర్లుడు |క్షీ.ళ. 756 లో మరణింది, ఆతని 
పిన తండి కృష్ణుడు రాష్ట్రకూట నింహాసనం ఎక్కినాడు. కాని, సుమారు పది 
సంవత్సరాల కాలం ఆతడు శ తువులతో దాయాదులతో పోఠరాడవలనీ వచ్చింది. 
కృష్ణుని విరోధులలో రాహప్ప చాల బలవంతుడై నట్లు కన్పిస్తుంది. అతడు 
బహుశా బాదామి చాళుక్య వంశస్థుడై యుండవచ్చు విజయాదిత్యుడు కృష్ణుని 
శతువులతో చేరి ఆతి పద భమ్టుని చేయడానికి (పయత్నించినాడు. తన 
శ తువులందరినీ నిర్దించి సీంవోసనం పై స్థిరపడిన వెంటనే క ఎమ్షుడు (వతీకార 
చర్యగా తన కుమారుడైన యువరాజ గోవిందుని వేంగిపై దాడి పంపినాడు. 
విజయాదిత్యుడు ఓడిపోయి అపార ధనరాశులు, తన రాజ్యంలో కొంతభాగము 
రాష్ట్రకూటులకిచ్చి సంధి చేసుకున్నాడు. ఇది మొదలు సుమారు రెండు 
శతాబ్దాలవరకు రాష్ట్రకూటులు తూర్పు చాళుక్యులు బద్ద విరోధులై అవకాశం 
చిక్కి నప్పుడెల్ల ఫోరాడినారు. 

విజయాదిత్యుని కుమారుడైన నాలుగో విష్సువర్టనుని (771806) గురించి 
తూర్పుచాళుక్య శాసనాల్లో ఎక్కువ వర్తమానం కన్పించదు. కాని, రాష్ట్రకూటుల 
శాసనాలనుండి పంపకవి రచించిన కన్నడ విక మార్చుని విజయం నుండి కొంత 
సమాచారం లభిస్తున్నది. విష్ణువర్దనుడు రాష్ట్రకూట రాజకీయాల్లో (వముఖప్మాత 
నిర్వహించినాడు. రాష్ట్రకూట కృష్ణుడు మర ణీంచగా( 772) గోవిందుడు సింహో 
సనం ఎక్కినాడు. కాని, ఆతణ్ణి తమ్ముడు నిరపమధారావర్షబిరుదాంచితుడై న 
ధృవుడు పతిఘటించినాడు. ఇది విష్ణువర్థనునకు మంచి అవకాశమయింది. విష్ణు 
వరనుడు గోవిందుని పక్షం నిలిచినాడు. మాళవ, కాంచి, గంగవాడి పతువులు 


జముతత గోవిందునికి సాయపడినారు. కాని, ఈ మ్మితకూటమిని ఓడించి ధృవుడు 


150 


సింహాసనం ఆక్రమించినాడు వెంటనే దృవుడు వేంగీశుని శిక్షించడానికై వేంగి "పై 
దండు పంపినాకు. చేములవాడ చానకా ధీశుడైన మొదటి అరికేసరి ఈ దండ 
యాతను నిర్వహించినాడు వేంగీ తికళింగములను ధృవుని పంవున అరికేసరి 
జయించినట్టు వికమార్జున విజయం పేర్కొంటున్నది. విష్ణువర్దనుడు ఓడి 
రాష్ట్ర 9కూటగార భౌమత్వం ఆంగీకరించి కప్పం డెల్లించడ మేగాక తన కుమార్తె 
శీలమహాదేవిని ఇచ్చి ధృవునకు పెండ్లి చేసినవాడు. శీలమహాదేవి ధృవునకు 
పట్టమహిషి అయింది. 

రాష్ట్రకూట ధృవుడు క్రీ.శ. 794 లో మరణించగా అతని కుమారుడు 
మూడో గోవిందుడు సీింహాసనమెక్కినాడు కాని, గోవిందుని అన్న కంభ 
తిరుగుబాటొనర్చినాడు. ఈ అంతఃకలహం wane తీసుకొని నాలుగో 
విష్ణువర్ధనుడు స్వతంతించి రాష్ట్రికూటులకు కప్పం చెల్లించడం మానినాడు. 

నాలుగో వీష్టువర్దనుని మరణానంతరం ఆతని కుమారుడైన రెండో 
విజయాదిత్యునకు ఫీమస్‌లుకికి మధ్య సింహాసనానికై సోరాటం (పారంభ 
మయింది, వేంగిలో రాష్ట్రకూట సార్వభౌమత్వం పునరుద్ధరించడానికి ఈ ఆంతః 
కలహం అవకాశమని గోవిందుడు (గహించినాడు. “అతని సైనికసహాయం 
భీమసలుకికి లభించింది. విజయాదిత్యుని సింహాసనం నుండి పారదోలి భీమసలుకి 
వేంగికి రాజై నాడు. కాని, రా ష్ట్రకూట కాసవాలనుబట్టి సలుకి సామంకుడై రాష్ట్ర 
కూ టాధిపునకు ఊడిగం చేసినట్లు తెలుస్తుంది. వేంగి! రాజ్య] పతిష్టకు తీరని నష్టం 
కలిగింది. 

సింహాసనం కోల్పోయిన విజ ఎయాదిత్యుడు నిస్నవ్వాయంగా ఊరుకో లేదు 
సవతి సోదరుడు 'హైహయుడునై న నృసరుదుని షు. బహుశా బెజవాడను 
స్తావరంగా చేసుకొని భీమసలుకితో, అతనికి సాయంగా ఉన్న రాష్ట్రకూట, 
వశ్చిమగంగ సైన్యాలతో పన్నెండు సంవత్సరాలు ఘోరంగా పోరాడినాడు. 
ఉభయపక్షాల మధ్య 1068 యుద్ధాలు జరిగీనట్టు శాసనాలు చెబుతున్నాయి 
ఈలోగా మూడో గోఎందుడు మరణించి (814) బాలుడై న న అ మోఘవర్షుడు సింహా 
సనమెక్కినాడు, ఇది అరనుగా (గహింవి, రాష్ట్రకూట సామంతులనేకులు తిరుగు 
బాటు చేయడంతో రాష్ట్రకూట సార్వభౌమాధికా కారం కాత్కాలికంగా అ స్తమించి 
న్టు స కనిస్తుంది. ఇట్టి పరిస్థి. ల్లో ప్రషవలుకికి రాష్ట్రకూట సహాయం లభించే 

కాకంలేమ. అందుచేత 2 విజ హూదిత్యాడు విజృంభించి |కీ శ. 813 లో సలుకిని 

ఓడించి పారవోలి వేంగి సింహాసనం ఆ (కమించిాాడు అంతటితో ఆగక 
విజ యాదిశ్యుడు రాష్ట్ర) మాట హా గామాజ్యంపై దండెత్తి వీరవిహారం చేసినట్టు, 
స్తంభపుకగి (కాంబె? ధంసం చసినట్టు తెల స్తుంది. చాళుక్యార్లవం ముందె త్రీ 
రాష్ట్రమాట వై వై భవాన్ని కుడిచి పెట్టినట్టు రాష్ట్రకూట శాసనాలే చెబుతున్నాయి. 


ఇట్టిపకస్టితుల్లో రాష్ట్రరికూ:ట వ-వహారాలు నిర్వహిస్తున్న గుజరాత్‌ రాష్ట్ర 
3 అజో ళం 
రా కః నవడి తగ కూతురు కీట 
మహాదేవిని విజయా 3గు ని కమారుడు (కలి? విర్ణనర్టరు గిచ్చి పెండ్రిెేసి సంధి 
కుదుర్చుకున్నాడు. ఈ దండయ్యాత సందర్భంలోనే విజయాదిత్యుడు నాగరాజు 
నోడించినట్లు తెలుస్తుంది. ఈ నాగరాజు గూర్జర (వతీవారరాజైన రెండో నా 
భటుడని ఒక అభ్మిపాయం. కాదు, నాడు బక్క కర్‌ ప్రాంతాన్ని పాళిసున్న నాగ 
వంశజాల్లోనివాడసి కొండరి ఆభ్మిపాయం. 
స్మవనిర్థనైన తూర్పుచాళుక్యుల్లో రెండో విజయాదిళ్యుడొకడు. ఆతడు 
మహావీరుడు, నీరేం దమృగరా జ బిరుదు ధకంచి వేంగి |వతిష్టను పుళరుద్దరించి 
నాడు. వ యుద్దాలు 'సయడమేగాక కకాభిమాని. తాను పోరాడిన 108 'యద్ద 
భూములలో నరేందమృ గేశరాలయాల "పేరున శివాలయాలు నిర్మించి 
నాడట. తన రాజ్యంలో పలు ఆగహారాలు నెలకొల్పినాడు స్మతములు, చలి 
వేందిరలు, విహారవనాలు నిర్మించినాడు ఆతని ఆస్థానంలో అనేకమంది 
కవులు, గాయకులు, శిల్పులు, చి, తలేభకులు, నటకులు పోషణనందుకొన్నారు. 
బెజవాడకాపేరు విజయాడిత్యుని వల్లనే వచ్చిందని కొందరి అభి పాయం. 
విజయాదిత్సుని అనంతరం “ఆతని కుమారుడు ఐదో పి ష్టు వర్ధనుడు ఒక్కా 
సందత్సరం మాతం పాలించి వాడు (క. శ. 46.47. ) ఈతడు కలివిష్ణువర్దను 
డని , వేసిద్దికెక్సి నాడు. కలి అంటే వీరుడని ఆర్థం ఉంఏ. బహుళా తం'(డిచేసేన 
యుద్ధాల్లో పాల్గొని ఈ బిరుదం సౌందివుంటాడు. ఈతనికి శీలమవోదేవివల్ల 
విజయాదిత్య, “నృవకామ, యుద్దమల్ల ఆనే కుమారులు కలిగినారు. 


a 


గుణగవిజయాదిత్కుడు 

కలివిష్టువు కుమారుడు మూడోవిజయాదిత్యునే గుణగవిజయాదిత్వుడని 
వ్యవహరిస్తారు. “గుణకనెల్ల” అనే మాటకు గుణాలచే ఆందమయినవాడు ఆని 
అర్థం. గుణగుడు తూర్పుచాళుక్యనా జులందరిలో అ గగణ్బుడు. మహావర్మాక మ 
శాలి. చాళుక్య ఏజయధ్యజాన్ని గంగానది మొదలు కావేరి పర్యంతం వీరవిహారం 
చేయించినవాడు. ఆతని కాలంలో వేంగి బలగౌరవాలు ఇనుమడించినాయి. 

గుణగ విజయాదిత్యుని శాసనాలు తొమ్మిది లభించినాయి. వానిలో మచిలీ 
వట్టణం, గుంటూరు, సాతులూరు, సీపలి త్యామకాసనాలు, శిలాశాసనం 
ముఖ్యమైనవి. తరువాత వచ్చిన చాళుక్య భీముని ఆ తలి శాసనం, ఆవ్మారాజు 
ఈడేరు, కలుచుంబ; చు కాసనాలు, రాష్ట్ర్రకు కాట కాసనాలనుండి చుణగుని చరిత 

తెలుస్తున్నది. 

గుణగుని పాలగ”కాలం (కీ శ 848.891) యుద్దాలళో దండయాత 

లతో గడిచింది ఈ యుద్దాలు నిర్వహించడ ౦లో ఆతనికి | పథకుళ క్షిపరా యణుణు 


యుద్ధ తంతజ్ఞులు చకుర్విధోపాయ (పయోగచతురులై న నల్గురు (నాహ్మణ 
“సేనానులు తోడ్పడినారు. వారిలో కడియరాజు, ఆతనికొడుకు పండురంగడు 
[పథమగణ్యులు. మిగిలిన ఇద్దరు వినయడిళర్మ. రాజాదిత్యుడు. రాజాదిత్యుడు 
తొండై మండలం నుండి వచ్చినవాడు సింహాసనం ఎక్కిన వెంటనే గుణగుడు 
నోయకొట్టములపై యుద్దం చేయవలసి వచ్చింది. తూర్పు చాళుక్యులకు రాష్ట్ర 
కూటులకు మధ్య జరిగిన యుద్ధాలు పురస్క రించుకొని పల్పవుల (పోత్సాహంతో 
బోయలు వేంగిరాజ్యంపె దాడులు సాగించి వుంటారు. అందుచే వారి నణచ 
డానికై గుణగుడు వండరంగ 'సేనానిని పంపినాడు. పండరంగడు బోయల 
(వధాన ని సావరాలైన నెల్లూరును దగ్గంచేని కర్చెమును నేలమట్టంచే సి పన్నెండు 
కొట్టాలను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం కందుకూరును బెజవాడ వలె 
బలిష్టమైన దుర్గంగా చేసుకొని, ఆ [పాంతంలో శాంతిభ[దతలు నెలకొల్పి పరి 
రక్షించినాడు. ఫ్ర దండయ్యాత సందర్భంలోనే పల్పవ, పాండ్యరాజుల నుండి 
“హేమాన్ని' (గహించి వుంటాడు. అనంతరం పండరంగడు రాహన అనే 
శతువును ఆణచినాడు. ఈ రాహన ఎవరో |పస్తుతానికి గుర్దీించడం కష్టం, 
కొట్టములు నశించడంతో బోయలు తీరారధంలో విస్తరించి వ్యవసాయ వాణిజ్యాది 
వృత్తులవలంబించి ధనికులై రాజస్థానాల్లో (వవేశించి నెట్టి, రెడ్డి, నాయుడు, 
కమ్మ కులాలలో లీనమయినారు. 

గుణగ రాష్ట్రకూట సంబంధాలలో రెండు [ప్రధాన ఘట్టాలున్నాయి. 
మొదటిఘట్టంలో గుణగుడు పరాజయం పౌందడమేగాక ఆమోఘవరుని ఆజను 
శిరసావహించవలసి వచ్చింది. రెండోఘట్టంలో ర 'ప్రేశుని ఆతని మి[తప్ఫందాన్ని 
ఓడించి వారలరాజ్యాలలో వీరవిహారంచేసి నాటివరకు తూర్పుచాళుక్కులు పొందిన 
పరాభవాలకు (వతీకారం చేయడమేగాక దక్షిణాపథ ఆధిపత్యం సాధించినాడు. 

బహుశా బోయకొట్టాలతో చాసక్క్యులకు యుద్ధం జరిగే రోజుల్లోనే ఆమోఘ 
వర్పుడు చాళక్యరాజ్యం'పై "ea త్రినాడు. వింగవల్రీచెంత ఇరుపషులకు భీకర 
యుద్ధం జరిగింది చాళుక్యులనే " భాద్యాలతో ఆమోఘవర్భడు యముని తృప్తి 
చేసినాడని రాష్ట్రకూట శాసనాలు చెబుతున్నాయి. గుణగుడు ఓడినాడు ఆమోఘ 
వర్షుని జీవితాంతము గుణగుడా తని సామంతుడై నాడు. 

ఇవే సమయంలో రాష్ట్రకూట సామంతుడై న వశ్చిమ గంగరాజు నీతి 
మార్గ రణఏ కముడు నొలంబుల సహాయంతో అ మోఘవర్షుని ధిక్కరించినాడు. 
వారి నణచడానిశతై ర ప్రేశుడు గుణగుని దండుపంపినాడు. ఈ దండయ్మాత 
క్రీ.శ. 3/0 పాంతంలో జరిగివుంటుంది. గంగవాడి పై దాడిని తూర్పుచాళుక్యుల 
శాసనాలు విపులంగా వర్ణిస్తున్నాయి. ఇందు మొదటిఘట్టం నొలంబవాడి పై దాడి. 
నొలంబవాడిని నాడు పాలిస్తున్నది పొలల్పోర నొాలంబాధిరాజు క్రీ, శ, 830.870) 


153 


ఇతనికే మంగళ లేక మంగి అనే పేరున్నట్టు సోమశేఖరశర్మ గారి 
తీర్మానము. నొలంబులతో సంగామం జకిగింది. సేనాని వినయడిశర్మ 
సాయంతో గుణగుడు మంగిని సంహరించి గంగవాడిపై పురోగమించినాడు. 
రణవ్మికముడు గంగకూటము (శివగంగకోట?) లో తల దాచుకొన్నాడు. కాని 
గుణగుడాతనిని నోడించినాడు, రణవి,కమ ఆ మోఘవరులమధ్య సంధి కుదిరి 
బంధుత్వం ఏర్పడింది. 

గుణగ డొక చోళరా!:' శరణా ర్రికాగా కాచినట్లు శాసనాల్లో ఉంది. ఈతడు 
బహుశా నొలంబులకు అదీకాళం కలో. యయిన “రేనాటి చోడులలోనివాడయి 
వుండవచ్చు, అతణ్ణి కొచింది గంగవాడిష దండయా త సందర్భంలో అయి 
వుంటుంది. 

ఆమోఘవర్పడు (కీ ళ. 880 లో మరణించి ఆతని కుమారుడు రెండో 
కృష్ణుడు సింహాసనం ఎక్క డంతో yr దుర్ధినాలు పారంభమయి 
నాయి. గూర్ణర (పతీవోరుల్లో (పమ ఒడయిన మిహిరభోజుడు రాష్ట్రకూట 
రాజ్యంపై దండె త్రినాడు. మాళవము | పరీహారుల వశమయింది. రాష్ట్రకూటరాజ్యం 
కల్టోలితమయింది. ఇది గుణగ,నకు సధనకాళమయింది. ఆతడు  స్వతం్థతించ 
డ'మేగాక వూర్వపరాభవానికి పలీకారంగా రాష్ట్రకూట రాజ్యంపై జై తయా 
జరిపీనాడు. ఈ దాడుల వివరాలు రూర్చుదాఓకు;ల శాసనాల నుండి లలిసు 
న్నాయి. వీనిని పండరంగ సీనాపతి సిర్వహిందినాడు. రాష్ట్రకూట కృష్ణుడు, 
ఆతని బావమరది దాహళ దేళాధ్రీకుడై =, నంకిలుడు (శంకరగణరణవ్మిగహ) వలు 


యుద్ధాలలో నోడి వెన్నుజపినారు. ఆగంతరం గంగా నర్మదానదుల మధ్యస్థ 
మైన దాహళముపై దండయాథ జరిగిం. మార్గమధ్యంలో ర స్టేకుని 
సామంతుడు వేములవాడ దాకుళ్కాధివలి ఆయిన బడ్జెగ ఓడిపోయినాడు. 
బడ్జెగ మహావరా కమశాలియెగ యుద్ధవీరుడుగా పంపకవి వ్మికమార్జున 
విజయం వర్డిస్తున్నది. బడ్జెగుని ద(కకూటపురం (బస్టర్‌) పరశురామ పీతి 
ఆయింది. కళింగ నేలుచున్న గంగవంశస్టుడు దీవేంద వర్మను ఓడించి ఆతని 
నుండి యుద్ధగజాలు స్వీకరించడం జరిగింది. అనంతరం దశ్షిణకోసల మీదుగా 
వండరంగడు దాహళంలో (ప్రవేశించి రాజధానియైన కిరణపురాన్ని ఆక్రమించి 
నాడు. అటనుండి పశ్చిమంగా పురోగమించి ఆచలసురాన్ని పట్టుకున్నాడు. 
కిరణ అచలప్పరాలను దగ్గం చేసినాడు. గుణగుడు (నెల్లూరు, కిరణ, అచల) 
త్రిపుర మర్త్య మహేశ్వర వీరుదం ధరించినాడు. గుణగుని అఖండ విజయాన్ని 
తన వరాజయాన్ని రెండో కృమ్లుడు ఆంగీకరించినాడు. రాష్ట్రకూటుల నుండి 
సార్వభౌమ నూచకమైన పాశిధ్యజాన్ని- గంగాయమునా తోరణాన్ని (గ్రహించి 


154 


దక్షిణాపథపతిత్యాన్ని సూచించే 'సుమదిగత సంచమహాశబ్ద' బిరుదాన్ని 
గుణగుడు స్వీకరించినట్లు టు సాతులూరు. ధర్మవరం శాసనాల వల్ల తెలుస్తున్న ది. 

(తిపుర మ _ర్యమాహేశ్యర బికుదంతోపాటు గుణగునకు పరచ[కరామ, 
భువన కందర్ప, పీరమకరధంజ, రణరంగళూ దక, మనుజ పకార బిరుదులు 
న్నాయి. అతడు సాధించిన విజయవరంపరలతో తూర్పు చాళుక్యుల అధికారం 
ఉత్తరాన మహానది నుండి దకశిణాన పులికాట్‌ సరస్సు వరకు విస్తరించింది. 
దక్షిణాపథంలో వారి కత్తికి ఎదురుబేకపోయింది. 'చండచాళుక్యులు*'గా వారు 
(వసిద్దులయినారు. 

గుణగునకు సంతానం లేదు. అందుచేత తమ్ముడు వికమాదిత్యుడు 
యువరాజుగా వ్యవహరించినాడు. ఆతని కుమారుడై న చాళుక్యదీముడే గుణగునకు 
వారసుడు. 


కుటుంబ కలహాలు 


గుణగుని మరణంతో తూర్పుచాళుక్య రాజవంశంలో ఆంతఃకలహాలు చెల 
రేగి రాష్ట్రకూటుల "ప్రై, వారు సాధించిన విజయాలు కేవలం తాత్కాలిక మైనాయి. 
రాజవంశం శాభోపళాఖలై భిన్న శాఖల రాకుమారులు సింహాసనం కాంక్షించి 
రాజ్యాన్ని ర క్రపాతంలో ముంచెత్రినారు. ' వీరి ఆంతఃకలహాలవల్లనే తిరిగి 
వేంగిలో రాష్ట్రకూటుల ఆధిపత్యం పెరిగింది. రాష్ట్ర కాటుల అనంతరం 
కల్యాణి చాళుక్య చోళ స్యా మాజ్యకాంక్షకు వేంగి బలి అయింది 

చాళుక్యభీముడు రాజుకాకుండా దాయాదులు, అంటే అతని పినతండి 
యుద్ధ మల్లుడు ఆతని అనుయాయులు ఆడ్డుపడినట్టు కనిపిస్తుంది. పట్టబంధానికి 
పూర్వమే బీముడు దాయాదులను, రట్టనైనా లను" పారఠదోలినాడని “పండిషాక 
శాసనం చెబుతున్నది. రాష్ట్రకూట సైన్యం దండె త్రివచ్చి రణమర్ధవంశస్టులు 
పాలిస్తున్న మంచికొండనాడును ఆక్రమించింది. ఈ దాడిని వేములవాడ బడ్జెగ 
నిర్వహించినాడని చెప్పవచ్చు. “ముసలిసి జలాశయంలోనే"” వ కొన్న విధంగా 
భీముని బడెగ బంధించినాడని మికమార్భున విజయం దశన కొరవి శాస 
నాన్ని బట్టి రణమర్దవంశనాయకుడై న కుసుమాయుధుడు రట్టనైన్యాల నోడించి 
పారదోలినాడు. చాళుక్య భీముడు బంధవిము కుడె ఆరోవిష్ణవర్దన నామాంతరంతో 
(కీ శ. 692లో పట్టాభిషేక కం జరుప్పుకొనా డు. 

దారపు కు; (టలవల్ల జాఫక్య భీముని రాజ్యకాలం |పకాంతంగా సాగ 
లేదు. చాళుక భీముడు 360 యుద్దాలు చేసినట్టు మల్పపదేవుని పిఠాపురం శాసనం 
చెబుతున్నది. వేంగి రాజ్యంలోని ఈ అస్థిర పరిస్థితులు రెండోకృష్ణునకు మంచి 
నివుకాశ్ల మిచ్చినాయి చతురంగ బలాలతో యో "కడు వేంగిపె ద్‌ండె తినాడు. 
రాకుమారుడు షోడశవర్ష (పాయుడునై న ఇరిమర్తి గండడు చాళుక్య 


155 


నైన్యాధిపత్యం వహించి రాష్ట్ర కూటులతో తలపడినాశు. నిదవద్య పురం, 
పెరువంగూరుల చెంత భీకర యుద్దా *.గికాయి, నిరవద్యపుర యుద్దంలో 
వల్దభుని గజహ ఎర ధానుషృ_బలాల a పటాపంచ లయినా యి “పెకువంగూరు 
యుద్ధంలో ఇరిమరి గండడు రట్ట'సే సేనాపతి గుండయను వధించి లాటసైన్యాలను 
దాయాద్‌ సైన్యాలను పారదోలినాడు కాని, యుద్దంలో తగిలిన గాయాలవల్ల 
ఇరిమ ద్ర గండడు మరణించినాడు. 

రాజ్యకాలం చివర్లో చాకుక్ళథీముడు దేవాలయ నిర్మాణంళోను లలితకళా 
పోషణలోను గడిపినాడు. సామర్షకోట సమీపంలో చాకుక్ళ్ణ భీమవరంలోని 
భీమేశ్యరాల యము, దాక్షారామ ఖీమేశ్వరాలయము తన పేరున చాళకః భీముడు 
కట్టించినవే. ఆతని సామంతుడైన చట్టవ బెజవాడ ఇందకీలాదిపై పార్టేశ్వ 
రాలయం నిర్మించినాడు. సమస గాంధర్వ విద్యాకోవిదయైన చెల్ళవ్వ బీముని 
ఆస్థాన గాయకురాలై నట్టు అ త్రిలి శాసనంనల్ల తెలుస్తున్నది. అమెతండి వ మల్పప్ప 
సంగీ తంలో తుంబురునికంటివాగట! ఫీ శాసనక ర కవివృషభ దిరుదాంచి 
తుడైన వామన; ఈతడూ కావ్యాలంకార సూతరచయితగా భాపిస్తుష్న భట్ట 
వామనుడు ఒకరే +సి చర్మితకారుల అలి పాయము 

చాళుక్యభీముని కుమారుడు కొల్లభిగండ బిరుదాంచితుడునై న నాలుగో 
విజయాదితు, డు ఆరుమాసాలు రాజ్యంచేసినాడు (U కిక 922) ఈతని శాసనాలు 
అభించలేదు కాని, తరువాతి చాశకు; అ శాసనాలనుండి కొల్లభిగండడు తూర్పు 
గంగులతో విర జాయుద్దంచె సినాడని తెలుసు? న్నది. తీకళింగదేశం తూ ర్పుబాళుక్య 
రాజ్య భాగంగా ఉండేది. గుణగడు “దకిణాపథ స్యతికళింగదేశం” పాలించి 
ma కాని, అంతరం గంగవ నంశన్నుడైన వృజహ స్త స్తదేవుడు |డికళింగ పాంతా 
లను జయించి తన రాజ్యంలో కలా పుకొన్నాడు. అందుచే నాలుగో విజయా 
దిత్యుడు కళింగపై దండెత్తిాడు విరకా యుద్ధంతో చాశుక్యు “సెన్యాలు 
పరాజయం చెంది విజయాదిత్యుడు మరణించినాడు. 

విర జాయుద్ధంలో చాళుక్యుల పరాజయానికి చాళుక్యరాజ్యంలో చెలరేగిన 
తిరుగుబాటు పథాన కారణం. నాలుగో విజయాదిత్యుని తమ్ముడైన (రెండో) 
విక్రమాదిత్యుడు చాళుక్యమూలబలంలో కొంత తనవైపు తిప్పుకొని అన్నను 
ధిక్కరించినాడు. వికమాదిత్యుని నూతిమడుగుశాసనం అతడు ఎన్నెద్‌ సంవత్స 
రాల పాటు కృతువులతో యుద్ధాలు చేసినట్టు చెబుతున్నది విక్రమాదిత్యుడు 
(కీ.శ. ౧80 లో సింహాసనం ఆ కమించినాడు. కాబట్టీ ఆతని తిరుగుబాటు 
| కీ.శ. 922 లో విరజా యుద్ధ సమీపకాలంలో | పార ంభ మైనదని స్పష్టమవు 
తున్నది. 


156 


వ్మికమాదిత్యుని తికుగుబాటుతో చాళుక్యరాజ్యంలో పారంభమయిన ఆంత 

కం 14 సంవత్సరాలు భీషణంగా చెలరేగింది. వంశ గౌరవాన్ని దేశ 

స్వాతంత్ర్యాన్ని (వజాకేమాన్ని పాటింపక స్వ్యార్గపరులై అధికార వ్యామోహంతో 

రాకునూరులు అనేక దురాగతాలు చేసినారు. ఈ అంత।కలహాలు తిరిగి రాష్ట్ర, 

కూటులకు సదవకాశం కలిగించినాయి. ఈ స్వల్పకాలంలో ఆర్గురు రాజకుమా 

రులు సింహాసనం ఎక్కి. మరణించినారు, చాళుక్యులు స్యహస్తాలతోనే వేంగి నగ 
రాన్ని పరభరామ్మ పీతి చేసినారు. 

ఇట్టి పరిస్థితుల్లో కొల్లభిగండని కొడుకై న అమ్మరాజు పితృపీతామహుల 
మూలబలాన్ని తనవై ప పుతిప్పకొని సింహాసనం అధిష్టించి (కీ. శ. 922. 920) 
నట్టు ఈతని ఈడేరుళాసనంనుండి గహిస్తున్నాము. ఇతనికి రాజమహేంద 
బిదేదం ఉంది. నాటి పరిస్థితుల్లో వేంగి సురక్షితమైన నగరం కాదని, గోదావరీ 
తీరంలో తన పేర రాజమిహేందనగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకున్నాడు. 
అమ్మరాజు కాలమంతా పితండి వికమాదిత్యునితో యుద్దంతోనే గడచినట్లు 
కన్పిస్తుంది. అమ్మరాజుకు మహాకాల, భండనాదిత్య అనే” సేనాపతులసాయేం 
లభించింది. మహాకాల గౌమకాంబ కుమారుడు. గౌమకాంబ భాళుక భీమునికి 
పాలిచ్చి పెంచిన దాది కూతురు. చాళుక్య నీముని కాలంలో కూడ మహాకాల 
'నెన్యాధ్యక పదవిని నిర్యహించినాడు. 

అమ్మరాజుకొడుకైన కంటిక విజయాదిత్యుడు నీంహాసనం ఎక్కిన పది 
హేను రోజుల్లో ఆతణ్జి తొలగించి రెండో వికదూదిత్యుడొక సంవత్సర కాలం 
పాలించినాడు. ఈతనీకాలంలో (తికళింగరాజ్యం తిరిగి వేంగిలో చేరింది రెండో 
చాళుక్య భీముని శాసనం |పకారం అమ్మరాజు కొడుకైన భీముడు రెండో విక 
మాదిత్యుని సంహరించి ఎన్మిది మాసాలకాలం వేంగిని ఏలినాడు. ఈ ఎన్మిది 
మాసాలు రాజ్యం ఆల్టకల్లోలితం అయినట్టు రెండో అమ్మరాజు మలియంవూడి 
శాసనం వర్షిస్తున్నది: “సూర్యా స్తమయానంతరం రాశ్షసులవలె రెండో వికమా 
దిత్యుని మరణానంతరం దాయాదులైన యుద్దమల్ల, రాజమార్తాండ, కంటిక 
విజయాదిత్యాది రాకుమారులు రాజ్యానికై పోరాడొ (వజలను "నానాహింసలకు 
గురి చేసినారు.” 

ఈ రాజకీయకల్లోలాలను అవకాశంగా తీసుకొని వేంగిలో రాష్ట్ర్రకూటాధి 
వత్యాన్ని పునరుద్ధరించ డానికి నాలుగో గోవిందుడు సంకల్పించి తాలరాజుకుమారు 
డైన యద్దమల్లునకు నైనిక సాయం చేసినాడు. రెండో యుద్దమల్లుడు వారి 
సాయంతో 'ఫీముని వధించి వేంగిరాజ్యం ఆకమించినాడు. 

రాష్ట్రకూట సహాయంవల్ల యుద్ధమల్లునకు (కీ. ద 930.34) ఉపకారం 
కంచె అపకారమే ఎక్కువ జరిగింది. దాయాదులు నింహాసనం ఆక్రమించే 


157 


[పయత్నాలు మానలేదు. రాష్ట్రకూట సేనావతులై న బో యసామంతులు వివిధ 
(పాంతాల్లో స్థావరా లేర్పరచుకొని అధికారం నిర్వహించినారు. బహుశా వారి 
దౌర్జన్యాలు సహించలేక యుద్ధమల్లుడు వేంగి రాజమహేందవర నగరాలను వీడ 
వలసి వచ్చింది. కృష్ణానదికి దక్షిణ |పాంతాన్నే అతని అధికారం చెల్లుబడి ఆయి 
నట్టు కన్పిస్తోంది. చేబోలు రాజధానిగా చేసుకొని అతడు పాలించినట్లు ఆతని 
బెజవాడ మధ్యాక్కరల శాసనం సూచిస్తున్నది. బెజవాడ ఆతని రాజధానియని 
వెంకటరమణ య్యగారి అభ్మిపాయము. 

యుద్దమల్లుని తొలగించి రెండో చాపక్యలీముడు క్రీ.శ. 935 లో రాజయి 
నాడు. ఈతడు నాలుగో విజయాదిత్యుని కుమారుడు. తల్లి మేలాంబ. రెండో 
భీముని కోలవెన్ను శాసనంతోబాటు ఆతని కొడుకు రెండో ఆమ్మరాజు మలియం 
వూడి, కలుచుంబ్బరు కాసనాలనుండి యుద్దమల్లు నితో జాటు కాశవిక్కి_, రాజ 
మార్తాండ, అయ్యప, లోవబిక్కి మొదలై నవారీ నాతడు వధించినట్టు తెలు 
స్తుంది. కాని, రెండో ఆమ్మ రాజు యుద్దమల్లునితో పోరాడినట్లు ఉన్నందున రీముడు 
యుద్ధమల్లుని చంపినాడనడం సజతకాడు. ఇక మిగిలినవారందరు నాలుగో 
గోవిందుని సేనాపతులు, సామంతులు అయివుంటారు. 

రాష్ట్రకూట రాజ్యంలో నాలుగో గోవిందుని పై వచ్చిన తిరుగుబాటు రెండో 


నీమునకు మంచి అవకాశం అయింది. నాలుగో గోవిందుడు రెండో ఆ మోఘవర్షని 
తొలగించి సింహాసనం ఆ(కమించినాడు. అందుకే ఆతనికి (వజాదరణ లభించ 


లేదు. ఇది ఇట్లుండగా గోవిందుని పినతండి బడ్జెన తిరుగుబాటు చేసినాడు. 
దాహళ దేశారీపేలు, వేములవాడ రెండో అరికేసరి బడ్జెనకు సహాయంగా నిలిచి 
నారు. మంచికొండనాడునేలే ముదిగొండ చాళుక్యనా యకుడై న విజయాదిశ్యుడు 
కూడ తిరుగుబాటుచేసి తనపై దండె తివచ్చిన రాష్ట్రళాట సేనాపతిని రెండో 
అరికేసరి సాయంతో ఓడించి పారదోలినాడు. సర్వత వ్యతిరేకత _పబలి పరా 
జయాలు (ప్రా ప్రించడంతో నాలుగో గోవింధుడు రాష్యత్యాగం చేసి చోశమండలా 
నికి పారిపోయినాడు. 

ఇట్టి పరిస్థితుల్లో రెండో చాళుక్యభీముడు విజృంభించి రాష్ట్రకూట సేనా 
పతులను పారదోలడంతో వేంగిరాజ్యం నిష్కంటకమయింది. లీమునకు రాజ 
మహేంద, గండమార్తాండ, బృహద్భీమ బిరుదులువున్నాయి. భీమునకు ఊర్జపా 
(ఆంకిదేవి), లోకాంబ అనే ఇద్దరు రాణులు వున్నారు. ఆంకిదేవి కళింగరా కుమారి. 
ఆమెకు దానార్జవుడు, లోకాంబకు అమ్మరాజు కుమారులు. 

చాళుక్యభీముడు మరణించడంతో (క్రీశ. 945). రెండో యుద్ధమల్లుడు 
వేంగిపై దండెత్తి ఉంటాడు. అతణ్ణి ఓడించి బవహుకా వధించడంటో (రెండో) 


158 


అమ్మ రాజు (పముఖప్మాళ నిర్వహించినందున ఆతడే సింహాసనం ఆ/కమించి 
నాడని చెప్పవచ్చు. 

యుద్ద మల్లుని నిర్జించి రెండో అమ్మరాజు [కీ శ. 945లో వేంగి సింహా 
సనం ఎక్కి. ఇరవై అయిదు సంవత్సరాలు పాలించినాడు. కాని, అమ్మరాజు 
అన్నయెన దానోర్హవుడు, యుద్దమల్లుని కుమారులై న బాడప, తాళశరాజులు అమ్మ 
రాజును |పశాంతంగా ఉండసీయలేదు. ఆమ్మరాజు రెండుసార్లు సింహాసనం 
కోల్పోయి తిరిగి పొందడం జరిగింది. అమ్మరాజు శాసనాలు చాల ఉన్నాయి. 
వానిలో తాడికొండ, మలియంపూడి, కలుచుంబరు శాసనాలు చాల ముఖ్యం. 
వానితోబాటు బాడపుని ఆరుంబాక, ఇంటూరు శాసనాలు, తాళపుని కిరిపూడి 
శాసనం, దానార్జవుని మాగల్లు శాసనాలు అమ్మ రాజుకాలం రాజకీయ సాంస్కృ 
తీక చరితను (గహించడానికి ఉపక రిస్తున్నాయి. 

అమ్మరాజు సింహాసనం ఎక్కిన వెంటనే బాడప లాలరాజుల తిరుగుబాటు 
జ:గింది. ఈ సోదరులు మూలబల నాయకుడై న పండరంగని తమవె వైపు తిప్పుకు 
న్నారు, సారోనాథుడైన వ నాయకత్వంలో చాళుక క్యసామంళులు 
సయితం వారి పక్షం వహించారు వీరికి సాయంగా ర ప్రేశుడై న మూడోకృష్ణుడు 
పంపిన సైన్యం రాజ్యంలో (పవేశించింది. శ తుబలాధిక్యతను తన నిస్సహా యతను 
గుర్రించిన అమ్మరాజు రాజత్యాగం చేయక తప్పదు. 

బాడపుడు ఎంతకాలం రహారకేసినానో చెప్పలేము అతని తమ్ముడైన 
తాలరాజు పాలన జనాదరణ పొందలేదు. అందుచేత సామంతులు పండరంగాది 
ఉద్యోగులు అమ్మ రాజా పక్షం వహించినారు సారోనాథుడై న నృపకాముడు తన 
కుమా ర్రెను అమ్మ రాజుకిచ్చి పెండి చేసిన ట్లు తెలుస్తుంది. వీరందరి సాయంతో 
అమ్మరాజు తిరిగి వేంగి నాక్రమించినాడు. 

దానార్జవుని మాగల్దుశాసనం (ప్రకారం (కీ. శ 956లో వేంగీ పై రాష్ట్ర 
కూట మూడో కృష్ణుని దరడయా (శ జరిగింది. ఈ దాడి ఉద్దేశం దానార్గవునీ 
వేంగిపనిగా చేయడ మే రోజైన దాడిని (పతిఘటించడానికీ (పయత్నీరిచక 
అమ్మురాజు కళింగ రాజ్యానికి పారిపోయినాడు రాజ్యం దానార్గవుని హస్తగత 
మయింది రాష్ట్ర కూట సేనాని సామంత వడ్డి వంశస్థుడయిన “కాక ర్ర్యగుండ్యన 
సహాయంతో చానార్డవుడు వేంగిని పాలించినాడు. 

రాష్ట్రహట సైన్యాలు “మళ లినంతనే అమ్మరాజు వెంగికి మర లివచ్చి 
దానార్జవుని తొలగించి రాజ్యం ఆ|కమించినాడు. అమ్మరాజు పాలన ఎంతకాలం 
సాగిందో చెప్పలేము. దానార్జవుడు తన బలాన్ని కూడగట్టుకొన్నాడు ముదిగొండ 
ఛాఫుక్యులైన మల్లన గొండియ లాళనితో చేరినారు దానార్గవుని తల్లి కళింగ 
రాకుమారి. కళింగ గంగుల సహాయం కూడ అతనికి లభించి వుండవచ్చు. 


159 


అమ్మరాజు బలం క్షీణించింది. (క్రీశ. 970లో ఆతడి వధించి దానార్జవుడు 
వేంగి రాజ్యాన్ని ఆక మించినా డు. 


అమ్మరాజు క యుద్ధనిర్వహణలో సమర్ధుడు; బల్లాల దేవు 
డాతని యువరాజు, ఉభయుల మధ్య సంబంధమేమో స్పష్టంగా తెలియదు. 
మతంలో 'అమ్మరాజు ఊదారకావాలున న్నవాడు; పరమ్మబహ్మణ, వరమ 
మాహేశ్వర, పరమభట్టారక బిరుదాలు మూడూ ధరంచివాడు. ఆతని కాలంలో 
త్మీషవాద శైవులై న కాలాముఖులతోబాటు జైనులకు గూడ పోషణ లభించింది. 
అమ్మరాజుకు 'కవిగాయక కల్పతరువు అనే బిరుదు వుంది ఆతని ఆస్థానంలో 
కవిచకవర్తి పోతనభట్టు మొదలైన కవులున్నారు. 

దానార్జవుని మూడు సంవత రాల పాలన (970_73) కాలంలో దక్షిణ 
దేశ రాజకీయాలల్లో ఆనేక రరహూాత జరిగి, చివరకు ఆతని జీవితమే 


విషాదాంత మై మెంది క్రీశ. 972 నాటికి రాష్ట్రకూటులు బలహీనులై నారు రెండో 
తైలపుడు డీ. శ, 973లో రాష్ట్రకూట రాజ్యం ఆక్రమించి చాళుక్య వంళకాన్ని 


పునరుద్ధ రించినాడు. తైలపుడు 106 యుద్దాలు చేసి రట్టపల రావషసులను 
రూపుమాపినాడని, 68 దుర్షాల నా [కమించినొడని శ్రాసనా హ్‌ చాటుతున్నాయి. 
చోళమండలంలో పరాంతకుని హర (కీ. శ 956) | [పబలిన ఆరాజకాన్ని 
అణచి రాజరాజు చి'ళ్ళపతిష్టను పునరుద్దరిస్తున్నాడు. 
ఇట్టి పరిస్థితుల్లో దానార వుడు డక్షిణదేశ దండయాాతలు సాగించినట్లు 
ఆతని కుమారుడైన శ క్రివర్మ పొన్నరు, కండ$ం కాసనాలవల్ల తెస్తున్నది 
రాష్ట కూటాధికారం క్షీణించడం గుర్తించిన దానార్హవుడు దండె తి 
రేనాడులో పాలిస్తున్న భువన (తిన్మేత వై దుంబమహారాజు నోడించి సామం 
తుడుగా చేసుకోవడ మేగాక పా త్రపీనాడును ముదిగొండ చాళుక్య రాకుమారులు, 
తనకు విశ్వాసపా తులైన మల్దన న్య గొండియలకు ఇచ్చినాడు, అనంతరం తొండ 
మండల (ప్రాంతంపై దండే త్రి ఒట్లు తెలుస్తుంది. శక్తివర్మ శై శవంలోనే 
“దమిళాహవం'లో పాల్గొన్నాడని శాసనాలు చాటుతున్నాయి. 


జటాచోడఫీముడు, (కీ.శ. 978.1000) 


ఇంతలో జటాచోడనీముని తిరుగుబాటు జ గింది. మధ్యయుగాంధ 
మహావీరులలో (పసిద్దు డీ ఫీముడు. ఇతజ్జి గురించి. తెలసుకోడానికి ఈతని 
కైలాసనాథ దేవాలయ శాసన ఖండమే ఆధారము. ఇతడు తెలుగుచోడ 
వంశస్థుడు. ఈ వంశస్థులు రాష్ట్రకూట న నావ.౦తులుగా పెద్దకల్దును (కర్నూలు 
జిల్హా) షాలించేవారు. పీకి వైదుంబులకు బగవై“ం ఉండేది సీముని తండి 
జటాచోడుడు, తల్లి వేంగీశుడై న కొల్పభిగండ విజయాడిత్యు ని కూతురు ఆంధ 


160 


దేశాన్ని 'స్వభగినీ విషయం” అని చెప్పినందున భీముని సోదరి బహుశా రెండో 
ఆమ్మ రాజా పట్టమహాషి ఆయివుండ వచ్చు. 

రాష్ట్రకూట మూడో కృష్ణుని మరణానంతరం చోడభీముడు స్వతంతించి 
రాజ్యవి స్తరణకు వూనినాడు. వేంగీ రాజకీయాలు అతణ్ణి ఆకర్షించినాయి. రెండో 
అమ్మ రాజును వధించి దొనార్జవుడు సింహాసనం ఆ|కమించడాన్ని చోడభీముడు 
సహించలేకపోయినాడు. అంతేగాక దానార్జవుడు వొత్తపి (పాంతాన్ని ఆకమిం 
చడం ఆతనికి మరింత ఆగహం కలిగించింది. ఇవి కారణాలుగా చోడ భీముడు 
వేంగిపై దండె త్తినాడు, దానార్భవు డోడి మరణించినాడు చాణక్య సీంహాసనం 
చోడభీముని వశమయింది. (క్రీ.శ 973) 

సింహాసనం ఆకమించినంత మ్మాతంతో వేంగిరాజ్యం పూర్తిగా చోడ 
నీముని స్వాదీనం కాలేదు. వైదుంబాది చాశుక్య సామంతు లాతని అధికారాన్ని 
(వతిఘటించినారు. దానార్గవుని కుమారులై న శ క్రివర్మ విమలాదిత్యులు కళింగకు 
పారిపోయి తూరు గంగీవంశజుల సహాయం ఆగ్ధించినారు. గంగరాజైైన 
కామార్డ వుడు చోడభీమునిపె దండె త్తినాడు. అందుచేత వేంగీలో తన అధికారం 
స ప్రతిష్టితం చేసుకోనడానికి చోడభీముడు సుమారు ఎన్మిది సంవత్పరాలు ఎడ 
తెగని యుద్ధాలు చేయవలసి వచ్చింది. బహుశా భీముడు కళింగ పె దండె త్రినాడు. 
సుదీర్ష పోరాటం తరువాత కామార్దవుడు (కీ. శ. 978), ఆతని తమ్ముడు 
వినయాదిత్యుడు మరణించినాడు. కళింగరాజ్యం భీముని పాద్మాకాంతమయింది. 
అనంతరం భీముడు వైదుంబులపై దండెత్తి భువనతినే తుని ఓడించి సామం 
తుడుగా చేసుకుని “చోడ, తినే త త' బికుదం ధరించినాడు. వేంగి, కళింగ 
రాజ్యాలలో చోడభీముని అధికారానికి అడ్డులేకపో యింది, 

కళింగ నుండి శ క్రివర్మ విమలాదిత్యులు చోళమండలానికి పారిపోయి 
నారు. నాడు చోళరాజ్యం రాజరాజు పాలనలో బలసడుతూ ఉంది. రాజరాజు 
పరా కమవంతుడు; రాజనీతి ధురంధరుడు. నాటికే చోశులకు అనంతర చాళుక్యు 
లకు దక్షిణదేశ అధిపత్యానిక్తె స్పర్థ (ప్రారంభమయింది. వేంగి రాజ్యంలో తన 
(పాబల్యం నెలకొల్పితే అనంతరో చాళుక్య విజృంభణ నరికట్టడం సులభమని 
(గహించినాడు. అందుచే చాళుక్య సోదరులకు ఆశయం ఇచ్చి “వారికీ సహాయం 
వాగ్దానం చేసినాడు. తన కుమార్రయైన కుందవ్వను సోదరులలో చిన్నవాడైన 
విమలాదిత్యునకిచ్చి పెండి చేసి చోళ తూర్పు చాళుక్య వంశాలమధ్య సంబంధాన్ని 
దృఢతరంచేగి ఆ సోదరులను వేంగిలో (పతిష్టించడానికి సన్నావిలు [ప్రారం 
భించినాడు. 


చోళ సైన్యాల సాయంతో శ క్రివర్మ చోడభీమునితో తలపడి యుద్ధాలు 
చేసినాడు. శ క్రివర్మ [పసభుష్కరు, పెన్నేరు, ఆంధ సాహిత్య పరిషత్‌ కాసనాలీ 


దాడుల వివరాలు తెల్పుతున్నాయి. వేంగిమైకి వస్తున్న శ వ నరికట్టడానికి 
చోడఖీముడు మొదట్లో ఏకవీర సేనానిని, ఆనంతరం మహారాజ సేనాను 
లను పంపినాడు. వీరందరూ యుద్దంలో నిహతులలునారు. చోడధీముడు కళింగ 
పాంతానికి తిరోగమించడంతో నంగి శక్రివర్మ స్వాధీన మయుందె. ఇది, క్రీశ. 
999 లో జరిగినట్టు శాసనాలు సూచిస్తున్నాయి. కాని, చోడఖీముడు సైన్యాలు 
కూర్చుకొని కళింగ నుండి వేంగి పై దాడిచేయడంతో శక్రివర్మ రాజ్యత్యాగంచేసి 
మరల చోళ మండలానికి పలాయనమెనాడు. బహుకా శ క్రివర్శను వెన్నంటి 
చోళులను శిక్షించే ఆశయంతో భీముడు కాంగీపు3 వరకు దాడులు జకిపినాడు. 
కాంచీపురం అతని వశమైనదగడానికి అచటి కైలాసనాథ దేవాలయంలోని 
శాసన ఖండమే నిదర్శనం. కాని బహుశా, కాండీపురం సమీపంలోనే రాజరాజ 
శ క్రివర్మల సైన్యాలు దిగ్భంధనంచేయడంతో చోడభీముడు ఓడి మరణించినాడు, 
వేంగి కళింగ రాజ్యాలు శ క్రివర్మ స్వాధీనమయినాయి. 


వేంగిలో చోళ పశ్చిమచాళుక్య స్పర్థ 


శక్తివర్మ (990 _ 1011) వేంగి న్మాకమించినాడుగాని వేంగి రాజ్య 
వతిష్ట, చాళుక్య వంశ గౌరవం క్షీణించినాయి, శ క్రివర్మను సింహాసన మెక్కించిన 
చోళుల స్మామాజ్య విస్తరణ కాంక్షకు |పతిద్వందిగా పళ్చిమ చాళుక్యులు నిలిచి 
నారు. వీరిద్దరిమధ్య “సంఘర్షణ రాజరాజు తై లపదేవుల poe ప్రారంభ 
మయింది. నాటికే. చోశుల (పాబల్యం చోళవాడి, గంగవాడీలలో నెలకొన్నది. 
ఈ రెండు |పాంతాలనుండి చోళులను తరిమివేయాలన్న తైెలపుని ప్రయత్నం 
ఫలించలేదు. తైలపుని విధానమే కొడుకు సత్యాశయుడు అనునరించినాడు. 
వేంగిలో చోళాధికారం నెలకొం'టే దక్షిణావథంలో వారి నెదిరింపగలవారుండరని 
(గ్రహించి ఆంధదేశంనుండి చోపలను తరిమివేయాలని సంకల్పించినాడు. 
బయలనంబి అనే |బాహ్మణ సేనాని నాయకత్వంలో ఒక చాళుక్య సైన్యం 
తీరాం[ధంమీదికి నడిచింది. ఎనమదల, ధరణికోట దుర్గాలను ధ్యంసంచేసి 
బయలనంబి, శ్మేబోలులో విడిసినాడు. య. తీగిపోవువాడు కాదు 
రాజరాజు. వేంగినుండి చాళుక్య నైన్యాలను మరలించే ఉద్దేశ్యంతో తన కుమా 
రుడు రాజేందుని నాయకత్వంలో ఒక సైన్యాన్ని కర్ణాటక పై పంపినాడు. 
లండు నవలకు సైన్యంతో దోనూరు (బిజాపూర్‌ జిల్లా) వరకు నడిచి శ్రీ, 
బాల, |బాహ్మణ విచక్షణ లేకుండా వధించి దేశాన్ని దోచుకొనడ మేగాక స్త్రీల 
మానభంగం చేసినట్లు హొట్టూరు శాసనం చెబుతున్నది. చోళ దండయ్యాత నరి 
కట్టి కర్ణాటకని రక్షించడానికి వేంగినుండి సత్యాశయుడు తన సైన్యాన్ని మర 
లింపక తప్పలేదు. తాత్కాలికంగా వేంగికి శ క్రివర్మకు శాంతి లభించింది, కాని 

AC.1l 


i62 


తూర్పు చాకుక్ళుల బలహీనత దోత్మీశార్మ రాజ్యాలకు స్పష్టమయింది. దాషీణాత్య 
సార్వభౌమత్వం ఆశీందిన పశ్చిమ చాళుక్యులకు చోకుఅకు వేంగి యుద్ధరంగ 
మయింది. |క్రీ. శ. 1070 లో కులోత్తుంగ చాజక్యొదోగుడు తంజావూరు 
సింహాసనం ఎక్కే_వరకు వేంగి పజలకు శాంతీభదతలు కరువయినాయి, 

ఫక్తివర్మ మరణానంతరం తమ్ముడు ఏమలాదిత్యుడు (కీ.శ. 1011నుండి 
1018 వరకు రాజ్యం చేసినాడు. ఇతనికి కుందవ్య, మేళమ అనే ఇద్దరు 
భార్యలు. కుందవ్య చోళ రాజకుమారి. ఆమె కుమారుడు రాజరా జనరేందుడు. 
మేళమ తెలుగుచోడ రాకుమారి. జటాచోడ భీముని కుమా రాయని ఒక నూచన 
(డా॥ వేంకట రమణయ్యగారు). భీముని మరణానంతరం వనులాదిత్యుడామెను 
పెండ్రాడి ఉభయవంళొల మధ్య సఖ్యం కుదిర్చి వుండవచ్చు. 

విమలాదిత్కుని మరణానంతరం (1019) రాజరాజనరేం దుడు రాజైన 
స్టాతన ౦డీ తూర్పు దాకుక్కు యుగాంతం (1079) వరకు వేంగి చరత 

సుస్పష్టంగా లేదు. రాజరాజనరేందునివి, ఆతనీ సవతి తమ్ముడు విజయాదిత్యునివి, 

రెండో శ క్రీనర్మవి, చోపులవి, చాకుక్క్యులవి ఈ యుగానికి సంబంధించిన 
శాసనాలు చాల ఉన్నాయి. చోళులు, చాకుక్కులు ste sd భీషణ 
సంఘర్షణలతో నీమగ్నుల్లై నందున వారివారి Mts సత్యాలుగా విశ్వ 
సించతేము. మిగిలిన శాసనాల అంశాలు కూడ అస్తవ్యస్తంగా ఉన్నందున రాజ 
రాజనరేర్యద విజయాదిత్యుల మధ్య సంబంధాలను గురించి, ఇతర సంఘటనలను 
గురించి ఆభఖిపాయభేదాలున్నాయి. కాసనస్థ సావ్యం యావత్తూ పునఃపరిశీ అనకు 
లోనవుతూ ఉంది. 

రాజరాజనరేందుడు నీంహాసనం ఎక్కడానికి (కీ. శ. 1019), ఆతని 
పట్టాభి పే షేకానికి (శ్రీ. శ 1021) మూడు సంవత్సరాల వ్యవధి ఉంది. కొత్త 
శివారం అనంతపురం జిల్లా) శాసనాల్లో రాజేందచోళుని సేనాపతి చోళశవరాయన్‌ 
తాను కుంతల వశ్చిమ చాళుక్య) తెలుంగు, కళింగ, వడ్డె సేనలను ఓడించినట్టు, 
వేంగీశ్వరుని పార దోలినట్టు చెప్పుకున్నాడు. ఈ విజయాల అనంతర మే చోళవ 
రాయన్‌ గంగానది వరకు నడిచి అచట వంగరాజ్యాధీశుడైన మహీపాలునోడించి 
నాడు. ఇదేసమయములో తిరువాలంగాడుశాసనంలో రాజేం దచోజడు కులూట 
ఉత్కలాధిపులను గోదావరీతీరంలో జయించినట్టు ఉంది. ఈ అంశాలు ఆధా 
రంగా రాజరాజనరేందుని పట్టాభిషేకాన్ని “విజయాదిత్యుడు పతిఘటించి 
కుంతల కళింగారీశుల సాయంతో సీంవాసనం ఆకమించినాడని, చోళవరాయ 
తాతని పారదోలగా రాజేం ద్రచోళుడు వేంగి వరకు నడిచి తనకుమా రె అమ్మంగ 
దేవిని రాజరాజనరేందునకిచ్చి పెండ్డిచేసి, 16-8.1022 తేదీన ఆతని పట్టాభి 
షేకం జరిపీంచీనాడని ఒక సిద్ధాంతం. (డా॥ వెంకటరమణయ్య.) కొని "తన 


163 


పాములవాక శాసనంలో విజయాదిత్యుడు తన మొదటి సింహాసన ఆకమణను 
(పస్తావించ లేదు. రాజరాజు పాలనకాలాన్ని కీ.శ. 1019 నుండియే లెక్కించి 
నాడు. అందుచేత రాజరాజనరేం! దుని పట్టాభిశే షేకం వాయిదా పడడానికి విజ 
యాదిత్యుడు 1019 లో పటట ఇ ఆ|కమించడం కారణం కాదని స్పష్టమవు 
తున్నది. బహుశా వేంగి ఆధిపత్యంనుండి విముక్తి పొందడానికి కళింగాధీశుడై న 
మధుకామార్గవుడు, చోళ। పాబల్యాన్ని తుదముట్టించడానికి చాళుక్ళజయసింహుడు 
పన్నిన కుట్రలు, వానివల్ల నేర్పడిన ఆలజడి కారణంగా రాజరాజనరేం, దుని 
పట్టాభి షకం ఆలస్యమై వుంటుంది. 

పట్టాభి షే షేకానంతరం రాజరాజనరేం దుని పాలన తొమ్మిది సంవత్సరాలు 
(పళాంతంగా జరిగింది. కాని చాశుక్యజయసింహుడు తన (ప్రయత్నాలు మాన 
లేదు. విజయాదిత్యునిలో ఆశలు రెచ్చగొట్టి తన పక్షానికి తిప్పుకొని వేంగి రాజ్య 
సింహాసన్మాకమణకు అతణ్ణి పురికొల్చినాడు. అతనికి సాయంగా కన్నడ సంధి 
విగహియైన కం చావజ్జర సనాయకత్వంలో పెద్ద సైన్యం పంపించాడు. 
వేంగిరాజ్యంలో అధికభాగం, బహుశా కృెష్టాగోదావరీ నదుల నడిమిపాంతం 
విజయాదిత్యుని వశమయింది వేంగినగరం రాజధానిగా విజయాదిత్యుడు కీ. శ. 
1034 లో పట్టాభి శే షేకం జరుపుకున్నాడు. మిగిలిన రాజ్యభాగాన్ని రాజమహేం. ద 
వరం నుండి పాలిస్తూ వేంగిరాజ్య ఐక్యాన్ని పున నరుద్దరించడానిక్రె రాజరాజ 
నరేందుడు చోళులసాయం ఆర్థించినాడు. రాజగాజ। బిహ్మ మహారాజు నాయ 
కత్వంలో చోళ సైన్యం వేంగి పై నడిచింది. వేంగి సమీపంలో కలిదిండి దగ్గిర 
చోళచాశుక్య “సెన్యాలకు ఘోరయుద్దం జరిగింది. చాళుక్య సైన్యాలు పతపిక 3 
చెంది వేంగినుండి న్మిష్కమించినాయి. వేంగిరాజ్యం సమైక్యమయింది. విజయా 


దిత్యుడు పశ్చాతాపం చెందినాడు. రాజరాజన రేం దుడతణ్ఞి శమించి మన్నించి 
నాడు. యుద్దంలో మృతులై న చోళ సేనాపతుల స్మారకార్థం కలిదిండిలో 
మూడు bois నిర్మించినాడు. 


తిరిగి (క్రీశ. 1042 నుండి రాజరాజనరేం[దుని అధికారానికి (ప్రమాదం 
వాటిల్లింది. జయసింహుడు మరణించి ఆహవమల్ల సోమేశ్వరుడు పశ్చిమ 
చాళుక్యరాజయినాడు. రాజేందచోళుడు మరణించి (క్రీశ. 1044) చోళసింహా 
సనం రాజాధిరాజు ఆధిష్టించినాడు. సీరిరువురి కాలంలో చాశుక్యచోళ సంఘర్షణ 
తారస్థాయికి చేరడంతో వేంగి రాజ్యం అలజడీ పాలయింది. సోమేశ్వరుని 
సామంతుడై న శోభనరసు వేంగి పుర వరేశ్యర' బిరుదం ధరించినాడు. (కీ. శ 
1044, 1047 నాటి శాసనాలు ఆహవమల్లుడు వేంగి కళింగ రాజ్యాలను 
జయించినట్టు చెబుతున్నాయి, వీటినిబట్టి సింహాసనం ఎక్కిన వెంటనే 


164 


సోమేశ్వరుడు వేంగిరాజ్యంలో ఆధిక భాగాన్ని జయించి ధరణికోట, వేంగి 
మొదలై న కీలకస్థానా నాలో చాపక్య సైన్యాలను నిలిపినట్టు కన్పిస్తుంది. 

తీరాంధంలో 'చాపక్య |పాబల్యాన్ని తుదముట్టించడ మే చోళుల ఆశయం. 
అందుచే రాజాధిరాజు (1044.54) చాళుక్యులకు వ్యతిరేకంగా (వయత్నాలు 
సాగించినాడు. |క్రీ.ళ. 1045 లో పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ధరణికోటవరకు 
పురోగమించినాడు. ధరణికోట చెంత పెద్దయుద్దం జరిగింది. చాళుక్య సెన్యాలు 
ఓడినాయి. చాళుక్య సేనావతులలో గంగాధర, "గం మరణించినారు; 
విక మాదిత్య విజయాదిత్య, సంగమయ్యలు పారిపోయినారు. చాళుక్య సెన్యా 
అను వెన్నంటి రాజాధిరాజు కొ ల్రిపాకవరకు పురోగమింవి కొల్రిపాకను ధ్వంసం 
చేసినట్టు చెప్పుకొన్నాడు. మరల కీ.శ. 1051లో వేంగిపె దండె తే ఉద్దేశంతో 
ధరణికోటవరకు పురోగమించి, ఆటనుండి కర్ణాటక ౦పై నడిచి ఏతగిరిలో రాజాధి 
రాజు విజయ స్రంభం (పళిష్టించినాడు. చివరకు 1053లో పశ్చిమ చాళుక్య 
రాజ్యంపై దండె త్రి కొప్పంయుద్దంలో పాణాలు కోల్పోయినాడు. ఈ విజయ 
యాత లవల్ల వేంగి రాజకీ య పరిస్థితిలో మార్పురాలేదు. వేంగిలో పశ్చిమచాళుక్య 
(పాబల్యానికి (ప్రమ+దం వాటిల్లలేదు. ఈ విధంగా చోళుల ప్రయత్నాలు విఫలం 
కావడంతో రాజరాజనరేం చుడు గత్యంతరంలేక ఆహమవల్ల సో మేశ్వ్యరునితో 
సమాధానపడి ఆతని సార్వ ఏభౌమత్వాన్ని అంగీకరించి వేంగీని పాలించినాడు. 
చోళవంశాభిమానియెన రాజరాజనరేం్యదుని విశ్వసించజాలక సో మేళ్వరుడు వేంగి 
ఆస్థానంలో (వధాని నారాయణభట్టును తన (పతినిధిగా నిల్పినట్టు తెలుస్తుంది. 
నారాయణభట్టు కూతురు కుప్పమ దాకారామశాసనంలో తన తండి సో మేళ్వరుని 
(పధాని అని స్పష్టంగా చెప్పింది. పశ్చిమచాళుక్కుల బిరుదాలై న “సమస్త భువనా 
శయ” 'సత్యాశయ కులశేఖరి అనేవి నన్నయ ఆంధమహాభారతంలో 
రాజరాజనరేందుసకు వాడినాడు. ఈ ఆంశంకూడ రాజరాజనరేం్యదుడు వశ్చిమ 
చాళుక్య సామంతుడని సూచిస్తున్నది. 

అనంతరం (క్రీశ. 1061 వరకు రాజరాజనరేం్యదుని పరిపాలన _పళాం 
తంగా సాగింది. రాజరాజనరేం దుడు మహావీరు డేగాక పండితుడు. పండితగోష్టిలో 
అతనికి ఆసక్తి హెచ్చు. పరమశై వుడైనను వై దికధర్మనిష్టాపరుడు; ఈశ్వరాగ 
మాలలోను మహాభారతంలోను అభిమానం వహించినాడు. వర్ణ్యాశమ ధర్మరక్షణ 
తత్పరత్యంతో ఆతని పరిపాలన సాగింది. ఆతని పాలనకాలం ఆంధభాషా 
చర్మితలో _పముఖ ఘట్టం. మహావిద్వాంసుడు, మహాకవి ఆయిన నన్నయ 
సంస్కృత భారతాన్ని ఆంధ్రీకరించడా నికి ఉపక మించినాడు. నన్నయకు 
నారాయణవట్టు సహాయమైనాడు. నారాయణభట్లు అమ్షభాషా సుకవిశేఖరుడు, 


165 


నారాయణభట్టుకు నందంపూడి ఆఅోవారాన్ని ఇచి: రాజకాజనరేం దుడు 
గౌర వించినాడు. 
తూర్పు బాళుక్యా సమయం 
అణా! 

రాజరాజనరేందుని మరణానంతరం వేంగిలో జరిగిన రాజకీయ సంఘటన 
లను గురించి ఏకాభి పాయంలేదు. రాజ! నరేర్యదుని కుమారుడైన రాజేందుడు 
(కులోత్తుంగచోకుడు) చో కాస్తా సానంలోనే గడిపినట్లు కన్పిస్తుంది. ర్యాలీ మొదలైన 
శాసనాలలోని “(పత్య! గహీత్‌' పదం తట విజయాచ్‌తు, డు శంకా 
బలవంతంగా ఆ కమించి, తన కుమారుడై న రెండోళ క్రివర్శకు ప చే 
తాను పళ్చిమ చాళుక్య సామంగుడుగా నొలంబవాడిని A శక్తివర్మ 
మరణానంతరం కీ.శ. 1063లో వేంగికి రాజయినాడని ఒక ఆభి పాయము 


పు 


(డా॥ వెంకటరమణయ్య). నొలంబవాడి | [పాంతంలో విమువర్లన, విజయాదిత్వ, 
వేంగిపురవరేశ్వర బిరుదులతో నున్న శాసనాలు విజయాదత్యునివేనిని వారి 
త హా కాని రాజ్యకాంక్షతో దురా; కమణజకిపి న విజయా హా దిత్తు డు స్వయంగా 
పట్టాభిషే ఇకం జరుపుకొనక, తక. ఆను భవశూను[డునై న కుమారుని, 
ఆందునూ, శ తుపరివేష్టిత మైన రాజ్యంలో నిలపడం అసహజంగా కన్పిస్తుంది. 
నొలంబవాడి నేలిన వేంగిపుర వరేశ్వర వివ్ష్లవర్దన విజయాదిత్యుడు వ. 
చ కన రి రి మొదటి సోమేశ్వరుని కుమారుడని ని నిర్దారణ జరిగింది (శ్రీ జి యస్‌. 
య్‌). “పత్యగహీత్‌! అనేమాటకు దాన స్వీకారం అనే ఆర్థం ఉంది. 
hee ary కుమారుడై న రాజేందుడు (కులోత్తుంగ చోళుడు) చోళనింహా 
సనం-పై ఆస క్రివహించి వేంగి రాజ్యాన్ని పినతండియెన విజయాదిత్యునకు 
ఇచ్చినట్లు అతని శాసనాలవల్ల స్పష్ట మవుతున్నది. అతని శాసనాల్లోగాని, అతని 
కుమారుల శాసనాల్లోగాని విజయాదిత్యుడు దురాక్రమణదారుడనే సూచనలేదు. 
కాబట్టి రాజేందుడు స స్యయంగా వేంగిని పినతండి కిచ్చినాడు నాటికి విజయా 
దిత్యునకు రాజ్యకాంక్ష శ్షీణించడంవల్ల ' ప్ముతవాత్చ్సల్యంతో శ_క్రివర్మకు పట్టం 
కట్టినాడు. 
రాజరాజనరేం[దుని మరణంతో వేంగి రాజ్యానికి వ్వక్రిత్వం పూర్తిగా 
నశించి, చోళ చాళుక్య సార్యభౌముబలో విజేతలై నవారి పక్షమో, లేదా వేంగిపె 
దండె త్రివచ్చినవారి పక్షమో వహించవలసిన దయనీయస్సితికి దిగజారిపోయింది. 
ఈ యుగంలో చోళ చాళుక్య యుద్దాలు, దండయాతలు చాల గజిబిజిగా 
ఉఠరడడమే గాక ఎవరు విజేతలో ఎవరు పరాజితులో నిర్ణయించడం సాధ్యంకాదు. 
రాజరాజనరేం్యదుని కాలంలోనే వేంగీపలు పళ్చిమ చాళుక్య సార్వ 
భౌమత్వం అంగీకరించడ మేగాక రాజ్యంలో అధికభాగం సశ్చిమ చాళుక్య "సేనా 


సతుల పాలనలో ఉన్నట్టు తెలుస్తుంది. బహుశా ఇందువల్లనే రాజేందుడు 


Wan 


Ks 


166 


(కులోత్తుంగుడు) వేంగి రాజ్యాన్ని పినతండికి దత్తం చేసివుంటాడు. విజయా 
దిత్యుడు రాజేం,దునితో సమాధానానికి రావడం చోళాధిపత్యాన్ని అంగీక 
రించడ మే. ఇది పశ్చిమ చాళుక్యులకు సహింపరాని పరిణామం. ఆందుచేతచే 
చాళుక్యరాకుమారుడు వికమాదిత్యుడు |కీ శ. 1062.63 లో దండెత్తి వేంగి 
చకకూటాలను జయించినట్లు విక్రమాంక దేవ చరిత చెబుతున్నది. బహుశా 
వ్మికమాదిత్యునితోటి పోరాటంలోనే రెండోశ క్రివర్మ మరణించినాడని చెప్పవచ్చు. 
శ క్రివర్మ మరణంతో విజయాదిత్యుడు కుంగిపోయినాడు. కాని బంధుమి[తుల 
ఉద్యోగుల బలవంతం మీద ధర్మరక్షణయే ఆశయంగా బహుశా పళ్చిమ 
ss సామంతుడుగా విజయాదిత్యుడు వేంగి పాలనా బాధ్యత స్వీకరించి 

; వేంగిని పాలించిన విజయాదిత్యులతో ఇతను ఏడవవాడు, ఇతణ్ణి విష్ణు 
విజయాదిత్య అనికూడ వ్యవహరిస్తారు స ప్రమ విజయాదిత్యుడు చాషక 
సామంతుడు కావడం చోళులకు కోపకారణ మయింది. 

రెండో రాజేర్యద చోళుని మరణానంతరం (1062) సింహాసనం ఎక్కిన 
వీర రాజేందుడు మహాకూరుడు. చాళుక్యులను నిర్జించి వేంగి కళింగ రాజ్యాల్లో 
చోళాధిపత్యం పునరుద్దరించవలెనని ఆతని సంకల్పం. వీర రాజేందుడు తనకు 
యువరాజుగా రాజేం[దుని (కులోత్తుంగుని) చేసుకోవడమేగాక ఆతనికి తన 
కూతురు మధురాంతకినిచ్చి “పెండ్లి చేసినాడు. (మధురాంతకి, ఆమె సోదరి రాజ 
సుందరి రెండో రాజేందచోడుని కుమా _రెలని ఒక అభ్మిపాయము ) దీనితో 
చోళ నీంహాసనంపై రాజేందుని పసు హక్కులు బలపడినాయి. వీర 
రాజేందుడు కూడల్‌ సంగం చెంత చాళుక్య వైన్యాల నోడించి (క్రీ.శ. 1066) 
వేంగిపైకి నడచినాడు. వేంగిపై వీర రాజేందుడు రెండు దాడులు చేసినాడుగాని 
వాని వివరాలు తెలియవు. ఈ దండయ్మాతల సందర్భంలోనే విజయాదిత్యుడు 
వేంగిని వీడి కళింగలో తలదాచుకొని క క తన తర్మడియైన రాజరాజ 
దేవేందవర్మ వృద్ధ విజయాదిత్యుని చోళుల బారినుండి రక్షించి చిరకాలం వేంగి 
నేలేటట్టు చేసిశాడని, “దమిళాహవం'లో గెలిచినాడని అశంతవర్మ చోడ గంగ 
దేవుని కొన్ని శాసనాలు చెబుతున్నాయి. వీర రాజేందుడు రాజరాజ దేవేంద 
వర్మతో సమాధానానికి వచ్చి వేంగిని స ప్రమ విజయాదిత్యుని కిచ్చి తన కూతురు 
రాజసుందరిని దేవేం[దవర్మ కిచ్చి వివాహంచేసీ స్నేహసంబంధాలను బలపరచి 
నాడు. ఈ విధంగా వేంగి కళింగలలో తన పలుకుబడి నెలకొల్పి వీర రాజేందుడు 
చ డ్రకొట్టంపై దండె త్రినాడు కాని చ్మకకొట్టంలో యుద్దనిర్వహణను యువరాజు 
రాజేందుని క కప్పగించి చోళరాజ్యం పై చాళుక్య దండయా[ తల నరిక ట్టడాని శై 
వీర రాజేందుడు దక్షిణాదికి మరలవలసివచ్చింది. రాజేందుడు వై ఆం 
చెంత గజఘటలను సం్మ గహించి చకకొప్టేకడై న ధారావర్పునోడించి కప్పం 


167 


వసూలు చేసినాడు. ఇదేసమయంలో వి _కమాదిత్యుడు చ్యకకొట్టం (వవేశింపగా 
రాజేంద వికమాదిత్యులకు పోరు జరిగింది. విజయమెవ్వరిడో స్పష్టంగా లేదు. 
వికమాదిత్యుడు చకకొట్టం నుండి మరలి మార్గమధ్యంలో ఉండగా ఆతని 
తండ్రి ఆహవమల్ట సోమేశ్వరుడు గతించి, అన్న రెండో సోమేశ్వరుడు 
(కీ శం 1068 లో సింహాసనం ఎక్కినాడు. 

విక్రమాదిత్యుడు అన్నను |పతిఘజించడంతో కర్ణాటకంలో ఆంతర్యుద్దం 
(పబలింది. చాళుక్యాధిపత్యాన్ని సీరసింప జేయడానికి వీర రాజేర్యదుని కిద్రి మరచి 
ఆవకాశం. వికమాదిత్యునితో ఏర రాజేందడు సమాధానవడి తన కుమా _రైనతని 
కిచ్చి పెండ్డిదేసి చాళుక్య సింహాసన నంపె ఆతని హక్కులు బలవర చినాడు. 
విక్రమాదిత్యుడు కర్ణాటక స ఎక్కక పూర్వమే వీర రాజేర్యదుడు మర 
ణించినాడు. (కీ క, 1070.) ఆతని కుమారుడు అధిరాజేం్యదుడు బావమరిది 
విక మాదిత్యుని సాయంతో చోళ సింహాసనం ఎక్కినాడు కాని గంగై కొండ 
చోళపురం (గంగాపురం)లో జరిగిన గర మరణీంచినాణు, "తూర్పు 
చాళుక్య రాజేర్యదుడు కులోత్తుంగ బిరుడంతో చోళ సింహాసనం ఆధిష్టించినాడు. 

కర్ణాటకంలో అంతర్యుద్ధం చెల రేగడంవల్ల, రాజేందుడు చోళ సార్య 
భౌముడు “కావడంవల్ల వేంగికి చాళుక్య చోళ | పమాదాలు ఆాజ్కా.లికంగా 
తప్పినాయి, ఆ తరువాత సప్తమ విజయాదిత్యుడు ఐదు సంవత్నరాలు మాతమే 
పాలించినాడు. అతని పాలన (ప్రశాంతంగా సాగలేదు. వేంగి బలహీనత దాష 
ణాత్య రాజ్యాలకు విశదమై అవకాశం చిక్కినప్పుడెల్ల వేంగి ఐశ్వర్యాన్ని కొల్లి 
గొట్టడానికి పయత్నాలు జరిగినాయి. (కీశ. 1073 లో దాహళ్ళవభువు చేది 
యశఃకర్ణ దేవుడు దండెత్తి వచ్చి వేంగీశుని దోచుకొని స ప్రగోదావరీ ఫీమేళ్వరుని 
ఆర్చించినేట్లు చెప్పుకున్నాడు. ఇది జరిగిన అచిరకాలానికే గంగరాజడాజడేశేం ద 
వర్మ తన "సేనానాయకుడై న బణపతిని వేంగిపె దండు పంపీనాతు ఉజవలి 
వేంగినిదోచుకు న్నట్టు తెలుస్తుంది. బహుశా చాళుక్యాధిపత్యంనుండి విము క్రి సాధిం 
చడమే దేవేం దవర్మ ఆశయం అయివుంటుంది. కులోత్తుంగు డితనితో నతూ 
ధానానికి వచ్చి ఆతని స్వాతం త్యా న్ని అంగీకరించినాడని చె చెవ్పవచ్చు. ఆనంతరం 

అనతికాలానికే విజయాదిత్యుడు (కీ.శ. 1075) మరణించడంతో తూర్పుచాశుక 

కటక అంతరించింది. కులోత్తుంగుడు వేంగిని తన స్మామాజ్యంలో కలుపు 
కున్నాడు. వేంగికి స్వతం్యత (పతిప త్రి నశించి, చో* స్నామాజ్యంలో ఒక రాన్ట్ర 
మయింది. 


సామంత రాజవంశాలు 


వేంగి రాజ్యం తీరాం ధానికి మాతం పరిమితమై తెలంగాణా రాయలసీమ 
[పాంతాలను ఆం ధేతర స్మామాజ్య కేందాలనుండి వల్దవ, చోళ, వాదామిచాళుక్య, 


168 


రాష్ట్రకూట, కల్యాణిచాళుక్ళ్య రాజవంశాలు పాలించినట్లు చెప్పడం జరిగింది. 
సామంతుల లో బాణ, నొలంట, వై దుంబ, తెలుగుచోడ వంశాలు ముఖ్యమైనవి, 
వేంగి రాజ్యంతో వీనికి సంబంధం "లేదని చెప్పవచ్చు. పల్టవ, గంగ, రాష్ట్రకూట, 
చోళ.చాకక్ళరాజకీయాలల్లోను అంతరరాజ్యసం ంఘర్షణల్లోను వీర (పముఖప్నా తను 
నిర్వహించినారు. తెలంగాణా పాంతంలో వేములహడ (కరేమ్‌న గర్‌ జిల్హా) 
కేందంగా చాళుక్యవంశకాఖ రాష్ట్రకూట సామంతులుగా సువిశాలమైన రాజ్యం 
ఏలినారు. వీరి రాజ్యం బస్తర్‌ [పాంతాలకు గూడ విస్తరించింది. రాష్ట్రకూట 
తూర్పు చాళుక్య యుద్దాలలో తమ సార్యభౌములకు ఆండగా నిలిచినా రు; రాష్ట్ర 
కూటులతోబాటు వీరు క చ్లీతులై వారి రాజ్యం కల్యాణి చాకుక్య రాజ్యంలో 
కలిసీంది. వేములవాడ రాడ్యానికి (పాగ్గక్షిణంగా మంగా చాకుక్యరాజ్యం 
వెలసీంది. ముదిగొండ చాళుక్యులు తూర్పుచాళుక్యులకు సామంతులు. కాకతీయ 
విజృంభణతో ఈరాజ్యం అస్తమించింది. 


ఖాణులు 


బాణులు చాలా [పాచీన జాతి. వీరు బలిసంతతియని, బాణాసురుని సంతతి 
యని భిన్నములైన ఐతిహ్యాలున్నాయి. బాణులను గురించిన మొదటి (పస క్రి క్రి 
కదంబ కకుతవర్మ తాలగుండ శాసనంలో కన్నిస్తున్నది. కదంబవంశక ర్త 
యైన మయూర శర్మ శ్రీపర్వత [పాంతంలో బృహద్చాణుని నుండి కప్పం 
వసూలు చేసినాడ్గని ఆ కాసనంవల్ల తెలుస్తున్నది. (క్రమంగా బాణులు దక్షిణాదికి 
వలస వెళ్ళి ఐదో శతాబ్ది నుండి క శ్రీ, జమ్మలమడుగు తాలూకాలలో కన్ని 
స్తున్నారు. బాణులరాజ్యం పీరు బాణపాడిగా (పనిద్ధి. అది ఆంధదేశం నైరుతి 
భాగంలో శ్రీశైలం కాళహస్తి పాలార్‌ నదుల నడిమ్మిపదేశం. పరివిపురి బిర 
రాజధాని. అనంతపురం జిల్లా హిందూపూర్‌ తాలూకాలోని నేటి పరిగయే పరివి 
పురి. బాణరాజుల పేర్లు చాపక్యుల పేర్టను ఫోలివుంటాయిగాని వారు (పాయి 
కంగా పల్హవ సామంతులు. వీరి శాసనాలు గుడిమల్లం, చిక్చల్లివూర్‌, ముడియ 
నూర్‌, కప్పలె మొదలై నచోట్ట లభించినాయి. యుద్దంలో మరణించిన యోధునకు 
“ఏరక్రల్‌' వేయడం వీరి ఆచారం. 

చార్మితకంగా బాణ వంశానికి వినయ నందివర్మ (కీ శ్‌ 975.80) 
ఆద్యుడు. వల్పవ సామంతుడుగా ఈతడు “వడుగావ? 12,000” పాలించడమే 
గాక పల్పవమల్ల నందివర్మకు వక్చిమగంగ శ్రీపురుషునకు జరిగిన యుద్దాలలో 
పాల్గొన్నాడు. మూడో గోవింద, అమోఘవర్షల కాలంలో బాణులు రాష్ట్రకూట 
సార్వభౌమత్వం ఆంగీకరించినారు. నాటినుండి గంగవంశంతోను, వారితో 
వివాహాది సంబంధాలున్న నొలంబులతోను బాణులకు తీవవై రం ఏర్పడింది. 
నందివర్మ బాణుని పొతుడై న మల్లదేవ బాణుడు (కీ, 820.850) తెలుగు 


169 


చోడుల నోడించి రేనాడులో చాలభాగం ఆకమించెనాడు. అతడే వై దుంబులకు 
రేనాడులో నిలిపివుండవచ్చు. ఆం,ధమండలంలో 12,000 గామాలకు ఆధిషతగా 
మల్ల దేవుణ్ణి శాసనాలు వర్ణిస్తున్నాయి. ఇతని కొడుకు వ కమాడిత్యడాణుి 
కాలంలో Ke శ. 850. 890; పశ్చిమగంగ సింహాసనానితై వృద్వివతికి రెండో 
రాజమల్లుకు పోరాటం ఆరంభమయింది వు వ పతి కూతు 
దిత్యుడు పెండ్రాడి. వారసత్వ యుద్దంలో 


ము 
మలు, కొర తెలుగుద్‌ నోడులు కలిసి కూటమి ఏక: డింది. వృష్త్రైపతి 
రా p 
su ఫి 


శ 

ట్‌ 
ల్‌ 
0౮ 
(క 
రని 
+4 
గో 
t3 
ల 


బాణులు, వై దుంబులు షరొక కూూటమియె | 
సంఘర్షణ (పారంభమై, పెక్కు గో గహణాలు ద్దా 
అనంతరం క్రీ.శ, 5-8 లో సోరమడి యుద్దంలో తార రాయికి చేకింది. సోరమడి 
యుద్దంలో బాణకూటమియే వఏజయం హేధించింది కాని, వాంఛసీయమై 
ఫలితాలు |పా ప్తించలేదు. 

సోరమడి యుద్దానంతరం బాణ నొలంబ సంఘర్షణ త్మీవతరమయ్యింది. 
నొఎంబ మహేం్యదుడు బాణులననేక యుద్దారో ఓడించి వి కమాదిత్య క 
వధించి “మహాబలికుల విధ్వంసక ” బిరుదం ధరించినా డు. క్త బాణుల బలం 
క్షీణించినట్లు కన్పించదు. ఈలోగా శ్రీపురాంబియం యుద్దంలో (క్రీ. శ. 585) 
పల్పవ నృపతుంగ వర్మ ఓడిపోవడంతో బాణులు స్వతంతులయినారు. రెండో 
విజయాదిత్యబాణుడు (కీ. శ. 890. 910), రెండో వ్మికమాదిత్య బాణుడు (కీ. శ 
910. 916) సర్వస్వతం తులయినట్టు వారి శాసనాలు సూచిస్తున్నాయి. 

తొమ్మిదోశతాబ్ది ఆరంభానికి దక్షిణ దేశంలో పల్పవుల స్థానం చోళు ల్మాక 
మించి స్మామాజ్యనిర్మాణానికి పూనుకున్నారు. మరొక వై పని రాష్ట్రకూటులు 
దక్షిణ దండయాతలు సాగిస్తున్నారు. చోళ-రాష్ట్ర్రకూట సంఘర్షణలో బాణులు 
రాష్ట్రకూట పక్షం వహించినారు. రాష్ట్రకూట రెండోకృష్ణు నకు “కోళపరాంతకు 
నకు క్రీ.శ. 911లో వల్దాలయుద్ధం జరిగింది. గంగ రెండోపృథ్వీపతి సాయంతో 
పరాంతకుడు రాష్ట్రకూట కూటమిని ఓడించినాడు. బాణరాజ్యం పరాంతకుడా క 
మించి పృథ్వీపతి వరంచేసి ఆతనికి “బాణాధిరాజ' బిరుదం ఇచ్చి సత్కరించి 
నాడు. బాణులకిది గొడ్డలి పెట్టయింది. ఐనప్పటికీ భాణవంశం పూరిగా నశించ 
లేదు; రాష్ట్రకూట మూడో కృష్ణునితో చేరి తక్కోల యుద్ధంలో (క్రీ.శ. 949) 
పరాంతకుని ఓడించి (పతీకారం తీర్చుకున్నారు. కాని బాణులు తమ వూర్వ 
అధికార వైభవాలను పు పునరుద్ద్ధరెంచుకోలేక పోయినారు. చిరకాలం వరకు రాష్ట్ర 
కూటులకు, చోళులకు సామంతులుగా ఉన్నతోద్యోగులుగా దాక్షణాత్య శాసనాల్లో 
కన్పిస్తున్నారు. 


ళో 
{tf 
0 
ix 
ey 
fy 
క్‌ 
ఛా 
Ux 
a 
fx 


170 


నొలంబులు 

కీ.శ. 8-10 శతాబ్దాలలో దక్షిణదేశంలోని సామంతరాజనంళాలలో 
నొలంబులు స్నుపసిద్ధులు. నొలంబులు తాము పల్పవవం౦ంశ శాఖగా చెప్పుకొనడ మే 
గాక “కాంచీపుర వరేశ్వరి మొదలైన పల్లవ బిరుదాలు ధరించినారు. అందుచేత 
వీరిని నొలంబ పల్పవులని కూడ వ్యవహరించడం కద్దు. ఆనంతపురం, చిత్తల్‌ దుర్గ్‌, 
తుంకూరు (పాంతాలతో శొలంబవాడి 32,000 ఏర్పడింది. అనంతపురం 
జిల్లాలోని హెంజేరు (హేమవతి) నొలంబవాడికి రాజధాని. పల్లవుల పశ్చిమో త్రర 
విజృంభణ నరికట్టడానికై వశ్చిమగంగులో, పళ్చిమ (బాదామీ) చాళక్యులో వీరి 
నీ (పాంతాలలో సః కొల్పినార నే అభిిపాయం వుంది. పళ్చిమగంగులతో పీరు 
చిరకాలం మ్మైతి వహించినారు. ఉభయుల మధ్య వివాహ సంబంధా లున్నాయి. 
గంగ-పల్దవ-రాష్ట్ర కూట రాజకీయాల్లో వీరి పాత చాల ఆస క్రిదాయకమయింది. 
“హేమవతి, కంబడూరు, కర్షనవల్లి, నేలపల్లి, మొరిగెరి మొదలైన చోట్ట వీరి 
శాసనాలు లభ్యమయినాయి. 

నొలంబులలో మొదటి సుపసిద్దుడు సింగపోత (క్రీశ. 770.815); 
గంగరాజు రెండో శివకుమారుని సామంతుడు ; శివకుమార _ పల్పవమల్ల నంది 
వర్మ. రాష్ట్రకూట ధృవుల మధ్య జరిగిన యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఈతని 
పొతుడే పొలల్పోర నొలంకాధిరాజు (కీ శ. 8302 870). సోలల్పోరని మేనత్ర 
గంగ మొదటి రాజమల్లుని రాణి. ఆ దంపతుల కూతురైన జాయబ్బెను 
పొలల్ఫోర పెండ్లాడి నాడు. రాజమల్లునితో చేరి సొలల్బోర అమోఘవర్షని 
(పతిఘటించినాడు" అమోఘవర్దుని "ఆజ్ఞపై గుణగ విజయాదిత్యుడు వీరిపై 
దండెత్రినాడు పొలల్ఫోర హారంగా స్టోరి మరణించినాడు. ఈతని కుమారుడు 
మ హేందాధిరాజు (1కీ శ. 870. 895) కాలంలోనే సోరమడి యుద్దం జరిగింది. 
గంగ, తెలుగుచోడరాజులతో కలిసి మహేందుడు పరాజయం చెందినాడు. 
కాని యుద్ధానంతరం వికమాదిత్యబాణు నోడించి “మహాబలికుల విధ్వంసక ” 
బిరుదం ధరించినాడు. బాణుల పాబల్యం క్షీణించడంతో నొలంబులు బలాధికు లె 
తమ రాజ్యాన్ని వి స్పరింపజేసినారు. అనంతపూర్‌, తుంకూర్‌, చి త్రల్‌ దుర్గ్‌, 
బెంగుళూరు, కోలార్‌, బళ్ళారి, సేలం, ఊఉ త్తరార్కాటు జిల్లాలకు కోతంం 
రాజ్యం విస్తరించింది. ఈ పరిణామం పళ్చిమ గంగులకు కన్నెర వేసీంది. 
గంగ నొలంబ సంఘర్షణ (పారంభమయింది. గంగ నీతిమార్గుడు మహేం|ద 
నొలంబుని వధించి “మహేందాంతక' బిరుదం ధరించినాడు. మహేం|దుని 
అనంతరం నొలంబులు గంగులతో ఎడతెరిపిలేని పోరాటాలు సాగించినారు. 
గంగ మూడోమారసింహుడు మహేందుని (పపౌతుడైన నన్నినాలంబుని 
(క్రీ.శ, 970.975) వధించడమేగాక నొలంబ వంళాన్ని దారుణ వాత్యాకాండకు 


171 


గురిచేసినాడనడానికి ఆతని “నొలంబాంతక' బికుదమే నిదర్శనం. ఈ దారుణ 
హత్యాకాండకు. తప్పించుకున్న నొలంబులు చోళ సామంతులై, చోళ.గంగ 
యుద్దాల్లో తమ సార్వభౌాములకు తోడ్పడి |పతీకారం తీర్చుకున్నారు. ఆనంతరం 
నొలంబవాడి పళశ్చిమచాకుక్య రాజ్యంలో చేరింది. రశ 1060 |పాంతంలో 
మొదటి సోమేశ్వరుని కొడుకైన వివ్షువర్దన విజయాదిత్యుడు రాజ, పతినిధిగా 
నొలంబవాడి నేలినాడు. 


చెదుం౦బులు 
Chan 


వైదుంబులు తాము పక్చిమగంగ వంశ ళాఖయని చెప్పుకున్నారు. కాని 
వారు వూ _ధీగా తెలుగుజాతియనీ చిత్తూరు జిల్లా మదనపల్లి వారిజన్మభూమయనీ 
చరి తకారుల అభ్మిపాయము. దై దుంబ నగరారీజలై నందున వారికా పేరు 
వచ్చిందనే వాదం ఉంది కాని, ఆ నగరం ఎక్కొడున్న దో నిర్దారణ చేయడానికి 
అవకాశం కన్పించదు, తొమ్మిదో శతాబ్దంలో “రేనాడు 760" పాలకులుగా 
వైదుంబులు చర్మితలో (వత్యవమయినారు. వీరు యుద్ద పియులు; వీరక్షిలలు 
వేయించడం వీరి ఆచారం; వీరి కాసనాలు చాలవరకు ర్వ కలశే. చాలకాలం 
బాణులకు సామంతులుగా ఉండి నొలంబులతో పశ్చిమ గంగులతో ఘోర 
యుద్దాలు చేసినారు. 

వైదుంబులు పశ్చిమ చాళుక్య సామంతులుగా వల్లూరు వట్టణం (కడప 
జిలా), "కలుకడ పురాలను (చిత్తూరు జిల్లా) ఏలినట్టు 'శాసనాధారం ఉంది 
తోమ్మీదో శతాబ్ది 4 _త్తరార్థానికి కెందిన గండ తినేతుడు వైదుంబ రాజులలో 
వథమగణ్యుడు. బహుశా బాణుల సహాయంతో తెలుగు చోడులను జయించి 
రేనాడు న్మాకమించి వై దుంబ రాజ్యం స్థాపించినాడు. బాణులతో చేరి సోరమడి 
యుద్దంలో విజయం సౌధించడంతో తెలుగు చోడులకు రేనాడులో నిలువసీడ 
లేకుండాపోయి వై దుంబరాజ్యం బలపడింది. 

మనుజ తినేతుని కాల లో (క్రీ శ. 910.9[6) బాణ వైదుంబ రాజ్యా 
లపై చోళ దండయాతలు [పారంభమయినాయి. చోళులతో వై దుంబులు సమా 
ధాన పడినట్లు కన్పిస్తుంది. చోళ పరాంతకుని కొడుకు ఆరింజయుని భార్య 
వైదుంబ రాకుమారి, వారి కుమారుడే సుందరచోకుడు. తక్కో-లయుద్దంలో 
పరాంతకుడు ఓడిపోవడంతో వై దుంబరాజ్యం రాష్టకూట సా (మాజ్యాంతర్భాగ 
మయింది. వైదుంబులు రాష్ట్రకూట సామంతులై ఉన్నతోద్యోగాలు నిర్వ 
హించినారు. 

రాష్ట్రకూట స్మామాజ్యం విచ్చిన్నమైన తర్వాత వైదుంబులు తిరిగి 
రేనాడులో రాజ్యం స్టాపించుకొన్నారుగాని ఎక్కువరోజులు పాలించలేదు. ఈ శాఖ 
రాజులలో భువన (తినేతుడు (కీ. శ, 970 పాంతము) స్మువసిద్దుడు. ఇతడు 


172 


జటాచోడ భీముని తోటి యుద్దంలో మరణింళిగాడని ఒక ఆభి పాయం. అనం 
తరం తూర్పుచాళుక దానార్హ వుడు పొ త్రపి |పాంతాలను జయించి ఆచట తనకు 
విళ్వాసప్మాతులై న ముదిగొండ చాశళుక్యులను పాలకులుగా నిలిపినాడు. 


వేములవాడ చాళుక్కులు 

బోధన్‌, వే(లే)ములవాడలు కేందాలుగా పశ్చిమోత్తర తెలంగాణా 
[పాంతాలను రాష్ట్రకూటసామంతులు గా వేములవాడ చాళుక్యులు పాలించి 
నారు. పూర్తిగా కన్న డవంశంవలై కన్పించే వీరు ఇంచుమించు రాష్ట్ర్రకూటో 
దయంతో పాలన [పారంభించి వారితోనే ఆ స్తమించినారు. వీరి చర్మితకు మొదటి 
అరికేసరి కొల్టిపర, మూడో అరికేసరి సర్భని త్మామశాసనాలు, రెండో అరికేసరి 
వేములవాడ శిలాశాసనం, పంపకవి కన్నడంలో రచించిన వ్మికమార్జున విజయం 
ఆధారాలు. 

విక్రమాదిత్య యుద్ధమల్లుడు వేములవాడ చాళుక్య వంశ స్థాపకుడు, 
ఈతడు లాట చాళుక్య కొలీయెడని బహుశా ధార్మాశ్రయ జ యసింహవర్మ 
కుమారుడని జారి తకుల అభి పాయం. దక్షిణాపథంపె దండె త్రివచ్చిన అరబ్బుల 
నోడించి తిప్పి కొట్టి రెండో చాశుక్య వి కమాదిత్యునిచే “అవనీజనాశయ' బిరుదం 


పొందిన పులకేశి ఈతని సోదరుడే. యుద్ధ మల్లుడు రాష్ట్రకూట వంశస్థాపకుడై న 
దంతిదుర్గుని "సేనాపతిగా ఆతని యుద్దాలో ' హేల్లొని దుర్భేద్యమైన “దితకూట 
(చిత్తోడ్‌) దుర్గాన్ని వట్సుకోపడ మేగాక స్వెపాదలక్ష” దేశాన్ని పాలించినాడు. 
ఇతని సేవలు గు ర్రించి దంతిదుర్గుడు పోతన (బోదన్‌, నిజామాబాద్‌ జిల్హా) 
(పాంతాన్ని సామంత రాజ్యంగా యుద్దమల్లునకిచ్చినట్లు తెలుస్తుంది 

యుద్దమల్లుని కుమారుడు అరి కేసరి; రాష్ట్రకూట ధృవుని (కీ శ. 700. 
93) సమకాలికుడు. తూర్పుచాళుక్య నాలుగో వివ్ణువర్థనుని పై ధృవుడు జరిపిన 
యుద్ధాలను ఆరికేసరి నిర్వహించినట్టు కొల్లిపర శాససం, వికమార్జునవిజయాల 
వల్ల తెలుస్తున్నది. అరికేసరి వేంగి, (తికళింగలను జయించినట్లీ ఆధారాలు 
చెబుతున్నాయి. ఈతని విజయాల ఫలితంగా వీరి రాజ్యం తూర్పుగా విస్తరించి 
నందున ఆరికేనరి వములవాడను రాజధానిగా చేసుకున్నాడు. 

అరికేసరి |పపతుడ్రెన బడ్జెన నలబై రెండు యుద్దాలు చేసిన “సోలద 
గండడు!” అంటే పరాజయం ఎరుగని వీరుడు అని (వసీద్దుడయినాడు. గుణగ 
విజయాదిత్యుని శాసనాలవల్ల ఆతడు బడ్జెన నోడించినట్టు తెలుస్తుంది. గుణగుని 
మరణానంతరం రాష్ట్రకూట రెండో కృష్ణుడు తూర్పు చాకుక్యుల'పై జరిపిన 
(పతీకారయుద్ధాలను బడ్జెన నిర్యహించినాడు. చాశుక్యభీముని బడ్జెన ఓడించి 
బందీగా పట్టుకున్నట్లు పర్భని శాసనం చెబుతున్నది. ముదిగొండ చాళుక్యుడై న 


173 


కుసుమాయుధుడు మంచికొండనాడును, చాభక్ళధీముని విముక్తి గావంచినట్టు 
తెలుస్తుంది. 

బడ్జెన పొతుడైన రెండో నరసింహుడు రాష్ట్రహట మూడో ఇందుని 
ఉత్తర జై క తయా తలో పా ల్గొనా న్నాడు. ఆతసిధా మూ 
సోదరి ఆయి వుంటుంది. జాకవ్వ కుమారుడైన ఆ 
లలో ఆగగణ్యుడన చెప్పవచ్చు. రెండో ఆరికేసక కాలంలో 
రాజ్య ౦లో వారసశ- యుద్దం వచ్చి కి రెండో ఆ మోఘవరుని తొలగించి నాలుగో 
గోవిందుడు సింహాసనం" ఆ; కమించినాడు గకీ శ 930 + ఆపాన ఉడో౭గులు 
సామంతులు గోవిందుని వ్య తిరేకిం , ఆతని పినతం;డి జడెగను నమ 
రాష్ట్రకూట స్మామోజ్య 3౦లో న. జాటులు ఇెలరేగినాయి. చేద, పకి మగంగ 
రాజులు బడ్జెగతో చేకినారు. wis రెండో a 


Sa 
pA 
3 ఇ 
py 
ఇ 
ల్ల 
లి 


. 
ల్‌ 
లర 
a 
మ! 
ణి 
గ్‌ 
ss 
£9 
at 
ది 
స్ట 
ల 
2. 
డు 
౧” 
ol 
0 
న్‌. 
(్రి 
tn 
uk 
CAN 


కూటులతో న. ఇట్టి పరిస్థితుల్లో రెండో అక కేసరి బడ్జెగను 
వేములవాడకు ఆహ్వానించి అతచ్చే రాష్ట్రకూట నార్య భౌముడుగా (పక టించి 
గోవిందుని నైన్యాలను పెక్కు యుద్ధాల్లో ఓడించి బడ్జెగను రాష ష్ట్రకూట 
సింహాసనం పై నిలిపినాడు. కన్నడభాషలో “ఆదికవియైన ప పంప ఆరికేసరీ ఆస్థాన 
కవి. అరి కేసరిని అర్జునునితో పోలుస్తూ పంప "తస వ్మికమార్జున ఏ విజయం 
రచించినాడు. 

రెండో అరికేసరి పొతుడు మూడో అరికేసరి రాష్ట్రకూట మూడో 
కృష్ణుని సామంతుడు. తన తండి బడైగ వేములవాడలో నిర్మంచిన సుభధామ 
జినాలయంలో ఆచార్యుడైన నె సోమదేవ సూరికి. దానం చేస్తూ పర్భని శాసనం 
ఇచ్చినాడు. సోమదేవుడు జినధర్మంలో కూలంకష పాండిత్యం 'ఉన్నవాడు; 
మహాకవి. ఈ చాళుక్య శాఖలో మూడో అరికేసరి చివరివాడు. 


ముదిగొండ చాళుక్యులు 


కొరవిసీమలోని ముదిగొండ (ఖమ్మం జిల్లా) రాజధానిగా మంచికొండ 
నాడును పాలించినవారు ముదిగొండ చాళుక్యులు. కొరవిసిమ మంచికొండనాడు 
అంతర్భాగము. కొరవిసీమకే విసరునాడని నామాంతరం ఉంది. వేంగికి తూర్పు 
సరిహద్దుల్లో గోదావరి నుండి కృష్ణా నది వరకు విస్తరించిన ఈ రాజ్యాన్ని 
రాష్ట్ర కూట దాడులు నేరుగా తమ రాజ్యంపై జరగకుండా ఆటంకం 
(Buffer State) గా ఉపకరిస్తుందనే ఆశయంతో వేంగి చాళుక్యులే నిర్మించి 
వుంటారు. ఆ ఆశయానికి అనుగుణంగా తూర్పు చాళుక్యులపట్ట విశ్వాసంతో 
ముదిగొండ చాళుక్యులు సుమారు (కీ.శ. 850 నుండి మూడున్నర శతాబ్దాల 


174 


కాలం _ కాకతీయ వరకు _ స్థానిక రాజకీయాల్లో ముఖ్యమైన 
పాతను నిర్వహించినారు. పీకి చర్మితలో తూర్పు చాళుక్య యుగంవరకు కొరవి, 
మొగల్‌ చెరువు శాసనాలు; అనంతర చరకితకు ewe శాసనం, 
కుసుమాయుధుని |క్రివ్యక (కుక్కనూరుు శాసనము ఆధారము. 

ఈ శాసనాలలో తేదీలు లేశందున వీనిలోని సమాచారం సమగంకాక 
సందేహాస్త దంగా ఉన్నందున ముదిగొండ చాళుక్య చర్మితలో ఆనేక వివాదాంళా 
లున్నాయి. వారి చర్మితనుస ఎష్టంగా (వాయడానికి అవకాశం కన్పించదు. 

ముదిగొండ చాళుక్య వంకానికి రణమర్డ మూలపురుషుడు. ఈతని ఆన్న 
కొక్కిలిని గురించిన వివరాలు తెలియవు రణమర్ధ పశ్చిమ చాళుక్య 
రాకుమారుడై వుంటాడు. తూర్పు చాళుక్యుల (పాపుతో కొరవి మండలం సంపా 
దించి ముడిగొండనుండి పాలించినాడు. అతని కొడుకు కుసుమాయుధుడు. 
గుణగ విజయాదిత్య, చాళుక్యభీముల సమకాలీకుడై వేంగి. మాన్య ఖేట సంఘర్షణల్లో 
(పముఖప్మాత వహించినాడు. గుణగ విజయాదిత్యుని మరణానంతరం “కెండో 
కృష్ణుడు (పతీకారకాంక్షతో కొరవి నా (కమించి వేంగిపై దండె త్తినాడు. 
కుసుమాయుధుడు రాష్ట్ర్రికూటులను పారదోలి కొరవిని తిరిగి ఆక్రమించి 
చాళుక్య నీముని వేంగి సింహాసనం పై నిలిపినాడు. అందుకు కృతజ్ఞతతో భీముడు 
కుసుమాయుధుని పలువిధాల గౌరవిందినాడు. 

కుసుమాయుధుశకు గొణగయ్య, నిరవద్య అనే కుమారులున్నారు. 

గొణగయ్య గుణగ విజయాదిత్య పదానికి (హస్వరూవమే. గొణగయ్యనే కరి 
నల్లని) గొణగ అనికూడా అనేవారు. చాళుక్యభీముని అనంతరం వేంగిలో 
జరిగిన అంతఃక లహాలవల్ద గొణగయ్య వేంగి అభిమానం కోల్పోయినాడు. అతణ్ణి 
తొలగించి తమ్ముడు నిరవద్భుడు ముదిగొండ సింహాసనం ఆకమించినట్టు 
కొరవి శాసనం సూచిస్తున్నది. గొణగయ్య (విజయాదిత్యుడు) వేములవాడ రెండో 
ఆరికేసఏ ర ఆతడు రాష్ట్రహటులతో నిర్వహించిన యుద్ధాల్లో 
పాల్గొన్నట్లు ప పంపకవి వ్మికమార్జున విజయం నుండి తెలుస్తున్నది. గొాణగయః 
ఆరికేసరికి సామంత (పభువై నాడు. ముడిగొండలో నిరవద్యుడు జనాదరణ 
పొందినట్టు కన్పించదు. ఆతని అనంతరం గాణగయ్య సంతతివారే ముదిగొండ 
న్నాక మీంచి నట్టు తెలుస్తుంది. 

ఈ పరిస్థితుల్లోనే కాక తీ యరాజ్యం ఉద్భవించింది. బహుశా ముదిగొండ 
చాళుక్యుల నరికళ్లే “ఉద్దేశంతో రాష్ట్ర్రహట రెండో కృష్ణుడు ఎరియ రాష్ట్ర 
కూటుని కుర్రవాడి" అధిపతిగా నియమించినాడు. కురవాడి కొరవి రాజ్యాం 
తర్భాగమే. బహుశా ఎరియ ఓరుగల్లు (కాకతిపురము)ను రాజధానిగా చేనుకొని 
వుంటాడు. కాకతీయ, ముదిగొండ చాళుక్య సంఘర్షణ పారంభమయింది. 


175 


ముదిగొండ-.కాకతి సంఘర్షణ తొలిఘట్టంలోని వివరాలు స్వ ఎష్టంగా లేవు. 
కాకతీయుల విజ్బృంభణవల్ల చాషక్యులు కొరివినీ తాత్కాలికంగా విడిచ్‌ వెళ్ళవలసి 
వచ్చినట్లు కన్పిస్తుంది. విరియాలవారి గూడూరు శాసనంలో ఎ రభూపతి 
బొట్టుటేతనివై రిని చంపి ఆతణ్ణి కొరవిలో నిలిపినట్లు చెప్పుకున్నాడు. (కివ్వక 
శాసనాన్ని బట్టి బొట్టుబేతడు ముదిగొండ చాళుక్యుడు. బొట్టుబేతనివైరి కాక ర్య 
గుండ్యన ఆయి వుండవచ్చు. అయితే ఆదే Paes శాసనంలో ౩ ఎ్యరభూపతి 
భార్య కామసాని కాకతీయుడై న గరుడ బేతని కాకతిలో (పతిష్టించినట్లు చెప్పు 


కొన్నది. కాని గూడూరు శాసనంలోని బొట్టు బేతనికి [కివ్వక శాసనంలోని 
బొట్టుబేతనికి మధ్య రెండు మూడు తరాల వ్యవధి కన్పిస్తుంది. ఏమయినా 
కాకోతిలో కాకతీయులు, కొరవిలో చాళుక్యులు వ చట తిరిగి వారి 
మధ్య సంఘర్షణ (పారంభమయింది. 

[కివ్వక శాసనాన్ని బట్టి తిరిగి కొరవిరాజ్యంలో న! జరిగి చాళుక్య 
రాకుమారులు ఆజ్ఞాత వాసం చెయ్యవలసి వచ్చింది. ఇది బహుకా కాకతి రు యద 
దేవుని రాజ్యవిస్త సర్‌ణ ఫలిత మైనట్లు పాలంపేట శాసనం సూచిస్తున్నది. [కివ్వక 
శాసనాన్నిబట్టి ముదిగొండ చాషుక్యుల్లో చివరివారు కుసుమాదిత్యుడు, ఆతని 
తమ్ముడు నోగతిరాజా. ర్ముదదేవుని "మరణానంతరం తిరిగి పీరు ఏసరునాడును 
ఆ[కమిందినారు. కాని అనతికాలంలోనే గణపతిడేవుని రాజ్యవి స్తరణ ఫలితంగా 
కుసుమాదిత్య నాగతిరాజులు కొరవిని వీడి వేంగిలో తల దాచుకోవలసివచ్చింది. 
ముదిగొండ చాళుక్యరాజ్యం కాక తిసామాజ్య ఆంతర్భాగమయింది. 


చాళుక్య్ణయుగ విశేషాలు 

రాజకీయాలు = పరిపాలన 

తూర్పు దాకుక్య రాజ్యస్థాపనతో మధ్యయుగం |పారంభమవుతుంది. 
రాజకీయ అనైక్యం, ఆంతర్యుద్ధాలు, వ్యవసాయ ఆర్థిక విధానం, పురోహితుల 
(పాబల్యరం, మూఢ విశ్వాసాలతో కూడిన మతం విద్యలకు ఆధారంకావడంవంటి 
మధ్యయుగ లనజాలీకాలంలో స్పష్టంగా కన్పిస్తాయి. చాళుక్యయుగంలో 
తీరాం ధం మాతం వేంగిరాజ్యంకింద స మైక్యమై వళ్చిమాంధలో సామంతరాజ 
వంళాలు పాలిస్తూ ఉండేవి. ఈ సామంతులు తమ సార్యభౌములకు యుద్దాలో 
తోడ్పడుతూ తమ రాజ్యాలను సర్యస్యతంతులుగానే పాలించేవారు, వీరి 
ఆస్థానాలు సార వ్రభౌమాస్టానాలకు నమూనాలు. వీరికి మంతిమండలులుండేవి. 
వీడ పరస్పర యుద్ధాల్లో ని నిమగ్నులై వుండేవారు. ముఖ్యంగా రాయలసీమ 
(ప్రాంతంలో మందపోటులు ఎక్కువగా జరిగేవి. వేంగిలో సయితం కేయ్యదాధికారం 
బలహీనమయి రాజవంశం అంతఃకలహాల్లో మునిగితేలింది. రాజవంశం శాభోప 


176 


శాఖలై రాజబంధువులు సామంతులుగను, ఉన్నతోద్యోగులుగను ఉండడం 
ఈ కలహాలకు ముఖ్యకారణం. దేశ, జాతి, కుటుంబ మర్యాదలను తృణీకరించి 
స్వార్థపరులై సీంహాసనాని న్‌ రాకుమారులు పోరాడినారు. వీరిలో భీమసలుకి, 
యుద్ధమల్లుడు దేశ స్వాతం తా త్యాన్ని తాకట్టు ట్టు పెట్టడానికి సయితం సందేహించలేదు. 
రోకుమూరుల దృష్టి ఆంతా సింహాసనం ఆ కమించడం, చేజిక్కి న అధికారాన్ని 
భ|చపర చుకొనడం మీదే లగ్నమయి ఉండేది. ఈ ఆరాజక పరిస్థితులను అవ 
కాశంగా తీసుకొని పొరుగురాజ్యాలు తమ అధికార [పాబల్యాలు వేంగిలో 
నెలకొల్పడానికి పయత్నించినారు. వారివారి సైన్యాలు దేశంలో యధేచ్చగా 
పీర విహారం చేస్తూఉండేవి, వేంగి, ధరణికోట, యనమదల, నెల్లూరు, కంభము 
వంటి నగరాలు పెక్కు వ. ల "పెక [గ్రామాలు భస్మీపటల 
మయినాయి. దేశం యావత్తూ ఒక పెద్ద యుద్దశిబిరంగా తయారయినదనడ ౦ 
అతిశయో క్రికాదు. ఈ విధంగా దుర్బల కేందాధికారము, అంతః;కలహాలు, 
రాజకీయ లక్షణాలె స భూ స్వామ్యవిధానం బలవడసాగిన ఈ యుగంలో శాంతి 
భృదతలు కరువై (వజలనేక బాధలకు లోనైైనారని చెప్పవచ్చు. 

ఇట్టి పరిస్థితుల్లో పాలనాయతాంగం ఏవిధంగా ఉండేదో చెప్పడానికి 
తగిన ఆధారాలు లేవుగాని సాం! పదాయక విధానమే అమలుజరిగిన సూచన 
లున్నాయి. రాజే సర్వాధికారి. కహాతు సప్రాంగ సమన్వితము. రాజు, 
మంతి, రాజ్యము, దుర్గము, కోశము, సైన్యము, మ్మితము అనేవి సప్తాంగాలు. 
రాజవ్యవహార నిర్వహణలో రాజుకు యువరాజు తోడే డేవాడు. కొడుకులు లేని 
రాజులు తమ్మునో తమ్ముని కొడుకునో యువరాజుగా నియమించుకొ నేవారు. 
యువరాజును 'ఉపరాజు' అని చెప్పవచ్చు. రాజుకు మంతి, సేనాపతి, కోళాధి 
కారులు సలహాలిచ్చి సహకరిస్తుండేవారు. ఈ ఉద్యోగాలను సాధారణంగా 
విశ్వాసప్మాతులు, శీలవంతులు, ధర్మసీతి శాస్ర్రజ్ఞల్రె న (బాహ్మణులు వంశ 
పారంపర్యంగా నిర్వహించిన నట్టు కన్పిస్తుంది. [కమంగా శూ దులీపదవు లా|క్రమించ 
సాగినారు. నొలంబుల ఆస్థానాల్లో “గవుండు'లు _పెగ్గడ, సేనాపతి పదవులు 
నిర్వహించినారు, పరిపాలన శాఖలుగా విభజిత మై తీర్చుల అధీనంలో ఉండేది. 
మంతి, పురోహిత, సేనాపతి, యువరాజ, 'దౌవారిక, ప్రధాన, ఆధ్యక 
మొదలై నవారు తీరులు. ప్రాచీన నీతిశాస్త్రాల్లో పదునెన్మిదిమంది తీర్థుల పీరు 
కన్పిస్తాయి రెండో అరికేసరి వేములవాడ శాసనంలో మహాీనంధి విగహి, 
తం తపాల, స్మతాధిపాల అనే ఉద్యోగులు కన్పిస్తారు. కాసనాల్టోని నియోగారి 
కృత, నియోగవల్దభ ఆనే ఉద్యోగులు బహుశా వివిధళాఖల పర్యవేక్షకులయి 
వుంటారు. కాకతీయ శాసనాల్లోని బాహ త్తర (72) నియోగాధిపతులు వీరి 
వారసులని చెప్పవచ్చు. 


177 


స్థానిక పాలన చాలభాగం సామంతరాజుల అదీనంలో ఉండేది. ఎల 
మంచిలి* పిఠాపురం, ముదిగొండలలో చాళుక్కవంశ శాఖలవారే అధికారం నిర్వ 
హించేవారు. వీరుగాకి పట్టవర్దని, దుర్జయ. హైహయాది సామంతరాజ వంశాలు 
విజృంభించినాయి. వీరు రాజలాంఛనాలు బడసి సర్వన్వతం్యతులై తమ 
పాంతాలను పాలించేవారు. కప్పం చెల్లించడం, అవసరమైనపుడు యుద్ధాల్లో 
పాల్గొనడం వీరికి రాజుకు మధ్యనున్న సంబంధం. వారసత్య తగాదాల్లో 
భిన్నపఇులను సమర్థించి ఆ యుద్దాలను మరింత భయంకరంగా మార్చేవారు. 
వీరి స్వాత్య్యత్యమే “శం దాధికార బలహీనతకు బలమైన కారణమని వేరే చెప్ప 
నక్కార లేదు. 

మిగిలిన రాజ్య విభాగం విషయాలు విభజితమయింది. వేంగి రాజ్యంలో 
సుమారు 30 విషయాలున్నట్లు శాసనాలనుండి తెలుస్తున్నది. కమ్మ రాష్ట్ర" 
విషయము, అ శ్రిలినాడు విషయము అని వున్నందున ధ్‌ రాష్ట ము, విషయము 
అనే పదాలు, పర్యాయ పదాలుగా వాడినారని చెప్పవచ్చు, రాయలసీమ 
[పాంత౦లో సీమ, నాడు అనే విభాగాలు కన్పిస్తున్నాయి. పెరుంబాణపాడిలోని 
పులినాడు అని శాసనాలు పేర్కొంటున్నాయి. పాలనా వ్యవస్థకు [గ్రామమే 
పునాది. [గామేయకులు, రాష్ట్రకూట (పముఖులు .గామాధికారులు. (గామ. 
వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు వ సమక్షంలో జరిగేవి. రాజులు 
సయితం [గామాల్లో భూదానాలు చేసినప్పుడు వీ వీరి సమ్మతి పొందేవారు. (గ్రామాల్లో 
(గామణి అనే రాజోద్యోగిని నియమిస్తున్నట్లు తెలుస్తుంది. రేనాడులో [గామ 
సభలున్నట్లు శాసన సాక్ష్యం లభిస్తున్నదీ. కుంగనూరు సు ౮ 
అడవల్లం 'అనే వ్యక్తిని [గామకరణం (Accountant) గా (గామసభ నియమించి 
నట్టాక శాసనంనుండి తెలుస్తున్నద. రెండవ చాసక్యభీముని మచిలీపట్నం 

శాసనం కూడ అగహారాల్లో (బాహ్మణ పరిషత్తులున్నట్లు సూచిస్తున్నది. 

[(పభుత్వాదాయానికి భూమిశిస్తుతోపాటు పలురకాల పన్ను లుండేవి, 
అ్యగహారాలు ఇచ్చే సమయంలో *“సర్వకరపరిహారంగా' అనే మాట పన్నుల 
బాహుళ్యాన్ని సూచిస్తుంది. వైదుంబ రాజైన భువన (తిన్మేతుడు సింహాసనం 
ఎక్కిన సందర్భంలో రేనాడు రై తులపెనున్న “డేగరచపన్ను, వడెవాలుపన్ను, 
పడియేరిపన్ను, సంధిషిగహంపన్ను” మినహాయించినాడు. కల్పనక్కము, 
విడనలి, విషయసుంకము బీవదాయము, చిట్టవాటము మొదలైన పన్నులు 
రాయలసీమ శాసనాల్లో కన్పిస్తున్నాయి. పన్నులు ధనరూవంలో, వస్తురూపంలో 
చెల్లించేవారు. 

ఉల. 12 


178 


నాడు న్యాయ నిర్వవాణ జరిగినతీరు తెలియదుగాని కొరవి శాసనంలో 
కొన్ని శిక్షల (పసక్తి ఉంది. “ముక్కుదరగినను చ(చ్రెరచినను, చురియ 
వెరకినను ముచ్చిలినను (([ముచ్చిలినను) రంకాడినను ఇరవాద్యది ఏనుం 
(రన్యులు; మాణిని చేసినా దోషంబునకు వాని జీవితంబ దండుపు.” ఇందు 
“రంకాడిన” విధించే ఆవరాధం స్త్రీలకే వ ర్రించియుండవచ్చు. కారణం.పురుమలకు 
“లంజ పెళ్ళాములు” ఉన్నట్లు శాసన సాశ్యం ఉంది హత్య చేసిన వారికి 
మరణమే శిక్ష. 
ఆర్థిక పరిస్థితులు 

నాటి ఆంధ దేశ ఆర్థిక పరిస్థితులను గురించి స్పష్టమైన సమాదారం 
లభ్యం కావడంలేదు. కాని" నానాటికీ సమాజం భూమిపై - వ్యవసాయంపై _ 
ఆధారపడడం ఎక్కువయింది. ఈ పరిణామం శాతవాహన _ అనంతరీకుల 
కాలంలోనే [పారంభమయింది. (బాహ్మణులు ఆలయాలు, భూములు, ఆగ 
హారాలు పొంది, భూస్వాములుగా రూపొందినారు. వారి భూములను శూ ద 
వర్ణాలు సాగుచేస్తూ వారివట్ల విధేయులై విశ్వాసపాతులై వుండేవారు. చాళుక్య 
యుగంమధ్యకాలంనుండి 'బహ్మదేయాల ప్రసక్తి తగ్గి నైనిక అవసరాలు 
ఎక్కు.వయినందున రాజ్యానికి విశిష్టమైన సేవచేసిన సైనికులకు ఉద్యోగులకు 
[గామాలు దానం చేయడం పెరిగింది. తీరాంధంలో 'వభువులు నీటిపారుదల 
సౌకర్యాలపట్ట పెద్దగా (ద్ద వహించిన సూచనలు లేవు. రేనాడులో తటాక 
నిర్మాణంపట్ట తటాకాల మరమ్మత్తుపట్ట [ప్రభువులు జ్మాగ త్త -వహించేవారు. 
ఆ (ప్రాంతాల్లోనే వజస ంపదపట్ల ఆస క్రి” హెచ్చు అనడానికి అచట తరచుగా 
జరిగిన గో[గహణాలే నిదర్శనం. పర్మిశమలలో అధికభాగం స్థానిక వినియోగానికి 
మ్మాతమే పరిమితమైవుండేవి. మాడలు, (దమ్మములు, గద్యాణములు అనే 
నాణేల [పస క్తి ఉందిగాని చాళుక్యరాజుల నాణేలు ఎక్కువగా లభించలేదు. 
అందుచే ఆర్థిక విధానం [దవ్యసంబందమైనదిగాక వస్తుసంబంధమై నదనవచ్చు. 
పరిమితంగా ఉన్న వాణిజ్యం కోమట్ట చేతుల్లో ఉండేది. వీరు *'నకరములు* అనే 
(శేణులుగా ఏర్పడసాగినారు. (పతీ నకరానికి ఒక _శేష్టి ఉండేవాడు. నకరాల 
(పస క్తి తర్వాతయుగంలో ఎక్కువగా కన్పిస్తుంది. శ క్రివర్మ బంగారు నాణేలు 
సయాం దేశంలో బయల్పడినాయి. ఇది నాడు ఆంధ దేశం జరిపిన విదేశ 
వాణిజ్యానికి నిదర్శనమని చర్మితకారుల అభ్మిపాయము. 


మతము . నమాజము 


చాళుక్యయుగ ఆంధ చర్మితలో ఆస క్రిదాయకమైన మత సాంఘిక 
పఏణామములు అనేకం జరిగినాయి. ఆందులో ముఖ్యమయినది జై నమతమవ్యా ప్రి, 
పిమ్మట పతనము. శాతవాహన యుగారంభంలోనే జైనం ఆంధ దేశంలో 


179 


[పత్యక్షమయింది కాని, బౌద్దం వ్యాప్తిలో ఉన్నంతకాలం జనాదరణ పొందలేక 
పోయింది. కీ. శ. 5, 6 శతాబ్దాలనుండి బౌద్దం క్షీణించింది. చాకకయుగంలో 
ఆంధ దేశంలో ఇంచుమించు బౌద్ద పసన క్తిలేదు ఆందుచే నాటివరకు బౌద్దాన్ని 
ఆదరించిన వివిధ వర్ణాల (ప్రజలు జై నాన్ని ఆభిమానించినట్టు కన్నిస్తుంద్‌ి, 
క్రమంగా, జై నులుసయితం వ్యు క్రిగత కై వల్యసాధనా ూాశయంతో బాటు సామాజిక 
స్పృహ పెంచుకొని తమ మతాన్ని వ్యాపింపజేయడానికి పూనుకున్నారు. 
ఆర్థికంగా బలపడి రాజాస్టానాల్లో య గ సంవాదించిన శూ దులు సాంఘిక 

ఉన్నతికి సారనంగా జై నమతాన్ని స్వీకరంచసాగినారు. ఆంతరంటె ముఖ్య 
మయిన విషయం జై నానికి రాజాదరణ లభించడం ఈ అంశంలో బౌద్దంకంటే 
జైనం ఆదృష్ట వంత మయింది. 

చాళుక్య, రాష్ట్రకూట, నొలంబ దంశాలలోని రాజులు, రాణులుసయితం 

జై నాన్ని పోషించినట్టు శాసనా ధారాలు లభిస్తున్నాయి. కుబ్దవిష్తువర్థనుని పట్టపు 
రాణి అయ్యమహాదేవి, బెజవాడలో నెడుంబివసడి నెలకొల్పి దానికి ముషినికుండ 
[గామం దానం చేసింది. రెండో అమ్మరాజు బంధువులు, ఉద్యోగులు జై నమతాభి 
మానులు. ఆతని |పియపత్ని చామెకాంబకోరిక పె అమ్మరాజు జైనులకు కలచుం 
బరు దానం చేసినాడు. కర్మరాష్ట్ర్ర విషయాధ్యక్షుడై న దుర్గ రాజుకోరిక పై కటకొ 
భరణజినాలయానికి దానధర్మాలు చేసినాడు; సేనాపతులై న బీమనరవావానుల 
కోరిక పె బెజవాడలో జినాలయాల నిర్మాణానికి పెదగాదెలప్టరు నిచ్చినాడు, 
విమలాదిత్యుడుజై నమతం స్వీకరించినాడు. రామతీర్థం | విశాఖజిల్లా), బిక్కవోలు 
— గోదావరి), దానవులపాడు (కడవ), కొనకండ్ల డ్ర (అనంతపురం), ఆన్మకొండ 

జై సే తాల్టో రాష్ట్రకూట [వభావం కన్పిస్తుంది. రాష్ట్రకూట సామంతులైన 
వేములవాడ చాళుక్యుల రాజధాని వేములవాడ గొప్ప జై నక్షేత మయింది. కల్యాణి 
చాళుక్యుల కాలంలో ఆంధదేశంలో జైనం ఉచ్చస్థితిలో ఉంది. పొట్ట చెరువు, 
కొలనుపాక, ఊజ్జిలి, వర్దమాసు పురం మొదలైన 'చోట్ట ఆరో విక్రమాదిత్యుడు 
జైనులకు దానధర్మాలు చేసినాడు. పొట్టచెరువు. (పాటన్‌ చెరువు) లోనే 500జైన 
వసదులు ఉండేవట 

జై నసంఘంలో యతులు, ఉపాసకులు (శావకులు ఇద్దరూ ఉండటం 

విశేషం. అందువల్లనే బౌద్దంవలెగాక జైనం శాశ్వతంగా మనగలిగింది. జై నుల్లో 
సంఘ, గణ, గచ్చ, బలి, అన్వయ అనే విభాగాలుండేవి. ఆంధ్రదేశంలో 
మూల, యాపనీయ, గౌ?®, దావిడసంఘాలుండేవి. కవురూరి, దేశి, వలహరి, 
బలత్యా_ ర గణాలు, నంది గచ్చ, పు స్తక గచ్చ, మేషపాషాణ గచ్చలు శాసనాల్లో 
కన్పిస్తాయి బలి, అన్వయ అనేవి చిన్న విభాగాలు 


180 


జై నయతులు కం దర్శనతహోవీర్యగుణసంపన్ను లై ఉండేవారు. కొందరు 
ఏకొంతస్థలాల్లో కై వల్యనాధనలో నిమగ్నులై వుండేవారు కొందరు |పభువులనుండి 
దానధర్మాలు [గహించి స్మతాలు, బిజగ్భహాలు నిర్వహిన్తూ బీదసాదలకు, 
నిరాశయులకు మహోపకారులయినారు. వైద్య జ్యోతిష సర్ప విద్యలభ్యసించి 
(వజలకు సేవ చేస్తుండేవారు. మరికొందరు అధ్యయన ఆధ్యాపనలతోబాటు 
సృజనాత్మక సారస్వత కృషి జరిపినారు. రామతీర్థవాసియైన ఉగాదిత్యుడు 
“'కల్యాణకారక' అనే వైద్య [గంథం రచించినాడు. పాతశివారా (ఆనంత పురం) 
నికి చెందిన పద్మ పభ మలధరి దేవుడు “'సుకవిజన వయోజమ్మితుడు'; కుంద 
కుందాచార్యుని 'నియమసార "పై 'తాత్ప్సర్యవృత్తి” అనే భాష్యం |(వాసినాడు, 
వేములవాడ సుభదామజినా౭ యా చార్యుడై న సోమ దేవసూరికి క్యాద్యాదాచలనింహ, 
తార్కికచకవ రి, కవిరాజ మొదలై న విరుడులుండేఏ. సంస్కృతంలో అతడు 
“యళ స్తిలక' 'నీతివాక్యామృతి, “యు క్రిచింతామణీసూత' మొదలై న గంథాలు 
రచించినాడు జైనులు (పజలభాషల్లో మత పచారంచెస్తూ ఆ భాషలో (గంథ 
రచన సాగించినారు. కన్నడ ఆదికి పంపను గురించి చదివినారు. తెలుగులో 
'జినేంద పురాణం” రచించిన వ పద్మకవి పంపకవి ఒక్కరేనని చార్మితకుల అభి 


పాయం. ఆధర్వణుడనే జై నుడు మహాభారతం ఆం|ధ్రీకరించినాడట. కవిజనా 
(శశయకర్త రేచన [(శావకాభరణుడు. (కీ శ. 11వ శతాబ్దికి చెందిన ఒక తమిళ 
కవి వాంచియార్‌ అనే జైనుని ఛంద్మోగంథాన్ని చూచీ తాను తమిళంలో 
“'యాప్పిరంగళం'ి వాసినట్టు చెప్పుకున్నాడు. వాంచియారే రేచన ఆని కొంద 
రంటారు. జై నుల విద్యాభ్యాసం “ఓంనమః సిద్దంనమః' అనే సూతంతో |పారంభ 
మయ్యేది. దానికి 'శివాయనమఃి చేర్చి దాన్ని“ శైవ న్మూతంగా మార్చినారని 
కొందరి ఆభిపాయము. 
గావకులు సమాజంలో (పత్యేక వర్గంగా వ్యవ హరింపక హందువులతో 
సహ జీవనం గడుపుతూ జైనం బోధించిన “పంచ అఆతిచారాల”ను వర్ణించి 
ద్వాదశ] వతాలను అనుసరిస్తూ ఉండేవారు. జై నులు, హిందువులు సన్నిహితంగా 
జీవించడంవల్ల పరస్పర (పభావానికిలోనై నారు. అందువల్ల జై నుల్లో వర్ణ వ్యవస్థ 
ఏర్పడింది. జైనుల్లో కూడ మూడు ఆగవర్ణాలకే ఉపనయనార్హత ఉండేది. 
స్తూపచై త్యాలతోబాటు జైనులు ఆలయాలు నిర్మించి తీర్గంకర విగహాలు 
(పతిష్టించి అంగరంగభోగాలతో ఆష్టాంగవూజ చేసేవారు, 
ఆచారాల్లోని సామ్యంవల్ర హిందూజై న పజలమధ్య సమరసభావం ఏర్పం 
డింది. బెక్కల్టుశాసనాన్ని బట్టి మల్హారెడ్డి ఆనే శావకుడు “దైవంఏకము” అనే 
దావంతో జిన, బుద్ధ, శివ, విష్ణు అరు నిర్మించినాడు. ఇట్టి సామరస్యం 
పురోగమిస్తున్నప్పటిక మధ్య యుగాంధింలో భయంకర మతసంఘర్హణలో జైనం 


181 


పరాజయం పొందింది. సు సంఘర్షణ మతాచార్యుల మధ్య వాగ్యాదాల రూపంలో 
[పారంభమయింది. | కీశ. 6,9 శతాబ్దాలలో కుమాకి లభట్టు, శంకరాచార్యుడు 
“హిందూమత దిగ్దయయ్యాతలు జరిపి *హ స్రినాతాడ్యమానోపి నగచ్చేత్‌ జైన 
మందిరం ఆని “బోధించినారు ఇదే సమయంలో is వంటి తీవ 
వాదులు విజృంభించినారు. శైవమత పాశ సం నెలకొల్పడానికి బల్బపయోగా 
నికి సయితం వీరు వెనుకాడలేదు. తెలుగుభాష లోని శై వవాజ్మయం పీలిస్తే 
జైనమత నిర్మూలనలో శైవులపాత బోధపడుతుంది జైనులను శై వులబాకి 
నుండి రక్షించడానికి నాటి పభువులు |పయశ్నించలేదు. డీనికితోడు నాటి 
చోళ చాళుక్య సంఘర్షణలో ముఖ్యంగా చోళులు ఆంధ దేశంలోని జై వ. 
ధ్వంసం చేసినట్లు కన్పిస్తుంది. న్‌ సంఘర్షణ లో “చాపక్యులతో బాటు జైన 
శ్నీణించింది. జై నాంధ వాజ్మయం భస్మీపటలమయింది. జై వాలయాలు మ 
మట్టమయివాయి; వి ఎగవోలు ముక ,.లయి నాయి జై నములు సంఘబహిష రణ 
నీతితో హిందువుల్లో కలిసిపోయినారు. ఆంధ దేశంలో నేడు (పతి _గామంలో 
కనిపించే పాటిదిబ్బలు, శిథిలాలు ఒకప్పుడు జైనం సౌందిన జనాదరణకు 
నిదర్శనాలు. 
జైనబౌద్ద మతాల పోటీ క్షీణించడంతో హిందూమతం పురోగమించింది- 

తూర్పు 'చాకుక్యులు (పాయికంగా వైదిక ధర్మాభిమానులు. కిందటి యుగాల్లో 
పారంభమైన వైదిక ధర్మోద్దరణ తూర్పు చాళుక్య యుగంలో కొ త్త మార్గాలలో 
వికసించ సాగింది. వై దిక కతుకాండ విష్ణకుండియుగంలో పరాకాష్ట నందు 
కొన్నది. తూర్పు చాళుక్యులు “అనేకాశ్వ మేధావభృధన్నాన పవ్నితీకృత వీవుషాం' 
అసి వర్ణించుకున్నారు. కాని వారిలో యజ్ఞాల చేసిన రాజులు కన్పించరు. 
(బాహ్మణులు మ్మాతం యజ్ఞాలు చేసినట్టు అరుదుగా శాసనాలు చెబుతున్నాయి. 
పూర్వమీమాంసా పద్దతిని 'వచారం చేసీన కుమారిలభట్టు ఈ యుగం (కీ. థ్‌ 
రి వ శతాబ్ది) లోనే జీవించినాడు. ఆతడు ఆం, రుడు. శేవలం వైదిక కతుకాండ 
విధానాన్ని" పునరుజ్జీఏితం చేయడం సాధ్యం కాదని గుర్తించి మీమాంసా 
విధానంతో నిత కర్మ పద్దతిని పంచాయతన వూజను మోశసిద్దాంతాన్ని (పవేశ 
పెట్టి, కర్మభ క్తి మార్గాల సమన్వయమైన కొత్త దృక్పథం కలిగించడానికి కృషి 
చేసినాడు. కుమారిలుని ఆనంతరం మత పచారంచేసిన శంకరాచార్యుడు (కశ 
9వ | జ్ఞానమార్గానికి (పాధాన్యం ఇచ్చినప్ప టెకీ భ క్రిమార్గాన్ని అందుకు 
ఆనుబంధ ంచేసినాడు.కుమారిల, శంకరుల (వచార "పలితేంగాను కొంతవరకు జైన 
(వభావంవల్లను వై ఐ టెక క. వై ముఖ్యము, పురాణ, ఆగమోక్త విధానంపట్ల 
అభిమానము ఏర్ప డినా (వత, దాన, తీర్జాటన లలోను భ కి ర "వి గహారాధనే 
(పధానమైన శై వవై ష్టవాలలోను జిదరం హెచ్చింది. చాశుక్యులలో పరమ 
భాగవత, పరమమాహేశ?ర, పరముబహ్మణ్య బిరుదులు మూడూ ధరించిన 
వారున్నారు. ఇది సమన్యయంపై నాధారపడిన స్మా ర్తవిధానానికి నిదర్శనమని 


182 


చెప్పవచ్చు. తూర్పు చాళుక్యులు బాహ్మణులకు ఆగ హారాలిచ్చి వేద విద్యలను 
ఫోషించినారు; ETD నిగ్మంచినారు [పజానీకంలో హిందూ ధర్మ 
సందేశం |పచారం కావడానికి పంచమవేదమైన భారతాన్ని ఆందీకరింపజేసి 
నారు. రాజరాజనరేందునకు వరమ |పీతికరములై న ఐదింటిలో భూదేవతార్పన, 
పార్యతీపదార్చన (పధాన మైనవి. ఒక వై పున వైదిక మతొాభిమానము, మరొక 
వైపున ౩ వమతపోషణ; శెవాగమాలయందు, మహాభారతంలోను సమంగా 
హృదయం నిల్పెనాడు. వర్ణాశ్రమ వప ఆస క్రి ఉన్నవాడు, ఇట్టి 
బలీయమైన తూర్పు చాళుక్యయుగ వారసత్వమే కాబోలు. వీర శై వం విజృంభించి 
వర్ణాధర్మాలను కూలదోయ సమకట్టిన సమయంలో “భ్‌ క్తిమీద వలపు 
[బాహ్మంబుతోపొత్తు బాయలేను నేను బసవలింగి అని పండితా రాధ్యుని చేత అని 
పించింది. కొబట్టి వర్ణధర్మయు క్రమైశ శైవవై ష్టవ సంపదాయాలు వ్యాపించ 
డానికి తూర్పు చాళుక్య యుగం సుగమమార్షం కల్పించింది. 

తూర్పు చాళుక్యుల్లో పరమభాగవతులూ, పరమమా హేశ్వరులు ఉభయులూ 
ఉన్నారు. కాని పరమ "మాహేశ్వరులే ఎక్కువ. మహీ సేనుడు చాళుక్యుల ఇష్ట 
దై వాలలోనివాడు. హారీత, మహాసేనులు, చాళుక్యులకు _ బహుశా ఇవ్వాకుల 
నుండి సంకమించిన వారసత్వం అమువుంటుంది. చాళుక్యార్జునుడై న రెండో 
నజయాదిత్యుడు 108 నరేంద మృగేశ్వరాలయాలు నిర్మించినాడు. పంచా 
రామాలు చాళుక్య భీముని కాలంలో శకైవక్షేరాలయినాయి. గాజకాజశరేం దుడు 
శైవాగమాధయన శివపూజా తత్పరుడు. పంచారామాలతో బాటు శ్రీశైలం, 
కాళహస్తి, ₹ జవాడ చేబోలు మొదలైనవి శై వశే తాలయాలు 

అయితే శైవంలో |పాబ్లీనకాలం నుండి శాఖ కతత ఒక మతం 
భౌగోళికంగా వి స్తరిస్తూ స్థానిక విశ్వాసాలు ఆచారాలతో రాజ్లీవడడ ౦వల్ల లఖ్యు 
లలో లశ్యసాధనలలో వై విధం ఏర్పడుతుంది. ఆ విభేదాలు భిన్న శాఖ లుగా 
పరిణమిస్తాయి. శ వంలో పాథపతం అతి పాచీనకాఖ, |క్రీస్తు శకారంభంలో 
మధ్యభారత ౦లో "లకులీశ్వరుడు పాథుపతాన్ని స్థాపించినాడు. క్రీస్తుశకం ఏడో 
శతాబ్ది నుండి ఆంధ దేశంలో పాశువతులున్నారు. పాశవతులు ఆహింసా వతులే 
గాని కఠిన నియమాలు పాటించేవారు. లకులీశుని శిష్యు ల్లోనివాడై న కాలాననువె 
ఆనుయాయులు కాలాముఖులు. వీరు తీ _చవాడ శై శు శైవమత [పాబల్యం 
స్థాపించడానికి బల్మపయోగా ఏకి సయితం వీరు వెనుకాడేవారుకాదు. ఆంధ 
దేశంలో జై నబౌద్ధాల wie ఎరు [పధానభూమిక ధరించినారు. అమరా 
వతి, బెజవాడ మొదలై న నుచి దోట్ట 'సింహపరిషత్తు' లు స్థాపించి, కాలాముఖులు మత 
(పచారం చేసినారు. శ్రీశైలం, అలంపురం, దాకారామాలు సైతం కాలాముఖ 
కేందాలే కాలాముఖులలోని వామాచారులే కాపాలికులు శివుని భయంకరమూరి్తి 


183 


యైన భైరవుని మద్య, మాంస, మత్స్య, మైధున, ద ఆనే పంచ దము;డలతో 
ఆరాధించేవారు. క పాలభోజనం, నరబలి పీకి ఆచారాల్లో ముఖ్యమైనవి శ్రీశై లంలో 
కాపాలికులను శంకరాచార్యుడు నిర్దించినట్టు జనశుతీ శ్రీ? లాన్ని కావాలిక 
క్షేతంగానే భవభూతి తన మాలతీమాధవంలో వర్ణించినాడు. ఆయితే కాపాలికుల 
ప్రభావం సమాజంపైన ఎక్కువగా కన్నించదు. 


చాళుక్యయుగ మధ్యకాలంనుండి దేవాలయం మతానికి కేం, (చమయింది. 
సాంఘిక ఆర్థిక కార్యకలాపాలు సమస్తమూ దేవాలయం చుట్టూ శేం। [దీక్సుతం 
కాసాగినాయి. "పెద్ద దేవాలయాలకు అనుబంధంగా మఠా లేర్చడినాయి. (పధానంగా 
కాలముఖ మఠాలీయుగంలో [పజాదరణ పొందినట్టు కన్పిస్తుంది. Bos 
దర్శించడం, దేవాలయాలకు (బాహ్మణులకు దానధర్మాలు ః కోయడం, పురాణేతి 
హాస్మ శ్రవణం పుణ్య కార్యాలయినాయి. దేవాలయాలలో జాతరలు చేసేవారు. 

జాతర్లలో విగహాలను ఊరేగించేవారు. చేబోలుమహాసేనుని జాతరలో చే బోలు 
నుండి బెజవాడవరకు ఊరేగింపు జరిగి నట్టు యుద్దమల్లుని బెజవా డశాన నంలో 
సూచన ఉంది. జాతరల్లో (పభువులు సైతం పాల్గొనేవారు పుతానికి సంబంధించిన 

ఆనేక మూఢవిశ్వాసాలు, అర్థరహితములై న ఆ కారో (ప్రజల్లో వ్యాపీంచినాయి. 
జై నమహాకవి సోమదేవసూం “హిందు వుల్లోని ఈ క్రింది మూఢాచారాలను 
ఆధిషేపించినాడు : 

సూర్యార్హో (గహణస్నానం సంకాంతా |ద విణవయః 

సంధ్యాబేవాగ్ని సత్కారో గేహ దేహార్చనోవిధిః 

నదీనద సము దేమ మజ్జనం ధర్మచేతసామ్‌ 

గోపుష్టావనమస్కా-రౌ తన్మూ| తస్య నిషేవనమ్‌ 

రత్న వాహన భూయక్ష శ స్త్రకాలాదిసేవనమ్‌. 

ఆయితే జైనులలో మూఢాచారాలు లేకపోలేదు. వారు సయితం పంచ 
యజ్ఞాలు చేసేవారు; పితృదేవతలకు పిండాలు వేసేనారు; కురకర్మకుబదులు 
జుట్టుపీక్కు-నేవారు. అన్నిటికంటే వారిలో | పథానమయింది సల్రేఖన (వతం. 
(ప్రాయోపవేశం చేసి మరణించడం. అట్టి కూరకర్మకు కేం దమయినందునే 
దానవులపాడునకాపేరు వచ్చింది. రేనాటిశాసనాల్లో అగ్నిలో (పవేశించి పాణాలు 
కోల్పోయే ఆచారపస క్రి ఉంది. ఇదీ ఒకరకమైన సల్రేఖనమే! ద్రైవశ కిలో 
ఇంతటి విశ్వాసానికి, జీవితంపై విర క్తికి నాటిరాజకీయా౪లోని ఆరాజక త్వం: 
ఆర్థికంగా దారి ద్గమూ చాలవరకు కారణాలని చెప్పవచ్చు. 

శాతవాహనులవలె చాళుక్యులుకూడ వర్ణధర్మాలను ఉద్దరించినారు. “వర్దా 
(శమ ధర్మరక్షణ మహామహిమన్‌ మహినొప్పు సర్వలొకాశయుడ "ని రాజరాజ 
నరేందుని నన్న య్యభట్టు వర్ణించినాడు. (బాహ్మణులు సమాజంలో గౌరవ 


184 


స్థానం ఆకమించిశారు. నాటి శాసనాలవల్ల సమాజంలో (బాహ్మణుల సంఖ్య 
శేదకందటే ఎక్కువ. బాహ్మణులలో గౌతదు, ఆపస్తంబ స్తూతాల ననుసరించే 
వారు అధికం హిరణ్య కేశి స్యూతులు అరుదు. “ఇదంబాహ్మ౦ం ఇదంజు తం” 
అన్నట్లు (బాహ్మణులు ఒకవైపున వైదిక విద్యావిజ్ఞానవిధులై వుండేవారు; 
మరొకవై పున శసో ౩వజీవ్లలై సేనాపతులై |పభువులను సేవించేవారు. కడియ 
రాజు, ఆతనికుమారుడు పండరంగడు, వినయడి, శర్మ, దుగ్గరాజు, వజ్జియ 
_పెగశ మొదలైనవారు మహావీరులు, రాజనీతిమర్మజ్ఞులు, “పాలనాదజేలు, 
విశ్వాసప్మారులై చాళుకురాజ్యానెకి మూల స్తంభాలయినారు. వేదవేడాంగ పారం 
గతులైన , బాహ్మణులు 'ఆగహారాల్లోను పటికలలోను వంచయజ్ఞ షట్కర్మ 
నిరతులై వైదిక సంస తిని రక్నించేవారు. ఆంధ _ద్రాహ్మణుల్లో బహుశా ఈ 
యుగంలోనే వైదిక నియోగిశాఖాభేదం |పారంభమయి వుంటుంది. చాళుక్య 
యుగంలో రెండో భాగంలో సెనిక ఆవసరాలు పెరగడంతో |బాహ్మణపోషణ 
శ్షీణించినందున తీరాం, ధంనుండి విద్యావంతులై న |బాహ్మణకుటుంబాలు పశ్చిమ 
చాళుక్యరాజ్యానికి తమిళ దేశానికి వలస వెళ్ల సాగినాయి 

రాజధర్మాన్ని నిర్వహించేవారు వష; తియులు. చాళుక్యులు చందవంశ 
క్ష,తియులమని చె చెప్పుకున్నారు రేనాటిచోడులు సూర్యవంశరాజులని, కాశ్యప 
గో తులని శాసనాల నుండి తెలుస్తున్నది వీరుకూడ (పాచీన న సానికజాతులలోని 
వారై చిరకాలం |పభుత్యం ? నిర్వహాంచడంచేత [క్రమంగా త! “తియలయినారని 
చెప్పడం వ సమంజసం; సముచితం బాణరాజులు తాము బాణాసురుని 
సంతతియని చెప్పుకోవడం ఆశ్చర్యకర మే! 

వైశులు వర్తక వ్యాపారాలు చేస్తుండేవారు ప్‌ గీ కోమట్లు ఆంటారు. 
కోమటి అనేమాట గోమ రేశ్వర అనే పదంనుండి వచ్చివుంటుంది గోమఠేశ్వరుడు 
(పాచి? ఏజైన ఆధాత్మిక వీరుడు. జై నులాతశణ్ఞి ఆరాధిస్తారు. బోధన్‌ ఒకప్పుడు 
గోమళేశ్వర ఆరాధనకు కెయ్యవమని, అచటి 'గోమశేశ్వర వ్మిగహం నమూనాగానే 
[శావణబెళగొళ షిగహం గేసినారని ఒర ఐతిహ్మం. ఆర్థికంగా పురోగమిస్తున్న 
తీరాం ధంలోని కోమట్లు వైశుఐమని ప్వవహరించుకున్నారు తెలంగాణాలో 
కోమటివద మే ఎక్కువ, ఏమైనా శశ యుగంలో వైశ్యులు జైనాన్ని విశేషంగా 
ఆదరించినారు. వైశ్యుల కుల దేవత వాసవీక న్యక ఈమె ఆరాధనకు పెనుగొండ 
(తూ గోదావరి) శేందం. వాసవీక నక ను నిష్ణువర్ణనుడనే చాకక్యరాజు బలాత్క 
రించగా ఆమె అగ్ని లో దూకి ఆహుతియైనదనే కథలో చార్మితక సత్యం లేదు. 
అయితే అగ్నిలో దూకి మరణించడం జైన ఆచారాల్లో ఒకటి, వాసవి కూడ 
ఆ [వతం మ. వె శ్యులకు ఆరాధ్యదేవత అయింది. దేశంలో శైవం 
(ప్రచలడంతొ వాన వీక న్యక దుర్గాదేపి అవతారమయి, కన్యకాపర మేశ్యరిగా 


185 


పరిణామం చెందివుంటుంది. వైశ్యులలో 714 గోతాలవారున్నారు ముఖ్యంగా 
వాణిజ్యం చేసేవారు 'నకరము' అనే కూటమిగా ఏర్పడి, కష్ట లేక _శేష్షి 
నాయకత్వంలో వ్యవహరించేవారు. |శేష్ట పదమే సెట్టిగా మారిందని ఇంతకు 
ముండే చదివినాముగదా! 

శూ దులు వ్యవసాయాడి వృత్తుల నవలంటించేవారు. ఆగహారాలు పెరగ 
డంతో వ్యవసాయం విస్తరించింది. ఆ గహార భూములు సాగుచేసే రైతులు 
పంటలో సగభాగం (అర్జసీ ౨) ఆనుభవించడంచే వాడి అర్థిక పరిస్థితి [కమంగా 
మెరుగై , ఆందుకు అనుగుణమైన సాంఘిక హోదాకు |పీయత్శి ంచసాగినారు. 
మిగిలినవారిలో కుమ్మరులు, సాలీలు మొదలైన చేతిపనులవాం డు భిన్న 
కులాలుగా స్థిరపడినట్లు కన్పిస్తుంది. తెలిక వాండ్లకు, సాలీలకు వృత్తి సంఘా 
లుండేపి. ఉత్పత్తి తిలో అధికభాగం స్థానిక వినియోగానికి ఉద్దేశించింది. వాణిజ 
(పాముఖ్యం వున్న వస్తుఉత్ప తి త్రిదార్లు సంఘాలుగా ఏర ్పడివుంటారు. 

శాసన షతీకాకారులుగా శాసనలేఖకులుగా విశ్వకర్మ కులస్టులు కన్నిస్తు 
న్నారు తమ పేర్ల చివర “ఆచార్య” పదం ధరించేవారు. సంఘబహిష్కరణ 
వీతితో శైవం ద్వారా హిందూసమాజంలో చేరిన జైనులే విశ్వకర్మలని కొందరి 
అభ్మిపాయం. వీరినే కంసాలి, ఆగసారి పదాలతో వ్యవహరించడం కద్దు “కర్మ 
శాలి” అనే మాటనుండి “కంసాలి, “ఆగ్న్‌శాలి వదంనుండి “ఆగసాలి' వచ్చి 
వుండవచ్చు. సాలి అనే పదానికి పనివాడు అని అర్జంవుంది. ఆందుచే 'కర్మ 
రాష్ట్రంలోని పనివాం డు అనియైన కంసాలి పదానికీ అర్థం చెప్పవచ్చు. కాసన 
లేఖకులుగానేగా క దారులోహకర్మకారులుగా శిల్ప కళాకోవిదులుగా విశ్వకర్మలు 
(పసిద్ధి చెందినారు. (కమంగా వీరు 'లతాతరవారుగా ఆంటి కంసాలి, కమ్మరి, 
కంచం, కాసె వ్యడంగి అనే ఐదు కాఖలుగా నేర్ప్వడినారు. 

చాళుక్యయుగంలో సామాజికంగా ఆన కికరమైన పరిణామాలు జరిగి 
నాయి. అందొకటి. తరచుగా జరిగిన యుద్ధాల వల్ల, ఆగహారాల ద్వారా, వ్యవ 
సాయ విస్తర ణవల్ల బోయలవంటి అన క నాగరక సం పదాయక 
సమాజంలో ఓిన్న కులాలలో చేరినారు. బోయలను గసగించి చెప్పినాము. తీరాం 
రాన్ని జయించి రాష్ట్రకూటులు బోయ సేనాపతులకు పంచి ఇచ్చినట్లు వారి 
శాసనాల వల్ల తెలుస్తున్నది తెలంగాణా [ప్రాంతంలో పుళిందులు కూడ 
ఈ (కమంలో సాంఘికోన్నతి సాధించినారు. మరొకటి _ నాటివరకు సమాజంలో 
కింది వర్ణాలుగా ఉన్న వారు వ్యవ సాయాది వృత్తుల ద్వారా ధనికులై తద్వారా 
[పభుత్వంలో ఉన్నతపదవుల నాకమించి సం వదాయక పాలక వర్గంలో చెరడం 
చాలా విశిష్టమైనది. సాధారణంగా నాటి సైనికుల్లో ఆధిక భాగం హ్మద్రవర్దజాలే; 
విశిష్ట సేవలతో రాజాభిమానం బడసి సేనావతులై నామంతులవుతూ ఊ-డేవారు. 


186 


చాళుక్య సామంతులై న వెలనాటి రాజులు, దుర్ణయ (కొండ పడమటి) చాగి, 
పరిచ్చేది వంశాలవారు చతుర్థకులానికి చెందినవారే రాష్ట్రకూట "సేనా వతులుగా 
ఆంధదేశంలో [పవేశించి సామంత(పభువులై న కాకతీయులు విష్టి వంశస్థులు. 
తమ శౌర్యదై ర్యాలచే రాజనీతిచే (పసిద్దులై వీరందరూ కతీయత్యాం కాక్షించ 
సాగినారు. 

(పజలు తరచుగా ఒక |పాంతంనుండి మరొక (పాంతానికి వలసబోవడం 
మరొక విశేషం. దక్షిణభారతంలో జరిగిన మతపరిణామాలు, మతకలవాలు, 
రాజవంళాల మధ్య యుద్ధాలు ఇందుకు కారణాలు. తమిళదేశంలో ఆళ్వారుల 
ధాటికి నిలువలేక జైనులు ఆంధ కర్ణాటక పాంతాల్లో చాళుక్యుల (పాపున 
స్థావరా లేర్పరచుకున్నారు. బహుశా అందుచేతనే చోళులు తమ దాడులలో జైన 
ణం _దాలను ధ్వంసం బెనీనారు. రాష్ట్ర 9 కూట కృష్ణుని కాలంలో కర్ణాటక జై నులు 
తీరాల ధానికి వలస వచ్చినారని (ప్రతీతి. రాష్ట్రకూటులు తాము సరత ఆంధ 
(ప్రాంత (గామాల్లో తమకు విశ్వాసపాత్రులై న వారిని ఉద్యోగులుగా నియమించి 
వుంటారు. వారే రాష్ట్ర్రకూటులని వ్యవహరింపబడి కాల్బక్రమాని ఒక కులంగా 
రూపొందివుంటారు. వారే రెడ్డు అని ఒక అభి ప్రాయం. తూర్పు చాళుక్యుల 
పోషణలో [బాహ్మణమతం విజృంభించిన నందున కర్మరాష్ట్ర్రం వేంగి మొదలైన 
(పాంతాలనుండి జైనులు పళశ్చిమాంధసీమలకు కర్ణాటకానికి వలస వెళ్ళినారు, 
ఉద్యోగరీత్యా నారాయణభట్టు వేంగికి వచ్చినాడు. ఆతనికి సహాధ్యాయి న 
నన్న యభట్టార కుడు సయితం కర్ణాటక ౦ నుండి వచ్చియుండవచ్చు. “నన్ని! 
“నన్న” వదాలు సత్యము అనే అర్థంలో కన్నడంలో వాడుకలో _ఉన్నాయి. 
నన్నయ పై వంపరచనల [పభావం' స్పష్టం, అంతేగాక, అతనిది సంస్కృత 
(పాబిల్యం ఎక్కువగానున్న శైలి. ఏీనినిబట్టి నన్నయ కన్నడ జాతీయుడనే 
ఆనుమానం బలపడుతుంది. 

పల్పవరాజు నందివర్మ తొండంతొట్టం శాసనం నుండి తొమ్మిదో శ్రా 
బ్దంలో క కర్మరాష్ట్ర్రం నుండి |బాహ్మణులు అసంఖ్యాక ౦గా తమిళ దేశానికి వలస 
బోయినట్టు తెలుస్తున్నది వీకందరూ వేదపండితులు, కర్మవిదులు - ఒకవైపు 
జైనమత (పాబల్యుం, మరొకవైపు భక్తి మతాలు విజృంభించి దేవాలయ 
సంస్కృతి పెరగడంవల్ల వైదిక కర్మలకు ఆదరణ తగ్గడంతో వీరు దక్షిణ 
దేశానికి వలసవెళ్ళి భూములు, [గ్రామాలు సంపాదించి స్థిర పడివుంటారు, ఆదే 
విధంగా తొమ్మిది పది శతాద్దాలో వేంగీ కల్లోలిత మయిసందున విద్యావంతులు 
సమర్థలునై నవారికి అవకాశాలు సన్న గిల్హడంతో వారందరు కళ్యాణి చాళుక్య 
రాజ్యానికి వలసబోయినారు. కర్మరాష్ట్రం నుండి ఆ విధంగా వెళ్ళినవారిలో 
ఏరశ్రైవ మతస్థాపకుడై న బసవేశ్వరుని కుటుంబం ఒకటి. ఇక ఆరామ |దావిడులనే 


187 


ఆంధ |వాహ్మణులు తమిళదేశం నుండి కులోత్తుంగచోళున కాలంతో గోదావరీ 
ముఖద్వార (పాంతాల్లో స్థిరపడి కారు ఇట్టి వలసల వర్తి హాంఘికాదార 
వ్యవహారాలు భాషాసంపదాయాలు మొదలైన విషయాల్లో పరస్పర సంబంధాలు 
ఏర్పడినాయి. ముఖ్యంగా కన్నడ ఆంధ భాషల లిపులకు సాన్నిహిత్వం 
ఏర్పడింది. ఆంధులు కన్నడానికి కన్నడిగులు ఆం ధానికి సేవ చేయ 
గలిగినారు. 

చాళుక్యులు = విద్యలు 


చాళుక్యయుగంలో వైదిక విద్యలకు ఇతోధికమై: పోషణ లభించింది. 
ఈ యుగ శాసనాల్లో తరచుగా ద్వివేదులు, చతుర్వేదుల పస క్తి కన్ని స్తుంది. 
చీపురుపల్లి శాసనంలోని మాధవవర్మ వేదవేదాంగ పురాణ ఇతిహాస ధర్మశాస్త్ర 
ఆగమాలలో కూలంకష జ్ఞ ఉన్నవాడు. పెదమద్దాలి శాసనంలోని గు ప్రశ ర్మ 
తర్కంపై 70 వ్యాఖ్యానాలు వల్లె వేసి రాడట. నిడుష్టరు శాసవ్యగహీతయైన 
కటిశర్మ వేద ఇతిహాస పురాణ ధర్మశాస్త్ర ఆగమ ఉపనిషత్సారంగతుడు. ఆతని 
తాత మండశర్మ పద, (కమ, అన్ముకమాలతో రెండు వేదాలభ్యసించడ మేగాక 
కల్ప పురాణ ఇతిహాస ధర్మ శాస్తారిలలో పండితుడైై అశనపురాస్థా నంలో ఘటికా 
సామాన్య పదవి నిర్వహించినాడు. అగహారాల్లో ఘటికాస్థానాల్లో అధ్యయన 
ఆధ్యాపనలే (వాహ్మణుల (పధాన ధర్మము. ఆశనపురాస్థానం కర్మరాష్ట్రం 
లోనిదిగా కన్పిస్తుంది. హెంజేరు (హేమవతి) లోని శొనంబేశ్యరాలయం ఘటికా 
స్థానమని, ఆచట 90 మంది ఏద్యార్డులకు భోజన సౌకర్యం కల్పించబడీందని 
హిం సముద శాసనం (ఆనంతపురం జిల్లా) పేర్కొంటున్నది. ఘటికాన్థానాల్లో 
చతుర్దశ విద్యలతోబాటు ఆయుర్వేద ధనుర్వేద గాంధర్వ ఆర్జశాస్తాంలలో బోధన 
జరిగేది. రాజరాజ నరేందుడు తాను పురాణములు, ఆర్ధ, ధర్మశాస్త్రములు, 
రసాన్వితములైన కావ్యనాటకాలు పఠించి, ఊశ్వరాగమముల పట్ల ఆసక్తి వహించి 
నట్లు చెప్పుకున్నాడు ఇవి బహుశా రాకుమారుల వంటి ఉన్నత వర్గీయుల 
విద్యలో భాగాలయి వుండవచ్చు. ఇక సామాన్య (వజానీకం విద్యను గురించి 
తెలుసుకోవడానికి ఆధారం లేదు. వారిలో అధికభాగం నిరశరాస్యులేనని చెప్ప 
వచ్చు గురుముఖతః విని వల్లె వేయడమే నాటి విద్యార్జన విధానం; |గంథాలు 
ఆరుదు; అందుచేతనే నాటి విజ్ఞానంలో (తర్కం పై 70 వ్యాఖ్యానాల వంటి) 
ఆధిక భాగం నశించిపోయింది. 

చాళుక్య యుగంలో వివిధ భాషల్లో పెక్కుమంది కవులు పండితులు 
విలనీల్రినారు, మూడో విష్ణువర్ధనుడు కవివండిత కామదేనువు. 'కవిగాయక 


188 


కల్పతరు' వనే బిరుదం ధరించిన అమ్మ రాజు ఆస్థానంలో మాధవభట్టు, పోతన 
భట్టు, భట్టదేవుడు అనే కవులున్నారు. ఏరలో భట్టదేవుడు “కవి చకవ ర్తి రి” 
దిరుదాంచితుడు. రాజరాజనరేం దుడు కావ్యగీతి  పియడు ' అతని ఆస్థానంలో 
విద్యాదయితుడైన నన్నయ, అష్టభాషాసుకవి శేఖరుడైన నారాయణభట్టు, 
సత్కళాశీలుడు, సుకవి మల్లుడునై న పావులూరి మల్దన ఉన్నారు. నాటి కాస 
నాల్లో చాలాభాగం గద్యవద్యాత్మకాలు. వానిలో చక్కని కవిత్వం కన్పిస్తుంది. 
వాసిని రచించినవారు కవులేనని వేరే చెప్పనక్కరలేదు. రాజాస్టానాల్లో పండిత 
పరిషత్తులుండి, కవుల కావ్యగుణాలను పరిశీలించి సత్క_రిస్తుం డేవి ఆంధ మహా 
భారతం అవతారికలో నన్న యభట్టు “సత్సభాంతర సరసీవనంబుల ముదం 
బొనరన్‌” గొనియాడినాడు. 


తఆనుగుభొష 


మునుమార్గ కవితలోకంబున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం 

గును నిలిపి రం్యధవిషయంబున జనసత్యాళ యునిదొట్టి చాళుక్యనృపుల్‌ 

అని నన్నెచోడు డన్నట్లు ఆంధభాషా చర్మితలో చాళుక్యులు సాటిలేని 
స్థానం ఆక మిస్తున్నారు. విష్ణుకుండి శాలంకాయన కాలం నుండి శాసనాల్లో 
తెలుగుపదాలు కన్పిస్తాయి. కాని చాళుక్యారంభం నుండి తెలుగు ఉన్నతస్థానం 
ఆకమించసాగింది. ఇందుకు బహుళా జై నమతాచార్యుల (పచారం చాలావరకు 
కారణమై వుంటుంది. చాళుక్య వంశ స్థావకుడై న కుబ్బవిష్టువర్ధనుని చెజర్ల శ్రాస్ప 
నంలో సగంపైగా తెలుగు. అతని కుమారుడు జయనింహ వల్లభుని విప్పర్ల, 
మాచెర్ల శాసనాలు తెలుగు శాసనాలు. ఇదే కాలం నాటి రేనాటిచోడులు సయితం 
తమ శాసనాలను తెలుగులో వేయించినారు. వానిలో ధనంజయుని కలమళ్ళ 
కాసుసిం (క్రీశ. 575) తెలుగు శాసనాలలో |పాచీనమయింది. (పాచీనాం్యధ 
థాషాస్వరూపం ఈ శాసన పరిశీలన వల్ల స్పష్టమవుతున్నది. కీ.శ. 6,7 శతా 
బ్రాం వరకు తెలుగుభాష సంస్కృత భూయిష్టం కాలేదు. నాటి శాసనాలలో 
అన్నీ తెలుగు మాటలే. పద్యర చన కూడ పారంభం కాలేదని చెప్పవచ్చు. నాటి 
తెలుగులో కర్త కర్మల మధ్య (కియాపదాన్ని ఉంచె అపూర్వ |పయోగాలు 
కన్పిస్తాయి వర్ణనలు గాని దీర్హ సమాసాలుగాని వకోక్తులుగాని లేవు. బహువచన 
_పత్యయానికి “శో వాడినారు. ఆచ్చటచ్చట “డి బదులు డ్డ అని ఉచ్చారణ 
ఉన్న “జ వంటి అక్షరం కన్పిస్తుంది. ఈ రెండు లక్షణాలు తమిశభాషా 
(ప్రభావ ఫలితాలు. తెలుగు కన్నడ లిపులు చాలా సన్నిపాతంగా ఉండేవి. 


189 


తెలుగు భాష క్రమంగా సంస్క (సంస్కృృతీక రింపబడినది. గుణగ 
విజయాదిత్యుని కాలంనాటికి తెలుగులో సంస్నత పదాల సంఖ్య ఎక్కువయింది. 
గుణగుని కాలం ఆంధ కవిత్వ చర్మెతలో పథమ ఘట్టం. మ్మాతాగణబద్ధము 
లైన దేశీయ ఛందస్సులతో కవిత్వ రచన (పారంభమయినట్లు శాసన సాక్ష్యం 
లభిస్తుంది. పండరంగని అద్దంకి శాసనంలో తరువోజ ఉంది. గుణగుని 
సాతులూరు శాసనంలో |పాసవున్న చంపకమాలా వృత్తం సంస్కృతంలో ఉంది, 
తెలుగు కవిత్వానికి పాస |పత్యేకలశణం. అందుచేత తెలుగు కవియే ఈ చంపక 
మాలను సంస్కృతంలో రచించి వుంటాడు. ఆద్దంకి శాసనం తరువాత కొలది 
కాలానికే వేయబడిన కందుకూరు ధర్మవరం శాసనాల్లో సీసవద్యాలున్నాయి. 
యుద్ధమల్లుని బెజవాడ కాసనం మధ్యాక్కరల కాసనం. బాడపుని ఆరుంబాక 
శాసనంలో కందపద్యం సంస్కృతంలో ఉంది. “ధవళగుణో, ధవళయళో, 
ధవళితదిజ్మండలోవ దమితారతిః భవభక్రోభవకరుణోదృవ భవభోగాన్వితో 
విభాతిసుకీరిః.” ఈ శ్లోకంలో యతి పాసలు పాటించినారు. బహుశా ఈ పద్యాల 
నడక (పాసాదినియమాలు సంస్కృత యతికి భిన్నమైన కి షమెన యతి 
నన్నయ కవిత్వాన్ని గుర్తుకు తెస్తాయి. ధర్మవర శాసన గద్యం కూడ నన్నయ 
మహా భారత గద్యకు దీటువస్తుంది. కాబట్టి శ్రీ. శ. 9వ శతాబ్ది నాటికే తెనుగు 
సంస్క్బృతీకరింపబడి (గ్రాంథిక మయింది. తరువోజ, సీసము, మధ్యాక్కరల 
వంటి దేశీయఛందములతోబాటు చంపకమాలాది వృత్రాలనలవర చుకొని ఆం్మరులు 
పద్య రచనలో ఆరితేరినారు. ఈ కాలంలో కన్నడ భాషలోవలె ఆంధంలో కూడ 
(గంథాలు వెలువడి వుంటాయి. ఐనా నాడు (పజల భాషలో | వాయడానికి 
సాహసించినవారు జై నులొక్కరే. నాటి హిందూమతానికి ఇంకనూ దేవ భాషయే 
అధికార భాష. జైనులైన పద్మకవి, రేచన తెలుగులో _గంథాలు రచించినారు. 
తెలుగులో జినేర్యద పురాణం రచించిన పద్మకవి కన్నడంలో వి కమార్జునవిజయ 
కర్రయెన పంప(పద్మప్ప= పంప) ఒక్క-రేనని కొందరి అభ్మిపాయం. పంపకవి 
తమ్ముడు జినవల్దభుడు సైతం గొప్ప కవియే. ఆతని గంగాధర శాసనంలో 
తెలుగు కంద పద్యాలున్నాయి. ఆరుంబాక, గంగాధర కాసనాలవల్ర నాడు 
కంద పద్యం బహుళ |వచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. శైవమత విజృంభణలో 
జైన వసదులతోబాటు తెలుగు జైన వాజ్మయం కూడ రూపుమానిపోయి 
వుంటుంది. 

రాజరాజనరేందునికాలం నాటికి తెనుగు భాషా స్వరూప పరిణామం 
పూర్తయింది. ఆతని ఆస్టానంలోనే పావులూరి మల్హన గణితశాస్త్ర సమస్యలను 


190 


కూడ సుబోధకంగా తెలుగు పద్యాల్లో [వాసినాడం టే ఆనాటి భాష ఎంత 
మార్టవాన్ని శబ్దనై పుణ్యాన్ని సంతరించుకొన్నదో (గహించవచ్చు. అదీగాక 
ఆనాటికి వైదిక మతస్థులు సయితం [వజల భాషలో ధర్మప్రచారం చేయడానికి 
పూనుకున్నారు. నాటికి మహాభారతం నవ హైందవ మతానికి ఫిజ్జాన సర్వప్వంగా 
పంచమవేదంగా తయారయింది; బహు భాషల్లో బహు విధాల భారతాన్ని 
అనువదించుకుంటున్నారు. వేదమత సందేశాన్ని (ప్రజల్లో వ్యాప్తి చేయడానికి 
అంతకంటె మార్గాంతరం లేదని స్పష్టమయింది. భారత (శవణంవల్ల బహు 
యజ్ఞాల ఫలితం లభించడ మేగాక _పజల్లో వర్ణధర్మతత్పరత వర్టిల్లకలదని 
[పభువులు పండితులు ఆశించినారు. కాకతాశీయంగా భారతం చందవంశస్టు 
లైన పాండవేయుల చర్మిత కావడంతో చాళుక్యుల అభిమానానికి పాతమయింది. 
ఆందువల్ల రాజగాజనరేం దుడు నన్న యభట్టారకుని భార తాం ధీకరణకు [పోత్స 
హించినాడు. అందుకు సరియైన వ్యకి నన్నయభట్టు, సంహితాభ్యాసుడు, శానా 
పురాణ విజ్ఞాన నిలయుడు; అవిరశ జపహోమ తత్పరుడైన లోకజ్జుడు; ఉభయ 
భాషాకావ్య రచనా (పాగల్భ్యుడు; వాగనుశాసనుడై న వయ్యాకరణి నన్నయ; 
“ఆంధభాషానుశాసనం' ఆనే వ్యాకరణం రచించినాడని (సిద్ది. నన్నయకు 
నారాయణభట్టు సహాయంగా నిలిచినాడు.నారాయణభట్టు వాజ్మ యదురంధరుడు, 
ఆష్టభాషాసుకవిశేఖరుడు సవోధ్యాయులై న నారాయణ నన్న యభట్టులు భారత 
యుద్ధానికి సంసిద్దులైన కృష్ణారునులవలె భారతాం ధీకరణకు పూనుకొని ఒక 
విజ్ఞాన సర్వస్వంగా దాన్ని రూపొందించే [పయత్నం (పారంభించినారు; తెనుగు 
కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి పండితులు, పామరులు మెచ్చుకొన 
దగిన శైలిని రూపొందించి తరువాతి కవులకు మార్గదర్శకులయినారు; ఆంధ 
భాషా చిర్మితలో నన్నయ నారాయణులు యుగపురుమలు. 

రాజరాజనరేం[దుని పాలనకాలంలో సాహిత్యపోషణకు అనుకూల మైన 
(వశాంతవాతావరణం కీ. శ. 1045.1060 మధ్యలో ఉంది. ఆ కాలంలోనే 
భారతాం, ధీక రణ జరిగి వుంటుంది. 1060లో రాజరాజనరేం్యదుని మరణంతో 
భారత రచన ఆగినదని చెప్పవచ్చు. నారాయణభట్టుకు నంద వూడి ఆగహారాన్ని 
ఇచ్చి రాజరాజనరేందుడు గౌరవించినాడు. ఈ దానశాసన కావ్యరచయిత 
నన్నియ. ఈతడు నన్నయ ఒక్కరేనని భావించవచ్చు. నన్నయకు లభించిన 
గౌరవమేమో తెలియదు. నన్నయ చాళుక్య కుల బాహ్మణుడు! 

పావులూరి మల్పన రాజరాజుచే నవఖండ వాడను అ్యగవోరంగా బడసినాడు, 
మవాోవీరాబారి అనే జై నకవి రచించిన గణితసారసంగహాన్ని తెలుగు పద్యాల్లో 


191 


రచించినాడు. పావులూరి గణితంలోని ఈ కింది పద్యంవల్ల నాడు తర్క 
నో 


వ్యాకరణ గణిత ఖగోక, భూగోళ కాస్హాంల్లో _పజలు ఆశీద్దవహించినట్లు 
లెలుస్తుంది: 
ఆరాది గహసంచర!గ హణ కాలన్వేషణోపాయమున్‌ 
దర్కవ్యాకరణాగ మాది బహుశాస్త్ర! పో క్రనానా నార్థ సం 
పర్కాది వ్యవహారమున్‌ భువనరూపద్విప విస్తారమున్‌ 
దర్శి-౦వన్‌ గణిత్మపవృ త్రి వెలిగా దకొ_ండెడి ంగించునే? 


వాన్తుకిల్పాలు = నృత్యనంగీతాలు 

భ క్రి పధానమైన శై వవై ష్టవాలు | పబలినందున దేశంలో ఆలయనిర్మాణం 
విరివిగా సాగింది. రాజకీయ పరిస్థితుల పభావంవల్ల నాటి ఆలయనిర్మాణరీతుల్లో 
వైవిధ్యం గోచరిస్తున్నది. పశ్చిమ చాళుక్యుల పాలనలో ఉన్న వళశ్చిమాంధ 
(పాంతంలో చాసక్యశై లి (పభావం ఎక్కువ. అలంపురం [మహబూబ్‌నగర్‌ 
జిల్లా) లోని నవబహ్మ ఆలయాలు, సంగమేశ్వర్‌, కడమలకాల్వ, మవోనంది 
(కర్నూలు) ఆలయాలు ఇందుకు నిదర్శనాలు. నొలంబులు తమ రాజ్యంలో 
[దావిడ కర్ణాటక సంవదాయాల మ్మిశమశైలిలో ఆలయాలు నిర్మించినారు. 
తూర్పుచాశుక్యులు తీరాంధంలో వల్రవ చాళుక్య సం్యపదాయాల |పభావం జీర్ణించు 
కొన్న స్వతంతరీతిని రూపొందించినారు. పంచారామాల్లో, ముఖ్యంగా దాశు 
రామాలయంలోను బిక్కవోలు ఆలయాల్లోను తూర్పుచాపక్యరీతి [పస్పుటమవు 
తుంది. బిక్కవోలు (బిరుదాంకన్ని పోలు) ఆలయాలు గుణగుని నిర్మాణాలని 
చెప్పవచ్చు. వీనిలో గోలంగేశ్వరాలయం మినహా మిగిలినవి శిథిలావస్థలో 
ఉన్నాయి. అయినా తూర్పు చాళుక్య ఆలయశైలిని (గహించడానికి ఉపక 
రిస్తున్నాయి. ఆలయకుడ్యాల పైన కుడ్యకోష్టాలలోను ఉన్న దేవతా పతిమలు 
ఆగమసూ[ తాలకనుగుణంగా చైతన్యం ఉట్టిపడుతూ ఉంటాయి. 

ఆలయాలు ఆస్థానాలు సంగీతకళలను (పోత్సహించినాయి. చాళుక్య 
ఖీముడు గాంధర్యవిద్యావిళార ద ఆయిన చెల్లవ్వకు ఆ త్రిల్మిగామంలో మాన్యం 
ఇచ్చి ఆదరించినాడు. ఆమెతర్మడి మల్పప్ప సంగీతవిద్యలో తుంబురునివంటివాడు. 
ఆమ్మరాజు భార్య చామెకాంబ నటముఖార విందములకు సూర్యరశ్మియట! 
బాడవుడు నటులను గాయకులను పోషించినాడు.నాటి శిల్పాలలో వీణ, పిల్లన్మగోవి, 
మృదంగం, తాళాలవంటి వాద్యాలు కన్పిస్తాయి. విజయవాడ జమ్మిదొడ్డి 
శిల్పాలలోను చ్మేబోలులో దొరికిన ఒక శిల్పంలోను నృత్యవాద్య గోష్టులున్నాయి, 
నృత్యగీత మి శమమైన కోలాటం నాటి వినోదాల్లో ముఖ్యమయింది. 


192 
వేంగిచాళుక్య వంశ వృతం 


1. కుబ్బవిష్టువర్ణన 624.642 
| 


త. 


2, జయసింహ 3 ఇం్యదభట్టారక 


4. రెండోవిమవరన 
ళా వ 





5, మంగియువరాజు 
| | 
6. రెండోజయనింహ రి. మూడోవిష్ణువర్ధన 7. కొక్కిలి 
| (ఎలమంచిలి శాఖ 
9. విజయాదిత్య 


| 
10. నాలుగో విషవరన 
(9 0 


ll. రెండోవిజయాదిత్య శీలమ __ రాష్ట్ర కూటధృవ 


1 లివిష్ణువర్ధన 


| 
13. గుణగ విజయాదిత్య Re త్త స్య 





14. చాషక్యభీమ 18, స 
| 





| 
15, నాలుగోవ్మికమాదిత్య 19, రెండోవ్మిక మాదిత్య 


20. యుదమల 
| 6 © 
వల్లవమహోదేవి మేలాంబ | 


| | 
16. అమ్మరాజ 21, రెండోచాళుకొథీమ x) on 


193 


18. అమ్మరాజ 21. రెండోచాళుక బ్రీమ జాడప రెండోతాల 


| ఊర్ణపా లోకాంబ 
17, బేతవిజయాదిత్య భీమ 


23, దానార్జవ 22. రెండో అమ్మ రాజ రాజరాజచోళ 


జాన తంల 


| య 
24 శక్తివర్మ మేలమ_ 25. విమలాదిత్య_కుందవ్య రాజేరద 





28. విజయాదిత్య 26. రాజరాజనరేంద .._ ఆమ్మ ంగదేవి 


27. రెండోళ క్రివర్మ రాజేంద 
(కులోత్తుంగ) 


కొన్ని ఉపయు క్ర (గంథాలు 


1. Arudra సమ్మగ ఆంధసాహిత్యం _ 1 
2. Blambal Feudatories of South India 
3. Hanumantba Rao, B.S.L. Religion in Andhra 
4. Krishna Rao, B.V. The Eastern Chalukyas 
5. Ramesan Studies in Medieval 
Daccan 
6. Ramesh Chalukyas of Vatapi 
7. Sastri, K.AN. The Cholas 
8. Venkataramanaiah, N. (1) The Eastern 
Chalukyas of Vengi 
(2) The Chalukyas of 
Vemulavada 
9. Viresalingam, K. ఆంంధకవుల చర్మిత. 


AC.13 


చాళుక్య _ చోళయుగం 


సప్తమ విజయాదిత్యుని మరణానంతరం కులోత్తుంగ రాజేం దచోడుడే 
వేంగి రాజ్య పాలనభారాన్ని స్వయంగా వహించినాడు. ఉభయచాళుక్య చోళ 
కులోద్ధారకుడై న ఈతని సంతతివారు చాళుక్య _ చోళులని (పసిద్దులెనారు. (క్రీ శ, 
1076 మొదలు కాకతీయులు ఆంధ దేశాధిపత్యం వహించేవరకు (క్రీ.శ. 1200 
(పాంతము) ఈ వంశీయుల సార్వభౌమత్వం చెల్లినందున ఆంధ్రుల చర్మితలో 
ఈ కాలాన్ని చాళుక్య _ చోళయుగం ఆంటారు. బాళుక్యులకాలంలో రాష్ట్ర 
పరిపాలన నిర్వహిస్తున్న సామంత కుటుంబాలీయుగంలో బలపడి విజృంభించి 
నాయి. నెల్లూరు, పొత్తపి, కొణిిదెనలలో తెలుగుచోడులు; చందోలు, నాదెండ్ల 
(గిరి పశ్చిమ సీమ)లలో దుర్ణయులు; నతవాడిలో చాగి (త్యాగి) వంశీయులు; కోన 
సీమలో హైహయులు శీరాధమాండలికులలో పేర్కొనదగినవారు. అన్మకొండ 
(పాంతాన్ని కాకతీయులు పళ్చిమచాళుక్య సామంతులుగా పాలించేవారు. వీరం 
దరూ పేరుకుమ్మాతం సార్యభౌములకు సామంతులై , తమ|పాంతాల పాలనలో" 
సర్వన్వతంతులై వ్యవహరించేవారు. అందుచేత ఈ యుగాన్ని మాండలిక 
యుగం అనడంకూడ కద్దు. 


కుమారరాజ (పతినిధులు 


కులోత్తుంగచోళునకు మధురాంతకియందు కల్గిన కుమారులలో రాజరాజ 
చోడగంగు, రాజరాజముమ్మడిచోడుడు, వీర చోడుడు. వికమచోడుడు అనే 
నల్గురు మ్మాతమే శాసనాలనుండి తెలుస్తున్నారు. వీరందరు వేంగిరాజ పతినిధి 
పదవి నిర్వహించినవారే. అందరూ విష్ణువర్ధన, సర్వలోక్కాశయాది తూర్పు 
చాళుక్య బిరుదులు ధరించినవారే. అందుచే వీరి కాసనాలు సమన్వయం చేయడం 
శ్ర ష్టసాధ్యమవుళూ ఉంటుంది. 

కీ.శ. 1076 లో కులోత్తుంగుడు తన రెండో కొడుకైన రాజరాజ 
ముమ్మడి చోడుని వేంగిరాజ (పతినిధిగా నియమించినాడు. ముమ్మడి చోడుడు 
జవనాథప్పర . (దాశారామం)లో పట్టాభిషేకం జరుపుకొని సర్యలోక్నాథయ, 
విష్ణువర్థన బిరుదాలతో పరిపాలన సాగించినాడు. ఈతడు ఒక సంవత్సరం 
మా శ్రమే రాజు పతినిధిగా ఉన్నట్టు ఇతర శాసనాలు చెబుతున్నాయిగాని en 


195 


శాసనం (పకారం ముమ్మడి కనీసం రెండేండ్లు వేంగిని పాలించినాడు. దుర్ణయ 
వంశస్థుడైన వెలనాటి గొంకయ ఈతని సమ "సేనాపతి. ముమ్మ డిలీమన్ఫపాలు 
డీతని మరొక ఉద్యోగి. రాజ్యపతినిధిగా ముమ్మడిచోడునకు కళింగ, కుంతల 
(పశ్చిమచాశుక్య) రాజులతో పోరాడవలసివచ్చింది. కళింగలో రాజరాజ దేవేంద 
వర్మ (క్రీశ. 1077) మరణించి ఆతనికొడుకు అనంతవర్మ చోడగంగదేవుడు 
బాలుడై నందున దాయాదులు పళ్చిమచాళుక్యుల సాయంతో సింహాసనం ఆక 
మించడానికి ప్రయత్నించినారు. ఆట్టిపరిస్థితుల్లో ముమ్మడిచోడుడు  కశళింగ"పె 
దండె త్తి శువులను నిర్దించి ఆనంతవర్మ చోడ గంగును సింహాసనంపై నిలిపి 
నాడు (క్రీశ. 1078). ఈ యుద్దంలో తనకు సాయం చేసిన ముమ్ముడిఫీముని 
వేంగిరాజ్యంలో పండెండు [గామాలపై అధిపతిగా చేసినాడు, ముమ్ముడి లీము 
నకు బహుశా కొలనివీడు రాజధాని అయివుంటుంది. సోదరకుమార రాజు పతి 
నిధులవలె తనళాసనాల్లో తం|డిపాలనాకాలాన్ని ఉదాహరించక ముమ్ముడిచోడుడు 
తన పాలనా కాలమే ఉఊదాహరించినాడు. అందుచే ఈతడు వేంగిలో సంతం, తించ 
డానికి [పయత్నించినాడనీ తండి ఆతజ్జి తిరిగి చోళమండలానికి రప్పేంచి 
నాడనీ చెప్పవచ్చు. 

మసన. చోడుని అనంతరం ఏర చోడుడు [కీ శ. 107లో జనూథ 
పురంలో పట్టాభిషేకం జరుపుకొని |కీ.శ. 1084 వరకు వేంగిని పాలించినాడు. 
డీ. శ 1081, 1082 నాటి పశ్చిమచాళుక్యుల దాశారామ శాసనాల నుబట్టి వీర 
చోడునికాలంలో వశ్చిమ చాళుక్యులు వేంగిపై దండె త్తి దాఇారామంవరకు నడిచినట్లు 
తెలుస్తున్నది. కళింగ సేనాపతి బణపతి, 'వెలినాటి గొంకయ అన్నకొడుకు చేదు 
రుడు సాయపడగా వీర చోడుడు పశ్చిమచాకుక్యదాడిని తిప్పికొట్టినాడు. వేదురుడు 
పాండ్యరాజును జయించడంలో వీర చోడునకు సాయపడినట్లు శాసన సాక్ష్య 
మున్నది. నాడు పశ్చిమ చాళుక్య సామంతులుగా పాండ్యులు నొలంబపాడి నేలే 
వారు. వారి రాజధాని ఉచ్చంగి. నాడు తిభువనమల పాండ్యుడు ఉచ్చంగిరాజు. 
బహుశా అతడే పశ్చిమ చాళుక్య సేనలతో వేంగిపె “దండె త్తగా ఆతణ్జి వేదురుడు 
ఓడించి వుండవచ్చును. అందుకు (పతిఫలంగా వేదురుని అర్ధసింహాసనస్టుని 
చేయడమేగాక రెండేరుల (గౌతమీ వసిష్టల) నడిమి రాజ్యంపై పాలకుని 
గావించినాడు. 

వీర చోడుడు [కీ.ళ. 1084లో దక్షిణాదికి మరలిన పిమ్మట రాజరాజచోడ 
గంగు వేంగికి రాజ వతినిధి అయినాడు. ఈతని టేకి శాసనంవల్ప మన్నేరు 
మొదలు మహేందగిరి (కళింగ) వరకు చాళుక్య _ చోళాధికారం చెల్లినట్లు 
తెలుస్తున్నది. ఈ శాసనంలో “తెలిక వేవురోకు రాజరాజు అనేకమర్యాదలు 
ఇచ్చినాడు. కీ శ. 1069 (పాంతంలో వేంగి రాజ్యంలో చాళుక్య-చోళాధికారానికి 


196 


[ప్రమాదం ఏర్పడింది. చకకూటాధిపుడైన రాజభూషణ సోమేశ్వర దేవుడు 
స్యతంతించి, తన తండ్రికి కులోత్తుంగ రాజేం్మద చోడుని వల్ద జరిగిన పరాభవా 
నికి వతీకారం చేయడానికి ప్రయత్నించసాగినాడు. అతనికి పశ్చిమ చాళుక్య 
వికమాదిత్యుని [పోత్సాహము, ఆతని సామంతుడైెన పరమార జగదేవుని 
సహాయము లభించినాయి. సోమేశ్వరుని అణచడానికి చేసిన ప్రయత్నంలో 
రాజరాజ చోడ గంగు మరణించినాడని కొందరి ఆభిపాయము (శ్రీ బి. వి. 
కృష్ణారావు). 

ఆందుచే తిరిగి ఊ త్రర దేశాన్ని జయించడానికై వీర చోడుని వేంగిరాజ 
(పతినిధిగా క్రీ.శ. 1089 లో కులోత్తుంగుడు వంపినాడు, కాని, కులోత్తుంగుని 
కోర్కె. ఫలించలేదు. చ|కకూట సోమేశ్వరుడు 1094 లో వేంగిపై దండెత్తి వీర 
చోడుని వధించి క దగ్గంచేసి “వీరచోడసంహారకామ' అనే బిరుదం 
ధరించినట్లు తెలుస్తుంది; * సవేంగిదేశభాండవం వ్యదీయపత్‌ కిరీటివత్‌' అని 
చెప్పుకున్నాడు 

వీర చోడుడు రెండోమారు రాజ్యపతినిధిగానున్నకాలం ఐదేండ్లలో తమిళ 
వైష్టవ బాహ్మణులనేక మంది తీరారధంలో ్థి సిరపడినారు. ఇతని "పిఠాపురం 
శాసనం (ప్రకారం మాలవెల్లి, పొన్నత్శార, అల్మీ ఆనేమూడు [గామాలను కలిపి 
వీరచోడ చతు ర్వేదిమంగళమునే అగహారంచేసి 563 [బాహ్మణులకు ఇచ్చినాడు. 
ఈ |బాహ్మణులలో చతుర్వేదపండితులు , షడంగమీమాంసా, వేదాంతవ్యాకరణ 
విదులునైన వైైష్టవులున్నారు. వీరందరూ (దావిడ (దాహ్మణులేనని చెప్పవచ్చు. 
చెల్లూరులోని వై మ్రవాలయానికి కాలేర్ముగామాన్ని దేవభోగంగా దానంచేసినాడు. 
ఆంధ దేశంలో | రామానుజవై షవం వ్యా ప్రికీచర్య లు సుగమమార్గం కల్పించినాయి. 

చ్యకకూట సోమేశ్వరుని దండ యాాతతో వేంగి అల్హకల్పోలమయింది. 
ఇది అవకాశంగా తీసుకొని కొలనిఖీముడు స్వతంతించినేట్టు " కన్పిస్తుంది. 
కళింగలో కూడ చాళుక్య చోళాధికారానికి [ప్రమాదం ఏర్పడింది. అందుచే 
కులోత్తుంగ రాజ్షేంద చోడుడు కళింగ దండయా(తకు నిర్ణయించినాడు. ఈ 
దండయాతను గురించి అభ్మిపాయ భేదాలున్నాయి. కళింగ పై కులోత్తుంగుడు 
రెండుమారులు దండె త్తినాడని, మొదటి దండయ్మాత 1098 లో సాగించి కొలని 
భీముని నిర్జించి దక్షిణ కళింగను ఆకమించినాడని, కీ.శ. 1110 లో రెండో 
దండయా[తలో అనంతవర్మచోడగంగదేవు నోడించినాడని ఆచార్య నీలకంఠ 
శాస్త్రిగారి అభి పాయం. కులోత్తుంగుని ఆస్థానకవియైన జయంగొండార్‌ కిం 
గట్టుపరణి” కావ్యానికి కథావస్తువీ కశింగదండయాతయే. అందు కులోత్తుంగుని 
కళింగశ్ళతువు అనంతవర్మ అనియే వుంది. కాని, కళింగపై కులోత్తుంగుడు రెండు 
దండయ్యాతలు జరిపినాడనడానికి ఆధారంలేదు. శాసనాలు ఒకే దండయా(తను 


197 


సూచిస్తున్నాయి. అదీగాక ఈ చండయాత దక్షిణ కళింగను ((తీకశింగమును) 
పాలిస్తూ పశ్చిమ చాళుక్యుల |పోత్సాహంతో వేంగిపై తరచు కాలుదువ్వుచున్న 
దేవేందవర్మ మీద జరిగిందని శ్రీ మల్హంపల్లి సోమశేఖరశర్మ గారి నిర్ణయం. ఈ 
దండయ్యాతను నిర్వహించింది కరుణాకర తొండమాన్‌ అనే పల్లవరాజు. ఈతడు 
తన దాజారామ తనన ఖో దేవేరదవర్మాది రాజులను పారదోలి కళింగను భస్మీ 
పటలంచేసి ఓ ఢదేశం సరిహద్దులో జయ స్తంభం నాటినట్టు చెప్పుకున్నాడు రాజ 
కుమారుడై న వికమ చోళుడు, చోళ సామంతుడై న పరాంతక పాండ్కుడు, ఆంధ 
దేశంలోని హైహయ, దుర్జయ, కోటవంకీయులు సయితం ఈ కళింగ దండ 
య్మాతలో పాల్గొని కులోత్తుంగచోడునకు విజయం చేకూర్చినారు. ఈ దండ 
యాత డీ. శ. 1096లో జరిగి ఉంటుంది. |కీ. శ. 1099 నాటి కులోత్తుంగుని 

సింహాచల శాసనం పకారం దక్షిణ కళింగలో అతని సా సార్వభౌమత-౦ చలామణి 
ఆవుతున్నది. 

కళింగ దండయాత్ర సందర్భంలో విక్రమ చోళుడే వేంగిరాజ (పతినిధి 
యని కొందరి అభిిపాయం. కాని అందుకు తగిన సాక్ష్యాధారం లేదు. విక్రమ 
చోళుని శాసనాలు వేంగిలో లభింపలేదు. |క్రీ.ళ. 1093 _ 1107 మధ్యకాలంలో 
వీర పెర్మాడిదేవుడు సర్వలోక్నాశయ విష్ణువర్ధన బిరుదాలతో వేంగి నేలినట్టు 
శాసనాలు చెబుతున్నాయి. అనంతరం పరాంతక దేవుడు రాజ్యపతినిధి 
అయినాడు. 

పరాంతక చోళుడే వేంగినేలిన చివరి చాళుక్య చోళకుమార రాజ్య పతినిధి. 
ఈతని కాలంలో (క శ 1107.19) వేంగి కల్లోలానికి గురి అయింది. వళశ్చిమ 
చాశళుక్కు దండయ్యాతలు త్మీవతరమయినాయి. అదీగాక ,చోళసింహాసనానికి వికమ 
చోడ పరాంతుకులమధ్య స్పర్థ ఏర్పడినట్లు కన్నిస్తుంది. వికమచోడుడు హోయ 
సాల రాకుమారై తనయుడు. హోయసాలులాతణ్ణి బలపరచడంలో ఆశ్చర్యం 
లేదు. కీ.శ. 1117 |పొంతంలో హోయసాలులు వేంగిపె దండె త్తినట్టు వారి 
శాసనాలు సూచిస్తున్నాయి. హోయసాల' మొదటి నరసింహునకు 'నిజసేనానాథ 
నిర్ణశిత జననాథపుర' అనే బిరుదం వుంది. అంతేగాక, పరాంతకుని సామంతుడై న 
మడపల్లి నూంకయ 'పరాంతక క్షితివతి జై(తయాతల సఖుడ'నని వర్ణించు 
కున్నాడు. దీనివల్ల పరాంతకుడనేక యుద్ధాలు చేయవలసివచ్చినట్టు తెలుస్తున్నది. 
ఇట్టి పరిస్థితుల్లో “ఆంధదేశంపె తన "అధికారం శీణిస్తున్న దని గమనించి 
కులోత్తుంగ చోడ దేవుడు ఆం; (ధ దేశంలోని విశ్వాసప్యాతులై న మాండలికులను 
బలపర చినాడు,. అట్టివారిలో వెలనాటి దుర్ణయులు [పథమగణ్యులు, 


198 


వెలనాటి రాజులు 


(క్రీశ 11, 12 శతాబ్దాలలో వెలనాడునేలినరాజుల శాసనాలు పిఠాపురం, 
ధాన్యకటకం, చేబోలు, చందోలు, దాశారామం, (తిపురాంతకం మొదలై నచోట్ల 
లభ్యమయినాయి. పృధ్వీశ్యరుని పిఠాపురం శాసనంలో ఈ వంశాన్ని గురించిన 
వివరాలు చాల లభిస్తున్నాయి. చాళుక్య చోళ కుమార (పతినిధుల శాసనాలు వీరి 
శాసనస్థ ఆంకశాలను బలవరుస్తున్నాయి. 

వెలనాటిరాజులు చతుర్దాన్వయులు. తమ పూర్వులు మధ్యదేశంలోని కీర 
పురాన్ని పాలించేవారని చెప్పుకున్నారు. వీరి పూర్వుడైన మల్దవర్మ దక్షిణాదికి 
వచ్చి |తిలోచన వల్ణవునివల్ణ ఆరువేలనాడును బడసినాడట. కోని) వీఏలోని మల్ల, 
ఎరియ, కొరియ, పీడువర్‌ గండ, పండ అనే కే ఎర్హనుబట్టి వీరు దాక్ని ణాత్యులే 
నని చెప్పవచ్చు. ఆరువేలనాడులోని ఆంతర్భాగం అ వెలనొడనీ, ఆరువేలనాడు 
వెలనాడు ఒక పేనని అభ్మిపాయాలు ఉన్నాయి. నేటి గుంటూరు జిల్లాలోని 
బాపట్ల, తెనాలి, రేపల్లె, గుంటూరు తాలూకాల [పాంతమే ఆరువేలనాడు. దీనికి 
చందోలు - ధనదుపురము, సనదుపోలు, చందవోలు.రాజధాని. ఈ వంశంలోని 
మొదటి రాజులు తమ కే పేర్ల చివర వర్మ అనీ, రాజ ఆనీ ధరించినారు. కులో 
తుంగ రాజేందచోడుడే ఈ వంశంలోని చోడనామధేయాల్లో (పథముడు. ఆయితే, 
పిరికి తెలుగుచోడులకూ వమ్మాతం సంబంధం కన్పించదు పిఠాపురం శాసనంలో 
వెలనాటిరాజుల పూర్వీకులలో దుర్ణయుడొకడున్నాడు. వెలనాటి రెండో రాజేంద 
చోడునకు “దుర్జ్ణయకుల్మ ప్రాకార” అనే బిరుదు ఉంది. వెలనాటివారిని గిరి 
పశ్చిమ [ప్రాంతం ఏలిన దుర్భయులకూ వివావా సంబంధాలున్నాయి. ఆందుచేత 
వెలనాటి ప్రభువులు సయితం దుర్జయ వంశానికి చెందినవారై తమ సార్వభౌము 
లైన చాళుక్య .. చోకలవట్ల ఉన్న గౌరవం కొలది, ముఖ్యంగా కులోత్తుంగుడు 
రాజేందుని ప్యతభావంతో ఆదరించిన నాటినుండి చోడ శబ్దాన్ని "ధరించి 
వెలనాటిచోడులని వ్యవహరింవబడినారు. 

వెలనాటి చోడులు తూర్పు చాళుక్యుల కొలువులో మంతి, "సేనావతి 
పదవులు నిర్వహించి (పసిద్దులయినారు. అట్టివారిలో (వముఖుడు ఎరియ; 
“చాకుక్యభీమానుచర (వధాని ఆని వర్ణించియున్నాడు. చాళుక్య భీముల్లో ఇతడు 
మొదటివాడు. ఎరియ కుమారుడైన మల్టియ రెండో చాపక్య భీమునీ సేవించి 
నట్లు తెలుస్తుంది. రెండో చాళుక్య భీముని అనంతరం చాళుక్యవంశంలో అంతః 
కలహాలు జరిగి యుద్దమల్ల, బాడప రెండో తాల రాజుల అధికారం బహుకా 
వెలనాడుకు మాతమే పరిమితమైన రోజుల్లో వెలనాటి రాజుల పరిస్థితి ఏమో 
స్పష్టంగా తెలియదు. మల్లియ కొడుకైన రియ రాజు గుదవార విషయాన్ని 
విష్ణువర్ధనుని నుండి పొందినాడని తెలుస్తున్నది. రెండో తాలరాజుకు విమ్ణువర్హన 


199 


బీరుదు ఉందికాని తాలరాజు ఆధివత్యం గృుదవార విషయంపై చెల్లిందా అనేది 
అనుమానం. తాలరాజు తరువాత శ క్రివర్మ విష్ణువర్దన బిరుదం ధరించినాడు. 
ఆందుచే శ క్రివర్మ ఆపదల్లో ఆతనికి అండగా నుండి గుదవార విషయాన్ని 
ఎరియరాజు పొందివుంటాడు. ఇది నేటి కృష్టా జిల్లాలోని గుడివాడ | పాంతమై 
వుంటుంది. ఎరియ కుమారుడు కుడియవర్మ విమలాదిత్యుని యుద్దాలో పాల్గొని 
గుదవార ద్వయాన్ని పొందినాడు. అంచి రెండు గు; దవారములపీ” ఆర్థం కదా 
గుదవారానికి మరొక రాష్ట్ర్రం చేర్చినాడని చెప్పవచ్చు. కుడియవర్మ పోతుడై న 
నన్నిరాజు రాజరాజన రేందుని "సేనాపతి. ఈ విధంగా పదకొండో శతాబ్ది మధ్య 
కాలానికి వెలనాటి చోడులు చందోలు రాజధానిగా షట్సహృస, గ్మదవార 
విషయపాలకులయినారు. 

రాజరాజనరేం[దుని మరణాంతరం వేంగిలోని ఆల్పకల్లోలాలలో వెలనాటి 
చోడులు కులోత్తుంగ రాజేందచోడునికి వెన్నండగా నిలిచి ఆతని ఆభిమానం 
సంపాదించినారు.. వేంగిలో నియుక్తులైన కుమార రాజ, పతినిధులకు బాసటగా 
ఉంటూ పరిపాలనాభారం వహించినారు. నన్నిరాజు ప్మాతుడైెన వేదురుడు 
వేంగిపై జరిగిన పక్చిమచాళుక్య _ పాండ్య దండయా|తలో వీరచోడునకు సాయం 
చేసి రెండేరుల నడిమి విషయము (గౌతమీ _ వసిష్టల అంతర్వేదినకు అధిపతి 
అయినాడు. వెలనాటిచోడుల ఆధిపత్యం గోదావరీముఖద్వారంలో నెలకొన్నది. 


గొంకరాజు : 

వేదురుని తండి ఆయిన గొంకరాజు వెలనాటివంకానికి మూలపురుషుడు. 
కుమారరాజ | పతినిధి వీరచోడునికాలం నుండి గొంకరాజు సమస్త సేనాపతిత్యం 
నిర్వహించినాడు. దాజురామం శాసనం ఒకదానిలో గొంకరాజు వేంగి రాజ్యం 
లోని సామంతులందరిసీచేర్చి వారిచేత విధేయత్మాపతిజ్ఞ చేయించినట్లు తెలుస్తుంది. 
బహుశా ఇది రాజరాజ చోడగంగు పాలనాకాలంలో చ[కకూట సోమేశ్వరుని 
శతు చర్యలను (పతిఘటించే ఉద్దేశంతో జరిగియుండవచ్చు. గొంకరాజు మహో 
మండ లేశ్వర , చాళుక్యరాజ్య మూల స్తంభ. [తిశతోత్ర తర షట్సహ[సావనసీనాథ 
బిరుదులు ధరించినాడు ఇతని శాసన- లనుబిట్టి దశ్నిణాన గుండ్లకమ్మ వరకు 
పశ్చిమాన (తిపురాంతకం వరకు గొంకరాజు సామంతాధికారం చెల్లుబడి ఆయినట్టు 
స్పష్టమవుత్నుది. (క్రీ.శ. 1108 వరకు గొంకరాజు కాసనాలు కన్పీస్తున్నాయి. 


చోడరాజు : 

గొంకరాజుకు సుబ్బాంబిక యందు కలిగిన కుమారునకు కులోత్తుంగ 
చోడునిపట్ట తనకున్న భక్తి గౌరవాల సూచకంగా చోడరాజని పేరు 
పెట్టినాడు. గొంకయ మరణానంతరం వేంగిలోని కల్లోలిత రాజకియ పరిస్థితు 
లను గుర్తించి కులోత్తుంగచోడుడు చోడరాజును పుతభావంతో ఆదరించి అతనికి 


200 


వెలనాడును రాజలాంఛనాలతో దత్తం చేసినందున కులోత్తుంగ రాజేంద 
చోడుడని (పసిద్దుడయినాడు. ఈతని కాలంలో తీరాంధంలో అనేక రాజకీయ 
పరిణామాలు జరిగినాయి. అందు మొదటిది కళింగ దండయా త. ఇందులో 
వెలనాటి రాజే్య్యదచోడుడు మాండలికులను - కొండపడమటి మన్మండరాజు, 
కోన పోతరాజు, కోన గొంకరాజులను _ కూడగట్టుకొని కళింగ యుద్దంలో వికమ 
చోళ కరుణాకరతొండమాన్‌లతో కలని పోరాడినాడు.కళింగయా! త చోళ.చాళుక్య 
సార్యభౌమాధికారానికి ఘనవిజయం. కాని, అనతికాలంలోనే వేంగిలో చాళుక్య _ 
చోళ సార్యభౌమాధికారానికి గవహణం పట్టింది. కులోత్తుంగచోడ సార్వభౌముడు 
వృద్దుడయినాడు; ప్యుతశోకం కూడ అతణ్ణి కుంగదీసి వుంటుంది; దానికితోడు 
సింహాసనానిక్రై వికమచోడ పరాంతకదేవ రాకుమారుల మధ్యవై రం (పబలింది. 
ఈ పరిస్థితులన్నీ కులోత్తుంగుని _్రత్యర్షియైన పశ్చిమ చాళుక్య చ్యకవర్తి ఆరో 
వికమాదిత్యునకు అనుకూలించినాయి. జైంగినుండి చాళుక్య-చోశులను పారదోలే 
ఆశయంతో దండనాయక అనంతపాలయ నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని 
వేంగి పెకి పంపినాడు. ఆనంతపాలయ కొల్లూరు శాసనం (పకారం ఈ దాడి 
కీ.శ. "1115లో జరిగింది. వెలనాటి రాజేందచోడుడు పరాజయం చెందినాడు; 
అతని కొడుకు గొంకయ బందీగా చిక్కి నాడు. వెలనాటిరాజులు పశ్చిమ చాళుక్య 
సార్వభౌమత్వం అంగీకరించక తప్ప లేదు పళ్చిమ చాళుక్య సైన్యాలు బెజవాడ, 
కొండపల్లి మొదలైన దుర్గాల న్మాకమించి జననాథపురంపై | నడిచినాయి, రాజ 
(పతినిధి "కరాంతక చోళుడు యుద్ధంలో మరణించి వుంటాడు. వేంగి రాజ్యం 
సమస్తం చాళుక్యుల వశమయింది. “అనంతపాలయ కొమ్మూరు కాసనం _పకారం 
డీ. శ. 1118 లో ఆతడు వేంగి పదునాల్లువేల దేశాన్ని పాలిస్తున్నాడు. ఆతనికి 
సామంతుడుగా గోవిందరాజు కొండపల్లి మున్నూరు రాజ్య పాలన నిర్వహించినాడు, 
అనంత పాలయకు చింతలూరు భీమురసు _పిగ్గడ గాను, శాంతినాథుడు సంధి 
వ్మిగహిగాను సహాయపడినారు. వేంగిని ఆక మించే సందర్భంలోనే అనంత 
పాలయ కాంచీపురివరకు దాడిచేసి ఆ పురాన్ని కొల్లగొట్టినట్టు అతని “కాంచీ 
కవాటచూర కారి బిరుదం సూచిస్తున్నది. అనంతపోలయ ఉద్యోగియెన ఏచప 
నాయకునకు “చోళ రాజ్య నిర్మూ లని బిరుదు వుంది. ఆరో విక్రమాదిత్యుని ఆశయం 
నెరవేరింది. (కీ, శ, 1115 నుండి 1126 వరకు సమస్తాం ధ దేశము అతని 
సార్వభౌమత్వం శిరసావహించింది. 

కులోత్తుంగచోకుడు క్రీశ. 1120 లో మరణించి వికమచోళుడు (క్రీశ. 
1120.35) చాళుక్య _ చోళసార్యభొముడయినాడు. వేంగినుండి చాళుక్యులను 
పారదోలడాని కీతడు చేసిన తొలి పయత్నాలు ఫలించలేదు. వేంగిలోని 
సామంతులు మాతం వ్మిక్రమచోతుని పట్టనే అభిమానం వహించినారు. ఇంతలో 


201 


(క్రీశ. 1126 లో విక మాదిత్యుడు మరణించి భూలోకమల్ల సో మేశ్వరుడు (కీ థు 
1126.38) కల్యాణి సింహాసనం అధిష్టించినాడు. భూలోకమల్లుడు సింహాసనం పై 
పదిలపడక పూర్వమే చాళుక్యాధికారాన్ని తుదముట్టించడానికి వేంగిలోని మాండ 
లికులు _పయత్నించినారు. వారిలో [ప్రథముడు తూర్పు చాకుక్య యుద్దమల్లుని 
సంతతివాడ్రై న మల్లభూపతి. పశ్చిమచాళుక్కులను తరిమివేసి కృష్ణానది మొదలు 
జననాథపురంవరకు ఆ కమించి సర్యలోకా శయ, విష్ణువర్థన బిరుదులతో కొంత 
కాలం పాలించినాడు. ఇదేకాలంలో కళింగాదిపతి అనంతవర్మ చోడగంగదేవుని 
శాసనాలు దాజారామంలో కనిపిస్తున్నాయి. తన శాసనాలలో ఆనంతవర్మ 
వేంగిరాజు నుద్ధరించినట్లు చెప్పుకున్నాడు. బహుశా మల్లభూపతి ఆనంతవర్మ 
సహాయంతోనే 'వేంగిని షెయించి వుంటాడు. కాని, కృ ్యష్టానదికి దక్షిణంగా ఉన్న 
వెలనాటి దుర్ణయులు, పలనాటి హైహయులు, కొరిడవడమటి దుర్ణయులు 
అతనితో సవాకరించక భూలోకమల్లుని సార్వభౌమత్వం అంగీకరించినారు. 

ఈ పరిస్థితి ఎంతో కాలం సాగలేదు. [కీ. శ. 1132 పాంతంలో 
విక్ర మచోడుడు "ేంగిలోని మాండలికుల అభ్యర్థనపై యువరాజు (రెండో) 

కులోత్తుంగుని నాయకత్వంలో ఒక నైన్యాన్ని వేంగే పైకీ పంపినాడు. వెలవాడు, 

గిరిపశ్చిమ, కోనకం[డ వాటి రాజులందరు ఆ “సైన్యంతో చేరినారు. మన్నేరుపె 
జరిగిన యుద్ధంలో పశ్చిమచాళుక్య సైన్యాలు పరాజయం పొందాయి. కృష్ణానదికి 
దక్షిణాన పశ్చిమ చాళుక్యాధివత్యం అస్తమించింది కీ.శ. 1132 నాటి తూబాడు 
శాసనాలలో వెలనాటి సత సేనాని కాపయ 'సిద్దిబేత వ్మిదావణ” బిరుదం 
ధరించినాడు. సిద్దిబేత అనే పేరు పొ త్రపి తెలుగు చోడులలో సర్వసాధారణము. 
రా త్రపి చోడులలోనివాడై న ఈ నీద్దిచేతడు వళ్చిమ చాళుక్య "సేనానిగా మన్నేరు 
యుద్దంలో పాల్గొని యుండవచ్చును. వెలనాటి రెండో గొంకరాజాకు “సిద్దిబేత 
చీడ్పులిహరిణ 'మృగేంద” బిరుదం ఉంది. చీడ్పులినాడు నెల్లూరు మండలం 
లోనిది. ఆ |పాంత |పభువుని చీడ్పులి అని వ్యవహరించి వుండవచ్చు. ఈ 
బిరుదులను బట్టి మన్నేరు యుద్దం [కీ శ. 1132 (పాంతంలో జరిగిందని 
నిర్ణయించవచ్చు. 

ఈ యుద్దానికి ఇంచుక అనంతరం వెలనాటి రాజేందచోడుడు మరణించి, 
గొంక రాజు వెలనాటి మహామండలేశ్వరుడయినాడు. 
రెండో గొంకరాజు : 

రెండో గొంకరాజు (కీ. శ 11321161) వెలనాటి రాజులలో అగ 
గణ్యుడు. తండి కాలంలోనే అనేక యుద్ధాల్లో పాల్గొని విజయాలు సాధించిన 
వాడు. ఆతనికి మంతాంగంలోను యుద్ధ నిర్య్వహణలోను ఆరితేరిన నండూరు 
గోవింద మంతి (ప్రధాని, 


202 


రెండో గోంకయ పథమ ఆశయం పక్చిమ బాకుక్యులను వేంగినుండి 
పూరిగా పారదోలడం. అందుచే మన్నేరు యుద్ధానంతరం రెండో కులోత్తుంగుని 
నాయకత్వంలో అతడు వేంగిపై నడిచినాడు నాడు గోవింద దండనాయకుని 
సాయంతో దండనాయక లకణ జు వేంగిని పాలిస్తున్నాడు. ఉభయపశాలకు 
గోదావరీ తీరంలో ఘోర సంగామం జరిగింది. పశ్చిమ చాళుక్య సైన్యాలు ఓడి 
పారిపోయినాయి. వారి హాటక -ఘోటి కోష్టం నివహాలను చాళుక్యచోళులు కొల్ల 
గొట్టినారు. ఈ యుద్దం (కీ. శ. 135 లో జరిగిందని శాసనాధారాలతో నిర్ణయ 
స్తున్నారు. గోదావరీ యుద్దంతో వేంగి రాజ్యంలో పళ్చిమ చాళక్యాధికారం 
అస్తమించింది. 

గోదావరీ యుద్ధానంతరం అనతికాలానికే వికమచోళుడు గతించి రెండో 
కులోత్తుంగుడు (కీ. శ. 1135-45) సార్వభౌముడయినాడు. ఆతని దృష్ట 
ఆంతా దాక్షిణాత్య రాజకీయాల్లో నే లగ్నమయింది. అందుచేత గొంకయ 
సామర్థ్యం గు రించి అతజ్జి సామంతలవణాలతో మహేందగిరి శీ ల మధ్యస్థ 
దేశానికి అధిపతిగా చేసినాడు. నాటినుండి చాళుక్య _ చోళ సార్వభౌములు ఆంధ 
రాజకీయాల్లో జోక్యం కలిగించుకోలేదనే చెప్పవచ్చు. రెండో కులోత్తుంగుని 
ఆనంతరం రెండో రాజరాజచోశుడు (కీ. శ, 1145-75) సార్వభౌముడయినాడు, 
గొంకరాజు చాళుక్సు _ చోళ సార్యభౌములయందు విశ్వాసంతోనే ఆంధ దేశాన్ని 
పాలించినాడు, 

అయితే చాశుక్యు-చోళ సార్యభౌములు గొంకయకు సర్వాధికారం ద త్రం 
చేయడం తీరారధంలోని ఇతర మాండలికులు సహించలేకపోయినారు. వారిలో 
కొందరు ఇటీవలివరకు పళ్చిమ చాళుక్య సార్వభౌమత్వం అంగీకరించినవారు. 
ఆట్టివారందరూ వెలనాట్‌ ఆధివత్యాన్ని ధిక్కరించి స్వతంతించడానికి 
పయత్నించినారు. అందుచేత గొంకయ కాలమంతా ఎడతెగని యుద్ధాలతో 
నిండిపోయింది. 


కొణీదెన చోడులు : 

మొదట్లో గొంకయ పొరుగున ఉన్న కొణిదెన (క్రొట్యదొన) తెలుగు 
చోడుల'పై దృష్టి మరల్చినాడు. కొణిదెన చోడులు రేనాటి చోడులళాఖగా చెప్ప 
వచ్చు. కొణిదెన పాంతంలో వీరు (క్రీశ. 10వ శతాబ్దినుండి కన్పిస్తున్నారు. 
వీరిలో కన్నరచోడ, కామచోడులు ఆద్యులు. కామచోడునికొడుకు (తిభువనమల్ల 
చోడమహారాజు గొంకయ సమకాలికుడు; ఈతడు కమ్మనాడు, గుండిక ర్షి 
(గుండ్డకమ్మకు ఉభయ పార్శముల ప్రాంతము) మోటాటి (కర్నూలు జిలా 
తూర్పు (ప్రాంతము) భూములను ఏలుచుండేవాడు. మల్లచోడ , గొంకయలు 
ఉభయులు కలిసి కొణిదెనలోని శ్రీబల్లీశ్వర మవహాదేవరకు దానం చేసీనారు, 


203 


(+ శ.1147). దీన్ని బట్టి త్రిభువన మల్జుచోడుడు గొంకయకు వశవర్తి ఆయినట్టు 

స్పష్టము. కానీ; (తిభువనమల్లుని కొడుకులు నన్ని చోడ, కన్నర దేవులు గొంకని 
ధిక్కరించి హతం పరయునడు: కాని, కంచెర్వులకోట (వినుకొండ తాలూకా 
పెదకంచెర్ల) యుద్ధంలో ఓడి, వెలనాటి హంతు రు, ఈ యుద్దంలో 
(ప్రముఖ పాత వహించిన అయం వంశ స్టుడైన జిల్లబో యని దండనాథునిగాను, 


ఆతని ఆన్న నారపను (తలగడ దీనికి అదీపరిగాను గొంకయ నియ 
మించినాడు . 


నెల్లూరు చోడులు : 


కమ్మనాడు జయించిన ఆనంతరం బహుశా (కీ.శ. 1150 _పాంతంలోనే 
వెలనాటి సైన్యాలు నెల్లూరు తెలుగుచోడుల పాలనలో ఉన్న పాకనాడుపై 
దండె త్తినాయి. ఈ సైన్యాలను ఈవనికర్యడవాటి కంట భూపతి. కోట భీమరాజు, 
రాచూరి దారపరాజు, నడిపినారు. కంట భూపతి “నెల్లూరి సిద్దినృపథీషణకుంవ 
(పోన్ముక్త క్రమౌ క్రిక విరాజిత వీరభూమి” నెల్లూరును సాడు నల్పసీద్దిరాజు పాలిస్తు 
న్నాడు, తెలుగుచోడులు పూర్తిగా ఓడిపోయినట్టు తెలుస్తున్నది. ”రాచూరి దారపు 
రాజు “సేద్ధిచోడమ స్తకశూల' మొదలైన బిరుదులు ధరించినాడు. పాకనాడులో 
వెలనాటి 'దుర్ణయుల ఆధీకారం నెలకొన్నది. 


సారోనాథులు ః 


సారసిపురం రాజధానిగా ఈ మాండలిక రాజ్యం రెండో అమ్మరాజు 
కాలంలో ఏర్పడింది. అతని కాలంలో నృపకాముడు ఈ ప్రాంతాన్ని పాలించే 
వాడు. సారసిపురాన్ని నేటి ఏలూరుగా గుర్తిస్తారు. కొల్పేరులోని కొలనిపీడు 
పీరికి బలిష్టమైన స్థావరం. కొలని మాండలికులరాజ్యం నేటి ఏలూరు తణుకు, 
అత్తిలి, నీమవరం తాలూకాలకు విస్తరించింది. |క్రీ. శ. 1125 _ 32 సం॥ల 
మధ్యకాలంలో ఒ క్కెత్తుగండ రాజేందచోడు డీరాజ్యుం ఏలినాడు. పేరునుబట్టి 
ఈతడు చాళుక్య _ చోళ సామంతుడని తెలుస్తుంది. గాని వశ్చిమచాకుక్య సార్మో 
భౌమత్యం ఆంగీకరింపక ఇతనికి తప్పలేదు. గోదావరీ యుద్ధంలో ఈతడు 
మరణించియుండవచ్చు. కీ.శ. 1140.51 మధ్య కాలంలో కాటమ నాయకుని 
శాసనా ల్మీపాంతంలో కన్పిస్తున్నాయి.ఇతనికి ఒక్కె_త్తు గండనికిగల సంబంధం 
తెలియదు. కాటమ నాయకుడు స్థానిక చాళుక్య రాజులను జయించి తనరాజ్యం 
వి స్తరింపజేసుకున్నాడు: కాని చాళుక్య - చోళసార్యభౌమత్యాన్ని, గొంకని ఆధి 
పత్యాన్ని ఆంగీకరించినాడు. 


కోన హైహయులు : 
ఆం|ధదేశంలో కోన, పలనాడు వంచధార్గ | పాంతాల్లో వాహయలు 
మాండలకులుగా వుండేవారు. వీరందరిలో కోన, పలనాటి" హైహయులు మధీ 


204 


యుగ అంధుల చర్మితలో చెప్పుకోదగిన పాతను నిర్వహించినారు. కోన 
హైహయులకు కీ ర్రికజు మూలపురువుడు.. క్రీ.శ. 1073 నాటి ఈతని శాసనం 
దాశారామంలో వుంది. |కీశ. 1072 లో వేంగిరాజ్యంపై దండెత్తిన చేదిరాజు 
యశః కర్ణ దేవునితో కీ రాజు వచ్చినాడని కొందరి అభిపాయం. వేంగిలో 
స్థిరపడిన కీర్రిరాజు కులోత్తుంగునిద్వారా కోనమండల ఆధిపత్యం సంపాదించి 
వుంటాడు. రాకుదురు ఐవుళా అతని రాజధాని. కీ రిరాజు అనంతరం 
కోనమండలికుడై న ముమ్మడి భీమరాజు కులోత్తుంగుని నుండి సామంత మండ 
లాధిపత్యం పొందినప్పటికి దాశారామశాసనాన్ని (డీ. 1082) బట్టి ఆతడు 
చాళుక్య సార్వభౌమత్వం ఆంగీకరించినాడు. భీముని అనంతరం రాజపరేడు, 
రాజేందచోడుడు కోనమండలం వఏలినారు. రాజేందచోడుని తరువాత (కీ. శ. 
1135) అతని సోదరులు రెండో ముమ్మడిలీముడు, సత్యరాజు ఆధిపతులయినారు. 
నాటినుండి కోన హైహయులలో ద్వైరాజవిధానం (dual kingship) అమలు జరి 
గింది. వీరి తరువాత భీమరాజుకొడుకు లోక భూవల్దభుడు, సత్యరాజు తనయుడు 
భీమరాజు ఉమ్మడిగా ఏలినారు. లోక రాజులో రాజ్య విస్తరణ కాంక్ష ఎక్కువ. 
స ఉన్న చాళుక్య రాజులను జయించడంతో తృప్తి పిచెందక లోకరాజు వెల 

పె దండెత్తి బాపట్రవర కు నడిచినాడు (కీ. శ, 1150) కాని వెలనాటి రెండో 
wae పోలయహెయకుడు లోకరాజును వధించడ మేగాక కోనమండలి పై 
దండిత్తి హైహయులను సామంతులుగా చేసినాడు. 
పలనాటి 'హైహయులు : 

వలనాటి హైహయులకు గురజాల రాజధాని. వీరి మూలపురుషుడు 
బేతరాజు (క శ. 1103). ఈతనికి హైహయరాష్ట్ర9 (_పతిష్టాచార్య, శనివార సిద్ధి 
ఆనే బీరదులున్నాయి. బహుశా చాళుక్య చకవర్తి ఆరో వ్మికమాదిత్యునితో 
వచ్చి పలనాడులో స్థిరవడి వుంటాడు. పశ్చిమ చాళుక్యులకు వేంగిపె దాడులకు 
పలనాడు అనువుగా వుండేది, బేతరాజు కుమారుడు వీరకాముడు (క్రీ.శ. 1118). 
అతని తరువాతి రాజులు వేంగి దండయ్యాతల్లో చాళుక్యులతో సహకరించినట్లు 
కనిపిస్తుంది. అనుగురాజు కాలానికి (క్రీశ. 1134.40 (ప్రాంతము) పరిస్థితులు 
మారినాయి. పశ్చిమ చాళుక్యులు పరాజయంపొంది వేంగినుండి నిర్ణమించినారు. 
ఆందుచే రెండో గొంకరాజుతో అనుగురాజు పొత్తు కుదుర్చుకున్నాడు, గొంకని 
కూతురు మైలమను అనుగురాజు వివాహమాడి వెలనాటి సామంతుడయినాడు. 
ఆయితే, అనుగురాజును విశ్వసించక గొంకయ తన |పతినిధిగా దొడ్డనాయని 
గురజాలలో నిలిపీనాడు. అనుగురాజు - మైలమల కుమారుడు నలగాముడు 
కీ శ. 1147 |పాంతంలో గురజాల మాండలభికుడయినాడు. 


205 


కొఠ తీయులు, చాళుక్యులు ‘ 


నకరం (ముఖలింగం) మొదలు నెల్లూరు వరకు తీరాంధంలో ఆపతి 
హతంగా సాగిన రెండో గొంకయ సామంతాధివత్యాన్ని విచ్చిన్నం చేయడానికి 
కాకతీయులు తూర్పుచాకుక్యవంశ కాఖలవారు (పయత్నించినారు. చాళుక్యులకు 
సాయంగా కీ.శ. 1157 _పాంతంలో అనుమకొండ నేలుచున్న రెండో |పోలరాజు 
వెలనాటివై దండె త్రినాడు. వెలనాటి యువరాజు వీర రాజేం్మదుడు కోట 
చోడరాజు సాయంతో |పోలుని వధించి కాకతీయ సైన్యాలను తరిమివేసినాడు. 
ఈ ఉభయులకు 'కాకతి[పోల నిర్ణహని అనే బిరుదం ఉంది. 

పూర్వ చాళుక్య వంశళాభఖీయులు పిఠాపురం కేందంగా చేసుకొని చిన్న 
రాజ్యం స్ట స్తాపించి స్యతంతించడానికి పయత్నించినారు. వీరికి పొరుగున ఉన్న 
హైహయాౌదుల (పోత్సాహం లభించింది. పిఠాపురం చాళుక్యు ల్లో మూడో 
విజయాదిత్యుడు (ప్రముఖుడు ఈతడు మార్భవాడినేలుతున్న పులకేశ్‌ కూతురును 
పెండ్లాడి, ఆతని సహాయంతో tb శ. 1155 లో స్యతంతిందచినాడు. [కీ శ. 
1157 నుండి రెండో గొంకని శాసనాలు దాశారామంలో కన్పించవు. అంతేగాక, 
కీ. శ, 1158 నాటిదే కాకతిర్నుదుని _పెగ్గడ (బ్రహ్మారెడ్డి శాసనం దాశారామంలో 
ఉంది. కాబట్టి పిఠాపుర దాషక్యులకు కాకతీయుల సహాయంకూడ లభించినదని 
చెప్పవచ్చును. ఇ ఇట్టి పరిస్థితులలో గొంకయ [కీ శ. 1161లో మరణించి, రెండో 
రాజేందచోడుడు" వెలనోటి అధిపతి ఆయినాడు. 


రెండో రాజేందచోడుడు : 


రెండో రాజేందచోడుని కాలంలో (కశ. 1161.81) వెలనాటిరాజ్యం 
అత్యున్నత స్టి నిశి ననుభవించింది. నాటి చాళుక్య-చోళ సార $భౌముడు రెండో రాజాధి 
రాజు (కీ, శ 1163.79) దుర్భలుడు. దానికితోడు చాళుక్య _ చోళ వంశంలో 
కలతలు చెలరేగినాయి అందుచే ఆతని దృష్టి ఆంతా దక్షిణాత్యపరిణామాలకే 
పరిమిత మైంది. ఇది ఆవకాశంగా గహించి రాజేందచోడుడు సార్వభౌములకు 
కప్పం చెల్లించడం విరమించి వెలనాటిరాజ్యానికి స్వతం్యత |వతివ త్తిని చేకూర్చి 
నాడు. రాజేందుని మంతి నండూరి కొమ్మన్న శ్రీకూర్మం, ఎలమంచిలి, కొట్య 
దొన, న శకాలు మొదలుగా ముప్పెరెండు పట్టణాలలో విష్ణు పతిష్ట లొనర్చి 
నట్టు శాసనాలు చెబుతున్నాయి. అందుచే రాజేందుని రాజ్యంలో ఆం;ధదేశంలో 
ఆదిక భాగం చేరిందని స్పష్టమవుతున్నది. 

సింహాసనం ఎక్కిన వెంటనే రాజేం దుడు వెలనాటిపై తిరుగుబాటు చేసిన 
మాండలికుల పై దృష్టిమరల్చినాడు. పిఠాపురం చాళుక్యులు ఆదర్శంగా కొలని 
మాండలికులు, కోన హైహయులు స్వతంతించినారు. చుర్చేద్యమైన కొలనివీడు 
స్థావరంగా చేసుకొని. భీముడు విజృంభించినాడు, ఇతనికి కొలని కాటమ 


206 


నాయకునికి ఉన్న సంబంధం తెలియదు, భీముని దుష్టుడని, పీచుడని శాసనాలు 
వర్ణిస్తున్నాయి. ఆమృతలూరిదేవన _పెగ్గడసాయంతో రాజేందు డీరాజ్యాలపె 
దండె త్తినాడు. పీఠాపుర చాళుక్యులు ఓడి సామంతులయినారు. సమూలంగా 
భీముని నిర్మూలనం జరిగింది. ఈ సమయంలోనే కోన హైహయులు వెలనాటి పై 
దండె త్తినారు దేవన న_పెగ్గడ వారిని _తిపురాంతకందగ్గిర యుద్ధంలో ఓడించి 
నాడు. ' హైహయనాయకులు బాల మంది నిహతులై నారు; యుద్ధానంతరం 
కోన మండలంపె నడచి ఆ రాజ్యాన్ని దగ్దం చేసినాడు. కోన మలి దేవుడు 
రాజేందుని సామంతుడయినాడు. కోన దండయా[త సందర్భంలోనే పోలుని 
సేనాని పిఠాపురాది చాళుక్య రాజ్యాలను లోబరచుకొన్నాడు. దక్షిణ కళింగలో 
వెలనాటి ఆధికారం గౌరవింవబడింది. 

ఈ సమయంలోనే కర్ణాటకంలో ముఖ్యమైన రాజకీయ విష్ణవం జరిగింది, 
చాపక్య చకవర్తి భూలోక మల్లుని కొడుకైన త్రైలపుని తొలగించి కలచురి 
బిజ్ఞలుడు ఆధికారం హస్తగతం కేనుకుని (క్రీ శ్‌ 1150) స్యతం తంగా పారించ 
సాగినాడు. పశ్చిమ చాశుక్యులవలెనే కాలచుర్యులు నెల్లూరు తెలుగుచోడులకు 
మ్మితులు; వెలనాటి వారికి శతువులు. పాకనాడులో వెలనాటి అధికారం తుద 
ముట్టించి తెలుగుచోడుల నుద్దరించడానికి సంకల్పించినారు. బిజ్జలుని కుమారు 
డైన సోమేశ్వరుడు డీ. శ 1179లో చెౌండరాయ, పొమ్మని ముప్పచోడాది 
సేనాపతుల నాయకత్వంలో ఒక సైన్యాన్ని పాకనాటిపైకి పంపినాడు. వెలనాటి 
రాజేందదుని (పతినిధిగా పాకనాటిని నండూరి కొమ్మన ఏలుతున్నాడు. ఉభయ 
పషాలకు కొచ్చెర్సకోట (ప్రకాశం జిల జిల్లా దర్శి తాలూకా దగ్గిర ఘోర సంగామం 
జరిగింది. కొమ్మనమం తి కోటక్ష సోమంతులను ఓడించి పారదోలినాడు. తిరోగ 
మిస్తున్న కర్ణాటసేనలను వెన్నంటి వెలనాటి సేనలు మార్గవాడిలో |పవేశించి 
దగ్దం చెసినాయి. కోట చోడరాజుకు మార్గవాడిదవదావానల బిరుదం ఉంది. 
రాచూరు దారపరాజు “చౌజ్జరా మచాణూరమురాంతక*, “పొమ్మన దండనాయక 
కులచ్చేదక* అనే బిరుదులు ధరించినాడు. శ్రీకె ల (పాంతం వెలనాటి రాజ్యంలో 
చేరింది. “*వూర్వాంభోనిధికాళహ స్తి శిఖర శ్రీమన్మ హేందాచల శ్రీ కై లర్వలయీ 
కృతాంధ'” మండలాన్ని రాజేందచోళుడు పరిపాలించినాడు. 
పలనాటియుద్దం. (క్రీశ. 1176.1182: 

రాజేందుని కాలంలో వెలనాటిరాజులు ఉచ్చస్థితికి వచ్చినారు. కాని, వారి 
ఆధికార భానుడు పశ్చిమాభిముఖుడై నాడు. అందుకు మొదటి కారణం వలనాటి 
యుద్దమని చెప్పవచ్చు. ఇది వెలనాటి దుర్ణయుల సామంతులు బంధువులునై న 
వలనాటి హైహయులలో జరిగిన కుటుంబ కలహం. దీనికి శాసనాధారంలేదు 
మహాకవి శ్రీనాథ విరచితంగా ఆంగీకరిస్తున్న పల్నాటి వీరచర్మిత ఆనే ద్వివద 


207 


కావ్యమే ఆధారం. జన్మశుతి ఆధారంగా ఇటీవల ములుగు పీరభ దకవి (బహుకా 
19వ శతాబ్ది) “పలనాటి వీరభాగవతం' అన్తే పద్య కావ్యం రచించినాడు. వీనిలో 
చార్మితకాంశాలు కట్టుకథలు కలగాపులగంగా ఉన్నందున ఎంతో (శద్దగా పరిశీ 
లిస్తేగాని రుజుచార్మితకాంశాలు బయల్పడవు. వీని ననుసరించి అనుగురాజుకు 
మైలమదేవియందు నలగాముడు, ఇతర భార్యలయందు మలిదేవాదులు జన్మించి 
నారు. వెలనాటి (వభుత్వ (వతినిధులుగా గురజాల వెళ్ళిన దొడ్డనాయుడు, అతని 
కొడుకు |బహ్మ నాయుడు స్థానిక (ప్రజలపై అత్యాచారాలు జరపడమేగాక ఆనుగు 
రాజు పట్ల సయితం అవిధేయులయినారు. వారీని (పతిఘటించడానికై రెడ్డి 
నాగమ్మ స్థానిక [పజల నాయకురాలై ,అనుగురాజుకు అనంతరం రాజ్ఞైన నలగామి 
రాజుకు మం తిణి అయింది. ఇది సహింపని |బహ్మనాయుడు మలిదేవాదులను 
రెచ్చగొట్టి పలనాటి రాజ్య విభజనకు కారకుడయినాడు. (బ్రహ్మనాయుడు 
చుం్యతిగా మలిదేవుడు మాచర్ల యేలసాగినాడు. మాచర్హలో గురజాల, చందోలు 
(వభుత్వాలకు విరుద్దచర్యలు 'మితిమీరినాయి. చందోలు” శ్మతువులైన కాలచుర్యుల 
రాకుమారితో మలిడీవుని పెండ్లి జరిపి బహ్మన్న' వారి సహాయం సంపాదించి 
నాడు. వీరవైష్ణవం ఇచ్చి వంచములలో చైతన్యం కలిగించి వారిని చేరదీసినాడు. 
"హైహయ వంశాన్ని రూపుమాపి తన వంశాన్ని. నెలకొల్పడమే (బహ్మనాయని 
ఆశయం అనే నూచన స్థానిక చర్మితల్లో కన్పిస్తుంది. ఇది (గహించి నాగమ 
గురజాల, మాచర్హల సమైక్యానికి (ప్రయత్నించింది. ఉభయుల మధ్య క్రమంగా 
శతుత్యం ప. కారెంవూడి దగ్గర ఘోర యుద్దం జరిగింది. కాకతీయులు, 
హోయసాలులు, వెలనాటి సామంతులై న కోటరాజులు నలగామునిపక్ష్షం వహించి 
నారు. మలిదేవునకు కాలచుగ్యుల సహాయం మాతం లభించింది. యుద్దంలో 
నలగాముని పనికే విజయం లభించింది. కానీ, ఈ యుద్దంవల్ల వెలనాటి రాజ్య 
దౌర్బల్యం విదితమయింది. వెలనాటి సామంతులకు అపారమైన ధననష్టం, నె సెనిక్ర 
నష్టం కలిగింది. పొరుగు విరోధుల ధాటిని తట్టుకోలేనిస్థితి ఏర్పడింది" 


బహుశా కారెంవూడి యుద్ధాంతంలోనే సంకర్షణ దేవుని “సేనాని కాణవ 
దండ నాయకుని నాయకత్వంలో కాలచుర్యుల సైన్యాలు వెలనాడుపై దండెత్తి 
నాయి. (క్రీ.శ. 1180 నాటి కలచురి శాసనాలలో కాణవయ్యను వెలనాటిచోశియ 
రాజ్య నిర్మూలన, వెలనాటిచోశియ నిర్మూలన అని పేర్కొన్నారు. అదే 
సమయంలో వేంగి ప్రాంతంలోని చాళుక్యుల సహాయార్థం కాక తిరుదుడు 
"సైన్యాలను నడిపినట్టు దాశారామ శాసనం సూచిస్తున్నది. ఈ విధంగా పలనాటి 
యుద్దంతో శ|తుదాడులతో వెలనాటి రాజ్యం సంతుభితమవుతున్న సమయంలోనే 
రెండో రాకేందచోడుడు మరణించి, అతని కొడుకు మూడో గొంకరాజు సింహా 
సనం ఎక్కినాడు. 


208 


పాల్కురికి సోమనాథుని వండితారాధ్య చరిత లోని ఆంకా లనుబట్టి రెండో 
రాజేందచోడుడు ఆతని బావమరిది కొండపడమటి బుద్ధరాజు మల్లికార్జున వండి 
తుని హింసించినందున పండితుడు కోపించి చందోలు నాశనమగునట్లు శపించీ 
నట్టు తెలుస్తున్నది. కాలచర్య కాకతీయ దాడుల రూవంలో . శాపం ఫలించి 
చందోలు ధ్వంసమై వెలనాటి రాజ్య |పతిష్ట అంతరించిందింది. 


మూడో గొంకరాజు : 


మూడో గొంకరాజు శాసనాలు అభించనందున అతడు సింహాసనం ఎక్కి. 
వరిపొలింనాడా అనే సందేహం వుంది. చందోలు ధ్వంసమైనందున పిఠాపురాని 
కేగి అచటి నుండి పాలించినాడని మరియొక అభ్మిపాయం. కాని, పిఠాపురం 
(పాంతంలోని చాళుక్య కాసనాల వల్ల ఆ |పాంతంలో చాళుక్యులు స్యతంతులై. 
యున్నట్లు తెలుస్తున్నది. ఏమైనా అతని స్యల్పపాలనా కాలంలో (కీ. శ 1151. 
1186) వెలనాడు రాజ్యం మరింత శ్షీణించింది. 

పల్నాటి యుద్దానంతరం ఆనతికాలానికే కాకతిరుదుడు కోట రాజవంశం 
పాలిస్తున్న ధరణికోటరాజ్యంపె దండెత్రినాడు కోటవంళస్టులు చతుర్దాన్వయులు; 
ధనంజయ గోతుల; హరిసీమకృష్ణుని సంతతివారమని చెచ్చేకున్నారు. 
ఈ కృష్ణుడు ఎక్క-డీవాడో ఎవ్పటివాడో చెప్పడం సాధ్యంకాదు. వీరు కన్నడ 
దేశంనుంచి వచ్చినారని ఒక సూచన. దరణికోట కేందంగా కోటవారు పద 
కొండో శతాబ్ది మధ్య నుండి పాలిస్తున్న ట్టు కన్పిస్తుంది. వెలనాటి దుర్ణయుల 
సామంతులై వారి రాజ్యానికి అండగా వుండేవారు. వీరిలో ముమ్మడి బీముడు 
కులోత్తుంగుని కళింగ దండయ్యాతలో పాల్గొన్నాడు అతని.ప్మాతుడు కేతరాజు 
(కీ శ. 1153). కేతరాజు కొడుకు దొడ్డభీముడు చాల సుపనీద్దుడు. 
వెలనాటి రెండో గొంకరాజు సోదరి సుబ్బాంబికను వివాహమాడినాడు. ఈతని 
కొడుకు రెండో కేతరాజు వలనాటియుద్దంలో నలగాముని పజున పోరినాడు. 
కాకతీయులతోడి యుద్ధంలో దొడ్డభీముడు నిహతుడైనాడు. కాకతీయుల సామంతు 
లైన కొమర వెల్లి వారికి “దొడ్డలీమదేవ శిరచ్చేదక” బిరుదం ఉంది. కేతరాజు 
కాకతీయులకు ప్‌ీళ్వాసప్యాతుడై న సామంతుడై ధరణికోటకు రాజై నాడు. 

అనంతరం కాకతీయ సైన్యాలు కొండపడమటి రాజ్యాన్ని ఆక్రమించి 
నాయి. కొండపడమటి రాజులు చతుర్ధాన్వయులు; దుర్భయులు. వీరి రాజధాని 
నాదెండ్ల (గుంటూరుజిల్లా). ఏరి మూలపురుషుడై న బుద్దవర్మ కుబ్దవిష్ణువర్ణనుని 
నుండి ఒంగేరు మార్గ తయాన్ని పొందినట్లు శాసనాలు చెబుతున్నాయి. 
ఈ [పాంతం కొండపడమటి రాజ్యాంతర్భాగమై వుండవచ్చు.” వీరు కూడ 
వెలనాటిరాజుల సామంతులై మంతి సేనాపతి ఉద్యోగాలు నిర్వహిన్తూం డేవారు. 
వీరిలో మండరాజు కూతురు అక్క_మ వెలనాటి రెండో రాజేందచోడుని భార్య. 


209 


వీరి కుమారుడే గొంకరాజు అక్కయ సోదరుడు బుద్దరాజు వెలనాటి ఆష్టాన 
వ్యవహారాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కొండ పడమటివంశం బుద్దరాజాతో 
ఆంతరించినట్లు చెప్పవచ్చు. కోటదొడ్డ | భీమరాజు బంధువైన రాచూరి దారవరాజు 
'బుద్ధకుల కుద్దాల' బిరుదం ధరించినాడు. కోట వంశస్థులకు విప్ప ర్రవారికి కూడ 
ఇటువంటి బిరుదే ఉంది విప్పర్థవారు కాకతీయసామ owe షక. కోటరాజ్యుం 
కాకతీయుల వశమైన తరువాత వీరందరూ నాదెండ్లపై దండెత్తి కొండపడమటి 
వంళాన్ని రూప్పమాపి ఉంటారు. 

ఈ విజయాలతో కాకతీయ రాజ్యం |తీపురాంతక (శ్రీ శై లాల వరకు విస్త 
రించింది పాకనాటి చోడులు విజృంభించి కమ్మ నాడులోనికి చొచ్చుకురాసాగినారు. 
ఇట్టి పరిస్థితుల్లో మూడో గొంకని కొడుకు పృథ్వీశ్వరుడు వెలనాటి సింహాసనం 
ఆధిష్టించినాడు., 
పృథ్వీశ్వరుడు శ 

పృథ్వీశ్వరుడు (కీ శ 1186 1207) వెలనాటి రాజులలో చివరివాడని 
చెప్పవచ్చు. ఈతడు ఎక్కడ, ఎప్పుడు సింహాసనం ఎక్కినాడో చెప్పలేము. 
ఈతని మొదటి శాసనం (క్రీ. శ 1156 నాజిది పిఠాపురంలో ఉంది. కొఅఏ 
వెన్నయామాత్యుడితని (ప్రధాని. కేయూరబాహుచరి తననుసరించి నండూరి కేతన 
మరొక మంతియని తెలుస్తున్నది. వీరి సహాయంతో పృథ్వీశ్వరుడు వెలనాటి 
రాజ్య |: (పతిష్టను పునరుద్దరించడానికి విఫల పయత్నం చేసినాడు. 

పృథ్వీశ్వరుడు మొదట వేంగి [పాంతాన్ని బహుశ మల్ల పదేవుల నుండి 
ఆక్రమించి పిఠాపురం రాజధానిగా పాలింపసాగినాడనడానికి “అతని పిఠాపుర 
శాసనమే నిదర్శనం. ఆనంతరం ఆతడు దక్షిణ కళింగను గంగచ కవ ర్తి రెండో 
రాజరాజా (అనంతవర్మ చోడగంగు మూడో కొడుకు) నుండి ఆక్రమించినట్లు 
తెలుస్తుంది. వెన్న యామాత్యునకు కళింగ నిర్హూమధామ, వీర ఘొట్టవిభాళ అనే 
బిరుదులున్నాయి. వీర ఘొట్టం కళింగ దేశాంతర్భాగము. శ్రీకూర్మంలో పృథ్వీ 
శ్వరుని శాసనం ఉంది. దశ్షీణ కళింగ తిరిగి వెలనాటి రాజ్యంలో చేరింది. 

వెన్నయామాత్యునకు “స “సనద వోలిపురవరాధీశ్వర పృథ్వీశ్వరరాజ్యసముద్ద 
రణి అనే బిరుదు సింహాసనద్యా| తింశ త్సాలభంజికలో కన్పిస్తుంది. ఆదేకావ్యంలో 
“నెగడె సనదవ్లోలు నెలవుగా ' అనేవాక్యం ఉంది. దీన్నిబట్టి పృథ్వీశ్వరుడు 
వెలనాడును తిరిగి ఆక్రమించినాడ నేది సృష్టం. కోన మాండలికులు,నతవాడి,కోట, 
అయ్య వంశాలవారాతనికి తిరిగి సామంతులయినారు. ఇది బహుళా (కీ.శ. 1196. 
1200 సంవత్సరాల మధ్య కాలంలో జరిగివుంటుంది. (కీ.శ. 1196 నాటికి కాకతి 

AC.14 


210 


రుదుడు గతించి కాకతీయరాజ్యం ఇంచుమించు ఆరాజకమయింది. అది 
పృథ్వీశ్వరునకు అనుకూలించినది. 

పృద్వీశ్వరుడు ఎంతోకాలం చందోలులో రాజ్యంచేయలేదు. [కీళ. 1201 
లోనే గణపతిదేవుని వెలనాటి నద ,పారంభమయింది. కాకతీయ సేనాని 
ముత్యాల చౌండరాయుడు దివిసీమ న న్యాక మించి చందోలుపై దండె తినాడు. 
పృథ్వీశ్వరుడు కళింగకు పారిపోయినాడు. తిరిగి (కీ.శ. 1206.7 [ప్రాంతంలో 
వృథ్వీశ్వరుడు వెలనాడు న్నాక మించడ మేగాక నెల్లూరు తెలుగు చోడరాజ్యం పై 
దండెత్తి నట్లు కన్పిస్తుంది. ఈ దండయాత మా. రాజ్య భష్టుడెన చాళుక్య. చోళ 
చక్రవర్తి ది రెండో రాజాధిరాజు సహాయార్ణమై వుంటుంది. కాని, ' తెలుగుచోడులు, 
కాకతీయులు కలిసి పృథ్వీశ్వరుణ్ణి ఓడిందీ "వధించినారు. చోడతిక్క_న, గణపతి 
దేవుడు పృథ్వీశ్వర శిర కందుక డ్రీడావినోదులమని చె చెప్పుకున్నారు. 
చవెలనాొది పంశ అ నమయం Q 

పృథ్వశ్వరునితో పెలనాటి వంశం ఆ స్తమించలేదు. క్రీ. శ. 1230.50 
మధ్యకాలంలో మూడో కులోత్తుంగ రాజేందచోడుడు వెలనాటి (పతిష్టను 
పునరుద్దరించడానికి ఆనేక విధాల కృషి చేసినాడు. 

eee యుద్దంలో తప్పించుకొని రెండో రాజరాజు వేంగికి పారి 
పోయి క్రీ.శ. 1212 వరకు పాలించినాడు. ఆతని అనంతరం త్రిభువన 
చకవ రి 6 'మూడో రాజాధిరాజు ఎనభయి సంవత్సరాలు పాలించినట్టు కాసనాలు 
సూచిస్తున్నాయి ఈ రాజూధిరాజును కూడగట్టుకుని మూడో కులోత్తుంగ రాజేంద 
చోడుడు కాంచీపురిపై దండె త్తినాడుగాని, చోడతిక్కన వీరిని ఓడించి మరలించి 
నాడు. మూడోకులోత్తుంగ రాజ్లేం దచోడునకు ఏరుమన్నీ లుకూడ సాయపడినారు, 
కర్నూ లుజిల్హాలోని తిపురాంతక ప్రాంత మే ఏరువ వాజ్యం. దీన్ని తెలుగుచోడులు 
పాలించేవారు. 

[(పథమ్మపయత్నాలు విఫలంకావడంతో మూడో కులోత్తుంగ రాజేర్యద 
చోడుడు కళింగనేలుతున్న ఆనియంక భీముని (శ్రీ మదనంతవర్మ రాహు త్త దేవుడు) 
సహాయం ఆర్థించినట్టు కన్పిస్తుంది. ఈలోగా చోళమండలంలోకూడ పరిస్థితులు 
ఆ స్తవ్య స్తమయినాయి. చాళుక్య చోళాధికారం నీరసించి పాండ్యులు విజృంభించి 
నారు. [కీ.శ 1218 [పాంతంలో మూడో కులోత్తుంగుడు మరణించి అతని 
కుమారుడు మూడో రాజరాజు సార్యభౌముడయినాడు. ఈతనిచై సామంతులు 
తిరుగుబాట్లు ప్రారంభించినారు. వేంగి నేలుతున ్న రాజారీరాజును తంజావూరు 
సింవాసనాధిష్టుని చేయడానికి అదే మంచితరుణమని అనియంక భీముడు [క్రీశ 
1220 |పాంతంలో దండెత్తి శ్రీగంగం వరకు పురోగమించినాడు కాని, 
హోయసాలుల సాయంతో మూడో రాజరాజు అతనిని తిపీ,కొటినాడు. 


21i 


మరల కీ శ, 1230లో మూడోరాజరాజు హింస లచే ఓడివోయి కొప్పెరుం 
జింగని చేతిలో బండీ ఆయినాడు. ఈ సమయంతో ఆసిభయంకవీముడు, వెలనాటి 
మూడోకులోత్తుంగుడు, మూడోరాశొధిరాజు కూటమెగానేర డి చోళ మండలం 


ad 4 
Cn పెజల 


దండె త్తినారు. కాని, నెల్లూరుచోడతెక్క రాజు కాంచిప్పుకదగిర “భేకుండి వర్గాల 
సాయంతో ఓడించి మరలించిన ట్లు తెలుస్తుంది. పహోయవాల కీ కీరనర రనింహుడు, 
చోడతిక్కన చాశుక్య-చ్‌ చోళసార+ బౌముని జంధవిముక్తుని చేసినారు. 

వెలనాటి మూడో కులోత్తుంగరా జేం, (దుడు కీ.శ. 1257 వరకు జీవించి 
వున్నట్లు కాకతీయుల శాసనాలనుండి తెలుస్తున్నది. క్రీశ. 1257 (హైంతంలో 
నెల్లూరు మనుమనీద్దిపె తిరుగుబాటుచసిన తిక్కన అ సీతడుచేరినాడని 
చెప్పవచ్చు. మనుమసిద్దికి సాయంగా గణపతి దండె త్రి వచ్చి ప. 


అగాలటేడ. క 


చోడుని వధించి వెలనాడు న్నాకమించి పాకనాటిపై పుకోణ మించినటు అతని 
కుడా. ఛా 
నాయనపల్లిశాసనంనుండి తెలుస్తుంది. వెలశాడ.చోదవంశం అంతరించింది. 


నెల్లూరు చోడులు 


వెలనాటి రాజులకు మ సత్రతణ దక్షిణతీ5 రాం ధాన్ని గ 
చోడులు పాలించినారు. వీరిరాజ్య [0లో నేటి శె చెల్లా రు, కడవ, బెత్తూరు' చెంగల్వ ట్టు 
జిల్లాలు ఉండేవి. నెల్లూరుకే పిక మసింహపురమ నామాంతరం. నెల్లూరు 
చోడులు తాము కరికోలుని త కం తమ త మ. మధు వాంతక 
పొ త్రపీ చోడుడని చెప్పుకొన్నారు. పళ్చిమచాళు క్యులకం చోళ చాళుక్యులకు చివరకు 
కాకతీయులకు సామంతులుగా దక్షిణాంధంలోనేగాక సమస్త దాక్షిణాత్య 
రాజకీయాల్లో సుమారొక శతాబ్దికాలం నెల్లూరు చోడులు గణనీయమైన పాత 
వహించినారు. 

నెల్లూరులో (కీ శ. 12వ శ తాబ్దికిపూర్వ్ణం చోడులపాలనకు నిదర్శనలు 
లేవు. నన్నె చోడమహాకవి తన తండి చోడబల్లి “పాకనాడిరువది యొక్క వేయిటి 
కదిశుడు' అని చెప్పినమాటకు రుజువు కన్పించదు. ఈ చోడ బల్లి ah |g త్రపినుండిగాని 
కొణిదెన నుండి గాని పాకనాటిని పాలించెనే మో చెప్పలేము. నెల్లూరు చోడవంశంలో 
చోడబల్లిగానీ నన్నె చోడుడుగానీ కన్చించరు. 

చార్మితకంగా నెల్లూరు చోడవంళ కర్ర తెనుంగు బిజ్ఞన. ఈతడు పశ్చిమ 
చాళుక్య చకవర్తి మొదటి సోమేశ్వరుని (క శ 1042_1068) సామంతుడుగా 
యేతగిరి నుండి కన్నెమున్నూరు, పెదకల్రెనూరు, నెరవాడియేనూరు పాలించి 
నాడు. తన సార్వభౌముని పక్షాన ఈతడు రాజాధిరాజ చోళుని వూదూరు వద్ద 
(గద్వాల్‌ సమీపంలో) ఓడించి (కి శ. 1043, సోమేశ్వరుని మన్న నకు పాతు 
డం రాడు ఈతని వంశస్థుల శక్తి సామర్థ్యాలను స్వామి భక్తిని గుర్తించి ఆరో 


212 


పీకమాదిత్యుడు క్రీశ 1076-1126) వీరని పాకనాటి పాలకులుగా నియ 
మించివాడు. వీరికి నెల్లూరు రాజధాని. కాంనీపు3 ఉపరాజధాని అయినాయి. 

నెలూరు నేలిన  రోడులలో సిద్దిబేటడు | పథముడని తెలుస్తున్న ది, ఈతి 
వెలనాటి మొదటి రాజేందచోడుడు క్రీ. శ. 1132 పాంతంలో ఓడించి వధించి 
నాడు. కాని, అచిర కాలంలోనే నెల్లూరు చోడులు వ నల్ల 
సిద్ది అనే మరో తెలుగు చోడుడు “విజృంభించి సిద్ధవటం వరకు పొ త్రపినాడు 
నాకమించినాడు. నాడు మొదలు రెండో రాజేంద చోడుని మరణానంతరం 
(కశ. 1180) వరకు నెల్లూరు చోడులు తలె త్రలేకపోయి రారు. వారి సార్వ 
వౌములైన పశ్చిమ చాళుక్యులు సయితం ప్రష్రహ్‌నులు కావడంవల్ల వారి సాయం 
తెలుగు చోడులకు లభించలేదు. 

కళ్యాణిలో పశ్చిమ చాళుక్క్యులను తుదముట్టించి (కీ థ్‌ 1156) కాలచుర్యు 
డైన బిజ్జ్ఞలుడు తన వంశాన్ని నెలకొల్పినాడు, 'కాలచుర్యులు పశ్చిమ చాశుక్యుల 
రాజనీతిని అనుసంంచి, తంజావూరు చాళుక్య . చోళులను వెలనాటి చోడులను 
శ్యతువులుగా పరిగణించినారు. వారుభయులు మితులై యుండడం తమకు 
(ప్రమాదమని కాలచుర్భుల విశ్వాసం. అందుచే, వారి నణచడానికి పాకనాటి 
చోడులతో మైతి వహించి పాకనాటినుండి వెలనాటి చోడులను పారదోలడానికి 
శ క్రికొలది (పయత్నించినారు. (క్రీశ 1070 లో కొచ్చెర్ణకోట యుద్ధం ఆశయం 
ఆదే ఆ యుద్దంలో కలచురి సేనాని చౌండరాయుడు ప్రాణాలు కోల్పోయి 


వుంటాడు, వెలనాటి సామంతుడైన రాచూరు దారపరాజుకు చౌండరాయ 
చాణూరమురాంతక బిరుదం ఉంది. కాని, (క్రీ.శ. 1150లో కాణవయ్య దండ 
నాయకుడు వెలనాటిపై దండెత్తి, ఆ రాజ్యాన్ని ధ్వంసం చేసినాడు. అంతటితో 
నెల్లూరు తెలుగు చోడులు ఏజ్బంభించినారు. (క్రీశ. 1187లో నల్పసిద్ది నెల్లూరును 
పాలిస్తున్నాడు. నల్లసిద్ధికే మనుమసిద్ధి అని కూడ పేరు. ఈతని కుమారుడే 
చోడతిక్క_న. నల్ల సిద్ధి తమ్ముడు తమ్ము నీద్ది. నల్లనీద్ధి భార్య నూంగమ 
తిరుప్పావై వనం, కాళహస్తి, నందలూరులలో దానధర్మాలు చేసింది. 

(కీ.శ, 1180 (పాంతంలో తంజావూరు సింహాసనం ఆకమించిన యూడో 
కులోత్తుంగ చాళుక _ చోళుడు - చోళ వై భవాన్ని పునరుద్దరించే సంకల్పంతో 
దిగయ యాతలు 'పాగించినాడు. నెల్లూరు నేలుతున్న సిద్దిరాజాతని సార్యభౌ - 
మత్యం We కాని, అచిరకాలంలోనే స్వతం్శతించి కాంచీపురి'పె 
దండెత్తి ఇకమించినాడు. శ్రీరంగం శాసనం |పకారం మూడో కులోత్తుంగుడు 
తిరిగి కాంచీపురిని స్వాధీనం చేస్తకుని, నెల్లూరు చోడులనుండి కప్పం పసూలు 
వెనీనట్టు తెలుస్తున్నది. నాల్లిసీద్ది (కీ శ. 1205 లో మరణించి, ఆతని తమ్ముడు 


213 


తమ్ముసిద్ధి సింహాసనం ఎక్కినాడు. కాని, నల సిద్ధి కుమారుడైశ తిరుకా_$ త్రి 
దేవుడే (తిక్కన్న) యువరాజు 

తమ్మునీద్ది పాలన కాలంలోనే రెండో రాజాడిరాజు చ్యకవ రి సహాయంగా 
వృథ్వీశ్వరుడు పాకనాటిపై దండెత్తినాడు కాని, నెల్లూరు యువరాజై న చోడ 
తిక్కన మాటో కులోత్తుంగ చక్రవ రి సాయంతో అతణ్ణి ఓడించి వధించినాడు. 
ఈ విషయాన్నే కవితిక్కన తన నిర్వచనో త్రక రామాయణంలో చోడతిక్కనను 
గురించి “శై శవలీలనాడె పటుశౌర్య రురంధరుడైన చోడ పృథ్వీశ నరేందు 
మస్తకము నే డెర కందుక కేళి సల్వడే” అని వర్ణించినాడు. 
చోడ తిక్కన, (క్రీశ. 1223.48) 

నెల్లూరు తెలుగు చోడులందకిలో చోడతిక్కున సువసిద్దుడు. ఈతని 
కాలంలో ఈ వంశ అధికారం కావేరి వరకు విస్తరించి, దాశ్నిణాత్య రాజకీయాల్లో 
వారి కత్తికి ఎదురులేకపోయింది చాళుక్య _ చ చ|కవర్తులు బలహీకు లై 
సామంతుల చేతి కీలుబొమ్మ లయినారు. సామంతులై న పాండ్యులు, పోయసాలులు 
దక్షిణ దేశ సార్వభౌమత్వానికి అరులు చాస్తుగ్నారు. కవ మండలము (ఉత్తర 
ఆర్కాటు జిలా) నేలుచున్న కొ ప్పెరుంజింగడనే వ పల్ల వ [కాడవ) న సామంతుడు 
సాధ్యమైనంత ఆధికారం హస్తగతం చేసుకొని 'విజృంభిస్తున్నాడు. కొ ప్పెరుం 
జింగనికి తిరుక్కోయిలూరు.. నెండమంగళం కేం దాలుగా వుండేవి. ఈ రాజ 
కీయ పరిస్థితులు తెలుగు చోడులకు మంచి అవకాశము కలిగించినాయి. 

చాళుక్య_చోళ చ|క్రవ ర్తి మూడో రాజరాజు క్రీ.శ. 1230 లో పాండ్యులపై 
దండె త్రడంతో ఆల్హకల్లోలం ప్రారంభమయింది మార వర్మ చుందర 
పాండ్యుడు చక్రవ ర్రి రీ నోడించడమేగాక తంజావూరులో |వవేశించి వీరాభి షేకం 
జరుపుకున్నాడు చ్మకవర్తి రాజరాజు హోయసాలుల సహాయార్డ మై వెళుతుండగా 
మార్గమధ్యంలో అతజ్జి కొ ప్పెరుంజింగడు బందీగా పట్టుకున్నాడు. కొ ప్పెరుం 
జింగనికి సహాయంగా ఏరువమన్నీలు, అనియంక ఫీముడు చోళ మండల౦'పె 
దండెత్తడానికి ఉద్యమిసున్నారు. 

ఈ పరిస్థితిలో హోయసాల వీరనరసింహుడు, చోడతిక్కన కార్య 
రంగంలో (పవేశీంచినారు. తిక్కన కాంచీపురం సమీవంలో భేరుండవర్గ 
సహాయంతో అనియంక భీమునోడించి మరల్చడమేగాక చేదిమండలంలో 
(పవేశించి కాడవపతి కొ ప్పెరుంజింగని నోడించివాడు  వీరనరసింపహుండు 
పాండ్యులను మహేంద్ర మంగళంచెంత నోడించినాడు తిక్కన, వీరనరసింవుండు 
మూడో రాజచ|కవ రిని సింహసనస్థుని గావించినారు. 

సోమేశ్వరుడు [కీళశ. 1233 లో హోయసాల సింహాసనం ఆధిష్టించి 
నాడు చోళ చక్రవర్తిని కీలుబొమ్మగా చేసికొనవలెనని ఈతని ఆశయం. 


214 


అందుచే సోమేశ్వరుడు పొండ్యులపక్షం వహించినాడు. కొన్ని శాసనాల్లో ఆతనికి 
“పాండ్యకుల సంరక్షణదక్ష దోక్షిణభుజ" అనే విరుదం కన్పిస్తుంది" ఆయితే, 
చోళ మండలంలో హోయసాల (ప్రాబల్యం పెరగడం చోడ తిక్కన సహించలేడు. 
ఇది ఇట్లుండ గా కీ శ. 1246 లో సింహాసనం ఎక్కిన మూడో రాజేంద 
చ[కవ' డి తన వంశ (ప్రతిష్టను పునరుద్దరింప సంక ల్పించినాడు. చాళుక్య _ చోళ 
చక్రవర్తులలో మూడో రాజేందుడే చివ వాడని చెప్పవచ్చు. ఈతడు పాండు 
లపె దండెత్తి వారినోడించినాడు. చాళుక్య _ చోళ పునర్విజృంభణ హోయసాల 
సో మేశ్వరునకు ఇష్టంలేదు. అందుచే నాతడు పాండ్యులతో చేరి చకవ రిపె 
క త్రిగట్టినాడు. ఈ సమయంలో బోడ తిక గన నిస్సవోయుడై న చ్మకవ ర్థితో జరి 
హోయసాలులను పాండ్యులను కూడ ఓడించి చ్యకవర్షికి శతుభయం 
తొలగించి “చోళ స్థాపనాచార్య' బిరుదం ధరించినాడు. ఆతనికి తొండై మండలం 
సంక మించింది. 

ఈ విజయ వరంపరలతో దక్షిణ దేశంలో తెలుగు చోడుల (పాబల్యం 
ఇనుమడించింది. చోడ తిక్కనకు కవి తిక్కన సోమయాజి కుటుంబం ఎంతో 
అండగా ఉండేది. కవి తిక్కన తాత భాస్కరుడు, తండి కొమ్మన, పెదతండి 
సిద్దన మంతి దండ నాయక రాష్ట్ర్రవతులుగా చి చోడ తీక్కనను 'సేవించినారు. 
సిద్దనకు “స్థాపితసూర్యవంళ వసుధాపతి' అనే బిరుదు ఉంది. చోడ తిక్కన 
భాషాభిమాని. “ఆభిననభోజి 'కవి సార్వభౌమ” అనే బిరుదాలు అతని భాషాభి 
మానాన్నేగాక పాండిత్యాన్ని, కవితా సామర్థ్యాన్ని వెల్లడిస్తున్నాయి. 
మనుమనిద్ధి (కీ శ, 1248 _ 683) 

చోడ తిక్కన కుమారుడు వీరగండగో పొల బిరుదందాల్చిన రెండో 


మనుమనిద్ధి కాలంలో నెల్లూరు చోడుల [పభ క్షీణించింది. మనుమసిద్దికి నలు 
వై పులా శతు |పమాదం పెరిగింది విజయగండగోపాలుడనే తెలుగు చోడుడు 


నెల్లూరు రాజ్యంలోని దక్షిణ | పాంతాలను (చెంగల్‌ పట్టు) ఆకమి(చి పాలిస్తూ 
మనుమనిద్దిని ఎదిరించినాడు. అతనికి హోయసాల సోమేశ్వరుడు, చాళుక్య 
చోళ చ్మకవర్తి మూడో రాజేందుడు అండగా నిలిచినట్లు కన్పిస్తుంది. విజయ 
గండ గోపాలుని వూర్వు వృతాంతం తెలియదు. జక. సమయంలో పడిహారి 
తిక్కన బయ్యనలు మనుమసిద్ధి పై విజృంభించినారు. శాసనాల్లో తిక్కన బయ్య 
నలని వుండగా సిద్దేశ్వర చర్మితలో అక్కున బయ్యనలని వుంది. వీరు మనుమ 
సిద్ది దాయాదులై వుంటారు. మనుమనిద్దిని పారదోలి వీరు నెల్లూరు సింహాసనం 
ఆ(కమించినారు. ఇదే సమయంలో వై దంబాధీళుడైన రక్కెసగంగడు మనుమ 
నిద్ధి రాజ్యపతినిధియైన గంగ యసాహిణిని పారదోలి కడప [పాంతం ఆక 
మించినాడు, 


215 


ఈ విధంగా శతు ప వేష్టిశుడై రాజ్యం కోళ్ప్చోయిన మనుమసిద్ధి గత్యం 
తరం లేక కాకతీయ చకవర్రి గణపతి దేవుని సహాయం ఆర్థించినాడు. నాటికే 
కొకతీయుల అధికారం వెలనాడు కమ్మనాడులలోనికి విస్తరించింది. చోడ 
తిక్కన కాలంలోనే నెల్లూరు రాజకీయాల్లో గణపతి జోక్యం కలిగించుకొన్నాడని, 
వెలనాటి పృథ్వీశ్వరుని సదహరించడంలో చోడ తిక్కనకు గణవతి సాయబడినా 
డని ఒక అభి,పాయం వుంది (శ్రీ మల్లంపల్రి సోమ కేఖరశర్మ). మనుమనీడ్ది 
తన | శేయోభిలాషి, మహామాత్యుడు, మహాకవియైన తిక్క_నను గణపతి దేవుని 
చెంతకు రాయబారం పంపినాడు. తీరాంధంలో కాకతీయుల అధికారం నెల 
కొల్వడానికి గణపతి దేవునకు ఇది సదవకాశం. అందుచేత డీ. శ. 1254 
|పాంతంలో గణపతి దేవుడు దక్షిణదేశ దిగ్గయ య్మాత సాగించినాడు. వెల 
నాటి మూడోకులోత్తుంగుని వధించినాడు. మూడో రాజేంద, హోయసాల సోమే 
శ్వర విజయగండగోపాల కూటమి పలయ్యారు దగ్గర జరిగిన యుద్ధంలో 
పరాజయం పొందింది. ఈ దండయా తలో సామంత భోజుడనే కాకతీయ 
సేనాని పముఖ ప్మాత వహించినాడు. ఆనంతరం రక్కెస గంగను పారదోలి 
తిరిగి కడప |పాంతంలో గంగయసాహిణిని సామంత [ప్రభువుగా నెలకొల్పడం 
జరిగింది. కాని, ఇందువల్ల మనుమసిద్ధి సింహాసనస్టుడ యినప్పటికి తన రాజ్యంలో 
చాల భాగంతోపాటు స్యాతంత్యం కోల్పోయి, గంగయసాహిణితో నవీ 
మనుమసిద్ధి కాకతీయ సామంతుడయినాడు. 

ఇది జరిగిన ఆనతికాలానికే మనుమసిద్దికి, ఆద్దంకిసీమనేలే యాద వరాజు 
సారంగ దేవునకు యుద్ధం జరిగింది. క్రీశ. 12వ శతాబ్ది మధ్యనుండి అద్దంకి 
రాజధానిగా శ. 5 తరాల యాదవరాజులు రాజ్య మేలినారు. వీరు మహారాష్ట్ర 
నుండీ వచ్చినట్లు తెలుస్తున్నది. కాని, వీరికి దేవగిరియాదవులతో సంబంధ మేమో 
తెలియదు. కాక'తిరుదుని కాలంలో వలసవచ్చి కాక తీయసామంతులుగా అద్దంకిలో 
స్థిగపడి వుంటారు మనుమసిద్దికి సారంగదేవునకు మధ్య కలవినికి కారణం 
శేరలియదు. బహుశా సారంగ దేవుడు తెలుగుచోడరాజ్యంవై దండెత్తి వుంటాడు. 
అతణ్ణి ఓడించి మనుమనీద్ది నెన్యాలు ఆతని ఆశ్యదళాన్ని సం గ్రహించినట్లు 
తిక్టాన నిర్వచనో త్తర రోమాయణంనుండి తెలుస్తుంది. 

(కీ.శ 1260 |పాంతంలో కనిగిరెసీమలోని ఎరగడ్డపాడు అధిపతియైన 
కాటమరాజుకు మనుమసిద్ధికి పుల్తరిని గురించి యుద్దం జరిగింది. తిక్కన 
సోమయాజి పెదతండి కుమారుడైన ఖడ్గతిక్కన తన ప్రాణాలు ధారవోసి 
మనుమసిద్దికి విజయం చేకూర్చినాడు ఈ వృత్తాంతం కాటమవాజుకథగా బహుళ 


జనాదర ణపొందింది. 


216 


ఇంతటితో మనుమసిద్ధి కష్టాలు తీరి గ చైక్క_లేదు. దాక్షిణాత్య రాజ 
కీయాల్లో పాండ్యులు విజృంభించినారు. మూడో రాజేందచోడచ[కవరి, కొప్పె 
రుంజింగడు, విజయగండగోపాలుడు వారిసార్యభౌమత్యం అంగీక రించినారు. 
ఇంతటితో ఆగక జటావర్మ సుందర పాండ్యుడు నెల్లూరు రాజ్యం జయించాలని 
సంక ల్పించినాడు (క్రీశ, 1263 లో కొ ప్పెరుంజింగాదులను కాకతీయ రాజ్యం 
"పైకి పంపి తాను స్వయంగా నెల్లూరు పై దండె త్రినాడు. మనువ సిద్ది, కాకతీయ, 
హోయసాల, బాణరాజుల సహాయం అర్థించినాడు. కాని, ముడుగూరు యుద్దంలో 
వీరందరినీ జటావర్మ ఓడించినాడు. మనుమసిద్ధి (పాణాలు కోల్పోయినాడు. 
కాంచీ నాక మించి నెల్లూరు (ప్రవేశించి, జటావర్మ వీరాభి షేకం జరుపుకున్నాడు. 

మనుమనిద్ది మరణంతో నెల్లూరు రాజ్యం వ్య క్రిత్వం కోల్పోయి కాకతీయ 
పాండ్య సేనలకు కదనరంగమై తరచుగా చేతులు మారింది. ముడుగూరు యుద్దా 
నంతరం పాండ్యులకు సామంతుడుగ వీరరాజేం దచోళుడు కొంతకొలం (క్రీశ. 
1262.68) నెల్లూరు నేలినాడు అతణ్ణి తొలగించి కాకతీయులు నాగదేవ మహో 
రాజును సింహాసనం ఎకి ంచినారు. ఇతణ్ణి ఇరుమడి తిరుకాళ తి దేవుడు (రెండో 
తిక్కన) పారదోలి నెల్లూరు నాకమించినాడు. ఇతడు రెండో మనుమసిద్ధి 
కొడుకు. బహుశా ఇతనికి పాండ్యుల సహాయం లభించి వుంటుంది. పాండ్యుల 
సామంతుడై న విజయ గండగోపాలుడుకూడ తోడ్పడి వుండవచ్చు. రెండో 
తిక్కన తరువాత (క్రీ శ, 1282) నెల్లూరులో మనుమ గండగోపాలుని వరి 
పాలన కన్పిస్తుంది. కాకతీయుల పె తిరుగుబాటు చేసిన కాయస్థ మాండలికుడ్రె న 
ఆంబయదేవుని సాయంతో నీతడు నెల్లూరు న్నాకమించి పాలించినాడు. అందు 
చేత రు దమదేవికాలంలో ఆంబయ పె దాడిలో భాగంగా కాకతీయ సకల సేనాధి 
వతి అడిదం మల్లు నెల్లూరుపై దండెత్తి మనుగండగోపాలుని సంహరించినాడు 
(కీ. శ 1292). అనంతరం రెండో మనుమనిద్దిపా[తుడై న రాజగండగోపాలుడు 
నెల్లూరురాజై పాండ్యులపక్షం వహించినట్లు తెలుస్తుంది. అందుచే (పతావరుదు 
డాతనిపై బోలినాయనింగారిని, కొణిదెవచోడుడై న మనుమ గండగోపాలుని 
పంపీనాడు. రాజగండగోపాలుడు ఓడి, కాకతీయ సార్వభౌమత్వం అంగీక 
రించినాడు (| క్రీశ. 1297). కాని, (కీ శ. 1310 (పాంత౦లో మాలిక్‌ కపూర్‌ తోటి 
యుద్దంలో (పతావర్నుదుడు ఓడిన సందర్భంలో రాజగండగోపాలుడు స్యతం 
(తించినందున కాకతీయ సేనావతి ముప్పిడి నాయకుడు, ఆతనికొడుకు పెద 
ర్ముద సేనాని దండెత్తి రాజగండగోపాలుని ఓడించి పారదోలినారు. నెల్తూరు 
కాకతీయ రాజ్యాంతర్భాగమై రాజకీయ (పాధాన్యం కోల్పోయింది, 


217 


చోళ చాళుక్య యుగ విశేషాలు 


పరిపాలన : 

చాళుక్య _ చోళయుగారంభంలో ఆంధ దేశం అంతా సామంతరాజుల 
పాలనలో వుంచ. [కమంగా తెలంగాణా (పాంతంలో కాకతీయులు వశ్చీమ 
చాళుక్య సామంతులయివారు. సామంత రాజుల్లో వెలనాటి చోడులు, తెలుగు 
చోడులుసు _వసీద్దు బు. తీరాంధంలోని రాజు౬ండరూ కొంతకాలం వెలనాటి 
అధిక్యాన్ని "ఆంగీకరించినారు. ఆంధ దేశం చిన్న చిన్న నాడులుగా విభజిత 
మయింది. కొన్ని నాడులతో సంఖ్య జతపరచి చెవడం సం, (వదాయం, 
పాకనాడు 21000; వెలనాడును ఆరువేలనాడు అనేవాడు; వేంగి 14000, 
కొండ పల్లి 300, పొత్తపినాడు, కోటడేశం, నతవాడి, కోనమండలం, కొలను 
విషయం సబ్బినాడు 2000 మొదలై నవి, ఈ సంఖ్యలు ఆనాడులోని [గామాల 
సంఖ్యను సూచిస్తుందని ఒక అభ్మిపాయం. కాని ఇదమిత్తంగా చెప్ప లేము. 
ఇంచు మంచు (పతి "మండలానికి ఒక సామంతరాజ్యం ఏర్పడింది. వీరిలో చాల 
మంది వెలనాడు రాజులకు సామంతులుగా వుంటూ సమయం చిక్కి నపుడు 
స్వత౦ం్యతులవుతూ వుండేవారు. ఈ రాజులు తమ తమ రాజ్యాల్లో సర్వాధికారులే 
వీరి ఆస్టానాలు సార్యభౌ మాస్థానానికి నమూనాలు రాచరికం సప్రాంగసమన్వితం 
శాసనాల్లో మహామాత్య, అమౌత్య, మంతి, ప్రధాని. (పెగడ, సంధివ్మిగపా, 
సమ స్తసేనాపతి, రాజాధ్యక్ష భాండారు, కోష్టాగార, మహానియోగాధివతి అనే 
ఉద్యోగుల "పేర్లు కన్పిస్తున్నాయి. సాధారణంగా మహామాత్య పదవుల్లో కార్య 
ఖడ్గ దురంధరులై న (వాహ్మణులుండేవారు. ఛత, చామర, ఆందోశికాదులు 
అధికార లాంఛనాలయినాయి. రాజ్యానికి విశిష్ట సేవ చేసినవారికి లాంఛనాలిచ్చి 
(ప్రభువులు గౌరవించేవారు. ఆస్థాన ఉద్యోగం, ఆర్థిక భదత కేగాక సాంఘిక 
బొన్నత్యానికి గూడ సైనిక వృత్తి తి సాధనమయింది * 

రాజ్యంలోని ముఖ్య భాగం స్థలం. రాకుదురుస్థల, నమదలస్థల 
మొదలైన పేర్లు శాసనాల్లో కన్పిస్తున్నాయి (గామణి, తలారి [గామోద్యోగులు, 
రెడ్డి కులస్థులు (గామణీ పదవులు నిర్వహించినారు. రెడ్డి నిర్వహించిన పదవినే 
రెడ్డికం? అన్నారు. కొన్ని (గామాలకు రెడ్డికం ఏర్పాటు చేసే పద్దతి కూడ 
ఉన్నట్లు కన్పిస్తుంది. కొన్ని సందర్భాలలో (గామస్థుల సమావేశాలు జరిగేవి. 
శాసనాలు మహాజనాలను పేర్కొంటున్నాయి. దానధర్మాది కార్య కమాలు 
రాజులు సయితం మహాజనాల సమక్షంలో చేసేవారు. 

తరచుగా యుద్దాలు జరిగినందున [పతి చిన్న రాజ్యము పెద్ద నైన్యాన్ని 
పోషించింది. సైనిక సహాయం చేయడం, (వభువుల యుద్ధాల్లో పాల్గొనడం 
సామంతుల విధి. కోట, హైహయ, కొండపడమటి రాజ్యాల సైన్యాలు వెలనాటి 


218 


రాజుల యుద్దాల్లో పాల్గొన్నాయి, వీరందరూ చాళుక్య _ చోళ సార్యభౌముల 
పషాన యుద్ధాలు నిర్వహించినారు. సైనికులకు, సేనాపతులకు గ్రామాలు అరణంగా 
ఇవ్వడం ఎక్కువయింద. నాటి దుర్గాలు చాలవరకు స్థలదుర్గాలే. యుద్ధాల్లో 
ఆశ్యపదాతి దకాలకే ఎక్కువ _పాధాన్యం ఉంది. ఎద్దులను, ఒంటెలను కూడ 
బహుకా భారవాహసాధనాలుగా ఉపయోగించేవారు. కుంత, ఖడ్గ, దనుర్చాణాలు 
(ప్రధాన ఆయుధాలు. |బహ్మనాయని ఇంటి పేరు 'కుంతాలి. కారెంపూడీ 
యుద్దంలో నలగాముని (నాయకురాలి) వక్షం ధనుర్భాణాల పైన, మలిదేవుని 
(బ్రహ్మనాయని) పక్షం కుంతాలపైన ఆధారపడినట్లు కన్నిస్తున్నది. నలగాముని 
విజయం కుంకాల'పై విల్లంబులు సాధించిన విజయమే యుద్ద [పారంభంలో 
భైరవుని ఆరాధించేవారు యుద్ద సమయంలో సైనికులకు వీరావేశం ఎక్కడానికి 
రణభేరి, ఢక్కిి, ఢంగుర, పటహోది వాద్యాలు మోగీధలేపారు, విజేతలు శతు 
శిబిరాలను దోచడం, శతు రాజ్యంలో |పవేశింది పల్లెలు పట్టణాలు దోచి వరశు 
రామ | పీతిచేయడం సర్వ సాధారణం. “మార్గహాడిదవదావానల' 'బుదకుల 
కుద్దాల' “సిద్దిబేటచీడ్పులిహరిణ మృగేం[ది 'చౌండరాయ చాణూరమురారతక' 
“కాకతి ప్రోలనిర్థ హని ఆంటూ నాటి రాజులు సగర్వంగా ధరించిన బిరుదులు 
వారి (క్రౌర్యాన్ని, శతునిర్మూలనలో వారు పొందిన ఆనందాన్ని సూచిస్తున్నాయి. 


ఆర్థిక పరిస్థితులు వ 

ఉపలభ్యములై న పరిమిత ఆధారాలనుబట్టి తీరాంధంలో [(పజానీకానికి 
వ్యవసాయమే ముఖ్య వృత్తి. దానికి అనుబంధంగా పళుపాలన సాగింది. గొరెల 
పెంవకం ఎక్కు-వగా కన్పిస్తుంది [గామాలను ఆరణంగా పొందినవారు _ జిల్ల 
బోయని సోదరుడు నారవ-దివిలో వలె తోటలువేసి చెరువులు తవ్వించి వాని అభి 
వృద్ధికి పాటుపడినారు. పలు[పాంతాల్లో మంచినీటికి, సేద్యపునీటికి చెరువులే 
ముఖ్య ఆధార మైనట్టు కన్పిస్తుంది. వరి, చెరకు, జొన్న, పత్తిపంటలు ఎక్కువ. 
మామిడి, కొబ్బరి ఆకు, ఫోక్రతోటలు "పెంచేవారు. నేల 'సారవంతమైనందున 
పంటలు పుష్కలంగా పండి దేశం సుభిక్షంగా వుండేది. చందోలు నగరం 
“మంటికడవ నులక మంచంబు పూరిల్లు! లేనంత మహదై శ్యర్యంతో తులతూగిన ట్లు 
మంచన కవి వర్ణించినాడు. పెదగంజాం, కడవకుదురు, వాయందురు, కురవాడ 
మొదలై నచోట్ల 'ఉప్పుకొటార్లు ఉండేవి. ఉప్పు మీద కూడ పన్ను వుండేది . 
కోమట్లు, పెక, గ్రార్మడు అనే ర సంఘంగా ఏర్పడి వాణిజ్యం జరిపినారు, దేశ 
రాజకీయ అనై క్యము, తరచుగా జరిగిన యుద్దాలు పర్మిశమల వాణిజ్య అభి 
వృద్దికి ఆంతరాయాలయినాయని చెప్పవచ్చు. రాచనగరు సరుకులు సరఫరా 
చేసే నెట్టు వత్యేకించివుండేవారు. పతి సామంత రాజ్యము నాణేలు మ్ముదిం 
చింది. వెలనాడు శాసనాల్లో జయమాడ, బిరుదుమాడ, చామరమాడ, కులోత్తుంగ 


219 


గద్యాణములు, త్యాగి పద్యము, చిన్నము, రూకల “పేర్లు కన్నిస్తున్నాయి మాడకు 
పది రూకలయిన ట్లు బాపట్ల దేవాలయ కాసనం సూచిస్తున్నది, మాడ బంగారు 
నాణము,-రూక వెండి నాణెము ఆమువుంటాము 


సాంఘిక పరిస్థితులు ; 

సామాజిక పరిన్సికుల అనుసరించి ఈ యుగం ఇంచుమించు చాళుక్య 
యుగానికి అనుబంధమే. సమాజంలో ఆష్టాదశవర్ణాలు కుదురుకున్నాయి. 
రాజకీయాల్లో [దాహ్మణుల [ప్రాబల్యం క్షీణించింది. ఆయితే, నండూరు కొట్టరువు 
కుటుంబాలవంటివారు [ప్రముఖ ప్మాత వహించారు. చతుర్ధాన్వయులు రాజస్టానాల్లో 
(ప్రాబల్యం వహించినారు. పాలకులతో చాలభాగం చతుర్థాన్నయున; రాజకీయ 
అనై క్యం, పరస్పర యుద్దాలు సమాజంపై బలమైన ప్రభావం (పదర్శించినాయి. 
ఇవి కారణంగానే |పధాన వర్ణాలలో (పాంతీయ విభేదాలు (నాడీ భేదాలు) ఏర్పడి 
నాయి. అమరావతీ శాసనం ఒకటి “రాజిత కీర్తులట్టి యకరంబున కమ్మ కలో 
ద్బవుల్‌ భరదాగజముసీం ద గోోతజులు Ses వారిలో .... .సత్పురుషమాన్యుడు 
భూసుర వంశ శేఖరుండన నుదయించె చెన్నయ” ఆంటూ కమ్మనాటి |బాహ్మణు 
లను |వస్తావిస్తున్న ది. అదేవిధంగా ఆరువేలనాటి, వేగినాటి, ములికినాటి మొదల్రైన 
శాఖ లేర్పడి వుంటాయి. ఆరువేల |బాహ్మణులు ముఖ్యంగా రాజోద్యోగాలు 
నిర్వహిస్తూ నియోగులయినారు. ఇతరులు (ప్రధానంగా వై దికవృత్తు లవలంబించి 
వుంటారు. అదేవిధంగా బావట్ట శాసనం కమ్మవై శ్యులను పేర్కొంటున్నది. 
కూదవర్గంలో కూడ, ముఖ్యంగా వ్యవసాయం వృత్తిగా ఉన్న కాపుల్లో కమ్మ, 
వెలమ, రెడ్డి తెగలేర్పడినాయి. కమ్మ, వెలమ కులాలు కమ్మనాడు, వేలమనాడు 
పంటకాపులే. “రెడ్డి! మొదట్లో ఉద్యోగనామమై (రాష్ట్రకూట) క్రమంగా కాపుల్లో 
ఒక శాఖ పేరుగా స్థిరపడిందని చార్మి తకుల అభిపాయం. కాని (పాచీన రేట్ట 
తెగనుండి రెడ్డి వదం వచ్చినట్లు కన్పిస్తుంది 

పాలక వర్గంలో వర్ణ సాంకర్యం ఎక్కువగా కన్పిస్తుంది (పతి చిన్న 
రాజవంశము వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని సదిలపరచుకోవాలని 
కాంషించడం, 'సైనికోద్యోగం ఆర్థిక సాంఘిక ఉన్నతికి సాధనం కావడం ఇందుకు 
కారణాలు. వతియులై న హైహయులు చతుర్ణాన్యయులై న వెలనాటిచోడులతో 
బంధుత్వం చేసినారు. వెలనాటి ఆస్థానంలో బోయలు ఉన్నతోద్యోగాలు నిర్వ 
హించారు. తాము చతుర్థా క్వయులమని, దుర్ణయులతో సమాన హోదా వున్న 
వారమని చెవ్పుకున్నారు జిల్లబోయడు, ఆతని అన్న సైనికోద్యోగులై , అయ్య 
వంశానికి మూలపురుమలై తరువాతి రాజవంశాలతో వివాహసంబంధాలు చేసినట్టు 
కన్పిస్తుంది రెడ్డి, వెలమ, కమ్మ కులాలు భూస్వాములుగా బలవంతులై పాలక 


220 


వర్తీయులై నారు [కమంగా వలమ, రెడ్డి కులాలమధ్య అధికార (పాబల్యానికై 
పోటీ ,పారంభమయింది. ఆ పోటీలో (పథమ ఘట్టమే పలనాటి యుద్ధం. 


మత పరిణామాలు : 

జైన మతం రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లో అక్కడక్కడ. 
కన్పించినా ఆం, ధదేశంలో బౌద్దం ఆడుగంటింది. వండితారాద్యుని జీవిత చరిత్ర 
వల్ల చందోలు (ప్రాంతంలో బపలళా నేటి బుద్దాంలో బౌద్దులున్నట్లు తెలుస్తుంది. 
ఆమరావతీ శాసనంలోని “వ చై త్యమత్యున్నతంయ[త నానాచి తసుచిత తం" అనే 
వాక్యాన్ని బట్టి నాటికి ధాన్మకటక మహాచై త్యం నష్టం కాలేదు కాని, బుద్దుడు విష్ణు 
మూర్తి అవతారంగా మాతే పూజలందుకొన్నట్లు అమరావతీ, కరీంనగర్‌, 
బెక్కల్లు శాసనాలు చెబుతున్నాయి. |తిపురాసురులను వంచించి విష్ణమూర్రిచే 
వారి నిర్మూలనకు కారణమైన మాయావి బుద్దుడనే కథ |పచార మయింది. 
ఈ విధంగా నామమ్మాతావశిష్టమైన బుద్ధారాధన పండితారాధ్యుని తీ వవాద శై వ 
(వచారఫలితంగా ఆంతర్హితమయింది. 

ఆం[ధదేశంలో శైవానికి |పజాదరణ ఎక్కువ, కాని, రామానుజుని 
[వచారంతో కలిగిన నూతనో త్రేజంతో వైష్టవం క్రైవంగో పోటీ పడింది. చాళుక్య _ 
చోళ యుగంలో పెక్కు ద్రావిడ వై ష్టవ కుటుంబాలు ఆంధదేశం వివిధ 
[పాంతాలలో. స్టికవడినాయి. కొమ్మన మెంతి ముప్రై రెండు 'క్షేకాల్లో విష్ణు 
(వతిష్టలు చేసినట్టు కేయూరబాహు చరిత: చాటుతున్న ది. శైవ వైష్ణవాలు రెంటి 
లోనీ “దీషుధారణ' ఉంది. శివదీకలో రుదాక్ష, విభూతి, గురుపాదోదకం 
(పధానాంళాలు. భిన్నశ్రైవ శాఖల మధ్య దీకావిధిలో వ్యత్యాసం ఉన్నట్టు 
తెలుస్తుంది. |కీ శ. 7వ శతాబ్దినాటి శాసనంలో “శివమండల దీక్ష” (ప పస'కి 
ఉంది. నన్నెచోడుడు ' పానవతదీష? పేర్కొన్నాడు. వీరశై వదీక వీనికి భిన్నమై 
వలన! వై షవదీశ్షలో చకాంకితాలు, పుం డధారణ, ఉచ్చిష్టభోజనం, 
దాస నామధారణ ఏకాదశీ వతం (వథానాంశాలు. “నాయడెంగిలి పెట్దినీగుబాటుచే నె 
ననుచు మీ వారునన్నాడంగజూతు” రంటు (బహ్మనాయు డొకభక్తునీతో అంటాడు, 
శైవవైష్టవాలు రెంటిలోను ఈయుగంలో త్మీవవాద ఉద్యమాలు బయలు దేరినాయి. 

శంకరాచార్యులచే వరాజితులై న కాపాలికులు పూర్తిగా అంతరించ లేదు. 
శివుని మహ్మావతిగా నన్నెచోడుడు వర్ణించినాడు. కాపాలిక వతమే మహా(వతం. 
శ్రీశైలం, ఆలంపురం, బెజవాడ, పిఠాపురం మొదలైనవి శక్తి వూజా 
కేర్యదాలుగా కూడ ఉండేవి. 

ఈ యుగంలోనే కర్ణాటకంలో బసవేశ్వరుడు కీ శ. 1100.70 వీరశై వో 
ద్యమం [_పారంభించినాడు.వా స్తవానికి వీర శైవం బసవేశ్వరునికంటే (పాచీనమని, 
ఆతనికి పూర్వులైన ఏకాంతరామయ్య, . శ్రీపతివండితులే వీరశైవ సిద్దాంతాలను 


221 


[పచారం చేసివారని సంపదాయం. శివాధిక్యాన్ని నిరూపించడానికి ఏకాంత 
రామయ్య తల కత్తిరించుకొని తికిగిపొందినాడట; శ్రీపతి ఆంధదేశంలోని 
పండిత త యంలో |పథముడు; విజయవాడ కాని; అనంతపాలయ దండనాథుని 
కొలువులో నిప్పును ఊఉ త్తరీయంలో ముడిచి శివుని ఆధిక్యాన్ని చాటినాడట. 
బసవేశ్వరుడు ఏర శై వానికి నిర్గుషరూపంక ల్సి ంచి |పజాడరణ సాధించినాడు. 
శివుడే పరదైై వమనే + భావము లింగరారణ, భ్‌ కిసాధనంగా లింగ ఆంగ సమైక్య 
సాధన ఏర శై వంలోని పాధానాంశాలు అలయ  వూజావిధానంతో సహా కర్మకాండ 
లను వర్లధర్మాలను వీరళ్లై వులు తీ వంగా ఖండించినారు. జైన బౌద్దాలలోని 
నైతికవర్తన, సాంఘిక సమత్వము, పౌరాణిక మతంలోని భ కిని బఫవేళ్వరుడు 
వీర శ్ర వంలో సమన్వయం చేసినాడు. వీరశ్రై వాన్ని ఆగమాంతము అన్నారు. 
వైదిక [కతుకాండ పై వేదాంతం(ఉపనిషత్తుల) వలె హెరాణిక సత్కర్మకాండ పె 
ఆగమాంతం తిరుగుబాటనిచెప్పవచ్చు. 

విషాదకర పరిస్థితుల్లో బసవేశ్వరుడు మణించడాన్ని జట్టి ఆతని ఉద్యమం 
సాధించిన విజయం అనుమానాస్పదం. ఆంధదేశంలో స స్వల్పంగా (కిందివర్హాలలో 
మినహాయించి వీరశైవం జనాదరణ పొందలేదు. బసవేశ్వరుని సమకాలికుడ్రె న 
మల్లికార్జున వండ్‌తారాధ్యుడు (వత్యేకమైన శైవం |పచారం చేసినాడు. “ట్‌ క్తి 
మీడ వలపు (బాహ్మ్యంబుతో పొత్తు బాయ లేనునేను బసలింగ"”అని వండితుడన్నా 
డని (పతీతి భక్తి, వైదిక పద్దతులు, పాశుపత స్తూతాలు, నాయనారుల బోధ 
నలు పండితుని విధానంలో సమన్వయమయినాయి. మల్లికార్జునుడు దేశాటన 
చేస్తూ జై నబౌద్దాలను నిర్మూలించి శైవ (పచారం హీగించినాడు. అతని 
సిద్దాంతాలే ఆరాధ్య విధానంగా రూపొంది ఆం (౮ కర్ణాటక దేశాల్లో అగవర్ణాలలో 
వ్యోప్తి చెందినాయి. 

రామానుజాచార్యులు కింది వర్ణాలకు వైష్ణవ దీ నిచ్చినాడుగాని వర్ణ 
వ్యవస్థను ఖండించలేదు. పల్నాటి |బహ్మనాయుడు మ్మాతం బసవేశ్వరుని 
అనుక రిస్తూ వర్ణవ్యత్యాసాలను నిరసించిన వీరవైష్టవాన్ని (పచారం చేసినాడు. 
ఆతని |పచారం వల్లనే ఆంధ దేశంలోని పంచముల్లో దాసర్హ సంఖ్య హెచ్చింది. 
(బవ్మాన్న వర్ణాంతర వివాహాలను, చాపకూడును (పోత్సహంచినాడని, మాచర్ల 
చెన్న కేశవ దేవాలయంలో పంచములకు [పవేళం కలిగించినాడని జన్మశుతి. 
ఇంతటి విష్ణ వాత్మక సంస్కరణలు నాటికి అపూర్వములే! కాని, |బహ్మన్న 
కుటుంబసభ్యులే వాటిని హర్షించ లేకపోయినారు. ఒక చాటు పద్యం పల్నాటి 
యుద్దకార ణాల్లో చాపకూడును 'పేర్కుంటున్నది. వాస్తవానికి పల్నాటి యుద్దం 
సంవదాయ _ప్రీయత్యానికి సంస్కరణ పయత్నానికి మధ్య సంఘర్ష ణ. అందు 
సంప్రదాయమే విజయం పొందింది. సంస్కరణోద్యమానికి ఆడ్డుక ట్టపడింది. 


222 


వీరశైవ, వీరవైష్టన పరాజయంతో కాఖావిభేదాంకు ఆతీతమై సంప 
దాయ సిద్దమైన స్మార్త రమతానికి (ప్రోత్సాహం లభించింది. స్మార్త ఊద్యమానికి 
ఓక్‌ విధంగా తిక్కన మహాకవి నాయకుడని చెప్పవచ్చు. మహేశ్వరాంఘి 
క మలధ్యానైక శీలుడైన మహాభక్తుడయిన తిక్కన యజ్ఞం చేసిన సోమయాజి! 
“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే” అని చాటినవాడు. స్మార్త మతానికి 
జీవమైన అద్వైత ధర్మ (వచార మే ఆశయంగా మవీ భారత ఆం[ధ్రీకరణకు 
పూనుకున్నాడు తిక్కన. |కమంగా తీవవాద మతశాఖలు క్షీణించి, (పజల్లో 
స్మార్త సమన్వయ భావాలు పారుకొనసాగివాయ; 
కళలు, సొరన్వతం : 

భి పదానమైన మతకాఖలు (ప్రచార మైనందున దేవాలయ నిర్మాణం 
వి-విగా సాగింది. నాటి రాజ్యాలవలె ఈ యుగ ఆలయాలు సయితం అల్ప 
(పమాణం ఉన్నవే; స్థాపత్య శిల్పాలకు (పత్యేక [పాముఖ్యం ఉన్నవి కావు. 
ఆలయాలకు అనుబంధంగా తటాకాలు, తోటలు ఉండేవి. ఇవి ఆన్నీ పుణ్య 
సాధనములై న సప్త సంతానాలలోనివే. పెద్ద అలయాల్లో మఠాలు ఉండేవి. 
దేవాలయాల్లో ఆంగరంగ భోగాలతో వూజలు, సంవత్సరం పొడవునా ఉత్సవాలు 
జరిగేవి ఉత్సవాలన్నింటిలో “తిరునాళ' (పధానమయి దూర [గామాల 'నుండి 
సయితం జనాన్ని ఆకర్షించేది. 

ఆలయాలు, రాజస్థానాలు సంగీత నృత్యకళలకు కేం దాలయినాయి, 
పల్నాటి వీరచర్మిత సన్నాయిజోళ్ళు, వంకిణి, మురళి, ముఖవీణ, రుంజ, 
చేగంట, చిరుగంట మొదలై న వాద్యాలను పేర్కొంటున్నది. ఆదే (గంథఠంనుండి 
భరతళాస్త్ర సమ్మతమైన భిన్ననాట్య పద్ధతులను గురించి తెలుస్తున్నది. 

చాళుక్య యుగంలో ప్రారంభమైన ఆంధ సార్యత మహోద్యమం పురోగ 
మించసాగింది. చాళుక్య _ చోళ యుగం నాటి తెలుగు శాసనాలు చాలా భాగం 
పద్యాలలో ఉన్నాయి. (పతి వద్య శాసనం ఒక చిన్న ఖండకావ్యం. “తలపు 
సదర్చిభావమున తద్గత సూక్తుల గూడ వర్ణన ల్‌ గొలుసుగొనంగ |వావడులు గోరిన 
భంగిక వచ్చిముట్ట  గోమలగతి దేశి మార్గములు ముట్టువడన్‌ గవనంబులొవ్ప 
నాద్యుల! కియజెప్పనేర్చె నృపధూర్ణటి ఖీమయ వండిడిమ్మ పాన్‌” ఆనే చేబోలు 
శాసన పద్యాన్ని బట్టి నాటి సాహిత్య పరిశ్రమ స్వభావాన్ని గురించి, నాడు 
తెలుగులో మార్గ, జి కవితారీతులున్నవని తెలుస్తున్నది. నన్నెచోడుడు సయితం 
ఊ త్రమమార్గ నత్కవీశ్వరులను దేశి సత్కవులను సంస్తుతించినాడు. 


నన్నేచోడుడే ఈ యుగకవులలో అద్యుడు. తెలుగుభాషలో తెలిసినంత 
వరకు ఈతడే మొదటిరాజకవి; కవిరాజ శేఖర బిరుదాంచితుడు. నన్నెచోడుని 
కుమారసంభవంలో కన్నడ భాషా సాహిత్య సంపదాయాల |వభావం ఎక్కువ, 
ఈతని కాలాన్ని గురించి పెక్కువాదాలున్నాయి.నన్న యకు పూర్వుడని కొందరు, 


223 


సమకాలికుడ ని కొందరు, తిక్క నకు ఆనంతరీకుడని మరి కొందరు వాదించినారు. 
తిక్కన అనంతరం తెలుగుచోడుల్లో నన్నెచోడుడు కన్పించడు. నన్నయకు 
పూరం కీ.శ. 950 |పాంతం వాడనే వాదంలోకూడ బైటతతేష! నన్నెచోడుని 
దైవము, గురువు, |వభువు ముగ్గురూ SNR కుమారసంభవం 
నుండి తెలుస్తున్నది. దైవము శ్రీశై ల మల్లికార్డునుడే; (కీ శ. 930 |పాంతంలో 
వేములవాడనేలే రెండో అరికేసరి శాసనాల్లో వ మల్టి కార్జున శివయోగి కన్పిస్తున్నాడు. 
ఆదేకాలంలో తూర్పు చాశుక్ణరా జూ యుద్దమల్పుడున్నా డు. వీరు నన్నెచోడుని 
గురువు, (పభువునని, కిళ. 950 (ప్రాంతంలో పొ శ్రపి నేలిన బల్లియచోడుడే 
నన్నె చోడుని తండి చోడ బల్లి యని 'పెవాదం సారాంశం వేములవాడ గాశుక్యుల 
గురువే నన్నెచోడుని గురువనేడంగాని రాష్ట్రకూట సామంతుడైన యుద్దమల్దుడే 
ఆతని |వభువు అవడంగాని సమంజసంకాదు. బల్రియచోడుని చోడబలీ గా 
గుర్తించడంకూడ చాలమందికి అంగీకారం కాదు. శై శ 1140 పాంతోనికి 
చెందిన పెదచెరుకూరు శాసగంలోని చోడబల్లి, నన్నెచోడులే కుమారసంభ 
వంలోని వారని చర్మితకారులు చాలమంది అంగీకరిస్తున్నారు. ఈ కాసనంలోని 
తరాలను లెక్కించినవ్పుడు నన్నెచోడుడు (క్రీ.శ. 1120 లో జీవించివున్న ట్లు 
తెలుస్తున్నది. |క్రీ.శ. 1115 నాటి కొప్పరం శాసనంలో కన్నరచోడుడు ఆతని 
సోదరుడైన చోడబల్రి వారికులగురువై న మల్లికార్జునుల [పస క్తి ఉంది. ఈ మల్లి 
కార్టునుడే నన్నెచోడుని గురువై వుంటాడు “ఇదేకాలంలో ఆం ధదేశంలో అధిక 
భాగం కల్యాణి చాళుక్య చ కవ bo [తిభువనమల్ల ఆరో వికమాదిత్యుని సార్వ 
భౌమత్వంలో ఉంది. అతడే నన్నె చోడుని [వభువని చెప్పవచ్చు. అయినచో 
కుమార సంభవ రచన [కీ శ 11201125 మధ్యకాలంలో జరిగివుంటుంది. 
నన్నె చోడుడు షష్ట్యంతములు మొదలై న సంపదాయాలు |పారంభించడ మేగాక 
తెలుగులో అష్టాదశ వర్ణన లతో కూడిన కావ్య పబంధ్ర ౨ లికి ఆద్యుడయినాడు. 

తరువాత చెప్పదగిన కవి మల్లి కార్జున పండితారాధ్యుడు. నన్నెచోడుడు 
శివ కవులలో చేరినప్పటికి సాహిత్యాన్ని" శై నమత [ప్రచార సాధనంగా చేసిన 
మొదటి కవి మల్లికార్డునుడే. భవా, శివా ఆనే భిన్నమకుటాలతో నాల్గువంద లకు 
పైగా కంద పద్యాలున్న ఆతని 'శివతత్వసారాన్ని* శతకంగానే పరత 
గు ర్రిస్తున్నారు. అందుచే తెలుగులో శతక (_ష్మకియకు శ్రీకారం చుట్టిన ఘనత 
సండితునిదే. 

చాళుక్య _ చోళ యుగ కవులలోనేగాక తెలుగు కవులందరలో తిక్కన 
సోమయాజి అగగణ్యుడని పండితుల ఆధి పాయం. తిక్కనది కవి పండిత 
కుటుంబం. పితామహుడైన భాస్కర మంతి పతతి. భాస్కర 
మంతియే భాస్కర రామాయణ కర్తయనే కొందరి వాదానికి తగిస సాజ్యా 
ధారం లేదు. కాడంబరిని తెలుగు పద్యకావ్యంగా రచించిన కేతన తిక్కన పెద 


ర్తీరి4 


తండి అయివుండవచ్చు తిక్కన మహామం్మతి, మహాకవిమ్మాతమే కాదు. 
ఆతడొక సాంస్కృతిక మహోద్యమం. నాటి మత పరిణామాల్లో అతని పాతను 
పరిశీలించినాము; సాహిత్యరంగంలో సైతం విశిష్టమైన పాత్రను నిర్వహించి 
నాడు. తిక్కన సహజ సారన్యత వ్య క్రిత్వం ఆతని మొదటి రచనయైన నిర్వచ 


నోత్తరరామాయణంలో (ప్రతిబింబిస్తుంది. ఇది మనుమసిద్ధికి ఆంకితం; ఇందులో 
తాను ఉభయ కావ్య (పౌఢిబాటించు శిల్పములో పారగుడనని, 'కళావిదుడ 'నని 
సగర్వంగా చెప్పుకున్నాడు దృశ్య (శవ్యకావ్యాలే ఉభ యకావ్యాలని ఇప్పవచ్చు, 
“క వివాగ్బుంధ మనే లక్షణకావ్యాన్ని కృష్ణశ తకాన్ని తిక్కన (వాసినాడనే (పతీతి 
ఉంది కాని, తిక్కన రచించిన దృశ్య(నాటకం) కావ్యాల [పస క్తి ఎక్కడా 
కన్పించదు. అయినా, తిక్కన రచనలో నాటకీయత అధికం అని అందరూ 

ఆంగికరించిన విషయమే. నిర్యచనో త్రరరామాయణాన్ని నన్నయవలె తిక్కన 
సంస్కృతక్లోకంతో ఆరంభించినాడు. ఆ కావ్యం పేరులోనే కవిత్వంలో తిక్కనకు 
ఉన్న అభి పాయం వ్యక్తమవుతుంది. [కమంగా నాటిపరిస్థితులు ఆతని దృక్ప 
ధాన్ని మార్చినాయి. ఆంధ జాతీయాభిమానంతో పాటు “సమకాలిక విలువలకు 
అనుగుణమెన సామాజిక న స సవా ఆతనిలో కన్పిస్తుంది. సంస్కృతో క్రి చమ 
తార పియత్యాన్ని పీడ్రి మార్గ దేశి కవితారీతులకు * వారధిగా సమన్వయమార్షంలో 
కొత్త౭ెలిని రూపొందించిన “కవిబహ్మయై, ఉభయకవి మ్మితుడయినాడు. 
ఈ కొ త నంయపదాయంలో ఒక కవి కుటుంబాన్నాతడు (పోత్సహించినట్టు 
కన్పిస్తుంది ఆతని శిమృల్లో కేతన రచించిన దశకుమార చర్మితకు కృతిపతియె 
ఆతనికి “అభినవ దండి “బరుదం ఇచ్చినాడు; భోజరాజీయక ర్త అనంతామాత్యుని 
తాతయైన బయ్యనను “భవ్యభారతి' ఆనే విరుదంతి గౌరవించినాడు. చివరకు 
హరిహరమూ ్రికి ఆంకితంగా. "ఆం్మధావశి మోదముంబొర యునట్లు మహాభారత 
ఆం, ద్రీకరణం ౩ పూ ర్తి చేసినాడు. ఊ త్రరదిశనుండి కాకతీయులు చేస్తున్న రాజ 
క్రియ సమైక్య సాధన కృషికి బలంగా దక్షిణాదినుండి తిక్కన సాగించిన 
సాంస్కృతిక సామరస్య ఉద్యమం ఆంధుల్లో జాతీయ చైతన్యోదయానికి 
దోహదం చేసింది. 


కొన్ని ఉపయు క్ర (గంథాలు 


1. Arudra సమ్మగ ఆం్మధసాహిత్యం 1,1 
2. Krishna Rao, B. V. The Eastern Chalukyas 
3. Lalitamba, K. Virasaivism jn Andhra 
4. Sastri K.A.N. The Cholas 

షే Somasekharasarama, M. ఆంధ విజ్ఞాన సర శస్యము 


Srinatha వలా ్నటి వీరచ ర్మిత 


కొకరియ యుగము 


ఆంధుల చర్మితలో కాకతీయులకాలం చాల ముఖ్యమైన ఘట్టం. కొండరు 
దీన్ని స్వర్ణయుగం అనడం కూడ కద్దు శాతవాహనుల అనంతరం ఆంధ 
దేశాన్నీ జాతినీ సమ్యైక్యం చేసి, ఏకఛ్మతాధిపత్యం కిందికి తెచ్చిన హైందవ 
రాజవంశీయులు కాకతీయు లొక్కరే. నాటివరకు బలంగా ఉన్న వేంగి, 
వెలనాడు, పాకనాడు, రేనాడు అనే (పాంతీయ రాజకీయాభిమానాలు తొలగించి, 
ఆంధత్యానికి సమ్మగమైన రూపం దిద్ది, జాతీయ భావాన్ని సాధించింది కాకతీ 
యులే. వారి కాలంలోనే ఆంధ, |తిలింగ పదాలు సమానార్థకాలై , దేశ వరంగా 
జాతిపరంగా (పచారమయినాయి. కాకతీయులు ఆంధ దేశాధీశ్వర బీరుడం 
ధరించినారు. వారి రాజధానియైన ఓరుగల్లు ఆం ధనగరి, ఆంధ భాషకు ఆద 
రాభిమానాలు అధికం కాజొచ్చినాయి. అనేక మతసాంఘిక పరిణామాలు జరిగి, 
ఆంధ సమాజం నేటి రూపం ధరించింది. (పాంతీయాభిమానాలు విస్మరించి, 
ఆంధ్ర జాలీ యోజ్లీవనాని కై ఆంధులు కాకతీయ యుగంలో కృషి సల్పినారు. 
ఆంధ్రుల చరి త్రలోనేగాక యావద్భారత చర్మితలో కాకతీయులు గణనీయమైన 
పాతను నిర్వహించినారు. ఉత్తర భారతంలో రాజప్పుతులవలె దక్షిణాన 
తురుష్క. సేనావాహినుల నరిక ట్టి, హైందవ స్వాతం త్య సంస్కృతులను రక్షించ 
డానిక్షై కాకతీయులు తమసర్వస్వాన్ని ధారపోసినారు. వారి దేశభ క్రి, స్వాతం[త్య 
దీక్ష వారి అనంతరం ఆంధ దేశాన్ని పాలించిన రెడ్డి, విజయ నగరాధీశులకు 
ఆదర్శమై, దక్షిణాపథంలో హైందవసంస్కృతీ రక్షణకై వారిచే కంకణం ధరింప 
జేసినాయి. 


వంశం పుట్టుపూర్వోత్తరాలు స 


కాకతీయులు కూడా చాళుక్యులవలె కర్ణాట! + నుండి ఆంధ దేశానికి 
వచ్చి స్థిరపడినవారే. వారిని గురించిన మొదటి (పగ్వివన తూర్పు చాళుక్య రాజు 
దానార్జవుని మాగల్లు శాసనం (క్రీశ. 950) లో ఉంది. ఈ శాసనం గుండియ 
రాష్ట్రకూటుని (పపొతుడు కాకత్య గుండ్యనగా పేర్కొంటున్నది. గుండియ 
కొడుకు ఎరియరాష్ట్ర్రకూటుడు. అతని కొడుకు బేతియ. ఈ బేతియ కొడుకైన 
కాకత్య గుండ్యనకు కాకతీయులకు సంబంధం  లేదేమోనని చర్మితకారులు 
AC.15 


226 


చిరకాలం ఆనుమానించినారు. బయల్పడిన బయ్యారం చెరువు శాసనం జ అనుమా 
నాన్ని నివృత్తి చేసింద. ఈ శాసనాన్ని గణపతి దేవుని చెల్లెలు మెలాంబ 
(కశ. 1250) ఇచ్చినది. బయ్యారం శాసనం అందలి వంశ వృశంలో ఆద్యు 
డైన వెన్నభూపతి వంశనస్థులే కాకతీయులయినారని పేర్కాంటున్నది. వెన్న 
భూపతి సంతతిలోని [పథముల పేరు మాగల్డు శాసనంలోని మొదటి నాలుగు 
పేద్ద ఇంచుమించు ఒక చే. మాగల్లు శాసనంలోని మొదటి ఇద్దరికి “రాష్ట్రకూట 
బిరుదం ఉంది. వీరిలో గుండయ రాష్ట్రకూటుడు వల్పభేశుని సేనాని అని కూడ 
మాగల్లు శాసనం చెబుతుంది. కాబట్టి, కాకతీయులు రాష్ట్రకూట సేనానులుగా 
ఆంధదేశళంలో |పత్యష్షమయినారు. క్రమంగా సామంతులుగా ఆంధదేశంలో 
స్థిరవడి, తమ సార్వభౌములు దుర్చలురయినంతనే విజృంభించి స్వతం త రాజ్యం 
స్థాపించుకొన్నారు. 

మాగల్లు శాసనం కాకతీయులు “సామంత వట్టి వంశానికి చెందిన 
వారని చెబుతుంది. “సామంత వడ్డె! అనే రూపం కూడ ఉంది. “విట్టి' 
పదం “విష్టి కి వికృతి. “విష్టి! అంపే ఊడిగం అని ఆర్థం. కాసీ, విష్టి ఆనే 
పదం “వృష్టి! పదానికి (కష్టరూపమనీ, రాష్ట్ర్రహటులు “వృష్టి! వంశ స్థులని 
కాబట్టి, కాకతీయులు రాష్ట్రకూట వంశశాఖయే ఆనే వాదం (డా॥ పర్మ్వబవహ్మశళాన్తి) 
ఉంది. గుండియ ఎరియలకున్న (మాగల్లు శాసనం) రాష్ట్ర కూట వీరుదము, 
కాకతీయుల గరుడకేతనమూ ఈ వాదానికి బలంగా సూచిస్తారు. రాష్ట్ర్రకూటు 
లది గరుడకేతనం. కాకతీయులు వృష్టి వంశ త తియులని ఈ వాదం సారం. 
కాని, బయ్యారం చెరువు శాసనం కాకతీయులు దుర్ద యులని చెబుతున్నది. ఆంధ 
దేశాన్ని పాలించిన వెలనాటి రాజులు దురయులు; కొండపడమటి రాజులూ 
దుర్ణయులే. వీరందరూ తాము చతుర్దాన్వయులమని చెప్పుకున్నారు. కాకతీయుల 
శాసనాల్లో చాలభాగం వారిని చతుర్జాన్వయులుగానే చెబుతున్నాయి. గణపతి 
దేవుని కాలం నాటి శాసనాలు కొన్ని వారిని ఇవ్వాకు వంళన్థు లంటున్నాయి. 
(వతాపర్నుదుని ఆస్థాన కవి విద్యానాథుడు “ఆత్యర్కే_౦దుకుల| పశ స్తిమభిజద్యం 
కొక తీయాన్వ యమ్‌” అంటూ సూర్యచంద వంశాల (వతిష్టను తలదన్నే (పతిష్ట 
కాకతీయుల కులానిదనినాడు. అంటే, వరోశంగా కాకతీయులు శతియులు 
కాదని చెప్పడమే. 

దీన్నిబట్టి తమ వంళోత్పత్తిని గురించిన స్పష్టమైన అభిపాయం 
కాకతీయులకే లేనట్లు తెలుస్తుంది. ఈ వంశంలోని వెన్న, గుండ, ఎరియ 
వంటి పేర్లు సార్వభౌమాధికారం నెర పే రాజవంశ కాలీయుల పేర్లుగా ధ్వనించవు. 
బోయలలో, పుశిందులలో ఈ పేర్దు ఎక్కువగా కన్పిస్తాయి. రాష్ట్రకూట 
నీరదం వంశంలో మధ్యన్థులైన గుండయ, ఎరియలకు ఉండి, ఇతరులకు లేక 


227 


పోవడానికి కారణం కన్పించదు. వా స్తవానికి రాష్ట్రకూట అనేది ఉఊద్యోగనామం. 
రాష్ట్రకూటులు ఉద్యోగనామానే ఏ వంశనామంగా 'స్వేకరించినారు. వారు కూడ 
ఐతివోసిక వృష్టి వంశస్టులని చెప్పడం ఆనుమానాస్పడం. సార్వభౌమాధికారం 
సాధించిన తరువాత ఇట్టిగాథలు కల్పించుకోవడం మన రాజవంశాలకు మామూలే; 
గరుడ కేతనం కూడ కాకతీయుల రాష్ట్రకూట వంశశాఖ అని సూచించదు. తమ 
సార్యలౌములపట్ట ఉండే గౌరవం కొద్దీ గరుడకేతనం స్వీకరించి వుంటారు. 
రాష్ట్రకూటుల అనంతరం సార్యభౌములయిన చాళుక్యుల వరాహ లాంఛనాన్ని 
కాకతీయులు స్వీకరించినారు కదా? అందుచేత, కాకతీయులు రాష్ట్రకూట 
ప్రభువుల కింద సామాన్య నైనికోద్యోగాల్లో చేరిన బోయ, పుళింద జాతులలోని 
వారై, జైన మతం ద్వారా సాంఘికోన్నతి సాధించి శూ దులుగా గుర్తింపు పొంది 
క్రమంగా ఉన్నత పదవులు నిర్వహించి సామంతులై నారు. ఇట్టి సామాజిక 
వరివర్తన ఆ రోజుల్లో ఆరుదు కాదు. 

కాకతి పదాన్ని గురించి సయితం వివాదాలున్నాయి. “కాకతిదేవతో 
పాకోసభూతిః కాకతివిభుః' అని విద్భానాథుడ నగా,అతని ' యశోభూషణ” వ్యాఖ్యాత 
“కాకతిర్నామ దుర్గాశ క్రి రేకశిలానగ రేశ్వరానామ్‌ కులదేవతా సాళ క్లిర్భజనీయా 
స్యేతికాక తీయాః' 'అంటే. కాకతి అనే దుర్గను పూజించినందున కాకతీయులయినా 
రని తాత్పర్యము. ఓరుగల్లులో కాకితమ్మ దేహాలకు ఉన్నట్లు వినుకొండ వల్పభా 
మాత్యుని [క్రీడా భిరామంలోని “కాకితమ్మకు 'నైెదోడు ఏకపీరో అనే వద్యపాదం 
సాక్ష్యం. కాబట్టి ,కాకితమ్మ కాకతీయుల కులదేవత అనడంలో సందేవాం లేదు. 
కాకితమ్మకు చిత మైన చరిత ఉన్నట్టు కన్పిస్తుంది. కాకతి పదానికి గుమ్మడి 
లేక “కూష్మాండ” అనే అర్థం వుంది” జై నతీర్థంక రుల్లో ఇరవై రెండోవాడైన 
నేమినాథుని శాసనాధికారిణి కూష్మాండిని. కాకతీయులు మొదట్లో జైనులుగా 
వుండి తరువాత శై వులై నట్లు (వనీద్దం. వారి రాజధానులై న అన్మకొండ, , ఓరుగల్లు 
పరిసరాల్లో జై జై నవి గవాలు శిథిలాలు ఆధికంగా “గోచరిస్తాయి. అందుచేత 
కాకతీయులు జై నం విడిచి శ్రై వం స్వీకరించిన తరువాత కూడ వూర్వసంపదాయా 
లను వూర్తిగా  త్యజించలేక కూష్మాండినీ దేవతను కాకితమ్మ ఆనే దుర్గాదేవిగా 
పూజించినారని ఒక అభ్మిపాయం. 

మరొక విశేషం - కాకతి వంశ (వతిష్టకు పునాదులు వేసిన బేతరాజుకు 
“కాకతి పురాధినాథ' ఆనీ, అతని కొడుకు (పోలరాజుకు “కాకతీ వల్లభ” ఆసీ 
బిరుదులున్నాయి. వంశక ర్రయెన వెన్నభూవతి కాకతి నుండి రాజ్యం చేసి 
నందున ఆతని వంశస్థులు కాకతీశులయినారని బయ్యారం చెరువు శాసనం 
చెబుతుంది. దీన్నిబట్టి కాకతీపురారీశులయినందున కాకతీయులనే పేరువచ్చినట్లు 
స్పష్టమవుతుంది. కాకండివాడ, కాకందిపురము అనే "పేద్ద ఆంధదేశంలో 


228 


చాలా వున్నాయి. ఆయితే, కాకతీయుల వూర్వులు కర్ణాటకం నుండి వచ్చినారు 
గాన కాకతిపురం కర్ణాటకంలోనే వుండి వుండవలెనని ఒక అభ్మిపాయం. 
సిద్ధేశ్వర చరిత్రలోని 'కాకతీయోత్పత్తిని గురించిన కథ వారి మూలపురుమనిది 
కందారపురంగా |పస్తుతిస్తున్నది. కర్ణాటకంలో నాందేడ్‌ సమీవంలో కందార 
పురం ఉంది. కాబట్టి, నాందేడ్‌ సమీపంలోని కందారపురమే కాకతీయుల జన్మ 
స్థలము; ఆదే బహుశా కాకతిపురము అని కొందరి ఊహ. సిద్ధేశ్వర చర్మితలోని 
'పెగాథలో కాకతీయుల మూలపురుషుడు మాధవర్మ అనివుంది. ఈ మాధవ 
వర్మ విష్ణుకుండులలో సృుపసిద్దుడు. వివ్దకుండుల కాలంలో కందారపురం _ 
ఆనందగో[తుల రాజధాని ఉండేది, మాధవవర్మకు సంబంధించిన కందార పురం 
ఆనందగో[తుల కందారపురమై వుండడం సమంజసం, నిద్దేశ్వరచర్మిత కథలోని 
వ్యక్తులు, (పదేశాలు, కేవలం కల్పితాలు. అందులో చార్మితకసత్యం ఉన్నదను 
కొనడం ప్రమాదం. ఇక వెన్నభూపతి కాలానికి. బయ్యారం చెరువు శాసన 
కొలానికి దాదాపు నాల్గు తాబ్దాల వ్యవధి వుంది. కొబట్టి, వెన్నభూపతిని గురించి 
ఆ శాసనస్థ ie: యధాతథంగా అంగీకరించడం యు క్రంకాదు. ఆదీగాక 
ఆ శాసనరి వెన్నభూవతి పుతపొతులను కాకతీయులుగా "వ్యవహరించలేదు. 
మాగల్లుశాసనంకూడ తాను పేర్కొన్న నలుగురిలోను చివరివానినే కాకత్య 
బీరుదంతో వ్యవహరించింది ఈ కాక త్య గుండ్యన వెన్నభూపతికి ఆరోతరానికి 
చెందినవాడు. గుండ్యనయే మొదటి కాకతీయుడు. ఈతని కాకత్య బిరుదం 
బహుశా తరువాత 'కాకతివల్లభ' బిరుదానికి బీజమైవుంటుంది. ఆయితే, బయ్యారం 
చెరువు శాసన కాలానికి “కాక తిపురవల్లభ' బిరుదం |పచారంలో ఉన్నందున 
ఆవంశ నామాన్ని నిర్వచించవలనీన అవసరం ఉన్నందున ఆ శాసనక ర్త వెన్న 
భూసతికి ఆ వీరుద౦ తగిలించి అందువల్లనే వంశనామం వచ్చిందనినాడ నడం 
యుక్తం. కాకతీయులు “కాక తిపురవల్లళు” లే కాని, అది వారి జన్మస్థలం కానక్క_ర 
లేదు. (గామాలను అందలి సిద్ద దేవస్థానాల పేర్ణతో వ్యవహరించడం మన 
కున్న సంపవదాయమే. చేబోలును “మహాసేనం' అనీ, ఆనుమకొండను 
“రుదేశ్యరం' అనీ అనేవారు ఆదేవిధంగా కాకితమ్మకు దేవస్థానం ఉన్న ఓరుగల్లే 
'కాకతిపురంిగా (పసిద్ధమై వుంటుంది. కాక త్యగుండ్యన పీతామహునికాలంనుండి 
ఈ వంశంవారికి కొరివి మండలంతో సంబంధం ఉంది. ఓరుగల్లు కొరవి 
మండలం సరిహద్దులోనే వుంది. అదీగాక, ఆరోజుల్లో మండలాల సరిహద్దులు 
తరచు మారుతూ ఉండేవి. కొరవి మండలాన్ని బడసిన ఎరియ రాష్ట్ర్రకూటుడు 
తన రాజ్యాన్ని ఓరుగల్తు _ కొకతిపురంనుండి పాలించివుంటాడు. నాటినుండి 
ఆ నంశస్థులకు కాకతీయులనే వ్యవవారం వచ్చివుంటుంది. 


229 


మొదటి కాకతీయులు 


మాగల్లు శాసనంలోని గుండయ రాష్ట్ర్రకూటుడు కాకతీయుల్లో మొదటి 
చారి తక వ్యక్తి. ఈతడు బయ్యారం శాసనంలో మొదటివాడ్రైన వేన్నభూవతి 
(వపౌ్యతుడు. కాకత్యగుండ్యన కోరక కై దానార్డవుడు క్రి.శ. 950 (పాంతలలో 
మాగల్లు శాసనం ఇచ్చినాడు. కాకత్య గుండ్యనకు గుండయ రాష్ట్రకూటుడు 
ముత్తాత. కాబట్టి, గుండయ రాష్ట్ర్రకూటుడు సి శ, 900 [పాంతంలోని వాడని 
భావించవచ్చు అది రాష్ట్రకూట రెండోకృష్ణుశకు వేంగి మొదటి చాళుక్య 
థభీమునకు యుద్దాలు జరుగుతున్న రోజులు. తనీ పాలవాకాలం (పారంభంలోనే 
చాశుక్యభీముడు సామంతులై న ముదిగొండ చాళుక్యుల సాయంతో రాష్ట్రకూట 
దండయా[తను తిప్పికొట్టినాడు. కొని, రెండోక ఎవడు వేంగిపె దాడులు 
మానలేదు ఈ దాడుల్లో గుండ య రాష్ట్రకూటుడు (వముఖపా(త వహించినాడు. 
బహుశా బెజవాడను '"వట్టుకోవడంలో గుండయ [వదర్శించిన సావాసాన్ని 
మాగల్లు శాసనం వర్ణిస్తున్న ది. అనంతరం పెరువంగూరు యుద్ధంలో గండయ 
మరణీంచినాడు. "చాకక్య భీముని మచిలీపట్టణం శాసనం *పేర్కాంటున్న 
“దండేవ గుండని Dees రాష్ట్ర) కాటుడే. 

గుండయ తన సేవలో _పాణాలర్పించినందున కృతజ్ఞ తతో రాష్ట్రకూట 
కృష్ణుడు గుండయకొడుకు ఎరియరాష్ట్రకూటుని కురవాడి పే అధిపతిగా నిలిపి 
నాడు క1ురవాడి ముదిగొండచాళక్య రాజ్యాంతర్భాగమైన కొరవిలోని భాగంగా 
ఓరుగల్లుకు సమీపంలో ఉంది ఈ రాజ్యానికై తూర్పుచాళుక్య, రాష్ట్రకూట 
వంశాలమధ్య తరచు సంఘర్షణలు జరిగాయి, రాష్ట్రకూట స్మా మాజ్యం తూర్పు 
సంహాద్దురకణగా, ముదిగొండ చాళుక్యుల-పై అదుపుగా కుర వాడిరాజ్యం ఉవకరి 
స్తుందని కృష్ణుని ఉద్దేశం. ఎరియ ఓరుగల్లును (కాకతిపురం) రాజధానిగా 
చేసుకొని పరిహీలన (పారంభించినాడు. కాబట్టి, రాష్ట్రకూట సేనావతులుగా, 
సరిహద్దు రక్షణోద్యోగులుగా గుండయ, ఎరియలు ఆం(ధదేశంలో |పవేశించి 
కాక తీయులై నారు. 

ఎరియ కొడుకు బేతియను బయ్యారం శాసనం పేర్కొనదు. బహుళా 
బేతియ సమర్థుడు కానందున ఆతణ్ణి తరిమివేసి కురవాడిని ముదిగొండ చాళుక్కు 
లాకమించి వుంటారు బేతియకొడుకే కాకత్య గుండ్యన. బయ్యారం శాసనం 
ఇరణ్జే పిండిగుండ అనిపిలుస్తున్నది. వేంగిలో తిరిగి సంఘర్షణ (పారంభం 
కావటంతో రాష్ట్రకూటుల జోక్యానికి అవకాశం కలిగింది. రాష్ట్రకూట మూడో 
కృష్ణుని సాయంతో దానార్జవుడు తమ్ముడైన రెండో అమ్మరాజును తొలగించి 
రాజ్యం కైవసం చేసుకున్నాడు. ఈ యుద్దాల్లోనే కాక్రత్య గుండ్యన దానార్దవునకు 
తోడ్సడి నతవాడి పాలకుడయినాడు. ఇంతలో రాష్ట్ర) కూట, వేంగి రాజకీయాల్లో 


230 


విష్ణవాలు జరిగాయి. మూడోకృష్ణుని మరణానంతరం (కీ.శ. 973) రాష్ట్రకూట 
వంశాన్ని తొలగించి రెండో తై లవదేవుడు చాళుక్యవంకాన్ని పునః (పతిష్టించి 
నాడు. వేంగిలో దానార్జవుని వధించి జటాచోడ ఖీముడు సీంవోసనం ఆక్రమించి 
నాడు. ఈ అల్లర్లు అవకాశంగా తీసుకొని కాకత్య గుండ్యన దండెత్తి ముదిగొండ 
చాళుక్యుల నోడించి తన తండిదైన క్మురవాడిరాజ్యం స్వాధీనం చేనుకున్నాడు. 
ఓరుగల్లు న్మాకమించడంతో అతని కాకత్య బిరుదం సార్థకమయింది. 

pe కల్లోలిత రాజకీయాల్లో విరియాల bore ఆస క్లిదాయకమైన 
పాత నిర్వహించినట్లు వారి గూడూరు కాసనం నుండి తెలుస్తున్న ది. విరియాల 

ఎరభూపతి “బొట్టుబేతవనుధాధిపు జేకొని వాని వై రినుద్దింతమునజంపి యాకొరవి 

దేశమునందు (వళిష్టజేసి"నట్టా శాసనం చెబుతున్నది. [(కివుక శాసనం _పకారం 
బొట్టు బేతడు ముదిగొండ చాశుక్కుడు ఆతని వైరియైన కాకత్య గుండ్యనను 
వధించి కొరవి మండలంలో తిరిగి ముదిగొండ చాళుక్యులను నెలకొల్పినాడు 
ఎరభూపతి. 

గుండ్యన కొడుకు పిన్న వయస్కు_డై న గరుడ బేతన రాజ్యం కోల్పోయి 
నిసృవాయుడయినాడు. ఎరభూపతిభార్య కామసాని అతనిపట్ట జాలివహించింది. 
అమె “గరుడనిఖేత భూపతిని గాకతివల్టభు దిన్నవాని దాబరగగ చేతబట్టి... చక 
వ ర్రిగని కొక తీగలో నిలిపినట్టు గూడూరు శాసనం. కామసాని త్రై లపుని ఆశ 
యించి గరుడ బేతని కాకతి" (ఓరుగల్లు)లో నిల్చింది. కొరవిలో ముదిగొండ 
చాశుక్యులు, కాకతి పురంలో కాకతీయులు అధిపతులయినారు. కాకతీయులు విరి 
యాలవారి సాయంతో చాళుక్యుల సామంతులుగా ఆంధ దేశంలో కుదురుకున్నారు. 

గరుడ బేతనికి “చోళచమూవార్థి_పమథఠన” బిరుదం ఉంది. నాటి చాళుక్య 
చోళ సంఘర్షణలో ఆతడు పాల్గొని “యుండవచ్చు. కరీంనగర్‌ జిల్లాలోని 
శనిగరంలో "బేతని శాసనం ఉగ్ర (పాంతం వేములవాడ చాళుక్య “రాజ్యం 
లోనిది, ఆ శాసనాన్ని బట్టి ఆ _పాంతం బేతని వశమయినట్టు స్పష్టమవుతున్నది. 
వేతన క్రీ.శ. 1052 వరకు రాజ్య మేలినాడు. బేతరాజామం| తీ నారణయ్య 
శనిగరంలోని యుద్ద మల్దజినాలయాన్ని జిర్లోధ్రరణగా వించి కానుక లిచ్చినాడు. 

బేతనికొడుకు పోలరాజు(కీ.శ. 1052.76). ఈతని శనిగరం శాసనమూ; 
పౌతుడు దుర్గరాజు కాజిపేట దర్గా శాసనమూ [పోలరాజు చర్మితకు ఆధారాలు. 
(పోలుని పాలనారంభం చాళుక్ళయువరాజు (ఆరో) వికమాదిత్యుడు దిగ్వి 
జయ య్మాాతలు జరిపిన కాలం. అతని కొంకణ, చకకూట దండయాతల్లో 
(ప్రోలరాజు పాల్గొని 'సమధిగత పంచమహాశబ్ద' బిరుదాన్ని, తై 9లోక్యమల్లసో మే 
శ్వరునినుండి అనుమకొండ విషయాన్ని = హేషరవినాడు. స్థానిక (పభువులైన 
అన్నయ్య గొన్నయ్యలను నిర్గించి, ఆనుమకొండ (పాంకాన్ని నిష్కంటకం 


231 


జేసినాడు. ఆనంతరం భ్యదంగుని పారదోలి నాడు. ఈతడు బహంళా వేములవాడ 
చాళుక్య వంశస్థుడయిన బడ్జెగ అయి వుండవచ్చు కీళ. 1068 _ 76 మధ్య 
విక్రమాదిత్యునకు, ఆతని ఆన్న రెండో సోమేశ్వరునకు సింహాసనానికై జరిగిన 
సంఘర్షణలో (పోలరాజు, అతనికొడుకు బేతరాజు విక మాదిత్యునకు వెన్నండగా 
నిలిచినారు. | పోలరాజుకు 'అరికేసరి' బిరుదం ఉంది. ఓరుగల్లు సమీపంలో 
ఈతడు కేసరి సమ్ముదమనే తటాకం తవ్వించినాడు. 

(పోలరాజు కొడుకు రెండో బేతరాజుకు (కీ.శ, 1076. 1105) “వికమ 
చకి' బీరుదం ఉంది. ఈతని మంతి వై జదండాధిపుడు రాజనీతి మర్మజ్ఞుడు. 
బేతరాజు కాలంలో కొల్లిపాక రాష్ట్రాాధీశుడై న పరమార జగద్దేవుడు, పొలవాస 
రాష్ట్రపాలకుడయిన మేడరాజు కాకతీయులపై క త్రిగట్టినారు. వై జదండాధిపుని 
సాయంతో, వ్మికమాచిత్యుని |పోత్సాహంతో బేతరాజు వారిద్దరిని అణచి సబ్బి 
మండలాన్ని సాధించినాడు. దీనితో కొరవి మండలం, అనుమకొండ ఏ షయం, 
సబ్బిసాయిర మండలం కలుపుకొని కాకతీయరాజ్యం వి స్తరించసాగింది. (పోల 
రాజు కాలంలోనో, బేతరాజు కాలంలోనో అనుమకొండ కాకతీయుల రాజధాని 
ఆయివుంటుంది, 

బేతరాజు మరణానంతరం పెద్దకొడుకు దుర్గరాజు సింహాసనం ఎక్కి 
నాడు. తండికాలం నుండి దుర్గరాజు “రాజ్య వ్యవవోరాల్లో పాల్గొన్నట్టు తెలు 
స్తుంది. అనుమకొండలో శివపురాన్ని, ఆందు బేతేశ్వరమనే శివాలయాన్ని బేత 
రాజు నిగ్మింపగా, దుర్గరాజు ఆ ఆలయానికి కాలాముఖాచార్యుడైన రామేశ్వర 
పండితుని పరంగా దాసాలు చేసినట్టాతని కాజీపేట దరగా శాసనం చెబుతున్నది. 
రామేశ్వర పండితుడు శ్రీవర్వత ఫా మఠాధిపతి. 

దుర్గరాజు ఎన్మిది సంవత్సరాలు (1108 _ 1116) మాతమే పాలించి 
నాడు. పొలవాస పాలకుడయిన మేడరాజుతోను, కొలనుపాక కోల్పోయిన 
పరమార జగద్దేవునితోను కలిసీ దుర్గరాజు చాళుక్య చక్రవ ర్తిపె తిరుగుబాటుకు 
[వయత్నించగా అతని తమ్ముడు “పోలరాజు అతణి తొలగించి సింహాసనం 


ఆ[కమించినాడని డా॥ పర బహ్మ శాస్త్రిగారి అభిప్రాయం. దుర్గరాజు స్వల్ప పరి 
పాలనకు ఆదే కారణం అయి వుంటుంది. 


రెండో _పోలరాజు (కీ. శ. 1116 - ర్‌) 

మొదటి కాక తీయుల్లో (పసిద్దుడు రెండో |ప్రోలరాజు. ఈతని విజయాలను 
పెక్కు. శాసనాలు వర్ణిస్తున్నాయి. వానిలో రుద దేవుని అనువుకొండ (సహస 
స్తంభ దేవాలయ) శాసనం (పధానమయింది. ఆ శాసనాన్ని బట్టి ప్రోలరాజు 
యుద్దంలో తై లపదేవుని పట్టుకొని విడిచినాడు; గోవిందరాజు నోడించి రాజ్యాన్ని 
ఉద యరాజుకు ఇచ్చినాడు; మంతకూటాధిపుడై న గుండనను వధించి ఏడనియుద్ద 


232 


భూమినుండి పారదోలి కాడు. అనుమకొండను ముట్టడించిన జగద్దేవుని ఓడించి 
తరిమివేసి నాడ. ఈ రాజులను గు ర్రించడంలో ఆధి పాయ భేదాలున్నాయి. 
జగదేవుడు కొలనుపాక నేవే పరమార జగద్దేవుడు, దుర్గరాజును తొలగించి 
|పోలిరాజు సింహాసనం ఎకి. నందున (పోలరాజుపె జగద్దేవుడు ,దండెత్తగా 
(వోలరాజాతణ్జి తరిమివేసినాడు. ఇదే (పోలుని మొదటి విజయం అని చెప్ప 
వచ్చు. తైలపుడు. చాళుక్య చక్రవర్తి మూడో తై లపుడని, (పోలుడు కాలచుర్యు 
లతో చేరి చృకవర్తిని ధిక్కరించి స్వతర్మతించినాడని చర్మితకారులు విశ్వసించే 
వారు, 
ఇటీవలి పరిశోధనలవల్ల (డా॥ పర|బహ్మ కానీ) డీ. శ. 1163 వరకు 
కాకతీయులు చాళుక్య సార్వభౌమత్వం టా... తెలుస్తున్నది తై లపుడు 
కందూరు, కొలనుపాక [పాంకాలపె చాళుక్య రాజ (పతినిధి; ఆరో వికమా 
వ రెండో కొడుకు. అన్న భూలోకమల్ల మూడో సోమేశ్వరుడు సింహాసనం 
ఎక్కి.నప్పటి నుండి (క థ్‌ 1126) తన రాష్ట్రం (కుమార వృత్తి త్తి)లో స్థానిక 
పాలకుల సాయంతో స్వతంతించడానికి (పయత్నించినాడు. కందూరు 'కోడ 
భీమన, మంతకూటాధిపుడై న మేడరాజు, అతని కొడుకు గుండన కుమార 
త్రై లపునకు సహాయంగా *లిచినారు. ఏడరాజు మరొక స్థానిక పాలకుడు. 
కొండపల్లి పై అధికారం నెరపుతున్న శౌచ గాంగేయ గోవింద దండనా యకుడు 
తిరుగుబోటుదారుల్లో చేరి బహుశా కందూరు రాజ్యంలోని పానగల్లు (పాంతాన్ని 
తై లపు దేవుని నుండి సంపాదించినాడు ఇంతలో - డీ. శ. 1157లో రెండో 
జగదేకమల్లుడు సింహాసనం ఎక్కడంతో తైలపుడు స్యతంతించినాడు. వీరి 
నణచడానికై జగదేక మల్లుడు దండెత్తగా |పోలుడాతనికి బాసటగా ఉండి 
వారందరిని జయించినాడు. గోవిందరాజును పారదోలి పానగల్లులో చోడ 


ఉదయనను నిలిపినాడు. గుండని వక్షస్థలం ప పె వరాహ లాంఛనం ము దించి, వధించి 
నాడు. ఈ విజయాలతో కాకతీయులకు తాత్కాలికంగా శతు ప్రమాదం 
తప్పింది. |పోలరాజు (శ్రీ కై లంవరకు పురోగమించి, అచట విజయ స్తంభం 
నాటినాడు, 


తీరాం ధానికి వి స్తరించడానికై [పోలరాజు చేసిన [యత్నంలో అతని 
జీవితం విషాదాంతమయింది వెలనాటి యువరాజు రాజేందచోడునికి వెలనాటి 
సామంతులై న కోటహైహది మాండలికులకు 'కాకతి (ప్రోలనిర్దహన' ఆనే బిరుదు 
ఉంది. కళ. 1155 లో అనుమకొండ పురవరాధీశ్యర రుదడేవుని సేనాని 
బమ్మి రెడ్డి శాసనం దాశారామంలో ఉంది. ఆ రోజుల్లో పిఠాపురం సాంతాల్లోని 
చాళుక్యులు వెలనాటి రాజులమీద తిరుగుబాటు చేస్తుండేవారు. వారికి సహాయం 
చేసే తద్వారా తన అధికారాన్ని విస్తరింపజేయాలని ,పోలరాజు విధానం. ఆ 


233 


ఉద్దేశ్యంతోనే వేగినాడు పై దండెత్తి వెలనాటి రాజుల చేతిలో మరణించి 


వుంటాడు అతని మరణాంతరం బమ్మి రెడ్డి దాశురామంలో శాసనం వేయించి 
వుంటాడు. 


(పోలరాజు థార్య ముప్పమాంబ గతవాడి మర్షరాజు సోదరి ఆతని మంతి 
బేతనామాత్యుడు వై ద్యదండనాథుని కొడ.కు. బేతన మంతి భార మైలమ 
అనుమకొండ పై కడలాలయ జై నవసదిని నిర్మించింది. |పోలరాజు శై వుడు. 
ఓరుగల్లు కోటలో స్వయంభూ దేవాలయాన్ని నిక్మించినాడని |వతీతి. 


(పసిద్ధ కాకతీయులు 
రుదదేవుడు (కి శ. 1158 _ 1195) 


సిద్ద కాక తీయుల్లో రుదడేవుడు ఆద్యుడు ఇతణ్ధి కాకతి రుదుడఏ 
కూడ వ్యవహరిస్తారు. రుదుడు గొప్ప పరా [కమవంతుడు, రాజనీతివరుడు. 
ఇతడు సింహాసనం ఎక్కే. నాటికి చాళుక్య స్మామాజ్యంలో వి విపరీత పరిణామాలు 
జరిగినాయి, రెండో జగదేవుని తొలగించి కీ, శ. 1151) ఆతని తమ్ముడు 
మూడో తై లవుడు సింహాసనం ఎక్కి నాడు కాని, అతడు సమర్హ్దుడు కొడు. నాటికి 
బలాధికుడయిన కలచురి బిజ్జలుడు డీ. శ. 1156 _ 57 నుండి స్యతంతించి 
చాళుక్య నిర్మూలనకు (వయత్నించసాగినా డు కాకతీయులు ఈ వివవంలో 
కాలచుర్యుల పశం వహించినార డానికి ఆధారం లేదు అంతేకాక, (కీ. నన 1163 
నాటి బిజ్జలుని లఖ్మీశ్వర శాసనంలో అతడు ఆం రాధినతితో పోరాడినట్లు 
ఉన్నది. "కుమారతై లవుడు గతించినాడు కాని, కాకతీయ విజృంభణపట్ట అనూయా 
పరులై కక్ష వహించిన చాళుక్య సామంత వంళా లున్నాయి. చాళుక్య 
సార్వభౌమాధికారానికి వారసుడుగా బిజ్ఞలుడు కాకతీయులను లొంగదీసుకొన 
డానికి [(వయత్నించినట్లు కన్పిస్తుంది. ఇట్టి కష పరిస్థితుల్లో రు ద దేవుడు 
అసమానమైన రాజనీతిని (వదర్శించి శతు నిర్మూలన చేసి కాకతీయుల 
స్వాతంత్యాన్ని (పకటించటమే గాక రాజ్య విస్తరణ విధానాలను రూపొందించి 
నాడు. 

రు|ద దేవుని చర్మితకు అతని ఆనుమకొండ శాసనం ముఖ్యమైన ఆధారం 
ఆ కాసరాన్నిబట్టి దొమ్మ రాజు మేడరాజు, మెలగిదేవ, ఖీమచోడోదయులను 
అతడు నిర్జించి రాడు. దీన్నిబట్టి సింహాసనం ఎకి; గానప్పటినుండి రుద దేవుడు 
ఆనేక దిగ్విజయ య్మాతలు చేసినట్లు తెలుస్తున్నది. దొమ్మరాజు నగునూరు 
(కరీంనగర్‌ జిల్లా) ఆధీపతి; మేడరాజు పొలవాసాధిపతి _ రెండో | (పోలుడు 
వధించిన గుండరాజు అన్న; మైలగి దేవుడు కలచు5 బిజ్ఞలుని కరడు 
బిజ్ఞలుని పోత్సాహంతో ' మైలగినాయకత్వంలో దొమ్మరాజు మేడ రాజాడదులు 
కూటమిగా నేర్పడి రుదు నెదిరించినారు. ర్నుదుడు వారి నోడించి కూటమిని 


234 


విచ్చిన్నం చేయటమేగాక కలచురి రాజ్యంపై కూడ దండె త్తినట్లు కన్పిస్తుంది. 
(డా॥ వర,బహ్మ కాని ) మేడరాజు కుమా రైెను రుదుడు పెండ్డాడ కోరినాడు. 
కాని “ఆనిచ్చంకన్యకాందాతుం యన్మై మేడనృపోదదౌ విభూతించాభిమానంచ 
కీర్తించ కులసంచితాం”_ కూతురు రుదనకీయ నిష్టవడక పొలవాస రాజ్యాన్ని 
రుదునకర్పించినాడట. (పాచీన రాజవంశంతో వివాహసంబంధంద్వారా తన వంశ 
(వతిష్టను పెంచడానికి ర్యుదుడు కాంక్షించినాడని, మేడరాజు అందుకు అంగీక 
రించక పోవడంవల్ల కాకతీయులు నాటికింకా సుష తియులుగా గు ర్రింపుకు రాలేదని 
భావించవచ్చు. 

కందూరు చోడులపై రుదుని రెండో దఠడయాత జరిగింది. కుమార 
తై లపుని మరణానంతరం 'చోడభీముడు స్వతంతించి ర్ముదదేవునితో స్పర్థ పెంచు 
కున్నాడు. ఇతి (భాతృహంతయనీ, మాతఃసపత్నీపతి అనీ చాల దోన్టుడుగా 
శాసనాలు వర్ణిస్తుశ్నాయి లీమునితో ఉదయచోడుడు చేరినాడు. బవహొుళా i శ 
1160 . 62° ప్రాంతంలో వర్ణమానపురంపై దండెత్తి ఖీముని నిర్జించి ఆనంతరం 
చోడోదయుని రాజధాని పొనగల్లును దగ్దం చేసినాడు. చోడోదయుడు తన 
కూతురు పద్మా వతినిచ్చి పెండ్లి చేని రు[దునితో సంధి చేసుకున్నాడు. ఈ 
విజయాలతో తెలంగాణా పాంతంలో అధికభాగం కాకతీయరాజ్యంలో చేరింది. 
ఇది జరిగిన వెంటనే కాక తిరు దుడు స్వాతం త్యం (వకటించుకొన్నట్లు అనుమ 
కొండ శాసనం (శీ. శ, 1162) సూచిస్తున్నది. 

ఆనంతరం ర్నుదదేవుడు వెలనాటి రాజులపై వతీకారం తీర్చుకొని తన 
అధికారం తీరారధంలో విస్తగింపజేయ [పయత్నించినాడు వెలనాటి రెండో 
రాజేం[దుని పాలనాంతానికి వెలనాటి రాజ్యానికి దుర్దినాలు [పారంభమయినాయి. 
వేంగిమండలంలోని చాళుక్యులు యధా పకారం కు|టలు సాగిస్తున్నారు. దీనికి 
తోడు (కీ. శ. 1176.82 ల మధ్య పలనాటి యుద్దం జరిగింది. పలనాటి వీర 
చర్మితనుబట్టి కాక తిరు దుడు నలగాముని పశానికి నెనికసహాయం చేసినాడు. 
ఇది మంచి రాజనీతితోకూడిన చర్య. రుదుడు ఆశించినట్లు ఆ యుద్దంతో వెలనాటి 
మాండలికుల నైనిక బలాలు ధ్వంసమై వెలనాటి రాజ్యం నీరసీంచింది. ఇది ఆవ 
కాశంగా కాకతిరుదుడు తీరారధంపై దండెత్తి ధాన్యకటకం కోటరాజులను 
జయించి సామంతులుగా చేసుకున్నాడు; గిరిపశ్చిమదుర్ణయులను నిర్దించినాడు' 
(తిపురాంతకంవరకు నడిచి, ఆచట శాసనం వేయించినాడు. (కీ. శ. 1185.) 
బహుశా ఈ దండయాతలో భాగంగానే ముదిగొండ చాళుక్యులను కొరవినుండి 
తరిమివేసి ఆ రాజ్యం ఆ్మకమించినట్లు (కివ్వక శాసనం సూచిస్తున్నది. పిఠాపుర 
చాళుక్యులు రుమునితో మెతి వహించినట్లు శశ. 1186 నాటి ఆతని దాశారామ 
శాసనం నిదర్శనం. ఈ విజయయా తలతో తెలంగాణం సమస్తమూ కాకతీయ 


235 


రాజ్యంలో చేరడమేగాక వారి ఆధికారం తీరాంధానికి విస్తరించింది. ర్నుదుని 
రాజ్యాన్ని వి స్రీర్థాన్ని ఆనుమకొండ శాననం ఈ విధంగా వర్జిస్తున్న ది: 

“రాజ్యం పాచ్ళం లవణజలధే సీర పర-ంత మస్య 

శ్రీశై లాంతం పచరతిసదాదిషిణానాంసమ గ 

(పొతిచ్యాన్తా కటక నికటస్థాయినీరాజ్యల&ఓ్మ 

కౌటేరాస్యాతటవిల సతే మాల్మనంతం వేదే.” 

కాకతీయుల విజృంభణ పొరుగున ఉన్న యాదవులకు సయితం కన్నె్యర 
జేసింది. యాదవరాజుల ఆస్థానకవియైన హేమా ది తన “చతుర్వర్గసార | గంథం 
'వతఖండ'లో జై తపాలుడు (జై గుగి) తిల్లింగాధిపతియైన ర్యుదుని బలిపశువుగొ 
చేసి నరమేధం చేసీనట్లుగా చెప్పినాడు. దీన్నిబట్టి జ్రైతుగి రుదదేవునోడించి 
పట్టుకొన్నట్లు స్పష్టమవుతున్నది కొందరు హేమాది సాఖ్యన్ని శంకిస్తున్నారు. 
ర్ముదదేవుని ఆనంతరం ఆతసి సోదరుడు సింహాసనం ఎక్కినవెంటనే యాదవ 
రాజ్యంపై దండె త్రిరాడు. ఈ దండయా తకు | పతీకారకాంక్ష మినవాయించి 
మరొక కారణం కన్నించదు. అందుచే జై తుగితోటి యుద్దంలో రుడదేవుడు మర 
ణించినాడనే నిర్ణయం సమంజసంగా కన్పిస్తున్నది. 
రాజకీయంగానేగాక సాంస్కృృతికంగాకూడ ఆంధదేశ ఉజ్వల భవి 

ష్యత్తుకు రుదదేవుడు పునాదులు వేసినాడు. ఓరుగల్లును దుర్భేద్యమైన దుర్గంగా 
రూపొందించడాని కాతడు | పారంభించినాడు. (క్రీ. శ 1195 నాటి బెక్క-ల్లు 
శాసనం ఓరుగల్లును ర్ముదదేవుని నెలవీడుగా - ఆంటే రాజధానిగా పేర్కొం 
టున్నది. ఆతని కాలంలోనే కాకతి రాజ్యంలో జైన - శైవ సంఘర్షణ లు (పారంభ 
మయి, జైనానికి నష్టం వాటిల్లినట్లు కన్పిస్తుంది. జైనాచార్యుడై న ఉపమన్యముని 
రుదునిపై అతని సోదరుడు మవాదేవునిచే తిరుగుబాటు చేయించినట్టును రదు 
డాతనీ నణచి వమించినట్లును స్థానిక చర్మితలు చెబుతున్నాయి వైదిక మతంతో 
వర్ణధర్మాలలో శై వానికీపొత్తు కుదిర్చి [పచారంచేనసిన మల్లికార్జున పండితారాధ్యుడు 
రుదుని సమకాలికుడు. చందోలును శపించినట్లు పండితుడు పానగల్లును సయితం 
శపించినాడు. పానగల్లును ర్ముదుడు దగ్ధంచేసినాడుగదా! అయితే, కాకతి రుద్రుడు 
అన్మ కొండలో నిర్మించిన రు దేశ్వరాలయంలో కివునితోబాటు ఏష్ణు, నూర్య 
(పతిమలను కూడ (వతిష్టించినాడు రుద దేవుని మంతి గంగాధరుడు వై షవాభి 
మానియైన స్మా ర్రబాహ్మణుడు, ఈతడు సయితం సెక్కుదేవాలయాలు 
నిర్మించినాడు. వీనిలో బుద్దదేవుని ఆలయంకూడ ఉంది రుదదేవుడు భాషాభి 
మాని: కవి. సంస్కృతంలో 'నీతిసారం' అనే గంథం రచించినాడు. ఆతనికి 
విద్యాభూషణ బిరుదం ఉంది. 


మహాదేవుడు (1195.99) 
రుద దేవునకు సంతానంలేనందువల్ల తమ్ముడు మహాదేవరాజు కుమారుడు 
గణపతిదేవుని ద త్రస్వీకారం చేసుకున్నట్లు స్థానిక చర్మితనల్ల తెలుస్తున్నది. 
బహుశా రు[దుడు పట్టుబడిన యుడ్డంలోనే గణపతిసయితం యాదవులకు బందీగా 
చిక్కినాడు, అందుచేత మహాదేవరాజు సింహాసనం ఎక్కి నాడు. అయితే, |పతాప 
రుదుని ఖండవల్లి కాసనం ప్రకారం ర్వ దదేవుడే మహాదేవునకు రాజ్యం అప్పగించి 
నట్టుంది. సింహాసనం ఎక్కి నవెంటనే అన్నమరణానికి (పతీకారం తీర్చుకొని 
గణవతిని బంధవిముక్తుని చేసే ఆశయంతో యాదవరాజ్యంపై మహాదేవుడు 
దండెత్తినాడు. ఏనుగు నధిరోహించి యుద్దం నడుపుతూ మహాదేవుడు మరణించి 
నట్లు శాసనాలు చెబుతున్నాయి. 
కుంభ యో సృకరీందస్య జయ శ్రీకుచ యోరిన 
సంవివేశ రణేరా తే ర క్రచందన చర్చితః॥ 
మవోదేవునకు బయ్యాంబిక యందు గణపతితోబాటు మైలాంబ, కుంద 
మాంబ అనే కుమా ర్రెలున్నారు. మైలాంబను నత వాడి బుద్ధరాజుకొడుకు ర్ముదున 
కిచ్చి పెండ్లి చేసినాడు. కుందమాంబ కూడ ఆతబ్ఞే పెండ్లాడినట్టు కన్పిస్తుంది. 
కుందమాంబ భర్త రుదుడు, బుద్దరాజు రెండోకొడుకని కౌందరీ ఆభి పాయం. 
మహాదేవుడు శై 'వమతాభిమాని, ధ్ఫ్‌వేశ్వర పండితు డాతని దీశాగురువు. 


గణపతిదేవుడు (కీ.శ 1199.1262) 


గణపతిదేవుని శాసనాలు (కీ.శ. 1199 నుండి లభిస్తున్నందున నాటికి 
అతడు సింహాసనం అధిష్టించి నాడు జై[తపాలుడే గణపతిని బంధవిముక్తునిజేసి 
ఆంధ దేళాసికి పంపివుంటాడు. జైతుగికొడుకు సింఘనకు 'తెలుగురా యస్థావనా 
చార్య” బిరుదం ఉంది. ఈ పరిణామానికి నాటి రాజకీయ పరిస్థితులు తోడ డి 
నాయి. హోయసాలులు విజృంభించి యాదవులకు వక ,-లోబిల్లెంగా తయారయి 
నారు. హోయసాల రెండో బల్హాలుడు కృష్ణా తుంగభ్నదల అంతర్వేది న్మాక 
మించివాడు. ఆంధదేశంలో ఆరాజకం చెలిరేగితే హో యసాలరాజ్య విస్తరణకు 
ఆనుకూభించి యాదవులకు (వమాదమేర్చడవచ్చు అందుచే ఆంధ్రదేశంలో ని నిర 
(పభుత్వం నెలకొనడం యాదవరాజ్య శేయస్సుకు అవసరమని గు రించి జై తగి 
గణపతిని విడిచిపంపివుంటాడు. ఇంతమ్మాతాన గణపతి శేవుణ సామంతుడుగా 
రాజ్యం చేసివాడనడానికి ఆధారంలేదు. అయితే, శేవుణలతో గణపతి మైతివహించి 
వున్నాడు. దక్షిణాదిన పాండ్యాదులతో జరిగిన యుద్దంలో కాకతీయ  శీవుణ 
నెళ్యాలు కలిని పోరాడినాయి. 

మహాదేవరాజు కాలంలో గణపతి యాదవుల బందీగానున్న రోజుల్లో 
కాకతీయ రాజ్యంలో అలజడులు చెలరేగినాయి. ముదిగొండ చాళుక్యుడ్లెన 


237 


నాగభూపాలుడు విజృంభించి తికిగి కొరవిమండలం ఆ కమించినాడు. తీరాంధం 
లోని మాండలికులు పుథ్వీశ్వరుని ఆధికారం ఆంగీక రించవలసీ వచ్చింది. ఇది 
అదనుగా మూడో కులోత్తుంగుడు చాళుక్కచో శుడు ఓరుగల్లువర కు దాడి చేసినాడు. 
ఇట్టిక్రి షసమయంలో విశ్వాసపా|తుడై న రేచర్చ రుద సేనాపతి ఆపమత్ర్తతతో 
ఆంతరంగిక శ|తువులనణచి విదేశ దాడులను "కిప్పికొ్టినాడు. నాగతిదేవుడు 
పరాజితుడ్రె కొలనిమండలంలో తలదాచుకున్నాడు. ఇంతటితో ముదిగొండ 
చాళుక్యుల చరిత పరిసమాప్రమైనదని చెప్పవచ్చు. కాకతి సింహాసనం త డంగా 
గణపతికి అప్పగించి రేచర్తర్ముదుడు “కాక తిరాజ్యభార ధౌరేయ'” బిరుదం వహించి 
డు. (కీ.శ. 1199 నాటి మంథెన శాసనంలో *సకలదేశ (పతిష్టాపనాచార్య? 
అనే గణపతి విరుదంవల్ణ నాటికి రుదదేవుని రాజ్యసమస్తమూ గణపతి వశమై 
నట్టు స్పష్టమవుతున్నది. 
గణవతి మహావీరుడు; దూరదృష్టి ఉన్న రాజనీతిపరుడు. పాండ్య, 
పోయసాల, శేవుణరాజుల దుర్మాకమణల బారిపడకుండడానికి ఆంధ దేశం 
సమైక్యంగా ఉండడం అవసరమని గు ర్రించినాడు. నాటికి ఉ త్తరాపథం సమ స్తమూ 
తురుష్కపాదాకాంతమయింది. తురుష్కదండయా[ తల (పమాదం కూడ ఆతని 
దృష్టిలో ఉండివుండవచ్చు. అందుచే ఆంధ దేశంలో ఏకఛ|తాధిపత్యం సాధించ 
డానికై గణపతి దిగిజయ యాతలు సాగించినాడు. అయితే, జయించిన రాజ 
వంకాల నాతడు తొలగించలేదు. వారి రాజ్యాల నా|క్రమించ లేదు. వారితో వివాహ 
సంబంధాలు చెసి వారి సామంత (వతివత్తిని గు ర్తించినాడు, వారు కాకతీయ 
రాజ్యానికి ఆండదండలుగా ఉండేవారు. ఈ వివాహ సంజంధాలు గణవతి 
రాజనీతికి నిదర్శనం. 
వెలనాటిపై దాడితో (1కీ- శ 1201) 'గణపవతి దిగ్విజయయ్యాతలు 
(పారంభమైనాయి. ఈ దండయా[తను ముళ్యాలచౌండ రాయడు నిర్వహించినాడు. 
కాకతీయుల సామంతులు బంధువులునైన నతవాడి రాజులాతనికి సహాయపడి 
నారు. ఆయ్యవంశం పాలిస్తున్న దివిసీమపై బెజవాడ నుండి దండెత్తి పిన్నచోడిని 
జయించి చౌండరాయడు దివిని అ్మకమించినాడు.గణపతి ఆతనికి 'ద్వీపీలుంటాక' 
బిరుదం ఇచ్చి గౌరవించినట్టాతని పెండెకల్లు శాసనంవల్ల తెలుస్తుంది గణపతి 
పిన్నచోడి కుమా ర్రెలైన నారేమ, పిరమలను” పెండ్లాడి వారీ సోదరుడు జాయవను 
తన "సైన్యంలో గజసాహిణిగా నియమించినాడు. చివిసీమ నుండి చౌండయ 
చందోలుపై దండెత్తి పృథ్వీశ్వరు నోడించి ఆతని కోశం దోచుకున్నాడు. 
పృథ్వీశ్వరుడు కళింగకు పారిపోయి సైన్యం కూర్చుకొని (కీ శ. 1206 _7 
[ప్రాంతంలో వెలనాడుపై దండె త్రినాడు. కాకతీయులు, తెలుగుచోడులు కలిసి 
పృథ్వీశ్యరునోడించి వధించినారు. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని బట్టి 


238 


చోడతిక్కన సృథ్వీశ్వరుని మ స్తకముతో కందుక కే? సల్పినాడు. గణపతి దేవునికి 
సయితం 'వృథ్వీశ్వర శిర ఃకందుక కీడావినోద” బిరుదం ఉంది. ధరణికోటనేలే 
కోటరాజులు కాకతీయుల సార్వభౌమత్వం అంగీకరించినారు. కోటరుదుని 
కొడుకు వేతరాజుకు తన పెద్ద కూతురు గణపాంబనిచ్చి గణపతి "పెండ్లి 
చేసినాడు. ఈ విజయపరంపరలతో, వివాహసంబధాలతో వెలనాటి | పాంతంలో 
కాక తీయాధికారం బలపడింది. 

గణపతిదేవుడు |క్రీ.ళ. 1212 _ 1230 సం॥ మధ్యకాలంలో దక్షిణ 
దేశంపైకి రెండు దండయాతలు పంపినట్లు తెలుస్తుంది. |శీశ. 1212 నాటి 
చేబోలు శాసనంలో జాయప దషిణ దండయ్యాతనుండి మరలుతున్నట్లు ఉంది. 
ఈ దండయా(త ఉద్దేశం స్పష్టంగా తెలియదు. [కీ.శ 1228 నాటి (వరంగల్‌, 
గిర్మాజీ పేట) శాసనాల్లో గజవలికి “చోడకటకచూరకారి బిరుదం ఉంది. 
శశ. 1231 నాటి జాయప గణ పేశ్యరం శాసనంలో అతడు చోళ, కళింగ, 
శేవుణ, బృహత్కర్జాట, లాటాధీశ్వరులను జయించినట్టు ఉంది, నిర్వచనో త్రర 
రామాయణాన్ని బట్టి" కురువులూరు యుద్దంలో చోడ రేక్కన శేవుణ సైన్యాన్ని 
నికించినాడు. తిక్కనకు సాయంగా కాకతీయ ఫైన్యాలీయుద్ధంలో పాల్గొని 
వుంటాయి, ఈ యుద్ధానంతరం నెల్లూరు సింవోసనంమై బలవడిన చోడ తిక గ్రాన 
జీవితాంతం కొకలీయులతో మైతతి వేహింది వున్నాడు. నెల్లూరుపై దాడుల 
సందర్భంలోనే బనాంళా కాకతీయ సామంరుడైన పొ త్రపీదోడ ఒప్పిలిసిద్ది కొణి 
దెన తెలుగుచోడులను జయించి కాక రీయాధికారంకిందికీ తెచ్చినాడు వెలనాడు, 
కమ్మనాడు, ఏరువనాడు, పాక నాడులలో కాళతీయాధికారం నెలకొన్నది. 

వృథ్వీశ్వకుని మరణానంతరం (కీ, ౪. 1206.7) గణవతి వేంగి, కళింగ 
రాశ్యాల నా|కమించడానికి (వయత్నిందినాడు. ఇదటి మాండలికులు తూర్పు 
గంగరాకజైన మూడో రాజరాజు పాలనలో వున్నారు. కళింగపె కాకతీయ 
"సైన్యాలు మూడు దాడులు జరిపీనాయి మొదటీదాడిని రేరర్లరాజనా యక , ఏరువ 
లీమాదులు నడిపీనారు. వేంగిలోని దాపుక్యరాజ వంళాలు కాకతీయాధికారం 
అంగీకరించినాయి. వారిలో నిడదవోలు చాళుక్కుడై న వీరభదునకు రుదమదేవి 
నిచ్చి గణవతి పెండ్డి చేసినాడు అనంతరం కాకతీయ సైన్యాలు మాడెములు, 
మన్నెములు ఆకోమించినాయి. బొక్కెర యుద్ధంలో (గంజాం జిల్లా) గోధూమ 
ఘరట్ట మరజీంచినాడు, ఉదయగిరి ("పెదకిమిడి) యుద్ధంలో వడిరాయలు 
ఓడిపోయినాడు. బస్తర్‌ చ కకూటాలు కాకతీయుల వళమయినాయి. కాని,ఈ దాడి 
వల్ప పెద్ద (వయోజనం లేకపోయింది. 

మూడో రాజరాజు మరణానంరరం (క్రీ.శ. 1211) గంగ సింహాసనం 
ఎక్కిన ఆనియంకఖీముడు సమర్ధుడు, స్మామాజ్యకాంక ఉన్నవాడు, ఆచిరకాలం 


239 


లోనే ఆనియంక భీముడు కళింగలో కాకతీయాధికారాన్ని శుదముట్టించి 
పృథ్వీశ్వరుని సంతతివాకికి బాసటగా వేంగిని ఆకమించినాడు. దాశురామం 
వరకు అతని అధికారం చెల్లింది అంతేగాక, దక్షిణాదిన చాళుక్య చోళరాజకీయాల్లో 
జోక్యం కలిగించుకున్నాడు. కాని, వెంటనే గణవతిదేవుడాతనిపైకి “సైన్యాలు 
పంపినాడు. దీనికి ఇందులూరి సోమన, ఏరు భీమన, మల్యాల హేమాదదిరెడ్డి 
నాయకులు. వేంగి, కొలను రాజ్యాలు కాకతీయుల వశమయినాయి. ఇందులూరి 
సోమన కొలనురాజ్యం ఆకమించినందున ఆతని వంశం కొలను వంశంగా 
(వసీద్ధమయింది. ఆనియంక భీముని అనంతరం ఆతనికొడుకు నరసింహ దేవుడు 


తిరిగి వేంగిపై దండె త్రినాడు. ఆతశ్జి కాకతీయ సకల సేనాపతి పట్టసాహిణియైన 
పడిదము బొప్పదేవుడు గోదావరి యుద్దంలో ఓడించి పారదోలినాడు. వేంగిలో 
కాకతీయాధికారం నిలబడింది. షప్రతలో నెల్లూరులో చోడతిక్క_న కుమారుడు 
మనుమసిది ద్ర (వీరగండ గోపాలుడు) దాయాదులకు రాజ్యం కోల్పోయి. గణవతి 





సాయం ఆర్థించినాడు. సామంత భోజుని నాయకత్వంలో కాకలీయ సైన్యం 
నెల్లూరు పై నడచి మనుమసిద్ధి దాయాదులై న అక్కున, బయ్యనలను వధించి 
మనుమసిద్ధి విరోధులైన (ద్రావిడ, క్త ర్జాటాధీశులను, విజయగండగోపాలుని 


240 


ఓడించినారు. కులోత్తుంగ రాజేందచోడుడు ఓడి పారిపొయినాడు. ఇతడు మూడో 
రాజేర్యద చోడుడు (చోళచ్చక్రవ ర్తి) అనీ కాదు. వెలనాటి రాజనీ భిన్న అభ్మిపా 
యాలున్నాయి ఈ విజయాలను నాయనిపల్లి శాసనం వ్యస్తున్నది. కాకతీయ 
నైన్యాలు ర క్కె_న గంగని ఓడించి కడప పాంతంలో గంగయ సాహిణిని పునరుద్ద 
రించినాయి. ఆయితే, గంగయ సాహిణి కాకతీయసామంతుడయినాడు గణపతి 
దేవు డాతజ్జి 'బాహ త్తరనియోగాధిపతి 'గా నియమించినాడు. కాకతీయసామంతు 
డుగా గంగయ సాహిణి |తిపురాంతకం నుండి కోలారువరకు ఉన్న రాజ్యాన్ని 
వల్లూరు రాజధానిగ ఏలినాడు. రేనాడు కాకతీయ స్మామాజ్య ఆంతర్భాగ 
మయింది, 

నెల్లూరు రాజ్యంలో జోక్యం పాండ్య. కాకతీయ సంఘర్షణకు దారితీసింది. 
జటావర్మ " సందరపాండ్యుడు చాళుక్య చోళ చ్యకవ రిని కూడ నిరించి పాండ్య 
సార్వభౌమత్వం నెలకొల్పి పూర్వచోళ సామంతులందరినీ విధేయులుగా చేసుకో 
వాలని సంక ల్సించినాడు. నెల్లూరు కూడ చోళసామంత రాజ్యమేగదా? నెల్లూరు 
రాజ్యం దక్షేణ్యపాంతాల్లో ఏలుతున్న విజయగండగోపాలుడు, కొవ్పరుంజింగడు 
పాండ్య సార్యబౌమత గం అంగీకరించినారు. ఇక పాండ్యులదృష్షి నెల్లూరు పై 
మరలింది జటావర్మ తన సైన్యాన్ని రెండుగా విభజించి, ఒక సైన్యాన్ని "మూడో 
రాజేంద చాళుక్య చోళ, విజయగండ గోపాల, కొప్పెరుంజింగల నాయ 
కత్వ్యంలో పశ్చిమంగా కాక తీయరాజ్యం పెకి పంపినాడు. ఈ సైన్యం (తిపురాం 
తకం వరకు నడిచింది. కొప్పెరుంజింగడు దాజురామం వరకు దాడి చేసినాడు 
కాని, ఓడిపోయి గణపతి దేవునకు సామంతుడయినాడు. జటావర్మ మిగిలిన 

నైన్యంతో నెల్లూరు పైబడినాడు. నెల్లూరు సమీవంలో ముటుకూరు చెంత (కీ. శ, 

1263) తెలుగుచోడ కాకతీయ, వణ సైన్యాలు పరాజయం wee 
మనుమసిద్ధి మరణించినాడు. నెల్లూరులో |వవేశించి జటావర్మ వీరాభిషే 
జరుపుకున్నాడు. నెల్లూరు రాజ్యం పాండ్య స్మామాజ్యంలో చేరింది. ప. 
కిది ఘోర పరాజయం. 

గణపతిదేవుడు (కీ.శ. 1269 వరకు జీవించివున్నాడు. కాని, చాల వృద్దు 
డయినాడు. ఆతనికి పురుష సంతానం లేనందున రెండోకూతురు రు[దమకు 
పురుషోచిత విద్యలునేర్పి తనకు వారసురాలుగా నిర్ణయించినాడు. ఈ ఏర్పాటుకు 
సమ్మతించని రాజవంశీకుల వల్ల రాజ్యం అలజడులపాలయింది. బహుశా ఇది 
కారణంగానే గణపతి పాండ్యుల పై (పతిచర్య తీసుకోలేకపోయినాడు. ముటు 
కూరు యుద్దంలో మినహాయిస్తే గణపతి వరాజయం తెలియని విజేత, ఆతని 
విజయపరంపరలతో “తెలుగుదేశం' సమైక్యమై అం ధులలో వినూ త్న జాతీయోత్సా 
హం కలిగింది. ఓరుగల్లు ఆంధనగరి అయింది. గణవతి ఆంధాధీశుడయినాడు, 


241 


నాడు గణపతి కాలంలో సెక్కు. తటాకాల, గామాల నిర్మాణం జరిగింది. 
అనేక గణపవరాలు వెలనినాయి. మోటువల్లి రేవులో వేయించిన శాసనం దారా 
విదేశవ ర్రకులకు హామీయిచ్చి గణపతి వాణిజ్యం. | [పోత్సహించినాడు. ఆతడు 
పరమ మా హేశ్వరుడు.గోళకీిమఠాధిపతియైన విశ్వేశ్వర శివదేవులు గణపతి దీఇు 
గురువు. కాకతీయ శిల్ప వాస్తువిద్భలకు గీటురాయైన రామప్ప దేవాలయం 
గణపతి కాలానిది. ఆంధదేశం నాడు సాధించిన రాజకీయ ఉన్నతికి ఆర్జికపుష్టికీ 
రామప్పదేవాలయం చక్కని (పతీక! 


రుదమదేవి, (|క్రీ.శ. 1269.89) 


ర్ముదమదేవి బహుశా పురుషవేషంతో 'ర్ముదదేవ మహారాజు' అనే పేర 
కీ.శ. 1258 నుండి రాజ్యభారం వహించినట్టు శాసనాలు చాటుతున్నాయి. 
(కీ.శ. 1266 నాటి [తిపురాంతకం శాసనంలో మల్టియ (పెగడ తాను గణపతిదేవ 
మహారాజు సామంతుడవని చెప్పుకొన్నాడు కాయస్థ జన్ని గదేవుని దుర్గి శాసనం 
(క్రీశ. 1269) ses “పట్టోధృతి'గా వర్ణిస్తున్నది. అంటే. నాటికి 
రుదమదేవికి పట్టాధిే షేకం జరగలేదు బహుశా అనంతరం అచిరకాలానికే 
గణపతి దేవుడు మరణించ డంతో ర్ముదమదేవి పట్టాభి షేకం జరుపుకొనివుంటుంది. 

రు[దమ నీంహాసనమధిష్టించడాన్ని సుష. దాయాదులు వతిఘటించినారు. 
ఇది అవకాశంగా తీసుకొని పొరుగున ఉన్న శతువులు కాకతీయ రాజ్యభాగాల 
న్మాకమించడానిక్షై (పయత్నించినారు. అందుచేత రుదమదేఏ పాలనాకాలమంతా 
యుద్ధాలతోనే సరిపోయింది. *పతాప చరిత ననుసరించి రుదమ సవతి 
కుమారులైన హరహర మురారిదేవులు ర్ముదమపై తిరుగుబాటు చేసినారు కాని 
విశ్వాసపా.. తులైని రేచర్ల (వహిదాదిత్యుడ్లు కాయస్థ జన్ని గదేవుడు, ఆతని 
సోదరులు, గోన గన్నారెడ్డి మున్నగు సేనానుల సాయేంతో ర్క్ముదమ వారి తిరుగు 
బాటు నణచింది. వేలుగోటివారి వంశావళిలో |పసాదాదిత్యునకు “కాకతీయ 
రాజ్య స్థాపనాచార్య' “రాయ పితామహాంకి బిరుదులున్నాయి. కన్నరదేవ, 
అంబయ దేవాదులకుగూడ వారి శాసనాల్లో రాయస్థాపనాచార్య బిరుదం కన్ని 
స్తుంది. 

దాయాడుల తిరుగుబాటు నణచడంలో రుదమ నిమగ్నమై ఊన్న 
సమయంలో తూర్పు గంగనరసింహదేవుడు వేంగి |పాంతం ఆక మించినట్లు 
ఆతని దాశారామ శాననం (కీ.శ. 1262) సూచిస్తున్నది. (క్రీ శ. 1278 వరకు 
వేంగిలో కాకతీయాధికారం చెలామణి అయిన నిదర్శనలు లేవు. కాని, పోతి 
నాయక, |పోలినాయకుల ఆధిపత్యంలో కాక తీయ సైన్యం నరసి ంహద్దేవుని 
కొడుకు వీరభానుదేవుని, ఆతని మితులై న వడ్డారి మత్స్యనాయకులను ఓడించి 


AC-16 


242 


తరిమివేసి తిరిగి వేంగిలో కాకతీయాధికారం నెలకొల్పినారు. ఈ నాయకులు 
“గజపతిమ త్రమాతంగసింహ' “ఒడెయరా యమాన నమర్దని బిరుదులు ధరించినారు, 
ఇంతలో యాదవ వుహాదేవుడు దండె త్రినాడు. ఈ దండయాత 
ఫలితాలను గుఏంచి ఉభయపశాల ఆధారాలలోని సమాచారం పరస్పర విరుద్ధంగా 
ఉంది. మహాదేవుడు కాకతియుల యుద్ధగజాలను పంచమహాశబ్దాలను సంగ 
హించి, శ్రీయనే నెపంతో ర్ముదమదేవని వధింపక విడిచి పెపైనని యాదవ 
సమాచారం, ఇక రుదమదేవి యాదవరాజు నోడించి దేవగిరివరకు తరిమి 
యుద్దనష్ట పరిహారంగా పెద్ద మొత్తాన్ని మహాదేవుని నుండి [గహించిందని 
(పఠోప 'చర్మిత చెబుతున్న దీ ఇటీవల తెలంగాణా వలు పాంతాల్లో యాదవుల 
బంగారు వెండి నాణేలు దొరికినాయి. వానిపై కాకతీయుల వరాహ లాంఛనం 
ముదితమైనందున ఈ నాణేలు (పతాప చరిత + సమాచారాన్ని బలపరుస్తున్నాయి. 
రాచవట్టణం (కృష్ణాజిల్లా) దగ్గిర దొరికిన యాదవ నాణేలు కూడ రుదమ 
కోసూరు చేసిన మొ త్రంలో భాగమై వుండవచ్చును. రృుదమ స టి 
బిరుదం ధరించింది. కాకతీయ సామంత పదవుల్లో తథ యాదవరాకుమారులు 
చేరినారు. 
స్మామాజ్యం దక్షిణ [పాంతంలో వివత్కరమైన దారుణ పరిణామాలు 
జిగినాయి ముటుకూరు యుద్ధానంతరం నెల్లూరు రాజ్యం పాండ్యుల వశమై వారి 
సామంతుల పాలనలోకి పోయింది. నందలూరు, తిరుపతి మేళాలలోని పాండ్య 
శాసనాలనుబట్టి వల్దూరుకా యస్థరాజ్యంకూడ పాండ్యుల వశమయింది. నెల్లూరును 
కాకతీయ సేనాని మహామండలే శ్వర నాగతిదేవమహారాజు వశపరచుకొన్నాడు. 
కాని, అచట కాకతీయాధికారం ఎంతోకాలం నిలవలేదు తిరిగి నెల్లూరు పాండ్య 
సామంతులై న తెలుగుచోడు ల్మాకమించినారు. 

. వల్దూరు రాజ్య పాంతాలను కలుకడ వై దుంబరాజు భుజబలం వీరనారా 
యణుని నుండి కాయస్థ సేనాని జన్నిగ జయించి ఆకమించినాడు. వల్లూరు 
పాండ్యాధికారంనుండి విము క్రమయింది. జన్నిగదేవుడు, ఆతని అనంతరం 
(కపురారి దేవుడు (కీ. 1270.72) కాకతీయ సామంతులుగానే పాలించినారు. 
కొని, తిపురారి తరువాత సింహాసనం ఎక్కిన ఆంబయదేవుడు రుదమను ధిక్క 
రించి స్వతం తకా యస్థరాజ్యస్థాపనకు పూనుకున్నాడు. అంబయకూడ మొదట్లో 
కాకతీయ ఫిధేయుడే. ర్యుదమ ఇక్కట్లు బవుకా అతనిలో స్వాతం త్యకాంక్షను 
లఅెచ్చగొట్టివుంటాయి. [తిపురాంతకం శాసనం ఆంబయ విజయ పరంపరలను 
వర్డిస్తున్నది. పాండ్య శేవుణాధీశులతో మైతివహించి వారి సైనిక సహాయంతో 
ఆంబయ స్వతంతించినట్టు కన్పిస్తున్నది. పె శాసనం పకారం అంఐబయ 
డెబ్బయి ఆయిదుదుంది నాయకులతో పోరాడినాడు. వీరు కాకతీయ 


243 


నాయంక రులయి వుండవచ్చును, గురిందాల “ఒరిజాల! (వభువైన రాయమల్లహ్మస 
శ్రీపతి గణపతి నోడించినాడు. కలుకడ వై దుంబాధీశులైన సోమిదేవులను వారి 
మితుడైన గుత్తి పురాధీకడు అల్లు గంగను ఓడించినాడు; ఏరువ మనుమల్లి 
దేవుని వధించి ఏరువనాడు నాాకమేంచినాడు; పెండెకల్లు అతని వశమయిందో; 
కొ ప్పెరుంజింగని వధించి 'కాడవరాయి విధ్వుంసక' బిపదం ధరించినాడు ఈ 
విజయాలతో కాయస్థరాజ్య ౦లో గండికోట, 'ములికినాడు, రేనాడు, సకిలినాడు, 
ఏరువ, పొత్తుపినాడు Fn నెల్లూరులో మనుమగండ గోపాలుని సింహా 
సనం ఎక్కించి, ఆంబయ దేవు డాతణ్జి సామంకుడుగా చేసుకున్నాడు. తమ అధి 
కారం పునరుద్దరించడానికి దండె త్రి వచ్చిన పాండ్కుల శోడించి పారదోలినాడు. 
దీనితో ఆం, ధదేశ దశ్నేణ [ప్రాంతంలో సువిశాలమైన స్తుతం। 'తకాయస్థ రాజ్యం 
బలపడి, కాకతీయ సార్వభౌమత్వానికి భంగం కలిగింది. 

అంబయ తిరుగుబాటును ర్ముదమ సహించలేదు మల్లి కార్జున నాయక 
సేనాపతి నాయకత్వంలో ఒక సెర్యాన్ని ఆంబయపె నడిపింది. కథ, 1295 
వరకు రుదమ జీవించి వుందని, ఆంబయ తిరుగుబాటు PS ఆమె పాలన 
లోనే జరిగిందనే ఆభిషాయం వుండేది. కాని, ఇటీవల బయల్పడిన చందుపట్ల 
(నల్గొండ జిల్లా) శాసనం నుండి (కీ శ. 1289 నాటికే రుదమ మరణించినట్టు 
తెలుస్తున్నది. ఆంబయ కూడ సకలాంధపతినియైన ఆతని ఏలికతోసహా మల్లి 
కార్జున నాయకుని వధించినట్లు చెప్పుకున్నాడు. చందుపట్ట శాసనం ర్ముదమ మల్లి 
కార్జున నాయకుల పుణ్యార్థం చేసిన ధర్మాన్ని నమోదు చేస్తున్నది. అందుచే చేత 
ఆంబయతోటే యుద్దంలోనే రుదమ మరణించెనని నిర్ణయించవలసివుంది. 

నిరంతరం యుద్ధాల్లో నిమగ్నురాలయినప్పటికీ ర్యుదమ మంచి 
సామర్థ్యంతో పరిపాలన నిర్వహించింది ఓరుగల్లుకోటకు మరమ్మత్తులు చేయించి 
రాతిశోటకు లోవై పున మెట్టు కట్టించింది మట్టికోటకు ఆగ డ్తను, బురుజాలను 
నిర్మించి ఓరుగల్లును దుర్చ్భేద్భ్యంగా చేసింది. రు దాంఎకాలంలో దేశం సుభిక్షంగా 
ఉంది. ఆమె పాలన చివర్లో స్ఫుపసీద్ద వెనిస్‌ యాతికుడయిన మార్కోపోలో 
మోటుపల్లి రేవులో దిగి, దేశంలో పరిపాలన కట్టుదిట్టంగా వుందని, పరిశ్రమలు, 
వాణిజ్యం అభివృద్దిలో ఉన్నాయని వర్ణించినాడు. 
(పతాపరుద్రుడు (క్రీ.శ. 1289_1323) 


ర్ముదమదేవికి గూడ పురుష సంతానం లేదు. ఆమెకు ముగ్గరు కుమా శైలు 
రుయ్యమ ర్నుదమ, ముమ్మిడమ్మ. రుయ్యమను [బాహ్మణ సేనాని ఇంధులూం 
(కొలని) అన్నయ్య మంతికిచ్చి పెండ్లి చేసింది. రుదమను యాదవ రాకుమారు 
డైన యల్దాణదేవుడు పెండ్తాడినాడు. ముమ్మిడమ్మకు ఘహద్రేవలాజుతో 
"ఫెండ్డి జరగింది. మతాదేవరాజా కాకతీయ వంస్థుడని తెలుస్ట్రుందిగాని - ఇతర 


244 


వివరాలు తెలియవు, ముమ్మిడమ్మ కుమారుడు పతాపరుదుడు. పెద్దల ఆజ్ఞాను 
సారం రుదమదేవి దౌహితుడై న |పతావరుదుని ప్వుతభావంతో, అం పే బహుశా 
దత్త స్వీకారం చేసింది. గణపతి దేవుని జీవిత కాలంలోనే ఇది జరిగి ఉండ 
వచ్చు. కాకతి ర్ముదకుమార, కుమార రుద దేవ అనే పేర్చతో ర్ముదమ కాలంలోనే 
[(పకాపర్ముదుడు రాజ్య వ్యవహారాలను నిర్వహించినట్లు తెలుస్తుంది. కీ గ 
1289 లో రుదమ మరణానంతరం ఆతడు పట్టాభిషేకం చేసుకొన్నాడు. ఆ 
తరువాత సయితం శాసనాల్లో కుమార రుద దేవ నే శే పురు కనిపి స్తుంది. 

(వతాపర్నుదుని. పాలనలో కలస స్మామాజ్యం ఉచ్చస్థితి నందింది; 
కాని, విచ్చిన్నం కూడ అదే కాలంలో జరిగింది. [పతాపర్నుదునీ పాలన కాల 
మంతా ఆంతరంగిక విప్ణవాల నణచడంలోను విదేశ దండయాాతల నెదుర్కొ 
నడంలోను గడిచిపోయింది. అంతరంగిక మైన తిరుగుబాట్లకు కాయస్థ, వెలమ, 
రెడ్డి, వర్ణవై షమ్యాలు (పోత్సాహ కారణాలై వుండవచ్చును. అంతర్చహి 
త్మతువులతోటి సంఘర్షణ ఫలితంగా కాకతీయ స్మామాజ్యం కూలిపోయింది, 

(పతాపర్ను, దడ. సింహాసనం ఎక్కి నపుడు ఆంబయతోటి యుద్ధం సాగు 
తున్నది. యుద్దాన్ని విజయవంతంగా నిర్వహించి, కాకతీయ వంశ ప్రతిష్టను 
రాజ్య బౌన్నత్యాన్ని పునరుద్ధరించడం [(వకాపర్నుదుని (పథమ క ర్రవ్యమయింది. 
అందుకు అనుగుణంగా నాయంకర విధాన పునర్నిర్మాణం జరిగింది. రాజ్యాన్ని 
77 లేక 75 నాయంకరాలుగా విభజించి, (పతాపర్నుదుడు విశ్యాసపాతులై న 
సేనావతుల పరం చేసినాడు. అయితే, దీనివల్ల కాకతీయులకు .ఆండగా .ఉంటూ 
ఉండిన వూర్వ సామంత వంశాలు నష్టపడినట్లు కన్పిస్తుంది. అదీగాక నాయం 
కరులలో అధికభాగం వెలమలు కావడ౦ళో వర్ణ వైషమ్యాలకు దోహద్మపాయమై, 
(పతాపరుదుని పట్ట రెడ్డకు ఆగ హం కలిగించిందని స్థానిక చరితలు సూచి 
స్తున్నాయి. 

ఆనంతరం అంబయపై, ఆతని మ్మిశులపై తీముఖంగా దండయా[తలు 
జరిగినాయి కొలని సోమయ మంతి కొడుకైన గన్నయ సే రాని అంబయనోడించి 
(తిపురాంతకం (ప్రాంతాన్ని 'ఆకమించినాడు (క్రీ.శ. 1291. రెండో" దాడి 
నెల్లూరుపై జరగింది. సకల సేనావతి సోమయాదుల రుదదేవుని దక్షిణభుజాదండ 
మైన ఆడిదంమల్లు మనుమడు గండగోపాలుని వధించి, రాజగండగోపాలుడనే 
రంగన్లాథ్రుని సింహాసనం ఎక్కించినాడు, కాని, రంగనాఛుడు పాండ్యులతో చేరి 
కాకతీయులను .ధిక్కరించడంతో నెల్లూరు రెండో దండయాాత ఆవసరమయింది. 
ఈ దండయ్మాత మనుమ గండపాలుడనే తెలుగు చోడుని నాయకత్వంలో 
జరగింది. రంగనాథుడు, ఆతని పాండ్యమితుల్లు పూర పరాజితులయినారు. 
ఇక మూఢోదాడి వక్చిమ (పాంశాల పై, బహుశా. శేవుణర్థాజ్య దక్షిణసరిహద్దుల పై 


245 


జరిగింది. వర్ణమానపురం పాలిస్తున్న కాకతీయ సామంతుడు గోన విఠలుడీ దండ 
య్మాతను నిర్వహించినాడు. కష్ణా తుంగభదా అంతర్వేది కాకగీయ 
స్మామాజ్యంలో చేరింది. రాయచూరు దుర్గ నిర్మాణం జరిగింది. 

ఇంతలో తురుష)_దండయ్మాతలు జిగి (కీ.శ 1303.1310), కాక 
తీయరాజ్యుం అలజడిపాలయిండి. ఇది అవకాశంగా దశ్షిణదేశంలోని సామంతులు 
తిరుగుబాటు చేసినారు. గండికోటలో వై దుంబ మల్లి దేవుడు, నెల్లూరులో రంగ 
నాథుడు స్వతం తించినారు. జుట్టయ లెంక గొంకారెడ్డినాయకత్యంలో కోక తీయ 
-సెన్యం మల్లి దేవునోడించి గండికోట న్నాకమించింది. గొంకారెడ్డి ఆ | పొంతానికి 
కాకతీ యరాజ పతినిధి అయినాడు. ఇది ఇట్టుండ పాండ్యరాజ్యంలో అంతర్భుద్దం 
(పారంభమయింది. కుల శేఖరపాండ్కుని మరణానంతరం వీర పాండ్య, సుందర 
పాండ్యులు న్‌ంవాసనానిత్తై క అహించినారు, సుందర పాండ్యుని అభ్యర్థనపై 
మాలిక్‌ కపూర్‌ పాండ్యరాజ్యంపై దండెత్తి నగరాలు, ఆలయాలు దోచుకొని 
ఢిల్టీకి మరలినాడు. ఆతడు రాజకీయంగా సాధించిందేమీ లేదు. పాండ్యరాజ్యంలో 
అరాచకం కేరళ, కర్ణాటక రాజుల జోక్యానికి ఆవకాశమిచ్చింది. మలయాళ 
కుల శేఖరుడు వీరపాండ్యునకు సహాయంగా వచ్చినాడు. చందగిరి యాదవ 
రాజు పడైవీడు సాంబువ రాయలతో కలసి హోయసాల మూడో ఐల్హాలుడు 
దండెత్తి కాంచీపురి న్మాక్రమించినాడు. [పతావర్నుదుడుకూడ పాండ్యరోజ్యంపె 
దండె త్రినాడు. ఈ దండయ్మాతను (కీ శ, 1311) ఢిల్లీ సుల్తాన్‌ ఆల్లావుర్దీన్‌ 
ఖిల్జీ ఆజ్ఞానుసారం నిర్వహించినాడని కొందరి (నెలటూరి వెంక టరమణ య్యగారి) 
అలి పాయం కాని, ఆందుకు స్పష్టమైన ఆధారం లేదు. పూర్వ పరాజయాలకు 
(పతీకారం చేయడానికి ఇదే మంచి సమయమని (పతాపర్మ్నుదుడు పాండ్యరాజ్యం'పె 
దండెత్తి వుండవచ్చు. ఈ దండయ్మాతలో పెదర్శుద, ముప్పిడినాయక, శేచర్ల 
ఎరదాచానాయక, దేవరినాయకాది కాకతీయ సేనాపతులు _వముఖపాత వహించి 
నారు. పెదరుద్ర ముప్పిడి నాయకులు రంగనాథు నోడించి నెల్లూరునుండి పార 
దోలినారు. నెల్లూరు కాకతీయుల రాజ్యాంతర్భాగమైంది. "డివరినాయకుడు 
హోయసాలులనుండి కాంచీపురినా కమించి మలయాశకుల శేఖరునితోసవా వీర 
పాండ్యునోడించి వీరధవళ ందగ్గిర సుందర పాండ్యునకు పట్టం కట్టినాడు. కావేర 
తీరంలోని శ్రీరంగనాథునకు దేవరినాయకుడు సలకలవీడును (గిద్దలూళు లా) 
దానం చేసినాడు. కాంనీపురంవరకు కాకతీయాధికారం చెల్లుబడి అయింది. 

తుంగభ, దాతీరంలోని అనెగొండిలో యాదవసామంతుడై న సింగమనాయ 
కుడు కంపీలి ఆనే స్వతంళరాజ్యం స్టాపించినాడు అతని కుమారుడై న కంసిల' 
దేవుడు మహాపర్మాకవంతుడు కంపిలిరాజ్యం వి స్త్రరింపజేయడం ఆతని లత్యం. 
ఆందుడేతనాతడు హతో మూడో భల్హాలునితోయుద్దానికీ చిగినాడు. యుద్ధ 


246 


నిర్వహణలో _వతాపర్నుదుని సహా :00 అర్థించి విఫలుడయినాడు ఆడి కారణంగా 
(వతాపర్నుదునిపై వగబట్టి 'మూకురాయరగండ'ి 'వీరర్ముదనగండి అనే బీరు 
దులు ధరించి కంపిలదేవుడు [వతాపర్ముదున క్మాగహం కలిగించినాడు. అతశణ్జి 
ఆణచడానికై బెండపూడి అన్నయామాత్కుడు, రేచర్ల సింగమనాయడు కంపిలి 
రాజ్యంపై నడచి, కంపిలరాయల ఆటోసం అడచినారు. శ్రీనాథుని భీమేశ్యర 
పురాణం ఆన్నయామాత్యుని “దాడి విఘటిత కుమ్మ టోద్యాను"డని వర్గిస్తున్నడి. 
కుమ్మటం కంపిల రాజ్యంలో బలమైన దుర్గం. 

ఈ యుద్దాలన్నీ (కీ.శ. 1315 నాటికి వూ ధయినాయి. యుద్ధాలవల్ల, 
తురుష్క_దండ య్మాతలవల్ల, ఢిల్రీ సులానుకు పలుమార్లు చెల్లించిన కప్పంవేల్ల 
వట్టిపోయిన ధనాగారం నిరపడా నీకి (పతాపరు, దుడు అనేక వీధాల (పయతి మంచీ 
నారు కడవ, కర్నూలు, పల్నాడు ప్రాంతాల్లో అడవులు ఛేదించి వంట 
పొలాలుగా మార్చడం జరిగింది. నీటిపారుదల సోకేర్యా నిశై చెరువులు, బావులు 
తవ్వించినారు. నిర్జన (వేదేకాల్లో (గ్రామాలు, నర వీర్పడినాయి. కాక 
తీయుల రాజ్య ఆర్థిక పరిస్థితి మెరుగుపడీంది. 

(పతాపర్నుదుడు భాషాభిమాని, సంస్కృతాంధ కర్ణాట కవులాతని పోషణ 
నందుకున్నారు. ఆతని ఆస్థానకవియైన విద్యానాథుడు సంస్కృతంలో “'పతాప 
రుద యళశోభూషణ'” మనే అలంకార [గండం రచించినాడు. అగ స్య, విశ్వనాథ 
కవులు సంస్కృత భాషకు నూతనాలంకారాలు చేకూర్చినారు. (వతాపర్నుదుని 
మర్మితులు, "సేనావతులు కూడ భాషాపోషకులు. గన్నారెడ్డి మారన మార్భ_౦ 
డేయ పురాణాన్ని అంకితం పుచ్చుకున్నాడు. భాస్కర రామాయణ రచనా 
పూ ర్రికి సాహిణిమారుడు కారణమై రాడు. 

(పతా పరుదుడు = తురుష్కులు 

ఈ విధంగా సర్వతోముఖా భివృద్ది చెందుతున్న కాకతీయ స్మామాజ్య 
వైభవం తురుష్కుల న నాటికి ఉ త్రరాపథం ఢిల్రీ సుల్తానుల పాదా 
(కాంతమై, వాడి దృష్టి దక్షిణాపథంపెకి మరలింది. మొహమ్మదేయ బాటసారులు, 
రచయితలు ._ ఆమీర్‌ ఖుసూ అబ్దుల్లా వాసఫ్‌ - దాక్షిణాత్యరాజ్యాల మహాదై శ 
రాన్ని ఢిల్లీ సుల్తానుల నోరు ఊరేటట్లు నర్జించినారు. ఆ సంవదను దోచుకుని 
దక్షిణావఠంలో తమ సా మాజ్యాన్ని వి స్తరింపజేయడానికి ఉవ్విళ్ళూర సాగినారు. 
(క్రీశ. 1294 లోనే దక్షిణాపథంపైకి ముస్తిం దాడులు [పారంభమయినాయి. 
హిందూ మత సంస్కృతులకు బద్ద విరోధులుగా భావిస్తున్న తురుష్కుల దాడ.ల 
సంవర్భంలో సయితం దాక్షిణాత్యరాజులు తమ వై రాలను మరచి సమైక్యంగా 
తమ శతువును పతిఘటించకపోవడం శోచనీయం యధాపకారం హిందూ 
రొజులు వరస్న్సర యుద్ధాలు సాగించడమేగాక తమ యుద్యాల్లో తరచు ముస్టింల 


247 


సహాయాన్ని అర్హించడాన్ని బట్టి వారికి వ్యక్తిగత రాజకీయ విజయాల్లో ఉన్న 
కాణి se 

(శ ద్దాసక్తులు హిందూమత సంసతుల రక్షణపట్ల ఉన్న వా? అనే అనుమానం 
కలగడం సహజం 

దక్షిణ దేశంపై మొదటి ముస్టిం దండయా తను [క్రీశ 1294లో అల్లా 
ఉద్దీన్‌ ఖిల్టీ నడిపీనాడు. యాదవ రాజ్య 0పై దండె త్తి, రామదేవుని ఓడించి ఎలిశ్‌ 
పూర్‌ జిల్లాతో సవా అపార ధశరాసులు కవ్వంగా గహించినాడు. యాదవ 
రాజ్యం ఢిల్ట సామంత రాజమయింది ఆగంతరం అల్లాఉద్దీన్‌ దృష్టి కాకతీయ 
రాజ్యం'పె మరలింది దాక్షేణాత్య రాజ్యాలను నామ మంత రాజ్యాలుగా చేసుకొని 
వానినుండి కప్పం ,గహించడమే ప్రత ఆశయంగా కన్నిస్తుంది. [కీ శ. 
1309 లో కపూర్‌ దక్షిణ దేశ దండయ్యాతకు బయలు రే సమయంలో “రుద 
దేవుడు సామంతుడై కప్పంచెల్టించడానికి ఆంగీకరిస్తే యుద్ధం విరమించి ఆతని 
పట్ట మర్యాదగా (పవ ర్తించవలసీంది" ఆని ఖిల్లీ అతనికి సలహా యిచ్చినాడు 
కానీ, భిల్లీల ఆనంతరం ఢిల్లీ సులానులైన తుగ్గక్‌లు ఈ విధానానికీ స్వస్తి చెప్పి, 
దాక్షిణాత్యేరాజ్యాలను నిర్మూలించి ఢిల్రీ స్మామౌజ్య ౦ ఏ స్తరింపజేయడానికి వూను 
కున్నారు. 

ఓరుగల్లుపె బప గ ఎనిమిది మార్లు దండె శ్రీనారని 'సతాప చరి; (తః 
ఏలస, కలువచె చెరు శాసనాలు పేర్కొన్నా ముస్లీం చరి (తల నుండి ఐదు దాడుల 
వివరాలు మ్మాతమే లభిస్తున్నాయి. ఈ విషయంలో ముస్తిం సమాచార మే 
విశ్యాసయోగ్యమైనదని చర్మితకారుల అభ్మిపాయం. మొదటిమారు క్రీ. శ. 
1303 లో అల్లాఉద్దీన్‌ ఖిల్టీ "పెద్ద సై న్యంతో మాలిక్‌ ఫకుద్దీన్‌ జానాను బెంగాలు 
మీదుగా ఓరుగల్లు పెక పంపినాడు. ఈ సెన్యాన్ని ఉప్పరపల్లి fe జిల్లా) 
దగ్గిర రేచర్ల వెన్న సేనాని, పోలుగంటి మైలి ఓడించి తరిమివేసినారు పరాజయం 
వల్ల అల్లాఉద్దీన్‌ కు ఓరుగల్లుపె వగ ఇనుమడించింది. ఓరుగల్లును జయించ 
డానిక్రై గ క, 1309 లో “మాలిక్‌ కపూర్‌ సేనానిని పంపినాడు. మాలిక్‌ దేవగిరి 
చేరి. ఆటనుండి బసీర్‌ ఘర్‌, సర్బార్‌, కూనర్చాల్‌ ల గుండా అనుమకొండ 
చేరినాడు. సర్బార్‌కోటలోని సేనానులు భార్యలతోసహా జౌహర్‌ చేసినట్టు అమీర్‌ 
ఖ్యునూ [వాసీనాడు. ఆనుమకొండ నుండి ఓరుగల్లు కోట పె ముట్టడి జరిగింది- 
మట్టికోట న్నాకమించి, రాతికోట పె ముస్తింలు. దాడి [పారంభించినారు. నెల 
రోజులుగా ముట్టడి సాగినందున పౌరజనం అనేక కష్ట నష్టాలకు గురి అయినారు. 
గత్యంతరం లేక |ప్రతావరుదుడు మాలిక్‌ కపూర్‌తో సంధి చేసికొని 100 ఏన్గులు, 
6000 ఖర్వారుల ధనం ఇవ్వడ మేగాక [పతి సంవత్సరం ఢిల్లీకి కప్పం చెల్లించ 
డానికి ఆంగీకరించినాడు ఆర్హాఉద్దీన్‌ జీవితాంతము |పతాపరు; దుడీ షరతులను 


గొళవించినాడు. 


248 


ఆల్హాఉద్దీన్‌ మరణంతో ఢిల్రీలో చెలరేగిన అలజడులు ఆవకాళంగా 
తీసుకొని [పతాపర్మ్నుదుడు కవ్వం చెల్లించడం మానినందున, ముబారక్‌ ఖిల్జీ 
ఓరుగల్లుపె దాడి పంపినాడు ఈ దండయా్మాతను ఖ్ముసూఖాన్‌ నడిపినాడుగాని 
ఈ దండయా[త వివరాలు లభించలేదు. [పతాపర్నుదుడు ఓడిపోయి, 100 
ఏన్లులు, 12000 గురాలు, పెద్ద మొత్తంలో ధనమూ ఇచ్చి సంధి చేసుకున్నట్లు 
ఆమీర్‌ఖు సూ, ఇసామీల రచనల నుండి తెలుస్తున్నది. 
ఘి యా జుద్దీన్‌ తుగ్లక్‌ కాలంలో నాల గో దండయాత జరిగింది (క. శ, 
1321 _ 22). డండయ్మోతను నడిపింది 'ఉల్లూఖాన్‌' బిరుదాంచితుడై న 
యువరాజు జూనాఖాన్‌ (మొహమ్మ ద్‌బిన్‌ తుగ్లక్‌) “దేవగిరి మీదుగా పురోగమించి 
కోటగిరి మొదలై న దుర్గాలతో సవా ఓరుగల్లును తురుష్కులు ముట్టడించినారు. 
ముట్టడి ఆరు మాసాలు జరిగినట్లు తెలుస్తుంది. విజయం కనుచూపు మేరలో 
ఉండగా ముస్లిం సై? వ్యంలో కవి ఉజెయిడ్‌ కారణంగా ఢిల్రీ సుల్తాన్‌ మరణించి 
నాడనే నీలి వార్ర “వ్యాపించి కై చెమూర్‌, టిగిన్‌ అనే -సిసాపతులు తిగుగుబాటు 
చేసి, పతాపరుదునితో సం పదింపులు [పారంభించినారు. గత్యంతరం లేక 
ముట్టడి విరమించి ఉల్లూఖాన్‌ తిరోగమానానికి ఉఊద్యుక్తుడయినాడు. తిరోగ 
మిస్తున్న ఢిల్లీ సేన పై కోకతీయ 'నైన్యం పడి, అపార నష్టం కలిగించినట్లు ఇసామీ, 
"ఫెరిష్టాల రచన నలనుండి తెలుస్తున్నది. సహానాయకుడు కొలచలమ "యుద్దంలో 
తురుష్కుల నోడించి వారి గ్మురాలు సం్యగహించినట్లు వెలుగోటివారి వంశావళి 
చెబుతున్నది. స్థానిక చర్మితల్లో కోసగి నాయకులకు “ఊల్లుఖాన సపాంగహరణ' 
ఆనే బిరుదు కన్పిస్తుంది. 
ఉల్లూఖాన్‌ దేవగిరిచేరి, ఢిల్రీనుండి అదనపు సైన్యాలు వచ్చిచేరడంతో 
తిరిగి ఓరుగల్లు వై పె దండయాత సంకల్పించినాడు. తురుష్క- సైన్యాలు బిదర్‌, 
బోధన్‌ నగరాలు ఆక మించి ఓరుగల్లును ముట్టడించినాయి. అప్పటికే కాకతీయ 
నైశ్యంలో |వతిఘటనాపాటవం సన్నగిల్లింది, అనేకమార్లు జరిగిన ముస్టిం దండ 
య్యాతలవల్ల సై సెనిక బలానికి చాల నష్టం వాటిల్లింది. " ఆర్థికంగా రాజ్యం సిర 
సించింది. తురుష్కులచేతిలో తరచుగా సౌందిన కరాషతుత ఫలితంగా (వజల్టోను 
నైన్యంలోనుకూడ నై తికబలం క్షీణించింది. ఇన్ని మార్చు తురుష్కదండయా[తలు 
జరిగినప్పటికీ కాకతీయులు తమ యుద్దనిర్యవాణ విధానాన్ని సంస్కరించుకొన 
లేదు. ఆగ్నేయాన దళాన్నిగానీ అశ్వ దళాన్నిగానీ మెరుగుపరచుకొనలేదు. 
'ఓరుగల్లు కోటలోనున్న శిలాకంటకాలు విసిరే గండశిలలు (బాహ్మణ యజ్ఞోవ 
పితాల నుండి వస్తున్నవా అన్నంత నిష్పరియోజనంగా ఊన్న'వని ఒక ముస్తిం 
చర్మితకారుడు పరిహనించినాడు. అన్నిటికంటే ముఖ్యం వర్ణ వ్యత్యాసాలవల్ల 
సైన్యంలో సయితం ఐకమత్యం లోపించింది. రెడ్డినాయకులు (ప్రతావరుదునిపట్ట, 


2409 


వెలమనాయకులవట్ల ద్వేషంవహించినారు. ఊల్లుఖాన్‌ తోటి యుద్దం కి ష్టవరిస్థితీకి 
చేరుకున్న సమయంలో బొబ్బారెడ్డి అనే సేవావతి తన చనైనికదళంతో కాకతీయ 
సైన్యం నుండి వైదొలగి, యుద్దభూమినుండి నిర్షమించినట్లు (పతావచర్శితవల్ల 
తెలుస్తున్నది. మన చర్మితలో ఇటువంటి (దోవులు ఆరుదుగానీ అపూర్వంగానీ 
కాదు! ఇట్టి పతికూల పరిస్థితుల్లో _పతావర్ముదుడు శ క్రికొలది ఉల్లుఖాన్‌ నెదిరించి 
సో రాడినాడు ఆం ధసైన్యం పరాజితమయింది. ఆంధ సేనావళుల్లో సుునసిడు 
మరణించినారు. _పతాపరుదుడు తుకుష్కులచేతిలో బందీ ఆయినాడు. టన 
ఖొన్‌ చే ఢిల్లికి గొనిపో బడుతూ మార్గమధ్యంలో నర్మదానదితీరాన |పతాపరుదుడు 
మరణించినాడు. *'సోమోదృవాయాః సరితః |పతీరే దేవదయా సీక్‌ (తిదళాధి 
వాసమ్‌' ఆని విలస శాసనం ఆంధదేశం ఢిల్లీ స్మామాజ్యంలో ీనమయింది. 
ఆం, ధనగరి సుల్తాన్‌పూర్‌ అయింది. 


కాకతీయ యుగ విశేషాలు 
జా తీయైక్యము 


ఆంధభాషను మాట్లాడువారి నందరిని ఏకచ్చతాధివత్యం కిందికి గొని 
తెచ్చి, ఆరాజకీయ సమైక్యం ఫలితంగా వారిలో జాతీయచై తన్యం కలిగించినవారు 
కాకతీయులు. వారి విజయపరంపరం ఫలితంగా సన్నిహితులైన ఆంధులు 
(పాంతీయభావాలు విస్మరించి తాము ఆం్యధులమని గుర్తింపసాగినారు రేనాడు, 
వెలనాడు, వేగినాడు, పాకవాడు ఆనే | పాంతీయనామాలు మరుగునపడి (తిలింగ, 
ఆంధపదాలు పర్యాయ పదాలుగా (ప్రచారంలోకి వచ్చినాయి. కాకతీయులు 
ఆం(ధాధీశులయినారు. ఓరుగల్లు ఆయ్మ్భధనగరి అయింది. వేంగి దేశానికి నాయక 
మణీవంటి రాణ్మ హేం దవబువెన రాజరాజనరేందునకై నన్నయ భారకాందీ 
కరణం పారంభించగా 'ఆం్మధావళి మోదముంబొరయు నట్టుగ” తిక్కన 
పరిసమా ప్రి చేసినాడు. తమ దేశంలో, భాషలో, జాతిలో [వజలకు ఆదరా భి 
మానాలు జనించినాయనడానికి “తేషాంశిరోభూషణమేవదేశ న్ర్రలింగనామా 
జగదేకసీమా” ఆనే శాసన వాక్యమే నిదర్శనం. ఈ సమైక్యతాభావం, జాతీయాభి 
మానం కాకతీయ యుగంలో వివిధరంగాల్లో జరిగిన కృషిలో |పతిఫలిస్తాయి ఈ 
చైతన్యమే ఆంధ పజానీకంలో స్వాతంత్య [(పియత్వానికి కారణమై, ఓరుగల్లు 
పతనానంతరం తురుష్కులతో పోరాటం సాగించడానికి అవసరమైన నై తక 


బలాన్ని చేకూర్చింది. 
పాలన విధానం 

కాకతీయ యుగంలో రాజనీతిని గురించి జరిగిన ఆలోచనలకు నాడు 
తయారైన (గంశాలే నిదర్శనం. కాకతిరుదుడ “నీతీసారిమనే [గంథం 


250 


రచించినాడు, రు[దమకాలంలో సామంతరాజైన బద్దెన 'నీతిసాధ ముకావళిని'. 
గణపతి సమకాలికుడై న శివదేవయ్య “పురుషార్థసారము'ను రచించినారు. ఈ 
(గంథాలనుండి, ఇతర రాజనీతి [గంథాలనుండి ఉదాహరిస్తూ (కీ శ. 1350 
(పాంతంలో జీవించినాడని భావిస్తున్న మడికి సింగన “సకల నీతి సమ్మతము'ను 
రచించినాడు. ఈ గంథాలనుండి, శాసవాల నుండి కాకతీయుల పాలనావిధానం 
గురించిన వివరాలు లభిస్తున్నాయి. 

కాకతీయులు సంవదాయ సిద్ధమైన రాచరికాన్ని అమలుచేసినారు, 
కాని, హొందూ రాజవంశాల్లో త్తని సింహాసనం ఎక్కించిన ఆపూర్వగౌరవం 
కాకతీయులదే!రాచరికం సప్తాంగ సమన్వితం. ధర్మశాస్త్రబద్దులె 'సఇపదాయా'న్ని 
రక్షించడం రాజులు తమ విధిగా భావించినారు. “జాతుర్వర్దస ముద్ధర ణి బిరుదం 
తరచుగా కన్పిస్తుంది. రాజుకు సహాయంగా ఒక ఉద్యోగి బృందం ఉండేది. 
మవోవధాన, (ప్రధాన, (పెగ్గడ, అమాత్య, మంతి అనే ఉద్యోగుల పేర్లు 
శాసనాల్లో కన్పిస్తున్నాయి. మల్యాల హేమా దిరెడ్డి గణవతికి మహ్మోపధాని, 
(పతావరుదుని మవ్మోపధాని ముప్పిడి నాయకుడు. వీరుగాక అష్టాదశ తీర్ణులను సకల 
నీతిసమ్మతం పేర్కొంటున ది. రాజు మంతులతో , తీర్టులతో తరచు సం పదిస్తూ 
వుండవలెనని పురుషార్థసారం ఆ దేశిస్తున్నది. క ఆంగరకశకులుండేవారు' 
అంతఃపురరశకుడు నగరి శ్రీ కావలి. రాజోద్యోగులను నియోగాలుగా విభజించే 
వారు. అట్టి నియోగాలు డెజ్లై రెండు ఉండేవి. వీటిని బాహత్తర నియోగాధిపతి 
పర్యవేక్షించేవాడు. కాయస్థగంగయ సాహిణి గణపతి కాలంలో బాహత్తర 
నియోగాధిపతి. రుదమ కాలంలో (తిపురారి, అతని అనంతరం పోంకలమల్టయ 
_పెగడ ఆ వదవి నిర్వహించినారు. చాళుక్యయుగంలో సాధారణంగా ద్రావ్మాణులు 
మంతి సామంత దండనాయకాది ఉన్న తవదవులా|క మించి ఉండేవారు.కాకతీయ 
యుగానికి కాసం్మపదాయం వెనుకాడి, అన్ని వర్ణాల నుండి సమర్థులైన వారిని 
ఉన్నతోద్యోగాల్లో నియమించడం జరిగింది. 

కాకతీయులు “'మవామండలేశ్యర' బిరుదంతోనే తృస్తిపడినారు, కాని, 
సార్యభౌమాధికార సూచకములై న బిరుదాలు ధరించలేదు. అందుకు కారణం 
బహుశా రాజ్యం వివిధ (పాంతాల్లో కోట, నతవాడి, చాళుక్య, అయ్య, తెలుగు 
చోడాది సామంత నంళాలు స్వతం తంగా పాలిస్తుండడము అయివుంరవచ్చు. 
ర్ముదమ కాలంనాటికి ఈ వంశాలు క్షీణించి నాయంకర విధానం అమలు జరిగింది. 
ఈ రెండు పద్ధతుల వల్ల కేందాదికారం బలహీనంగా ఉండేదని చెప్పవచ్చు. 
సమయం చిక్కినప్పుడల్లా ఈ వంళాలు తిరుగుబాటుచేసీ, స్వతం తం (వకటించు 


కొనేవారు. 


251 


కాకతీ యరాజ్యాన్సి పాలనా సౌక ర్యందృష్ట్యా నాడులుగా ఏిభజించినారు, 
నాడుకు సీమ (గండికోటసీను, నరిలిసీమ), భూమి (ఆరెభూమి),పాడి మెట్టుపాడ, 
మహారాజపాడి) పర్యాయవదా లయినట్లు కన్నిస్తుంది. రేనాడు, పాకనాడు 
కమ్మనాడు, సట్బినాడు, ములికినాడు "మొదలై నవి శాసనాల్లో న ఈ 
సామంత వంశాలు క్షీణించిన తరువాత నాడు పరిపాలన విధానం తెలుసుకొన 
డానికి ఆధారం లేదు. 'నాడు' తరువాతి విభాగం “స్థలం”. స్థలంలో సుమారు 
ఇరవై |గామాలుండేవి నాడులను, స్థలాలను ఆందలి [గ్రామాల సంఖ్యతో చెప్పే 
ఆచారం కొనసాగింది. గురిందా లస్థల, పింగళిస్టల, మగత లస్థల, గంగాపురస్థల 
మొదలైన వానిని శాసనాలు పేర్కొంటున్నాయి. స్థలాలను నేనాపతులై న 
నాయంకరులకు నాయంకర వృత్తిగా ఇవ్వడం ఉంద. శాసనాల్లో స్థలం కరణాల 
(పసక్తి ఉంది [గామంలో పన్నిద్దరు ఆయగాండు ఉండేవారు ప్‌. కరణం, 
రెడ్డి లేక 'పెద్దకాపు, తలారి, పురోహిత, కమ్మక, కంసాలి, వ్యడంగి, కుమ్మరి, 
చాకలి, మంగలి, సెట్టి, చర్మకార, ఏీరికి వృత్తులు (ఆయము) ఇచ్చేవారు. వీరు 
రైతులనుండి పంటధాన్యంలో కొంతభాగం (మేర) వసూలు చేసుకొనేవారు. 
వీరిలో మొదటి ముగ్గురు మాతమే (పభుత్వంతో సంబంధించినవారు. మిగిలిన 
వారు తమ వృత్తులద్వారా (గామ విధులు నిర్వపాస్తూ [గామంలో సుఖజీవనానికి 
తోడ్ప డేవారు. 

న్యాయనిర్ణయంలో సం పదాయ పద్దతులే ఆనుసరించినారు న్యాయ విష 
యాల్లో రాజుకు సలహా ఇవ్వడానికి [పాడ్వివాకులుండేవారు. (గ్రామాల్లో తగాదా 
పరిష్కరించడానికి రాజాజ్ఞపై [వత్యేక ఉద్యోగులను నియమించే ఆచారం 
ఉన్నట్టు దుగ్గిరాల శాసనంవ్‌ల్ల తెలుస్తుంది ఈ ఉద్యోగులు సై సానిక మహాజనుల 
సహాయంతో " తగాదాలు గ్రీశ్చేవారు (పత్యేక నేరాలను విచారించడానికి 
నిపుణులతో ధర్మాసనాలు ఏర్పాటు చేస్తు స్తున్నట్లు క్రీడాభిరామం సూచిస్తున్నది. 
అష్టాదశ వర్ణాలకు ఉన్న సమయ సభలు కూడ తమ తమ సభ్యుల నేరాలు 
విచారించి శ్‌షిస్తూ ఉండేవి. శిక్షలు కఠినంగా ఉండేవి. వీజచ్చేద, కుక్షిద్చేద, 
శిరచ్చేద శిషలున్నట్టు - వీనిని అమలు జరపడానికి (గ్రామాల్లో పీరభటులున్నట్లు 
తెలుస్తుంది. 

(వభుళ్వానికి భూమిశిస్తు |వధాన ఆదాయమార్గం, పంటపొలంలో కొంత 
రాచపొలము. దీన్ని రైతులకు కోరు లేక ఆర్జాదాయానికి కవులుకిచ్చేవారు. అట్టి 
రైతులను ఆర్థశీరి అనేవారు. మిగిలిన పొలంలో నీరుపొలం, వెలిపొలం, తోట 
పొలం అనే వర్గీకరణం ఉండేది. పెనుంబాకమానదండం , కేసరిపాటి గ డలుపయో 


గించి పంటపొలాన్ని నర్వే చేయించినారు. పల్నాటిలోని సన్నిగండ్డ శాసనంలో 


252 


రాజ్యవ్యవహరి, కొలగాం[డు,కరణాల పస క్తి ఉంది పన్ను, పంగము, సీరువిధి, 
పుట్టిపషహిండి, తోటసుంక ము అనేవి పంటపొలాలపై పన్నులలోని రకాలు. 
ఇవిగాక ఆనేక రకాల పన్ను లుండేవి. దరిశనము, అప్పనము, ఉపకృతి 
అనేవి రాజుకు సరపదాయంగా చెల్లించే పన్నులు. కోటగణపాంబ మొగలుట్ల 
శాసనాన్ని బట్టి వృత్తి పన్ను లుండేవి తక్షక (Carpenter), ఆయస్కాార, 
కుంభకార, సువర్ణకార, రజక, నాపీత, చండాల, అర్ధశీరి మొదలై నవారేగాక 
తమ్మడులు, గొల్పలు, మాలాకారులు వృత్తి పన్నులు “చెల్లించేవారు. గొరెల 
మందలపై అడ్డపట్ట సుంకం వసూలు చేసేవారు. ఇల్లరి, పుల్లరి, మడిగ (Shop) 
సుంకాలుండేవి. నూనె గానుగుల పై, ఉప్పుకొటార్డ పై పె, మగ్గాలమీద రాట్నము 
నీటి యంత్రము ల మీద పారి శామిక సుంకాలుండేవి. “ముద సుంకము, 
"పేట సుంకం, ఆమ్ముబడి సుంకము మొదలై నవి వాణిజ్య సుంకాలు. ఇవిగాక 
ఒంటెల ఆయము, తలారి పన్ను, గడ్డుగ కానికె వసూలు చేసేవారు. మొ త్రంమీద 
కాకతీయుల కాలంలో (పజలపై పన్నుల భారం చాల ఎక్కువ అని చెప్పవలె. 
వాణిజ్య సుంకాలను నిర్ణయించి _వజలకు, వర్తకులకు తెలి సేటట్టు సంతల్లోను, 
మోటుపల్లి మొదలైన కేవ వట్టణాలలోను కాకతీయులు శాసనాలు వేయించిసారు. 
సుంకాలు వసూలు చేయడానికీ సుంకరులు, సుంకాధివతులు ఉండేవారు. రేవు 
పట్టణాలను కరవటణాలు ఆనీ, సుంకాలు వసూలు చేసే ఇతర స్థలాలను 
ఘట్టాలు అసీ అనేవారు. వర్తకులు సుంకాలు తప్పించుకోడానికి పయత్నిస్తుండే 
వారు, 
కాకతీయులు పెద్ద సైన్యాన్ని పోషించినారని వేరుగ చెప్పక్కరలేదు. 
రాజ్య రక్షణలో దుర్గాల ఆం గు రించినారు. “పులులుండుబొదల నేను 
గుల లఘుగిరీం దములనుండు న సిశము "సింహంబులు గుహలనుండు గావున 
బలవంత మైన దుర్గబలమదివలయున్‌” అని పురుషార్థసారము. దుర్గాలలో వన, 
గిరి, స్థల జల దుర్గా లుండేవి సీతిసారంలో దుర్గ రక్షణ గురించిన వివరా 
లున్నాయి. ఇక సైన్యంలో మూలబలము, నాయంకరబలము అనే రెండు స్థూల 
విభాగాలుండే వనవచ్చు. రాజనీతి గంథాలలో రథగజతురగ పదాతిబలాల 
(పస్తావనలున్న ప్పటికీ రథాలు వాడుకలో లేవనే చెప్పవలె. అయితే, శిలాయం తా 
లొక విభాగంగా ఉండేదని చెప్పవచ్చు. ఒక్కొక్క విభాగం ఒక అధ్యక్షుని 
ఆధీనంలో ఉండేది. ఈ అధ్యక్షులు సాధారణంగా రాష్ట్ర పాలక పదవులు 
సయితం నిర్వహిం చేవారు. ఇందులూరి అన్నయ బఐదులశల కాల్బలానికి 
అధ్యక్షుడు. గణపతి కాలంలో జాయప గజసాహపాణి. [పతాపరుదుని కాలంలో 
బెండపూడి. అన్నయ గజబలాధ్యక్షుడు; సాహిణి కుమారుడు అశ్వదళాధివతి. 
మూలబలం'' సర్వమూ బహుశా “మవారాజవట్టసోపాణి' వర్యవేక్షలో ఉండేది. 


253 


ఇక నాయంకరులు రాజునుండి “నాయంకర స్థలవ్యత్తులు' సీంక రించి "సేన్యాలు 
పోషించి అవసరమైనప్పుడు రాజుకు తోడ్నడేవారు. కొన్ని విషయాల్లో 
భూస్వామ్య విధానంలోని భూస్వాములతో వీరిని పోల్చవచ్చు. నాటి యుద్ధ 
విధానంగాసీ వ్యూహర చనావద్దతిగాని గహించడానికి ఆధారాలు లేవు. ఆయితే, 
నీతిళాస్త్రకారులు “కూటయుద్ధాన్ని ” ఆనుమతించినారు. “ఒకట గూటయుద్ద 
మున నుక్కర శ తువధించిన్‌న్‌ జయంబెక్కుడు గల్లి పాపమొక యించుక గల్లదు 
నిశ్నయంబు” అని సకలనీతి సమ్మతము. కాకతీయుల సెన్యంలో అన్ని 
[వముఖ వర్ణాలకు (పాతినిధ్యం ఉన్నట్లు శాసనాలద్వారా తెలుస్తున్నది. కాని, 
వెలమల (ప్రాబల్యం ఎక్కువని [వతావచర్శ। త చెబుతున్నది. 


ఆరిక పరినితులు 
థి శ 


కాకతీయుల కాలంలో ఆంధదేశం సిరిసంపదలతో తులతూగుతున్న ట్టు 
ఆమీర్‌ఖుసూ, అబ్దుల్లా వాసఫ్‌, మార్కోపోలోవంటి విదేశ యా (తికుల రచనలను 
బట్టి తెలుస్తున్నది. ఈ మహదై దై శ్వర్యమే ఢిల్రీసుల్తాన్‌ నోరూరించి ఓరుగల్లు పై 
దోడులకు పురికొల్పింది. 

వ్యవసాయమే నాడు ఆం్మధులకు ప్రధాన వృతి. వ్యవసాయం చాల 
వరకు వర్షాధారమనే చెప్పవలె. ఆయితే, కాకతీయ [వభువులు, వారి సామంతులు 
ముఖ్యంగా తెలంగాణా [పాంతంలో "పెద్ద చెరువులు, కాలువలు తవ్వించి, సిటి 
పారుదల సౌకర్యాలు కల్పించినారు. తటాక నిర్మాణం సవ్ర సంతానాల్లో ఒకటి. 
మొదటి [పోలరాజు కేసరి సమ్ముదమనే తటాకం నిర్మించినాడు. (వతావ చరిత 
ననుసరించి గణపతి తనరాజ్యం పలు _పాంకాల్లో చెరువులు తవ్వించినాడు. 
గణపతి సేనాని ర్ముదుడు మానేరుజలం ఆధారంగా 12 చ॥మై॥ విస్తీర్ణం ఉండి 
17458 ఎకరాలు సాగుచేసే పాఖాల చెరువును, రేచర్హ రుదరెడ్డ ప్‌ చ॥ మై! 
విస్తీర్ణం ఉన్న రామప్ప చెరువు తవ్వించారు. ఇవిగాక కాటసమ్ముదం, చౌడ 
సమ్నుదం, సబ్బిసముు దం, జగలే,_ సరి సమ్ముదం మొదలైన తటాకాల “సమీపంలో 
కొ త్ర వ్యావసాయిక్మగామాలు ఏర్పడినాయి వతాపరు( 'దుని కాలంలో నెల్లూరు, 
కడప, పల్నాడు (పాంతాల్లోని అడవులు చేదించి, వంటపాలాలుగా మార్చడం, 
[కొత్త _గామాలు నిక్మించడం జరిగింది. 

దేశం పలుపాంతాల్లో గోధుమలు, వరి, కొరలు, పెసలు, జొన్నలు, 
చెరకు, నూనెదినుసులు, ఉల్లి, అల్లం, పసుపు విశేషంగా పండించేవారు. పరిలో 
పలు రకాలుండేవి. ఓరుగల్లు (పాంతంలో సువాననలీనే బియ్యం తయారై నట్టు 
తెలుస్తురది. కందిపప్పు వాడక ౦లోనికి వచ్చినట్లు కన్పించదు. దేశమంతట 
టెంకాయ, జామ, మామిడి, ఆరటి, ఆకుకూరగాయల తోటలుండేవి బెల్లము, 
పంచదార ,. నూనెపర్మిశమలు (పతి (గ్రామంలోను సగ్వసాధారణాలు, 


254 


దేవాలయాలకు దానంచేసిన పశువుల నంఖ్యనుబట్టి వకుసంపదకూడ విశేషమని 
బోధపడుతుంది పాలు, పెరుగు, నెయ్య పుష్కలంగా లభించేవి. ఓరుగల్లులోని 
వూట కూటి ఇంట్లో “కప్పురభోగి వంటకము, కమ్మని ఆలనేయి, పెసర్పప్పు, 
గుప్పెడు పంచదార, కొమ్మనటిపండ్డు, లప్పులతోటి కొంబెరుగుతో " ఓక 
రూకకు విందుభోజనం కంటే ఎక్కు.వగా లభించేది. 

వ్యవసాయంతోపాటు సెక్కు. పర్మిశ్రమలు వృద్ది చెందినాయి. (పాచీన 
కాలం నుండి ఆంధదేశం సాలెపురుగు జాలెవలె ఉండే దువ్వలువలకు, కలంకారీ 
చీరలకు ,పసిద్ది చెందింది. పాల్కురికి సోమన పండితారాధ్య చర్మితలో ఇరవైకి 
మీంచి వస్తా9ల్లో రకాలను పేర్కొనాడు. వానిలో చీని, మహాచిని ఆనే వస్తాంలు 
చైనా నుండి దిగుమతీయైనప్పటికీ మిగిలినవి స్థానికంగా తయారయ్యేవి. మైసో 
లియా [పాంతంలో మహారాజులు సయితం గర్వింపదగిన వస్తా౦లు తయారవు 
తున్నాయని మార్కోపోలో పేర్కొన్నాడు. ఓరుగల్లులో రత్నకంబళాలు, 
ముఖమల్‌ వస్తా9లు నేసేవారు. పంచలోహాలతో _ ఇనుము, పిత్తళి, కంచు, 
హేమ తా|మాల మిశ్రమంతో వలురకాల వస్తువులు తయారయ్యేవి. దేవాలయ 
శాసనాల్లో లోవా దివియలు, కంచు కరదీపికలు, పశ్లెరములు, గంటలు, పిడి 
గంటల "వస | కి తరచు కన్పిస్తుంది. తిపురాంతక'ంలో పంచలోహ స్తంభాన్ని 
(బహ్మానాయు డె త్తించినట్లు పల్నాటి వీరచరిత పేర్కొంటున్నది. పంచాణం 
వారిలో వడ్రంగులు కరతో రంగుల రాహ్యులు. జంతపు బొమ్మలు మొదలైనవి 
చేయడంలోను, దంతపు పెర్టెలు చేయడంలోను సిద్ధహస్తులు. లక్కబొమ్మలు, 
ఆట వస్తువులు దేశంలో “వివిధ (పాంతాల్లో చేసేవారు. తోలు బొమ్మ లాటకు 
బొమ్మలు తయారుచేసి రంగులు వేయడం 'పెద్దపర్మిశమ అయింది గుత్తికొండ, 
పల్నాటిసీమలు ఇనుప పర్మిశమకు పేరొందినాయి. యుద్ధాలలో ఉపయోగించిన 
వివిధ అయుధ వ. స్థానికంగానే తయారయ్యేది. నీర్మల్‌లో తయారైన 
కత్తులు డమాస్కస్‌ వరకు (వసీద్ది కందినాయల. గోల్కొండ ప్రాంతంలో 
వ్యజపు గనులు ER మార్కోపోలో |వాసినాడు. రాయలసీమలో సయితం 
వ జాలు తవ్వి తీసేవారు. ఈ పరిశ్రమలో వేలకొలది వనివాండకు జీవనోపాధి 
లభిస్తున్న దని చెప్పవచ్చును. 

శాత వాహనా నమయంతో శీణించిన దేశీయ, విదేశీయ వాణిజ్య సం 
దాయాలను కాకతీయులు పునరుద్ధరించి నారు. రాజకీయ స మైక్యము ఆర్థిక 
వైవవము అందుకు తోడ్పడి శాయి. దేశీయ వాణిజ్యానికి ఓరుగల్లు (వధాన 
కేం దము. ఆచట |పతి వారమూ మడిసంత, మైలసంత జంగేవి. మంథెన;, పాన 
గల్లు, అలంపురం, మాచెర్ల, వేల్పూరు, యనమదల, తంగెడ, [తిపురాంతకం, 
భేబాక, కొచ్చర్ల కోట, నందలూరు, నెల్లూరు, పెద గంజాం, ఘంటసాల ఇతర 


255 


వాణిజ్య కేందాలు. వీనిని రేవు పట్టణాలై న మోటువల్లి, మచిలీవట్టణాలతో 
కలుపుతూ రహదారులుండేవ. మోటుపల్లి నుండి తిపురాంతక ౦ మీదుగా బళ్ళారి 
మార్గం ఆంధ కర్ణాటకాలను కలిపేది. పలనాడు కుండి నల్గొండ, నెకరికల్లుల 
మీదుగా ఓరుగల్లుకు మార్గాన్ని [క్రీడాభిరామం పేర్కొంటున్నది. శాసనాల్లో 
కన్పిస్తున్న రేవు సుంకాన్ని బట్టి కృష్ణా గోదావరి నదులు కూడ |పయాణ 
సొకర్యాలుగా ఉపయోగించి నవని చెప్పవచ్చు. ఎడ్తబళ్ళమీద, దున్నలు గాడిదల 
మీద సరకు రవాణా జరిగేది. ఓరుగల్లు శాసనాన్ని బట్టి అనేక పస్తువుల్లో 
వాణిజ్యం జరిగింది. వాణిజ్య సామ్మగిలో బూసీభాండాలు ధాన్యాలు), కొల 
భాండాలు (నువ్వులు, ఆవాలు, మిరయాలు, నూనెలు), గంధ|డవ్యాలు (శ్రీగం 
ధము, జవ్వాది కర్పూరము, కస్తూరి, మణిభాండాలు (ముత్యాలు, పగడాలు, 
గాజు, రృుదాక్ష) ఆనే వర్గీకరణ ఉండేది. ఇవిగాక పోకలు, నూనె, పట్టు, ఉన్ని, 
మంజిష్ట, దంతము, తగరము, రాగి, సీసము మొదలైన లోహాలలో; టెంకా 
యలు, మాదీఫలాలు, మామిడి పండ్లు, చింతపండు, ఊరుగాయలలో వాణిజ్యం 
జరిగింది. విదేశ వాణిజ్యానికి మోటుపల్లి (ప్రకాశం జిల్లా) ప్రధాన కేంqదం. 
కృష్ణా వట్టణం (నెల్లూరు), హంసలదీవి (గుంటూరు), మచిలీపట్టణం (కృష్ణా) 
రేవులు కూడ విదేశ వాణిజ్యం జరుప్పుతుండేవి. విదేశ వర్తకులకు అభయం 
ఇస్తూ గణపతిదేవుడు మోటుపల్రిలో ఒక శాసనం వేయించినాడు. ఆ శాసనాన్ని 
బట్టి నాటి ఎగుమతి-దిగుమతులు [గహించవచ్చు. కరి తురగ, కనకరత్నాదులు; 
చందనం, జవ్వాది, కర్పూరం, కర్పూర తై లం, పన్నీరు, దంతం, రాగి, తగరం, 
సీసం, పాదరసం, పట్టు, పగడాలు, సుగంధ [ద్రవ్యాలలో విదేశ వాణిజ్యం 
జరిగేది. ఈ వస్తువుల్లో రత్నాలు, సుగంధ (ద్రవ్యాలు, చందనం, దంతం, 
పగడాలు బహూశా ఆంధ దేశం ఎగుమశులయివుంటాయి. దైనా, పర్షియా, 
ఆరేబియా దేశాలతోనూ సింహళం, తూర్పు ఇండియా దీవులతోనూ వాణిజ్యం 
సాగింది. వస్తుస్యభావాన్ని బట్టి సుంకం వుండేది. 

కాకతీయులు ఉదారము, పటిష్టమునై న వాణిజ్య విధానం ఆనుసరించినారు. 
వర్రకసుంకాలు నిరంకుశంగా పెంచరాదని, విదేశ వ ర్రకుల వట్ట ఉదారంగా 
ఉండి, వారిని (పోత్సహించవలెనని “సీతిసారం' సలవో ఇస్తున్నది. ఆయితే, 
మోసం చేస్తున్న వర్తకులను కఠినంగా శిక్షించేవారు వ ర్రకులు సుంకా లెగగొట్ట 
డానికి [పయత్నించే వారని “ఎంత (పొద్దువేళ లేచినా చింతగుట్ట దగ్గరే తెల్ల 
వారింది” అనే సామెత సూచిస్తున్నది. చింతగుట్ట దగ్గిర సుంకాలు వనూలుచేసే 
ఘట్టం ఉన్నదన్నమాట. తప్పుడు కొలతల నుపయాగించడం, ఒక వస్తువును 
గుత్తకొని ధర పెంచడంగూడా వరకుల్లో కన్పిస్తుంది. అట్టి వరిస్థిశుల్లో 
(పభుత్వం జోక్యం చేసుకునేది. “తులలు తూములు పాటినిలవక సాగంగనిచ్చుట” 


256 


కూడదని “ఒకడుగొన్న సరుకు లొకచాయనెక్కువ నెక్కు టెల్ల రాజులెరిగి 
కొనుచు కొంచెమైన వెలకుకొన్న వస్తువులను కొన్నవెలయే ఇచ్చి కొనగదగును” 


అని నీతిసారం ఇచ్చిన సలహా! 

దేశీయ విదేశీయ వాణీజ్యం వైశ్యులు, బలిజశెట్టులు నిర్వహించేవారు. 
ముస్తీం రచ నలనుబట్టి కపూర్‌ దండయా. తలకు వూర్వమే తురక వర్తకులు 
ఆంధ్రదేశంలో (పవేశించి, మోటుపల్లి మొదలైన రేవు పట్టణాల్లో వ్యాపారం 
సాగించినట్లు తెలుస్తుంది. కాని ప్‌రిన సంఖ్య చాల స్యల్పం, 'వర్తకులు నకరం, 
స్వదేశీ, పరదేశి, 'ఉభయదేశీ, నానా దేశి పెక్కుం్మడు అనే (శేణులుగా ఏర్పడే 
వారు. కన్నడ దేశానికి చెందిన “ఆయ్యావళి అయినూరరు” (500) అనే సంఘం 
త్రిపురాంతకం వంటి వర్తక కేందాలలో కనివస్తున్నది. ఈ (శేణులు ఆయా 
ప్రాంతాల్లో వాణిజ్యం జ పకోడానక అనుమతి పష్మతాలు (Licence) పొందేవి, 
యనమదల స్థలానికి చెందిన “వీరబలంజ ఉఊభయనానాదేశి పెక్కండు” పాక 
నాడు, వేగినాడు, అనుమకొండ స్థలాల్లో వర్రకానికి అనుమతి పొందినట్లు 
యనమదల శాసనం నుండి తెలుస్తున్నది. పదో ఒక వస్తువులో వ ర్రకానికీ తు 
మతి వృతాలు పొందిన |శేణులుండేవి అయితే, (పతి (శేణిక రాజధాని నగరంతో 
సంబంధం ఉండేది. 

కాకతీయుల నాణేలు ఎక్కువగా దొరకలేదు. కాని, శాసనాల్లో, వాజ్మ 
యంలో నాణేల పేర్లు, (పస్తావనలు ఎక్కువగా ఉన్నాయి. నాటి సోజేలన్నిం 
టిలో పెద్దది గద్యాణము; దీన్ని నిష్కము, మాడ అనికూడ వ్యవహరించేవారు. 
(డా॥ పర బహ్మశాత్రి ) ఇది బంగారు నాణెము; బహుళా (పతాపరుదునిదయి 
వుండవచ్చు *“రూక* తరువాతి నాణెం. మాడకు పది రూకలయినట్లు బాపట్ల 
శాసనంనుండి తెలుస్తున్నది. రూక వెండినాణెం ఆమివుంటుంది. ఆడ్డుగ (ఆర) 
పాదిక (పాతిక) వీస అనే నాణేలను కూడ శాసనాలు పేర్కొంటున్నాయి. ఇవి 
రూక లోని విభాగాలయి వుంటాయి. ఇవిగాక కొన్ని కాసనాల్లో “చిన్నము” 
(వస క్తి ఉంది; దీని విలువ స స్పష్టంగా తెలియదు. 


మత, సాంఘీక పరిస్థితులు - 

చాళుక్య _ చోళయుగంలో [పారంభమైన మత,సాంఘిక సంక్షోభం కొంత 
వరకు కొనసాగి కాకతీయ యుగంలో సమాజం నిర్దిష్టరూపం ధరించింది. పశ్చిమ 
చాళుక్యుల పోషణలో జై నం తెలంగాణా (పాంతంలో విశేష జనాదరణ పొందింది. 
బోధన్‌, వేములవాడ, పొట్టచెరువు (పటాన్‌ చెరువు), అన్మ కొండ, కౌల్లిపాక మొద 
లైన (పసిద్ధ జైన మేళాలు వెలసీనాయి. కాకతీయులు మొదట్లో జైనమతాన్ని 
అనుసరించారు. వై ధిక మతాభిమానులై న తూర్పు చాళుక్యుల చేతుల్లో హింసకు-గురి 
యైన జైనులకు ఆనాడు అన్మకొండ ఆశ యమయింధి. రాజరాజనరేంద్రుడు 


257 


హింసీంపగా  బుషభనాథుడనే జైనాచార్యుడు ఆన్మకొండకు వచ్చినాడనీ 
ఓరుగల్లు కైఫేయత్‌ చెబుతున్నది. (పోలరాజు మంతి భేతన భార్య మైలమ 
ఆన్మకొండ పె కడలాలయబనది నిర్మించింది. (ప్రోలరాజు అన్మకొండ శాసనం 
జినేంద ప్రార్ధనతో | ప్రారంభమవుతున్న ది. 

[కమంగా బౌద్దంవలెనే జై నంకూడ | పజాబాహుళ్యానికి ఆధ్యాత్మిక సంతృప్తి 
నీయ లేకపోయింది. "అందుచే ఆదై తవాదుళు, |బహ్మవాదులు, ఏకాత్మ వాదులు, 
పాంచరాతులు, అభేదవాదులు, శూన్యవాదులు, కర్మవాదులు, |పకృతివాదులు, 
చార్వాకులు, పురుష! తయెవాదులు మొదలై నవారు తమ తమ షత 
బోధిసు? స్తున్నట్లు 3 శై వవాజ్మ యంనుండి ms కాల కమంలో ఈ వాదాలన్నీ 
వెనుకాడి, ఫ్‌ క్రిమతాలైన శైవ వై ష్టవాల్లో (పజలకు విశ్వాసం కుదిరింది. క్రీశ. 
7,8 శతాబ్దాలనాటికే ఆం|ధదేశంలో కాలాముఖ, హాశపత అనే తీ, (వవాద శైవ 
మత శాఖలు విజృంభించినట్టు పె పెన చెపినాము. తెలంగాణా (ప్రాంతంలి" సయితం 
కొలాముఖులకు |పచారం లభించింది. బేతరాజు, అతని కొడుకు దుర్గ రాజు 
శ్రీశైల శిలామఠాధిపతియైన రామేశ్వర పండితుడనే కాలాముఖాబార్యుని 
శిమ్యలు. అలంపురం గొప్ప కాలాముఖ క్షేతం. వీరశై వోద్యమ ,పచారం కూడ 
తెలంగాణాపై |పసరించింది. మల్రికార్జున పండితారాధ్యుడు పానగల్లు దర్శించి 
ఆచటి రాజును శపించినాడని ఆతని చరిత చెబుతున్నది. ఏమైనా, కాకతి 
ర్ముదుడు వీరశ్రైవాన్ని ఆదరింఎనాడనే (డా! మారేమండ రామారావుగారి) 
ఆభి పాయానికిగాని, ఆంధ దేశంలో వీరశైవం పాబల్యం వహించి మునిం దండ 
య్యాతల నేెదిరి ంచడానికి ఆవసరమైన మతావేశం [పజలకు కలిగించిందనే 
(ఆచార్య సీలక ౦ఠళాస్త్రీగారి) అభ్మిపాయానికిగాని ఆధారాలు లేవు, కాని, 
కాలాముఖులు, వీరశైవులు జైన మతనిర్మూలనలో _పముఖపాత నిర్వహించి 
నట్లు పాల్కురికి సోమనాథుని గ్రంధాలు వర్ణిస్తున్నాయి. [బహ్మయ అనే క్రైవుడు 
గోవూరులోని జైన వసదులను నేలమట్టం చేసినాడు. ఓక్‌ గా పొట్లచెరువులోనే 
100 వసదులను ధ్వంసంచేసి, 2000 మంది జినమునులకు శై వ దీక్ష నిచ్చి 
నారు. తిరువూరులో 18 వేల జైనులను “కాలియున్న ఇనుపళూలములందు” 
దిగిచినారు. ఇక సిద్దేశ్వర చర్మితనుబట్టి గణపతి అన్మకొండలోని జైనులను 
(కూరంగా హింసించినాడు. ఆతని దీవాగురువై న విశ్వేశ వరశివుడు 36 జైన 
(గామాలను నాశనం చేసినాడు. శైవ వాజ్మయం ఆత్యు కి దోషానికి పాల్పడినదని 
అంగేకరించినా, అందు లేశ మాతం కూడ సత్యం లేదనడం చార్మితక విరుద్దం. 
పె స్థలాలలోని జైన శిధిలాలు నాటి విధ్వంస కాండకు. నిదర్శనాలు. నాటి 
అ స్యయంగా జై నులను హింసించినారనడం యదార్శమైనా కాకపోయినా 

AC:-17 


258 


శైవులు జై. నులపట్ట జగుపుతున్న అత్యాచారాలను ఆపకపోవడంలో (పజారక్షణ 
పట్ట తనకున్న బాధ్యతను అలక్ష్యం చేసినారని చెప్పడం తప్పుకాదు. 

గణపతిదేవ, ర్మదమాంబలకాలంలోకూడా కాలానన, పాశుపత, శివ 
శాసన, కాపాలిక (మహ్మావత), యామిళ, సిద్ధ మొదలైన శాఖలున్నట్టు |త్రిపు 
రాంతకం, మల్కాపురం శాసనాలనుండి తెలుస్తుంది అయితే, గణపతి దేవుని 
కాలానికి గోళకీమఠం ఆంధదేశంలో విశేష జనాదరణ పొందింది. శుద్ద శైవ 
సంపదాయంపై గోళకీ మఠాన్ని దావాళ దేశంలో సద్భావశంభు అనే యోగి 
స్తాపించినాడు. దాశారామం, మందడం, |తిపురాంతకం, (శ్రీశైలం, పుష్పగిరి 
మొదలై నచోట్ట గోళకి మఠ శాఖలు వెలసినాయి. వీనిలో మందడం (పసిద్ధ 
కేం దమయినట్లు కన్పిస్తుంది. ఆంధలో గోళకీనముఠ |పధానా చార్యుడై న విశ్వేశ్వర 
శివ "జేవులు గణపతి దేవుని డిఇాగురువు. ఈతడు శై వసిద్ధాంతపారగుడేగాక 
వేదాధ్యయన వరుడయినట్లు తెలుస్తుంది. 

కాకతీయులు శై వాన్ని ఎంత అభిమానించినవ్పటికీ ఆంధలో శైవం 
ఏకైెక మతం కాలేదు. , కాకతీయులు సయితం వై ష్షవాన్ని నిరాదరించలేదు. 
సుపర్జకేతనాన్నిగాని వరాహలాంఛనాన్నిగాని వారు “క్యజించలేదు. దక్షిణ దేశం 
నుండి రామానుజవె వైష్ణవం అంధధదేశంలో పవేశించి వ్యాప్తి చెందింది. నెల్లూరు, 
నందలూరు, తిరుపతి, మాచర్ల, బాపట్ట, మంగళగిరి, శ్రీకాకుళం. సింహాచలం, 
శ్రీకూర్మం మొదలై న కేతోలు కేందాలుగా వై వై ష్షవం [పాబల్యం వహించింది. 
మఠాలు, సమయాలు వెలసినాయి. ఇట్టి పరిస్థితుల్లో శైవ వైష్టవాలకు సంఘర్షణ 
తప్పలేదు. తాము బలవంతులుగా ఉన్న చోట శైవ క్షేత్రాలను రామానుజా 
చార్యుడు వైష్టవ క్షెతాలుగా మార్చినాడని శ్రీపతి భాష్యం చాటుతున్నది. 
వెంకటాచల ఇతిహాసమాల అనే తిరుపతి స్థలపురాణంలో కూడా ఆదే సూచన 
ఉంది. సిరహాచలాన్ని గురించికూడ అటువంటిగాథే | పచారంలో వుంది. 

శైవపై ష్షవాల్లో తీవవాద ఉద్యమాలు వర్గ వ్యత్యాసాలను ఇతర | బాహ్మణ 
సం పదాయాలను నిరసించి, సాంఘిక సమత్వస్థాపనను ఆశించినాయి, పీరశై వులు 
లింగధారి సమాజం సృష్టించడానికి (పయత్ని లచగా వై శవులు చ|క్రాంకితదాస 
సమాజాన్ని ఉద్ధేశించార “సమ్భుత వేదార్థ చరితంబులుండ మొన్నబుట్టిన 
కులమ్ములమాట "తేల" అని, “మిక్కిలి పదునెన్మిది వర్ణములకు నిక్క మారయ 
భ క్రనిచయంబు కులము” అనీ చాటినారు పల్నాటి [బ్రహ్మానాయని సంస్కరణలు 
పై అధ్యాయంలో చదివినారు. వై ష్షవ దీశలోని ఉచ్చిష్టభో జన, దాసనామ 
ధారణ బవుకా సర్వసమభావాన్ని, "అక్కార్పణ భావాన్ని కలిగించడానికి ఊద్దే 
శించి వుంటాయి. వీర శైవ, వీర వై ష్రవ ఆకలు ఫలించి, వర్ణ రహిత సమాజం 
ఏర్పడి, అంధులు సమైక్యజాతిగా రూపొంది వుండినచో ముస్తిందాడులను శక్తి 


259 


వంతంగా ఆరికట్టి వుండేవారని చెప్పవచ్చు. “భ క్రిమీద వలపు (వాహ్మంబులో 
పొత్తు” ఆనే పండితారార్యుని |పచారంతో వీరశైవం వెనుకాడింది. పల్నాటి 
యుద్దంలో వీరవై వ్షవం పరాజయం పొందింది. 

పరిస్థితులు వైదిక మతానికి అనుకూలమయినాయి. శివకేశవులకు అభేదం 
కూర్చి వర్జ్ణవ్యవస్థపై ఆధారపడిన సమాజ నిర్మాణం వైదిక మశోద్ధారకుల ఆదర్శం 
అయింది. కాకతి |పోలరాజా మంతి రామేశ్వరదీక్షితులు ఉమామహేశ్వర 
(గామణి అయినా పరివృఢ (శాత క్రియాక ర్యతుడు. భ క్రికి కర్మకాండకు పొత్తు 
కూర్చే (పయత్నాలు పురోగమించికాయి. కాకతి ర్నుదుడు ర్నుదేశ్వరంలో 
శంభునితోబాటు కేశవుని సూర్చుని (పతిష్టించి ఆరాధించినాడు. ఆతని మంతి 
గంగాధరుడు విష్ణుభక్తుడైన స్త్మార్త (బ్రాహ్మణుడు, (పజల్లో భిన్నమతాల'పై 
సమదృష్టి ఏర్పడింది. బెక్కల్లు శాసశంలొని మర్లిరెడ్డి జైనుడు; శివ, విషు, 
బుద్ధ, జినాలయాలను నిం ర్మించీనాడు. మంచి చట్రోపార్యాయుడు కేశవ, మహా 
దేవులకు ఆలయాలు నిల్పినట్లు మంథెన శాసనం “చెబుతున్నది. శెవులీ వయ 
త్నాలు నిరసించి ““వేదభ ర్మాక్రాంతులై న (వాహ్మణగార్టభంబు” లనీ తిట్టిపోసి 
నారు. శైవులు పతితులని, వారి రచనలు ఆ, (ప్రమాణములు, ఆఅనాద్యములని 
(బాహ్మణులు నిందించినారు చివరకు వై ఓకులడే పెచేయి అయింది. తిక్కన 
(ప్రభావంవల్ల గణపతి వైదిక మతాభిమాని ఆయినాగు గోళకి మఠంకూడా వైదిక 
మతానికి సుముఖమే. విశ్వేశ్వరశివుడు మందడంలో వేద పాఠశాల నెలకొల్పి 
దక్షిణదేశం నుండి నానాగో తాల [బాహ్మణులను రప్పించి వారివసతికై స్మృతం 
నిర్మించినాడు. రుదుడు, గణపతి 'చాతుర్యర్ణ సముద్ధరణ” విరుదం ధరించినారు. 
కులనిర్మూలన |పయత్నాలు విఫలమయినాయి. కులవె వైషమ్యాలు మెరితలలువేసి 
కొకతిరాజ్యం పిధ్యంననానికి దారి తీసినాయి. (వతావరుదుని కాలానికి కాకతీయ 
hrs (బాహ్మణాధిక్యం సు (పతిష్టమయిన నట్టు పిడుప ర్తి సోముని బసవ 
పురాణం (కీ శ. 7వ శ.) నుండి తెషస్తుంద. చాలాకాలం (క్రితమే శంక రుడు 

న్మార్రమతాన్ని (ప్రవ ర్తింప చేసి.౫డు. 'అద్వ్వైతం' అంటూ తిక్కన పేర్కొ 

న్నది ఆ మత మేనని చెప్పవచ్చు. కర్మ. సిద్ధాంత మాయావాదాలపై రూపొంది 
శివకేశవులకు అభేదం పాటించిన స్మార్త సమన్వయ మతం _పజల్లో వ్యా ప్రిచెంద 
సాగింది. 

సమన్వయ మతపురోగతి ఫలితంగా బహుదేవతారాధన |ప్రబలమయింది. 
బహుశా ఒకే దేవత నారాధించడం వల్ల కోర్కౌలన్నీ తీరవనే భయమేమో! జైన 
దేవతలు, ఆచారాలు హిందూమతంలో |పవేశించినాయి. కాకితమ్మ, జోగుళాంబ 
మొదట్లో జైనడేవతలేనని పనిద్ది, (పేజల్లో అనేక మూఢవిశ్వాసాలు ఆధారాలు 
కన్చిన్తాయి. జంతుబలులు, ఆత్మబలిదానాలు విపరీతమయినాయి, శివభక్తులు 


260 


వీరావేశంలో గండక త్రెరతో తలలు కత్తిరించుకొనేవారు. మైలారదేవుని ఆరా 
ధనలో ఇట్టి వీరకృత్యాలెమ్కువ. ఇతడు శివసంబంధియైన క్షుదదేవుడని కొందరి 
ఆభిపాయం. కొన్ని ఫోంతాల్లో వీరారాధన మెండయింది. పల్నాటి వీరులకు 
ఉత్సవాలు జరిపేవారు. ఓరుగల్లులో వీరగాథలకు (పచారం బాగా ఉన్నట్టు 
కీడాభిరామంవల్ల తెలుస్తున్నది. (పతి దేవాలయంలోను ఉత్సవాలు జరిగేవి, 
వానిలో తిరునాల చాల ముఖ్యమయింది. ఐదు రోజులు జరిగే తిరునాలకు 
గామాంతరాలనుండి కూడ జనంమూ గేవారు. గామదేవతలకు కొలుపులు జరిగేవి. 
ఓరుగల్టులోని కాకితమ్మ కొలుపులో మాలెతలు పాల్గొనేవారు. కొలుపు 
సందర్భంలో సీడమెక్కి. ఆడడం సాధారణం. “గాలంపు గొంకి కంకాళ చర్మము 
[గుచ్చి ఉడువీధినుయ్యెలలూగువారు” అని [కీడాభిరామం సీడమును వర్ణిస్తున్నది, 

భ క్రిమత విజృంభణతో దేవాలయం మతానికీ తద్వారా సాంఘిక కార్య 
కలాపాలకూ కేయ్య్రదమయింది. దేవాలయం స ప్రసంతానాల్లో ఒకొటి ఆయినందున 
రాజులు, 'వారి సామంతోద్యోగుల పోషణలో ఆలయ నిర్మాణం విరివిగా సాగింది. 
(గామాలు, భూములు, ధనవస్తువాహనాదులు దానంగా స్వీకరించి, ఆలయం 
ఐశ్వర్యవంతమైన సంస్థగా రూపొందింది. శ్రీతై లమల్రికార్డునునకు సబ్బినాడు, 
దోవసముదం మధ్య దేశంలో 70 (గ్రామాల్లో భూములుండేవి. ముఖ్య ఆలయా 
లన్ని టికీ పెద్ద భూవసతు లేర్చడి, అపి భూస్వాములుగా తయారయినాయి. 

ఆలయాన్ని దేవస్థానం అని వ్యవహరించేవారు. రాజ్యపాలన విధానం 
అనుసరిస్తూ దేవస్థాన పాలనను రూపొందించినారు. ఆలయ ఉద్యోగి బృందంతో 
స్థానాపతులు, మానులు హా. సానులు, నిబంధకారులు అనే వర్గీకరణ 
ఉండేది. స్థానావతులు (పధానాధికారులు, వీరిళోనివారే పూజారులు, కొట్టరు, 
భండారి, శ్రీకరణం మొదలైన ఉద్యోగులు, మానులు, నట్టువగాండు, పాట 
గాండు, వాద్యగాండు, కాసె మొదలై న ఇతర పరిచారకులు నిబంధకారులు. 
ఈ వర్గాలవారు సంఘాలుగా ఏర్పడి తమ విధులు నిర్వ ర్రించేవారు. శాసనాల్లో 
'సానిమున్నూరు' అనేమాట తరచుగా కన్పిస్తుంది. ఇది సానుల వృ శ్రి తిసంఘ 
మయివుంటుంది. రాజ్యపాలన శాఖలను వర్యవేక్షించడానికి ఉన్న ట్రే ఆలయ 
ఉద్యోగిబ్బంద పర్య వేషణకు బాహా త్తర నియోగాధివతి ఉండేవాడు. 

డేవస్థానం3ై ఆ గామ (ప్రజలు, పరిసర (గామ |పజలు ఆధారపడివుండే 
వారు. ఆలయ భూములు రైతులు సాగు చేసేవారు. ఆలయ ఆవసరాలకు భిన్న 
వి తిసంఘాలు, కృషి చేస్తుం డేవి. (వతి పెద్ద ఆలయానికి అనుబంధంగా మఠాలు, 
'స్మతాభు,_ విద్యాలయాలు, ఆరోగ్యశాలలు ఏర్పడేవి. వీదసాదలకు, బాట 
సారులకు. విద్యార్థులకు సృతాలలో ఉచిత భోజన సౌకర్యం వుండేది. మందడం 
సగంలో విపులు. మొదలు పంచముల వరకు అన్న పదానం చేసేవారు. తెలుగు 


261 


లోని “స్మతభోజనం మరఠని ద” ఆనే సామె మెతవల్ల కొండరీ సౌకర్యా లుపయా 
గించుకొని Maan ధావించవచ్చు. అంతేగాక, ఆలయాలు బ్యాంకు’ 
లుగా, “నాటక కాలలుిగా (వడర్శనశాలలు "గా, వ రర, జేబులకు కార్ణస్థానాలు 
(నకఠం)గా ఉపకరిండేవి. ఇన్ని విడాల ఐశర్భవంత మైన ఆలయంచుట్లూ 
సామాజిక కార్య కమాలు అల్లుకొనివున్న ందునే ముస్లిములు 'ఆలయాలమీద ద ప్తి 
కేందీకరించినారు. boa విధ-ంసనంతో సామాజిక జీవితం వచ్చిన్న మై 
దెశ్ళాకమణ సులభం కాగలదని వారి ఉద్దేశమయివుంటుంది. 

కాకతీయులు ఏ కులానికి చెందింది స ఎష్షంగా చెప్పలేము. జైన, శైవ 
మతాలద్వారా సాంఘిక ఉన్నతి సాధించి రా౭శయాధికారం బలపరచుకొన్న 
తర్వాత ర్నుదుని కాలంనుండి వైదిక మకాభిమానులైనారు. వైదికమత 
(పాదిల్యంతో వర్ణవ్యవస్థ పాదుకొన్న ది. జరశైవ వీడ వైష్టవాలు కుల ౨ నిర్మూల 
నను హైధింవకపోగా హెనివ ల బలిజ, సాతాని మొదలైన కొ త్రకులాలు ఏక డి 
నాయి, |బహ్మన్న వీర వైష్టవ ఫలితమే పద్మనాయకులని ఒక అభ్మిపాయం 
వుంది. ఆయితే, రాజకీయ "పాబల్యం, ఆర్థిక ష పుష్టి సాధనాలుగా సాంఘీక పరి 
వర్తనం కొనసాగింది. మా చేడు (వరంగల్‌ జెల్ల) శాసనంలో కాకతి ,పోలరాజు 
సినాని పుళింద కులస్టుడు. తన వర్ణాన్ని (బాహ్మణ, గ్యతియ, వైశ్య. శూద 
వరాలను రక్షించడాని'కే (బహ్మ సృషించినట్టు చెప్పుకున్నాడు. ఈ కులస్థులు జ 
బోయలవలె _ ఏ కులంలో లీన మైపోయినద్‌ చెప్పలేము. నాటి శాసనాల్లో ఆష్టా 
దశ వర్ణాల [పస క్తి ఉంది. వర్ణాంతర వివాహాలు అక్కడక్కడ కనిపించినా 
అవి కేవలం రాజకీయ వీవాహాలై "వర్ణ సామరస్యానికి తోడ్పడలేదు. gr 
వర్ణాలమధ్య సమాధానం వుండి "సామాజిక జీవితం [పళాంతంగా సాగినట్టు శాస 
నాలు సూచిస్తున్నాయి. కాని, రాజకీయంగా |పాబల్యం వహించిన రెడ్డి, వెలమ 
కులాలమధ్య అధికారానిక్రై పోటీ |పారంభమయింది, ఈ వర్ణాలు కాకతీయుల 
పతనానంతరం కూడ వరస్పర యుద్దాల్లో మునిగి, బహమసీరాజ్య విస్తరణకు 
అవకాశం కల్పించడం శోచసీయం. 

కుల సంఘాలు కాకతీయయుగ సాంఘిక జీవితానికొక (పత్యేక లక్షణం. 
కుల సంఘాలను 'సమయము'లని వ్యవహరించేవారు. [బాహ్మణ సమయానికి 
'మవా జనులు” అని, వైశ్యసంమానికి 'నకరము' అని వత్యేకములై న పేద్ద. 
శైవ, వైష్ణవ సమయాలు ఆయా దేవస్థాన ములకు చెందిన ఆర్చక సంఘాలని 
చెప్పవచ్చు. సానిమున్నూరు, శెలికిదేవురు, వంచాణంవారు కులసంఘాటే 
శాసనాల్లో ఊరుసమయ, స్థలసమయ అనే పేర్లు వున్నంనున సమయాలు రెండు 
స్థాయిలలో వున్నట్టు తెలుస్తుంది. వతి సమయానికి సమయాచారం. కులం కట్టు 
బాటు వుంటుంది. సమయం స్తానికంగా కొన్ని పన్నులు వసూలు చేసుకొనవచ్చు . 


రుదంగా [పవ ర్రించినదారిని, తదితర నేరస్థులను న్యాయ 
డని ఎధిస్తుంది. దాపట్ట శాసనంలోని సమయ 
"సేనాపతి ఒహుశా సమయాచారా న్ని అమలు జరిపే “ఉద్యోగి అయివుంటాడు. 
కుల సంఘాల సమక్షంలోనే రాజోద్యోగులు |గామంలోని ముఖ్య వ్యవహారాలు 
నిర్వహించేవారు. నిరంకుశంగా వ్యవహరించే మండలాధీశులపై |పభుత్యానికి 
ఫిర్యాదు చేయడ మేకాక ఉద్యోగుల నదుపులో కఘుంచేవారు. సమయాలు అనుభ 
వించిన ఈ స్వీయ పాలనాధికారాలవల్ల నాటి నిరంకుశ రాచరికం కొంతవరకు 
బాధ్యతాయుత మైందని భావించవచ్చును 

అష్టాదశ వర్ణాలలో ఆ|గవర్ణ మైన (బాహ్మణులు రాజకీయ (పాబల్యం 
మరింత క్రోత్పోయినారు. రాజకీయా ధికారం చతుర్జ వర్ణం పరమైంది. నామ 
మ్మాతంగా వున్న క్ష్యృతియ వంశాలు అధికారంలో వున్నీ “దతుర్ధవర్ణాలతో వివాహ 
సంబంధాలు చేయడానికి వెనుకాడలేదు. అన్ని వర్గాలలోను అనేక దురాచారాలు 


(వబలినాయి. బాల్య వివాహం, వరశుల్కుం, ఓలి ఇచ్చి న్ర్రీని పెండ్డాడ టం, 
నిర్భంధ వైధవ్యం, సతీ సహగమనం తరచు కని: స్తున్నాయి. సామాన్య (వజల్లో 
విద్యాగంధం మృగ్యం. జూదం, మద్యపానం, కోడి, పొ ప్రేళ్ళ పందేలు మొదలైన 
దుర్వ్యుసనాలు వీదలపాలిటి "పెనుభూతాలయినాయి "జేవదాసీలకు, వేశ్యలకు 
సంఘంలో గౌరవవదమైన సాన నం ఉండేది. వారు గజ్జి కట్టనిదే వివాహాది 


సాంఘిక కార్యాలు గాని, దేవతాకార్యాలు గాని జరిగేవి కావే వేళ్యాలోలత్వం 
సర్వసాధారణం. వేశ్యలు నృత్య, సంగీత, నాహిత్య చ్మితలేఖనాల్లో (పవీణలై, 
కవిపండితులను పోషించేవారు. |పతాపరుదుని ఉంపుడుక త్తె మాచలేవికి ఉన్న 
దోస్తీ ఢిల్లీ సురథాణికి కూడ లేదట. 
విద్యా = భాషాపోషణ : 

చాళుక్య యుగంలో [పారంభమైన భాషా సారస్వతోద్యమానికి కాకతీయ 
యుగంలో నూళనోత్తేజం లభించింది. కాకతీయ శాసనాల్లో ఏద్యా మంటపాల 
(పస క్రి కన్పిస్తుంది. ఇవి మందడం. పుష్పగిరి మొదలై స పసిద్ద ఆలయాల్లో 
వున్న ందున వీనిలో మత చర్చలు, హా. గోమ్టులు జరిగేవని భావించవచ్చు. 
(పతాపర్షుదుని ఖండవల్లి శాసనం ఘటశాసనులై న వ్మిపులను పేర్కొంటున్నది. 
వీరు ఘటికాస్థా నాల్లోని ఆచార్యుల నుంటారు. మందడంలో విశ్వేశ్వర శివుడొక 
వేద పాఠశాలను నెలకొల్చినాడు. వేదవేదాంగ ఇతిహాస ధర్మశాన్త్ర పురాణ విదు 
లై నవారిని శాసనాలు పేర్కొంటున్నాయి. వీనితోబాటు గణిత, (వ్యాకరణ 
(ప్రాజినీయ) జ్యోతిష, ఆయుర్వేద ఏద్యల్లో పర్మిశమ జ'గింది. అయితే, ఈ 
విద్యల్లో బొలావాగం ఆ(గవర్దాలకే పరిమితం 


263 


సంన్వ తం : 

కాకతీయుల రాజభాష సంసయతమే వారి శాసనాల్లో చాలాభాగం 
సంస్కృతంలోనే ఉన్నాయి. వారి ర స సక కూడ శాసవాల్లో సంస్కృతాన్నే 
తరచు వాడినారు. అన్మకొండ, పాకాల, పాలంపేట, వర్ణమానపు పుర, బూద 
పురాది శాసనాలు చిన్న చిన్న ఖండ కావ్యా*నిచె చెప్పవచ్చు. వీది రచయితలు 
చితకవిత్యంలో నిద్దవాస్తులు. మల్యాలగుండనీ బూదప్తర కాన "కర్ర ఆభినవ 
మయూరి నూరి కొడుకు ఈశ ంర భట్టోవాధ్యా యుడు. ఇతడు “వడ హాకళ: వమేయ 
విచ్మిత కవిత్వ త త్వజ్ఞుడు.' పాకాల శాసన రచయిత ఆయిన కపెచక్రవ ర్తి 
గణపతి ఆస్థానకవి తం పంటకు, 

కాకతి ర్ముదుడు స్యయంగా కవి. 'నీతిసార” అనే రాజనీతి | గంథాన్ని 
సంస్కృత ంలోను, తెలుగులోనుకూడ రచించినాడని వనిద్ది. ఇక |పబావరు, దుని 
ఆస్థానం కవి.పండిత కల. తరువై ౦ది. అతని ఆస్థా సానంలో ఆగస్వుడు 74 కావ్యాలు 
(వొసీనాడట వానిలో నలకీ క కౌముది అనే ఖండకావ్యం, బాలభారత మహాకావ్యం, 
కృష్ణచరిత ముఖ్యమైనవ్‌. విజయనగరాదీశుడై న మొదటి. బుక్కరాయలి 
క్రోట్‌లు గంగాదేవి తన వ మధురావిజయంలో అగస్త్యుని తన గురువుగా క్ర రించింది. 
ఊఉ త్తర రాఘవకావ్య, నిరోష్ట; రామాయణాది కావ్యాలు రచించిన శాక ల్యమల్లుభట్టు 
[పతాపర్నుదుని పోషణ్‌ నందుకొన్నాడు. ఈ కాలంలోనే విద్దనా చార్యులు 
పమేయచర్చామృతా'న్ని గండయభట్టు శ్రీహర్షుని “ఖండన ఖండఖాద్య' 
ఆనే వేదాంత [గంథానికి వ్యాఖ్యానమూ రచించినారు నాటి క త. 
(పతాపర్నుదుని ఆస్థానక వియెన విద్యానాథుడు ఆగ గణ్యుడు. ఈతడు “|పతావ 
రుద యశోలూషణ' మనే అలంకార (గంథాన్ని రచించి, _వతాపర్ముదుని ఘన 
తను కీ ర్రించినాడు. విద్యానాథుడు, ఆగస్సుడు ఒక్క-రేనని కొందరు, కాళిదాసుని 
కావ్యాలకు వ్యాఖ్యాతయైన మల్రినా థుడే విద్యానాథుడని మరికొందరు ఆభి పాయ 
పడుతున్నారు 
తెలుగు : 

అంధత్వానికి వ్య క్రిత్వం ఆంరులలో జాతీయ చైతన్య వికాసం 
కలిగించినా కాకతీయులు తెలుగును ఆస్థానభాషగా చేయలేదు. అయినప్పటికీ 
చాళుక్య యుగంలో [పారంభమై!. ఆంధ సాహితీ స్రవంతి అవిచ్చిన్నమై కాక 
తీయ యుగాన్ని రసవ త్రరం చేసిండి చక్కగ సోమనాథాది మవాకవులెండరో 
తెలుగుభాషకు ఆమూలా లంకార్లల నమకూూగారు. కాకతీయ సేనానులు 
తెలుగులో కృతిక ర్హలు కృతిభర్తలు ఆయినాకు తెలుసు సారస్వత చరి తలో 
విజయనగరం సృష్టించిందని భావిస్తున్న స్వర్ణయుగానికి కాకతీయ యుగంలోనే 
నాంది! వస్తా నన జరిగింది. 


264 


కాకతీయ యుగంలో తెలుగు భాష సర్యతోముఖ వికాసం సాధించడమే 
గాక ఓక (పత్యేక వై వె లక్షణ్యం |పదర్శించింది. చాళకులు సంస్కృత సంప 
దాయ సిద్దమైన మార్గకవిత్వం (వవేశ పెట్టినారు. సంస్కృత శ్లోకంతో ఆంధ్ర 
మహాభారతం |పారంభించి నన్నయ తనకు గీర్వాణ సంస్కృతిలోను, మార్గ 
కవిత్యంలోను ఉన్న అభిమానం చాటినాడు. సంస్కృత భాషా సంప్రదాయాలు 
తెలుగులోనికి దిగుమతి అయినాయి. 'ఆరూఢి గద్య పదాత్మక సంస్కృత 
భూయిష్ట రచనితో అక్షర రమ్యత సాధించవచ్చును. గాని, | పజాదరణ 
పొందడం కష్టమనే సత్యాన్ని శైవ మత [ప్రచారకులు |గహించినారు. వైదిక 
సంస్కృతికి [పధానమైన వర్ణ వ్యవస్థతో బాటు సంస్కృత భూయిష్ట రచనను 
నిరసించినారు. జైన బౌద్దాలను రూపుమాపి (ప్రజల్లో దై వభ కి కలిగించడానికి 
(పజలకు సుబోధక మైన భొషలో ధర్మబోధన కే. "డక కవిత్వాన్ని సాధ నంగా 
(గహించినారు. దేశి | కవిత్వం అంటే దేశి ఛందములతో _ మ్మాతాగణబద్దము లై 
సులభంగా కంఠస్థం చేయడానికి అనువైన ద్విపద, రగడ, మంజరి, కందము 
మొదలై న ఛందీములతో శైవ సిద్దాంతాన్ని (పజల నిత్యజీవతంలో భాగంగా 
చేయడం వారి ఆశయం. దేశి ఛందములకు దేశి భాషయే సముచితం. (వజలకు 
చిరపరిచయమైన సామెతలు, నానుడులతో కూడిన జానుతెనుగే దేశిభాష, “జాను 
తెనుగు విశేషము _పసన్నతకు” అన్నారు. “ఉరుతర గద్య వద్యోక్తుల కంటె 
సరసమై పరిగిన జానుతెలుగు చర్చింపగా సర్వసామాన్యమగుట” చేత జాను 
తెలుగులో దేశికవితోద్యమాన్ని శ్రైవకవులు (పారంభించినారు ఈ ఉద్యమానికి 
ఆద్యుడనదగిన పాల్కురికిసోమన కాలంనాటికే వెన్నెల పదాలు, తుమ్మెద పదాలు 
మొదలయిన గేయ వాజ్మయం విశేష (పళారంలో ఉన్న ట్టు అతని |గంథాల వల్లనే 
తెలుస్తున్నది. వర్గవ్యత్యాసాలను ధిక్కరించి సాంఘిక విస్టవాన్ని బోధించినక్లే 
మార్గకవితా నియమాల నుల్పంఘించి భాషలో కూడ శైవులు వివవానికి 
ప్రయత్ని ంచినారు. కాశీనాథుని నాగేశరరావుగారి మాటలలో మార్గ. దేశి కవిత్వాల్లో 
"ఒకటి పురాతనము, రెండవది నవీనము; ఒకటి వేదో కమైన కర్మపథము, 
రెండవది భాగవతాయ తమైన భ క్రిపరము; ఒకటి (గంథఠస్థము, రెండవది 
ముఖస్థము; ఒకటి (బాహ్మణ సాహిత్య సంవర్ధితము, రెండవది (పజాసాహిత్య 
సంవర్షీతము. i 
దేశిక వితా ఉద్యమం శైవులకు మాతమే పరిమితం కాలేదు వైష్ణవుల 
పైనా, మార్గకవుల'పై గూడ ఆ (వభావం (వసరించింది. ఆ ఉద్యమంలోని 
గుణాన్ని |గహించి మార్గకవులు వైదిక ధర్మ సందేశాన్ని |వజానీకానికి 
సుబోధకమయ్యే విధంగా రచనలు సాగించినారు. తిక్కనయే మార్గక వితారీతిని 
సంస్కరించడానికి పూనుకొన్నాడు. అలతి అలతిపదాలతో గంభీరార్థబోధనయే 


265 


ఊఉ త్తమ కావ్యశిల్పమనీ, తేటతెనుగులో తన ఆంధమహాభారతం 'సర్వసామాన్యమై' 
“ఆం ధావళిమోద ము" చెందుకట్లు రచించి ఉభయకవి మితుడయినాడు ఇతర 
మార్గకవులు సయితం తిక్క? నననునకించి తమకున న్న సామాజిక బాధ్యతను 
గు ర్రీంచినారో ఏమోగాని [పజలను దృష్టిలో వుంచుకొని రచనలు చేసినారు. 
పేీజలపైకి కవులు దృష్టి మరల్చడం చేతనే ఈ యుగ కవిత్యంలో జాను 
తెనుగు. ఎక్కువగా గోచరిస్తుంది. ఈ విధంగా మత సాంఘిక పరిణామాలకు 
కారకులై కవులొక పెద్ద ఉద్యమానికి నాయకులయినారు. ఆందుల చర్మితలో 
యే యుగంలో కూడ కవులు _పజలకింత సన్నిహితులై జాతీయ జీవన 
(సవంతిలో _పముఖ పాత వహించిన ట్లు కన్నించదు. 

కాకతీయ యుగసారస్వతాన్ని స సూలంగా మత లౌకిక శాఖలుగా విభజించ 
వచ్చు. మత సారస్వతంలో ఇవ, వైష్షవ; వైదిక శాఖలున్నాయి. జైనులు 
సయితం సారస్వత సేవ శేసినారుగాని, వారి వసదులవలెనే వారి రచనలు కూడ 
రూపుమాసినాయి. జైన కవులందరిలో అఆధర్వణుడు అగగణ్యుడు. విరాట 
పర్వాన్నీతడు అనువదించిన ట్టు తెలుస్తుంది. కాని ఆందులో కొన్ని పద్యాలు 
మాత మే లభ్యమవుతున్నాయి." అప్పయార్యుడనే మరొక జైనకవి 'జైనేంద 
కళ్యాణాభ్యుద యం” అనే కావ్యాన్ని (కీ.శ: 1310లో వూర్తి చేసినట్టు చెప్పు 
కున్నాడు. 

శివకవుల (పాబల్యం ఎక్కువగా ఉన్నందున ఆంధ సారస్వత చర్మితలో 
కాకతీయ యుగాన్ని కొందరు శ్ర వయుగం ఆంటారు |పస్తుతం లభిస్తున్న రచ 
నలనుబట్టి తెలుగులో శైవ సాహిత్యానికి మల్లికార్జున పండితుని శివతత్వసార మే 
శ్రీకారం. పండితారార్యుడు ఇంచుమించు కాకతీ రుుదుని కాలంవాడు (క. శ, 
1156.1180) తరువాత చెప్పదగినవాడు యధావాక్కుల అన్నమయ్య; సర్వేశ్వర 
శతక కర్ర. ఈతడు డీ. శ. 1240 (పాంతంలో జీవిందినాడు. శివదేవయ్య 
కాక తీయుల్లో చివరి ముగ్గురి ఆస్టానాల్లో మంతిగా ఉండేవాడు. పరమ శె వుడు. 
“శివ దేవదీమణి' ఆనే మకుటంతో శతకం రచించినాడు. శివదేవయ్య, గణపతి 
దీఇు గురువై న విశ్వేశ్వర శివాచార్యులు ఒక్కరేనని కొందరి అభ్మిపాయం. శివ 
కవులందరిలో అఆగగణ్యుడు పాల్కురికి సోమనాథుడు. మతావేశంటో లకి 
పారవశ్యంలో నిరంకుశ కవితా విహారంలో అతనికతడే సాటి. బసవేశ్వర వండి 
తారాధ్యుల సిద్ధాంతాలకు పొత్తుగూర్చి ఆంధదేశంలో [పచారం చేసినాడు. 
ఓరుగల్లు సమీపంలో ఉన్న పాలకుర్తి సోమనాథుని జన్మస్థలం. ఈతని కాలాన్ని 
గురించి తీవ అభ్మిపాయ భేదాలున్నాయి. కాని |పతాపరుదుని కాలంవాడని 
(క్రీశ. 1323 కు ఇంచుక పూర్వం _ ఓరుగల్లును విడిచి వెళ్ళినాడని పిడువ ర 
సోమనాథుని రచన విశ్వాస యోగ్యంగా కన్విస్తురది. తెలుగులో దేశిక వితారీలికి 


266 


గౌరవం కల్పించినది సోమనాథుడే మార్గకవుల దూషణలను లెక్కచేయక 
తన ఆశయంలో ఆచంచలమైన దీక్షతో కావ్యరచన సాగించిన భగీరథుడు సోమ 
నాథుడు పండితారాధ్య చర్మిత, బసవపురాణం అనే ద్విపద కావ్యాలను అనుభవ 
సారం అనే పద్యకావ్యాన్ని, వషాధిప శతకాన్ని రచించి, ఆం|ధ దేశంలో శైవ 
విజ్ఞాన పీఠాన్ని అలంకరించినాడు. కన్నడంలో బసవన రగడ, గంగోత్ప త్తి 
రగడ, సద్గురు రగడ మొదలై నవి, సంస్కృతంలో రుదభాష్యాన్ని రచించినాడు. 
సోమనాథుని తెలుగు కృతులన్నింటిలో ఇతివృత్తం స్వతం్యతం, కవిత్వం 
స్వతం్యతం, భాషలోగూడ స్వాతం త్యం గోచరిస్తుంది. ఆందుచేత సోమన ద్విపద 
కావ్యాలే తెలుగులో మొదటి స్యతంత కావ్యాలని చెప్పవచ్చు. పాల్కురికి 
సోమనకు సమకాలికుడై , శివభ క్రి పారవశ్యంలో ఆతడి శిమ్యడై న చక్రపాణి 
రంగనాథుడు వేలసంఖ్యలో పద్యాలూ, రగడలూ రచించినాడు. 

ఆంధదేశంలో వైష్ణవం ఇ వమంతటి (పాబల్యం వహించలేదు. వైష్టవ 
సారస్వతం కూడ పెద్దగా లేదు. వానిలో భాస్కర రామాయణం మొదటి గంథ 
మని చెప్పవచ్చు. దిని క రృృత్వాన్ని గురించి పెద్ద 'రగడి ఉంది. ఆశ్యాసాంత 
గద్యలనుబట్టి రామాయణాన్ని నలుగురు వూ ర్తి రిచేసినట్టుంది. బాలకాండ, 
కిష్కింధ, సుందర కాండలు మల్లికార్డునభట్టు; అయోధ్యకాండను కుమార రుద 
దేవుడు, అరణ్యకాండను, యుద్ధకాండలో కొంతభాగాన్ని హుళక్కి_ బాస్క-రుడు; 
యుద్దకాండ శేషాన్ని ఆయ్యలార్యుడు రచించినారు. తరువాతి “కతల రామా 
యణక ర్రగా హుళక్కి. భాస్కరుని కీర్రించినారు. ఆందుచే వుళక్కి_ భాస్క_రుడే 
తన కుమారుడై న మల్రికార్జునభట్టు ' శిమ్యలై న రుద దేవ, అప్పలార్యుల సహో 
యంతో రామాయణ రచన గావించినాడని చెప్పవచ్చు. రామాయణంలో కొన్ని 
భాగాలు సాహిణిమారుని కంకితమయినాయి. సాహిణిమారుడు (పతకాపర్నుదుని 
నెన్యంలో ఉద్యోగి. రామాయణరచన అతని [పోత్సాహంలో జరిగి వుంటుంది. 
మార్గ కవితారీతిలో తయారైన భాస్కర రామాయణం బహుశా |పజాదరణ 
పొందనందున రామాయణగాథను 'పజల్లో వ్యాపీంపజేయడానికై శివకవుల 
మార్గం అనుసరించి వై ష్షవులు ద్విపద రామాయణం రచించి వుంటారు. దాన్ని 
గురించి ముందు ఆధ్యాయంలో ఆలోచిద్దాం. 

వైదిక మతాభిమానులైన కవుల్లో తిక్కన అగ్రగణ్యుడు, నాటి మతసార 
స్వతోద్యమాల్లో తిక్కన నిర్వహించిన పాతను పై అధ్యాయంలో చదివి 
నారు. ఆతని తరువాశ పేర్కానదగినవారు అతని శిష్యులైన మార్యన, కేతన. 
మారన మార్కండేయ పురాణాన్ని తెనిగించి నాగయగన్న మంత్రికి ఆంకితం 
ఇచ్చినాడు. స్మాక్రమతం విజయం పొందుతున్న రోజుల్లో మార్శ_ండేయ 
పురాణం ఆంధ్రీకరణ సముచితంగా ఉంది. మూలఘటిక కేతన దశకుమార 


267 


చరితను అనువదించినాడు. కేతన శబ్దకాస్త్ర, ధర్మకాస్త్రవిదుడు; వివిధ కభా 
నిపుణుడు. సంస్కృతాద్యనేక భాషా కావ్య రచనా విశారదుడు. అభినవ దండి 
బిరుదాంచితుడు. దశకుమార చర్మిత లెలగులో మొదటి కథా కావ్యమని (సిద్ధి. 
కేతనకు ఇంచుమించు సమకాలికుడు మంచన. గండూ ౩ గుండ= మంతి కోరక పె 
ఆతనికి ఆంకితంగా కేయూర బాహు చర్మితను రచించినాడు. వెలనాటి వృథ్వీ 
శ్వరుని (1182. 1207) మంకియైన నండూరి కేతన మనువడు గుండనమంతి 
(క శ. 1260,. కేయూర బాహు చక్కత ఇంచుమించు స్వతంతమే. ఇడి కథా 
కావ్యమే. 

పండిత పామర హృదయంగమలై దైన సంకీర్తనకు అత్యంతము అను 
కూలములై న శతకము లీయుగంలోనే [_పారంభమయినాయి. ఈ _వ్మకియకు 
గూడ శివకవులే ఆద్యులు. పండితారాధ్యుడు, పాల్కురికి సోమన, శివదేవయ్య, 
అన్నమయ్య శతకాలు రచించి గట్టు పరిశీలించినాము. తిక్కన సోమయాజి 
సయితం “కృష్ణ శతకం' రచించినట్లు (పతీతి. సీతులను సూ తీకరించి (వజలకు 
బోధించడానికో శతకాలు ఉపయోగపడినాయి బద్దెన 'స్పీత్రి “తకం” ఇందుకు 
చక్కని ఉదాహరణ. శైవ శతకాలలో మతావేశంతోబాటు మార్గ కవితా నియ 
మోలంఘనం, మోశు సాధ నంతో బాటు భాషను సయితం [పజల పరం చేయాలనే 
తాపషత నుం కన్పిస్తుందనడానికి ఈ [కింది పద్యం నిదర్శనం: 


ఏనిన్నే శరంబు బాంధవులుగానీ ఎల్పవారుం దిగే 
కానీ మృత్యువు తల్ల కిందువడనీ కాలుండు గీవెట్లనీ 
నానాకర్మ చయంబు “ఇంజుకౌననీ నాకేమి నేరాజ నిం 
తే సీచాటున దాగియున్నపుడు ఫీశేయింక సర్వేశ్వరా! 


మళేతరమైన లౌకిక సారస్వతంలో శాస్త్ర (గంథాలు, శృంగార రస 
(వధానాలై న (పబంధాలను ః చేర్చు వచ్చు. శాస్త్ర | గంథాల్లో కేతన అఆఅకువ దించిన 
విజ్ఞానేశ్వరీ య మనే యాజ్ఞవల్క్య ధర్మకాచ్రం (పథమగిణ్యం. వైదిక ధర్మంతో 
బాకు, పు నియమావళిని కూడా (వజల్లో “వ్యాపింవజేయడం ఆతని లశ్యం 
ఆయినట్టు చెప్పుకున్నాడు. “తజ్ఞులకు దెలియునట్టుగ, (పాజ్ఞులు మదిమెచ్చ 
తెనుగు పద్యంబులను తత్వజ్ఞాడు [మానయకేతన విజ్ఞానేశ్వరము జగతివెిలయగ 
జెప్పెన్‌.” ఈ దృక్పథంలో డేశి కవితోద్యమ (వబావం కన్పిస్తుంది. తెలుగు 
భాషాళాస్తా9 నికి కూడ కేతనయే పునాది వేసినాడు. తన ఆంధ భాషాభూషణం 
ద్వారా తెలుగులో వ్యాకరణం లేని లోటు తీర్చినాడు. తరువాత అథర్వణుని 
కారికలు, కవరాక్షసీయం వెలువడినాయి. తిక్కన కూడ *కవి వాగ్బ్భంధనమి'నే 
ఛందో (గంథం 1వాసినాడని (పతీతి. కాకతీయ యుగంలో పెక్కు. రాజనీతి 
(గంథాలు తెలుగులో రావడం ఒక విశేషం. వానిలో బద్దెన నీతిశాన్ర్ర ముక్తావళి 


268 


తరువాత పేర్కొ_గచగింది (_పతావర్నుదుని సీతీసారం. బద్దెనగూడ “వినం 
జదువన్‌ గడుమంచిదంచు జెచ్చెర కవి నీతి పద్ధతులు జేసె వినోదము బాల 
లోధకున్‌”. బాల బోధనకు (వత్యేకంగా సుమతీ శతకం కూడ బద్దెన రచించి 
నాడు. దాని తరువాత వచ్చినవి శేమేందుని “ము దామాత్యం', శివదేవయ్య 
“వురుషార్థసారం'. క్షేమేం్యదు డనేది విరుదమై వుంటుంది. ఈతడు క్రీ. శ. 
1200 |పొంతంవాడని ఒక అభి పాయం. ఆంధ భోజుడనే కవి “నీతి భూషణం' 
రచించినట్లు లక్షణ 'గంథాల నుండి తెలుస్తున్నది. భోజక వి 'చారుచర్యిను 
అనువదించినందున ఆప్పనమంికి “ఆంధభోజి' బిరుదం వచ్చిందని, సీతి 
భూషణక ర్ర ఆత డేనని విమర్శకుల ఆధి పాయం. ఆదర్శ పాయ మైన దినచర్యను 
ఏవరించే వైద్య గంథం చారుచర్య. 

ఇక పబంధాలు వర్ణనాత్మక శృంగార కావ్యాలు. కాకతీయ యుగంలో 
రాజకీయంగా దేశం సమైకమై, శాంతి లభించింది. ఆర్థికంగా పుష్టి సంతరించు 
కొన్నది. జైన శైవ వై మవ సంఘర్షణ వెనుకాడి, సమన్వీయమత మైన స్మార్తం 
పురోగమిస్తున్న ది. వరిష్కారించవలసిన జరూరు సమస్యలు లేవు. ఇట్టి వశాంత 
వాశావరణంటో కవుల దృష్టి శృంగార కావ్యాల వైపు మరలింది" (వబంధ 
యుగానికి తిక్కనయే నాంది వలికినాడని, ఆతని భారతంలోని (పతి పర్యమూ 
ఒక | సబంధము అనే ఆభ్మిపాయం ఉంది. అయితే, నాటి శృంగార దృష్టికి 
తిక్కన పెద తండ్రిగా భావిస్తున్న కేతన కృతమైన కాదంబరి”, ఈ యుగం 
చివర్లో జీవించిన రావిపాటి _తిపురాంతకుని “మదన విజయం” చక్కని ఉదాహర 
ఉత (తిపురాంతకుడు (తిప్పన్న) ' (పేమాభిరామం' అనే వీధి నాటకాన్ని 
సంస్కృతంలో రచించినాడని, దానికి peo వినుకొండ వల్చభామాత్యుని 
'క్రీడాలీరామి మని తెలుస్తుంది. ఓరుగల్లులోని మత సాంఘిక జీవితానికి 
దర్పణం వంటిది క్రీడాభిరామం. తిప్పన్న “అంబికా శతకం" కూడ (వానీనాడు. 
అందులోని ఈ (కింది పద్యంలోనిది భి పారవళ్యమో శృంగార రసావేశమో 
ఆలోచించవలె; 

కూడెడి వెండుకల్‌ నిడుద కూకటి (బోవగ( బొడ్డు పైవపల్‌ 

జాడలుదోప [గొమ్మొలకచన్నులమించుదొలరక సీస్గనం 

జూడగనేరముల్‌ మెరుగు జూపునమేన హిమ్మాదియింట నీ 

వాడుట శూలికిన్‌ మనము వాడుటగాదె! తలంవ నంబికా! 

కాకతీయ యుగ ఆస్టానాలలో దేవస్తానాలలో నాట్య సంగీతాలకు మంచి 
పోషణ లభించింది. ముఖ్యంగా వేశ్యలు (కళావతులు) ఈ విద్యలకు పట్టుగొమ్మ 
లుగా ఉండేవారు. వారికి సమాజంలో గౌరవం వుండేదని, వివావోది శుభకార్యాలు 
గాని ఆలయ ఉత్సవాలుగొని నాట్యసంగీళాలు లేనిది అనంవూర్ణములని 


269 


చదివినారు. శిల్పాల్లో పలు రకాల నాట్య భంగిమలు వాద్యాలు కన్నిస్తాయి. 
రామప్ప, పానగల్లు, పిల్హలమ్మరి, ధర్మసాగర, చేబోలు, మల్కాపురం, 
గుంటూరు శాసనాల్లో నాట్యక త్తెల, వాద్యగాండ _పస్తావనలున్నాయి. ఆలయ 
శాసనాల్లో నట్టువరాం్మడ తోబాటు నట్టువగాండ (పసక్తి కన్పిస్తుంది. మందడం 
లోని విశ్వేశ్వర దేవస్థానంలో 10 మంది ఆటగ తెలు, 16 గురు పాటగ తెలు, 
ఇద్దరు ముఖరి వాయించేవారు ఎన్మిదిమంది మార్దంగికులు , కరడా, శంఖం 
మొదలై నవి వాయించేవారు, ఆర్లురు వున్నట్లు మల్కాపుర శాసనం చెబుతున్నది. 
వీరిలో కాశ్మీర చేశీయుడొకడున్నాడు. ఈతడు బహుకా ఆంధవాద్యగాం[డుకు 
శిక్షణ ఇవ్వడానికి ఖం. ధర్మనాగర శాసనంలో జలకరండమనే 
వాద్యవి శేషం కన్పిస్తుంది. జాయప సేనాని నాట్యసంగీతశాన్త్ర (గంథాలైన నృత్త 
రత్నావళి, గీతరత్నావళి రచించినాడు. గీతరత్నావ? లభ్యం కాలేదు. ఇందులో 
నృత్యానికి గీతం ఉపాంగంగా వర్ధించినాడని విమర్శకుల ఆభిపాయం. నృత్త 
రత్నావళిలో మార్గ _ దేశీరీతులు వర్డిస్తూ దేశివిభాగంలో పేరణ, రాసకము చిందు, 
కందుకము, కోలాటము మొదలైన జానవదనృత్యాలను ' జాయవ చేర్చినాడు. 
నాట్యంతో బాటు నాటక కళకూడ [ప్రజాదరణ పొందింది. శివుని లీలలు, పల్నాటి 
వీరగాథలు నాటకాలుగా ఆడేవారని బసవ పురాణ, కీడాభిరామాలనుండి 
తెలుస్తుంది. “నటులది దోరసమ్ముదము” ఆన్న (క్రీడా భిరామవాక్యంవల్ల నాటకొ 
లాడేవారు బఐసంళొ జట్లుగా నేర డి దూర పాంతాలకు కూడ వెళ్ళి (పదర్శన 
లిస్తుండేవారని భావించవచ్చు. నాట్యళాస్త్రం అభ్యసించి కళావతులకు శ్రీమంతు 
లకు నాట్యశాన్ర్రం బోధించడం పెక్కు [బాహ్మణ కుటుంబాలకు జీవనోపాధిగా 
ఉండేది. 
వాన్లుకిల్పాలు : 

కాకతీయులు, వారి సామంతులు (సిద్ధ నిర్మాతలై నందున వాస్తు శిల్పా 
లకు పోషణ లభించింది. దేశ రషణలో దుర్గారి (పాము ఖ్యం “హెచ్చడంతో దుర్గ 
నిర్మాణం ఏరవిగా జరిగింది. ఓరుగల్లు, రాయచూరు, గోల్కొండ, రాచకొండ, 
దేవరకొండ మొదలైన దుర్గాలు నాటి నిర్మాణ కౌశల్యానికి నిదర్శనాలు, 
మూడు రవణ (శేణులతో ఓరుగల్లు దుర్భేద్యమైన కోటగా ఉండేది. మొదటిది 
పుట్టకోట. [పస్తుతం దాని శిథిలాలు కూడ కన్పించవు. రెండోది మట్టికోట, 
దాన్ని సరివేసింది కందకము; నాలుగుదిక్కు లా నాలుగు దర్వాజాలు, ఈ కోట 
ఎత్తు 20 అడుగులుండేది. మట్టికోటకు సుమారు ఫర్హాంగు దూరంలో తిరిగి 
ఆగ డ్తరాతికోట (క లుకోట). దీనిలోకూడ నాల్లువెపులా బలిష్టముడై న..ద్వారా 
లుండేవి. |పతాపచరి తనుబట్టి ఈ రాతికోటలో 77 బ్బురుజాలుండేవి. ర్ముదమ 
దేని కాలంలో రాతికోట లోపలిభాగంలో సోపొన వం కి నిర్మించినారు. రాతి 


270 


కోటలో ఐవంశా నగరానికి మధ్యగా స్వయంభూ ఆలయ శిధిలాలు, వానికి నలు 
వై పులా గంభీరములైన శిలాతోరణాలు కన్పిస్తాయి. 

కాకతీయ యుగారంభంలో జైన వగదుల ఆలయనిర్మాణం విరివిగా జరిగి 
తీర్ణంకర, శాసవాధికారిణుల | పతిమలు వెలసినాయి. జైనం శీణించడంతో 
వానిలో చాలభాగం ధషంసమయినాయి. [కమంగా శైవ వైషవాలయాల సంఖ్య 
పెరిగింది. శైవం [పబలంగా ఉన్నరోజుల్లోనే శివుని గుడిలేని ఊళ్ళో ఉండ 
రాదు అనే సంప్రదాయం ఏర్పడి వుంటుంది. (పోలుని కాలంలో అన్మకొండలో 
సిద్దేశ్వరాలయం, పద్మాషి ఆలయం; ఓరుగల్లులో స్వయంభూ, శేశవ ఆలయాలు 
నిర్మించినారు. ఎత్తైన అధిష్టానాలు, వివిధ శిల్పాలంకృతాలైన స్తంభాలు, జాలా 
లంకృళాలైన పిట్టగోడ లున్న మండపాలు, తోరణ స్తంభాలు కాకతీయ ఆలయాల 
లోని విశిష్ట లక్షణాలు. కీ.శ. 1162 లో కాకతి రుదుడు అన్మకొండలో 
నిర్మించిన వేయి స్తంభాల గుడి (రు, దేశ గరాలయం నాటి శిల్పుల వాస్తు పావీణ్యా 
నికి గీటురాయి. ఇది ర్ముదేశ్వర, వాసుదేవ, సూర్యదేవులకుద్దేశించిన “తికూటా 
లయం.” ఈ (తిహటాలయంపై విమానాలు శీధిలమైనవి, గర్భాలయ ద్వార 
బంధాలు, ముఖమండప స్తంభాలు సీడలు దేరునంతగా నిగనిగలాడుతూ లోహ 
స్త్రంభాలా అనే (భాంతిని కలిగిస్తాయి. వీనినిండా మనోహర శిల్పసంపదే. 
గణపతిదేవుని కాలంలో ఓరుగల్లు, పాలంపేట, పిల్లలమృరి, కొండప ర్తి, 
నాగుఆపాడు మొదలై నచోట్ట ఆలయాలు వెలసినాయి రామప్ప చెరువు గట్టున 
రేచర్ల రుదుడు నిర్మించిన హైలంపేట దేవాలయం కాకతీయ నిర్మాణాలకు 
మకుట పాయం. ఎత్తైన అధిష్టానంమీద నాలుగంతస్తుల విమానంతో చాల 
గంభీరమైన నిర్మాణం. రంగమంటప స్తంభాలు వివిధ శిల్పాలతో, ఇతిహాస 
గాథలతో మనోహరంగా ఉంటాయి. ఆలయ నానీకలో వివిధ భంగిమల్లోని 
చ్రీ మూర్తులు ఈ ఆలయంలోని (పత్మేకాకర్షణ. ఇది బేలూరులోని హోయసాల 
చెన్న కేశవాలయ |పభావమా అనిపిస్తుంది కాని, చాకుక్య హోయసాల శిల్పాల 
కంటే వీనిలో సున్నితమైన ఆంగ సౌష్టవం, స్తీ సహజమైన సౌకుమార్యం ఉట్టి 
పడుతుంటాయి. తోరణాలలో, విమానాలలో చాళుక్యరీతి |పభావం కన్నించి 
నప్పటికీ కాకతీయశిల్పం చాళుక్య విజయనగర శిల్పరీతుల మధ్యవ ర్రియె, సహజ 
పరిణామంలోని వై లకణ్యం (పదర్శిస్తుంది. 

కాకతీయులనాటి చితలేఖనాలు లభించలేదు. కాని, నాటి సారస్వతంలో 
చితాలను గురించిన 1 పస్తావన విశేషంగా కన్పిస్తుంది. ఆనాదిగా తెలుగు స్త్రీలు 
చి తలేఖనంలో (వవీణులని పేరుమోసినారు. (ప్రాతఃకాలంలో ముంగిటిని శుభం 
చేసీ కలాపిజల్లి రంగవల్లులు తీర్చడం ఆంధ జాతీయత లోని విశిష్ట లక్షణం, 
తెలుగు (వబఐంధాలలోని నాయికల చిత లేఖన నై పుణ్యం గురించి (వశసంలు 


2/1 


కన్పిస్తాయి. పల్నాటి కీర చక్మతను బట్టి రామ, కృష్ణావతార గాథల చితపటా 
లను నాడు ఇండ్లలో అలంకరించుకొన్నట్లు తెలుస్తుంది ఓరుగల్లులో 1500 చ్మిత 
కారుల ఇ౦డ్తు ఉన్నట్లు (పతావ చర్మిత చెబుతున్నది. పతాపరుదుని ఉంప్పుడు 
క తెయెన మాచలదేవి పత్యేకంగా చ్చితశాలను నిర్మించినట్టునూ అందు దారుకా 
వన శినలీలలు, గోపికాకృష్ణులు, తారాచందులు మొదలైన చితాలు పదర్శించి 
నట్టును (కీడాభికామంలో వుంది. “గచ్చు చేసిన చితంపుగద్దెవలక చానికారదె 
చూడరా. వై శ్యరాజ! శీల్మబహ్మాది వీరనాసీర చరిత” అనడం ద్వారా చితాలు 
గిసే పద్దతిని కూడా (క్రీడాభిరామం సూచిస్తున్నది వజలకు సర్వసాధారణమైన 
వినోదము తోలుబొమ్మల ఆటలు. వీనిని తయారుచేయడానికి సయితం చిత్ర 
లేఖన కౌశలం అవసరం. చిత లేఖంలోని ఈ సంపదాయాలే విజయ నగర 
యుగంలో లేపాక్షి మొదలై నచోట్ల వికాసాన్ని సాధించినాయి. 


కొన్ని ఉపయు క్త (గంథాలు 


1. Arudra సమ్మగ ఆంధ సాహిత్య చర్మిత. 1, 11. 

2. HanumanthaRao B.S.L. Religion in Andhra. 

3. Parabrahma Sastry The Kakatiyas. 

4. Ramarao కాకతీయ సంచిక, 

5,  Somasekbara Sarma ఆంద విజ్ఞాన సర్వస్వము. 

6. Vaidebi Social & Economic Condition 
of Eastern Deccan, 1000 - 1250 
A, D. 

7. Venkataramanaiab The early Muslim expansionin 
South India. 


8. Yazdani ed ) Early History of Deccan 


రెడ్డి - నాయకయుగము 


ఓరుగల్లు నాక్రమించి ఆ నగరానికి సుల్తాన్‌పూర్‌ అనే పేరు పెట్టి ఉల్లు 
ఖాన్‌ ఆచ్చట ముస్తిం పాలకులను నియమించినాడు. తరువాత నిరవద్యపుర, 
రాజమ హేందవర ములను ఆకమించి రాజ్‌ నగర్‌ మీదుగా ఢిల్లీకి పయనించి, 
తండి ఘీయాస్‌ ఉద్దీనును బహుశా హత్యచేసి. మొహమ్మద్‌ వీన్‌ తుగ్లక్‌ అనే 
"పేరుతో కీ శ. 1326 లో సింహాసనం ఎక్కి నాడు. రాజమ హేం! దవరం పెద్ద 
మసీదులో క్రీ.శ. 1324 నాటి ఘియాస్‌ ఉద్దీన్‌ శాసనం ఉంది. ఈ మసీదును, 
చాళుక్కయుగ వేణుగోపాలస్వామి క పడ గొట్టి నిర్మించినారు. ఏలూరు 
సమీపంలో ఘియాస్‌ నాజేలు దొరికాయి. దీన్నిబట్టి క్రీ. శ. 1324 నాటికి 
తీరాం ధం ఢిల్లీ స్మామాజ్యంలో చేరినట్లు స్పష్టమవుతుంది. అబ్దుల్దా వాసఫ్‌ రచనను 
బట్టి కీ. శ. 1328 నాటికే నెల్లూరు నుండి మావార్‌ (మధుర) వరకు ఢిల్లీ 
సా మాజ్యంలో చేరింది. మధుర, తెలంగాణాలు ఢిల్లీ సా మాజ్యంలో రెండు 
రాష్ట్రాలయినాయి జలాలుద్దీన్‌ హసన్‌షా మధుర య తెలంగాణా 
పాలన దేవరగిరి వజీరయిన మాలిక్‌ బుర్హన్‌ ఉద్దీన్‌ పరమయింది. అతనికి 
సాయంగా ఓరుగల్లులో మాలిక్‌ మక్‌ బూల్‌ నాయబ్‌ వజీరు అయినాడు. (ప్రతాప 
రుదుని కొలువులోని కన్ను అనే సేనాని ఉల్గుభాన్‌ మన్ననకు పాతుడై, ఇస్టాం 
స్వీకరించి తెలంగాణా పాలకుడై నాడని షామ్‌ని సిరాజ్‌ అసిఫ్‌ రచననుబట్టి 
తెలుస్తుంది _ప్రతాపర్ముదుని కాలంలో కటక పాలకుడయిన నాగయ గన్నయయే 
కన్ను అనీ ఆతడే ఓరుగల్లు నాయబ్‌ వజీరైన మాలిక్‌ మక్చూల్‌ అని చర్మిత 
కారుల అభ్మిపాయము. 

తురుష్క. పాలనలో ఆంధధులనేక క ష్టనష్టాలకు గురి అయినారు. పన్నుల 
భారం ఆధికమయింది. విద్వజ్ఞనుల ఆగహారాలకు న నష్టం వాటిల్లింది; ఆలయాలు 
దేవతా (ప్రతిమలు భగ్నమయినాయి అని (పోలయనాయకుని విలిసళశాసనం నుండి 
తెలుస్తున్నది. శతుదండయ్యాతల్లో, వర పరిపాలనలో. అందునా మతేతరులై న 
తురుష్కుల పాలనలో ఇట్టి వై పరీత్యాలకు ఆశ్చర్యపడవలనిన పనిలేదు. యధా 
ర్షానికి మొహమ్మద్‌ వీన్‌ తుగ్లక్‌ పరమత ద్యేషికాదు. మత సహనం [ప్రదర్శించిన 
సుల్తాను. హీందువులాతణ్ణి 'యోగి'గా బ్లాఘిం చేవారని సమకాలిక రచనలు చెప్ప 
తున్నాయి. కాని, వరిపాలనలో అతడు చేసిన (వ్రయోగాలవల్ల ఆందోళన (వ్రబలి 


273 


స్మామాజ్యం నలుమూలలా 3కు సుబాబ్లు జరీగినాయి. ఆతని మత సహన విధానం 
నిరసించి ఉలేమాలు ఎదురు తిరిగినారు, పలు రాష్ట్ర పాలకులు తుగ్గక్‌ను ధిక, 
రించినారు. క్రీ, శ. 1328 లో తగ్లక్‌ బంధువు సాగర్‌ రాష్ట్ర పాలకుడునై న న 
బహాడద్దీన్‌ స ప్రస్‌న్స్‌ తిరుగుబాటు బేసినాడు. కాని, తుగ్లక్‌ చేతిలో ఓడి పారిపోయి 
ఆనెగొంది పాలకులను శరణు జొచ్చినాడు. ఆనెగొంది పాలకులైన కంపిలి 
రాయలు, ఆతని కొడుకు రామనాథరాయలు దై ర్యసాహనా లున్న మహావీరులే 
కానీ రాజనీతిపరులై నట్లు కన్పించదు. బహాఉద్దీన్‌కు ఆశయం ఇచ్చి ఢిల్లీ 
సుల్తాన్‌తో డీకౌన్నారు. సుల్తాన్‌ తండి కొడుకులను వధించి ఆనెగొంది 
(కంపిలి) రాజ్యాన్ని ఢిల్లీ సా మాజ్యంలో కలిపి, కంపిలి రాయల బంధువులు 
కొందరిని బందీలుగా ఢిల్రీకి వంపనోడు, ఈ బందీలలో హ:ంహరబుక, రాయ 
సోదరులున్నారు. బహాషద్దీన్‌ దోరసముడం పారిపోయి, మూడో జల్హాలుని " 
శరణువేడినాడుగాని బల్లాలు “డాతజ్జి సులాన్‌కు ఆప్పగించి ఆతని సామంతు 
డయినాడు దక్షిణదేశర సమ స్తమూ డిల్లీ సుల్తాన్‌కు కిరసైగ్గింది. 

మొహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ పై దేశవ్యా ప్రమైన ఆందోళనలోని భాగంగా 
ఆంధ దేశంలో భిన్న ప్రాంతాల్లో స్యతం తర్గాజ్యస్థాపనక్రై తిరుగుబాట్లు ప్రారంభ 
మయినాయి. మన చర్మతలో కేం, దాధికారం'పై రాజకీయ స్వార్థంతో కూడిన 
తిరుగుబాట్లు _ ముఖ్యంగా చాళుక్య, కాకతీయ యుగాలలో కొల్లలుగా జరిగినట్లు 
చదివినాము. తుగ్లక్‌ వె జరిగిన తిరు! గుజాట్టను సుఫంఘచిత మైనే (పేజా ఉద్యమం 
అనీ, హంహాయు త మ మతదౌషమ్షవిధానం పై " తిరుగుబాటనీ దేశీయ చరి తకారులు 
వస్టించినారుగాని ఆ అభ్మిప్రాయాని ృక్టి బలమైన సావ్యాధారం కన్పించదు. ఈ 
తమకు నాయకులు ఆం ధదేశంలో. వేరు వేరు స్వతంత రాజ్యాలు సి సాపిం 
చడమేగాక, హిందూమతసంస. గాలుల రక్షః దృష్టితో సమైక్యంగా ముస్లింలను 
(వతిఘటించడానికి బదులు పరస్పర యుద్ధాల్లో నిమగ్నులై, బహమనీరాజ్య 
విస్తరణకు తోడ్పడి తాము బలై పోవటం శోచనీయం. 

ఆంధ దేశంలో తురుష్కాధికారం ఆంత మొందించిన నాయకుల్లో రేచర్ల 
సింగమ నాయకుడు మ్మాతం |పతాపరుదుని కొలువులోని సేనాని. ఈతడు 
దక్షిణ తెలంగాణాలో స్యతంతించి పద్మనాయక రాజ్యం స్థాపించినాడు. 
ఉత్తర తెలంగాణా, ఉత్తర తీరార్యధ్యపాంతాల్లో ముసునూరి (ప్రోలయనాయకుడు 
వన, గిరి దుర్గాలను స్థావరాలుగా చేసుకొని, యవనులతో పోరాడి తరిమివేసి, 
రేక పల్లి కరన స్వతం త రాజ్యం స్థాపించి రాడు. వేంగి (పభువు చరద 
వంశస్థుడు ఆయిన వేంగి భూపాలుడు “ పోంనాయకునితో సహకరించినట్టు 
చోడభ శ్రిరాజు పెంటపాడు శాసనం సూచిస్తున్నది. (ప్రోలనాయకుని విలస తామ 

“AC-I18 


274 


శాసనం (వతాపర్నుదుని (పన్హా విస్తున్నడిగాని ఆతడు కాకతీయులకొ ల్వులో 
ఉన్నాడనడానికి ఆధారం లేదు. నిలస శాసనంలో కాలం లేనందున (పోల 
నాయకుడు ఎప్పుడు స్వతంతించిందీ స్పష్టంగా చెప్ప లేము. 

దశ్షిణతీరాం ధంలో తిరుగుబాటు నాయకుడు (ప్రోలయ వేమారెడ్డి. కీ.శ. 
1325 నాటీ ఈతని మరల్దవరం శాసనంలో ఈతనికి వున్న మ్రేచ్చాబ్టికుంభో దృవ 
బిరుదాన్ని బట్టి నాటికే వేమారెడ్డి స్వతంతించినాడని చెప్ప వచ్చు. _పతాపర్ముదుని 
ఉద్యోగులైన కొలని రుదదేవుడు బెండపూడి అన్నయామాత్యుడు (ప్రోలయ 
వెమారెడ్డీతో సహకరించినట్లు కన్పిస్తుంది. కీ .శ. 1326 నాటి కొలని ర్ముదుని 
శాసనం “వేమారెడ్డి రాజ్యంలోని సంతమాగులూరులో ఉంది. రెడ్డిరాజుల ఆస్థాన 
క వియైన శ్రీనాథుడు బెండపూడి అన్నయ్య మంతిని “అం ధభూమండలాధ్యోశ 
సింహాసన సం, పతిష్టాపనాచార్యుడ "ని క్రీ ర్రించినాడు శ్రీనాథుడే పెదకోమటి 
వేమారెడ్డిని “ఆం్యధక్షమా మండలాఖండలుడ'ని వర్ణించినాడు. బహుళ 
శ్రీనాథుని అభీ పాయంలో రెడ్డిరాజు లే నాటికి ఆం ధాధీశ్ళరు లు. పోలయ వేమా 
రెడ్డి (వతాపరుదుని కొలు ;లోనివాడుకాదు ర్ముదమదేవి, [పతాపరుదులపై 
తిరుగువాటు చెసిన కాయస్థ నాయకుడు ఆంబదేవునితో వేమారెడ్డిగాని, అతని 
తండి ప్రోలయరెడ్డిగాని సహకరించి వుండవచ్చుననే అభి పాయం వుంది. 
కొండవీటి దండక వివలెనంటి స్థానిక చరితలు |పోలయ వేముడు ఓరుగల్లు 
వతనానికి వూర్వుమే (కీ. శ్‌ “132, స్వశంతించినాడనే అభిప్రాయానికి 
తావిస్తున్నాయి. ఓరుగల్లు పతనానంతరం అచిరకాలానికే ప్రోలయ వేముడు 
స్యతం తరాజ్యం నిర్మించటం - అంతకు పూర్వంనుండి అతడా [ప్రయత్నంలో 
ఉన్నాడనే అనుమానానికి ఆవకాశం ఇస్తున్నది. 

అదే అభిప్రాయం రాయలసీమలో విజృంభించిన ఆరవీటి వంశంయైకూడ 
కలుగుతుంది ఇచటి తిరుగుబాటుకు సోమదేవరాజు నాయకుడు. దోనేరు 
క్రోనేరునాథుని ద్విపద బాల భాగవతం, అందుగుల వెంకన్న రామరాజీయం 
ఆరవీటి వంశస్థులను గురించిన వివరాలు ఇస్తున్నాయి. సోమదేవరాజు తండి 
తాతపిన్నమరాజు, సోదరుడు కొటికంటి రాఘవుడు. వీరు కర్నూలు, శ్రీకెలం 
మధ్య భూముల న్యాక్ర మించి పొలించినారు. వీరికి మల్యాల కేంద్రం. పతావ 
ర్కుదుసి కాలంలో ఈ [ప్రాంతం చరకు వంశస్టుల పాలనలో వుంది. చెరకు 
సామంతులనుండి అరవీటి వారెప్పుడు మల్యాల న్నాకమించినారో చెప్ప టం కష్టం. 
బపహుకా |పతాపర్చుదుని చివర రోజుల్లో _ ముస్టిం దాడులవల్ల ఏర్పడిన గ. 
అవకాశంగా. తీనుకొని అరవీటివారు 'మల్యాల రాజ్యం అ; కమించి వుంటారు. తమ 
రాజ్య ఏ స్తరణపయత్నంలో తాతపిన్నమరాజు, కొలికంటి రాఘవుడు కంపిలి 
రాయలతో పోరాడినట్టు తెలుస్తుంది. క్రి.శ 1338లో కంపిలి రాజ్యంఆకమించి 


275 


సులాను ఢిల్టీకి మరలడంతో సోమదేవరాజు ఢిల్లీని ధిక్కరించి, తీవ పోరాటం 
సాగించినాడు. సుల్తానుకు విధేయులై న నడ బాలనాయక, గంగినాయక, గుజ్జల 
వీరినీడు, గౌరారెడ్డి మొదలై న హిందూ సామంతులు కూటమిగా ఏర్పడి 
సోమదేవరాజును (వతిఘటించినారు. గంగినేనికొండదగ్గర ఈ కూటమి నోడించి 
విచ్చిన్నంచేసి సోమదేవరాజు మొసలిమజుగు, సాతానికోట, కందనవోలు, కల్వ 
కొండ, రాచూరు, ఏతగిరి మొదలైన దుర్గాల నాక్షమించినాడు. మణిజిల్లకోట 
నేలే మన్నె నాయకుడు గోసంగిని వధించి ఆ దుర్గం పట్టుకున్నాడు. 
ఆనెగొందిలోని సుల్తాన్‌ (ప్రతినిధి మాళిక్‌ నెబి సోమదేవరాజు నెదరించి 6000 
గృురాలతో పట్టుబడి శరణు వేడి పాణాలు దకి_ంచుకున్నాడు. ఇట్టి పరిస్థితుల 
పోత్సావాంతో మూడో బల్లాలుడు న్వాతం త్యం |పకటించి కంపీలిరాజ్యంపె 
దాడులు చేయసాగినాడు. కంపిలి రాజ్యంలో ముస్టిం అధికారం ఇంచుమించు 
ఆ స్తమించింది. 

సుల్తానుకు కంపిలి తిరుగుబాటు వర్తమానం అందింది. మంతిమండలి 
సలహా |పకారం కంపిలికి స్థానికులై న వారనే ఆరాజ్యపాలకులుగా పంపడం 
ఉత్తమమని హకహర.బుక్కరాయ సోదరులను జంధవిముక్తులుగా చేసి వారికి 
సైన్యాన్నిచ్చి సుల్తాను పంపీనాడు. వీరు బల్లాలునితోను ఆరవీటి నాయకులతోను 
పోరాటం సాగించినారు. [కీ శ. 1335 పహంతంలో ఆ సోదరులకు ఆనెగొంది 
(కుంజరకోన) స్వాదీనమయింది. నెల్లూరు మొదలు చందగిరివరకు వారి పాలన 
కిందికి వచ్చింది. ఈ విజయపరంపర లతో హరిహర, బుక్క రాయల సోదరులకు 


సుతం త రాజ్యస్థావనాకాంశ్ష కలగడం సహజం, అందుకై ఆ సోదరులు కృషి 
(పార ంలించినారు” 


ఈలోగా రేక పల్టిలో ముసునూరు (పోలయ మరజించి,కాయప నాయకుడు 
రాజై నాడు. ముస్త్రిం చరి తకారులితజ్జి కృష్ణానాయక్‌, కాన్యానాయక్‌ , కాన్యా 
పాయక్‌, కానా నాయండ్‌, కాబా నాయండ్‌ అనే పేర్ణతో వ్యవహరించడమే 
కాకుండ |పతాపర్నుదుని కుమారుడని వర్ణించినారు. కాపయ సాహసోత్సాహ 
లున్న వీరుడు. ఓరుగల్లు పునర్మాకమణయే ఆతని లవ్యం. దక్షిణాది హిందూ 
(పభువులంద రితో.ముఖ్యంగా బల్హాలునితో చేర ఓరుగల్లు, దోరసము[దం, కంపిలి 
రాజ్యాలను ముస్టిం అధికారం నుండి విముక్తి చేయటానికి సుసంఘటిత | పణాళిక 
తయారుచేసినాడని సెఃస్టా కథం. కాని, సెరిస్టా వృతాంకాన్ని బలపరిచే 
విశ్వాసయోగ్యమైన సావ్యం కన్పించదు. దాక్షిణాత్య హిందూరాజులందరు ఒకే 
సారి ఢిల్లీ నుండి స్వతంతులయినందున ఆదొక (పణాశిక |పకారం జరిగిందని 
ముస్ట్రిం చరి తకారులు భావించి వురడవచ్చు. 


276 


దాషిణాత్య హిందూరాజులను మరింతగా (పోత్సహించినది మధుర వజీర్రైన 
సయ్యద్‌ జలాల్‌ ఊద్దీన్‌ తిరుగుబాటు. దేశంలోని అలజడులు, సుల్తాన్‌ నిస్స 
హాయత గమనించి ట్‌ ఉద్దీన్‌ (కీ శ. 1335 లో స్వాతంత్య ౦ పకటించు 
కున్నాడు. ఆతజ్జి శిక్షించడానికై క "సెన న్యంతో ఓరుగల్లువరకు నడచి 
నాడు. దురదృష్టవశాత్తు ఓరుగల్లులో పేగ్‌' వ్యాధివల్ల ఢిల్లీ సైన్య ౦లో చాల 
మంది మరణించినారు. సులాన్‌కు గూడ వ్యాధి సోకినట్టు ఇస్‌ (వాసీనాడు, 
గత్యంతరంలేక మాబార్‌ డండయాతను విరమించి సుల్తాన్‌ దౌలతాబాద్‌ చేరి 
అచట చికిత._పొంది ఢిల్లీకి మరలి కాడు. దీనితో సుల్తాన్‌. బలహీనత తేటశెల్ల 
మయింది. ఇదే ఆదనని కాపయ నాయకుడు దండె శ్రీ, మాలిక్‌ మకొళూలున 
పారదోలి, ఓరుగల్లును ఆక మించినాడు. ఓరుగల్లు కోట బురుజులపె స్యతం 
తాగధపతాకం తరిగి (తిష్టితమయింది. ఆదే సమయంలో ఆనెగొందిలో హరి 
హరుడు స్వ్యతం, తించినాడు  తీరాంధంలో |పోలయ వేమారెడ్డి న్వతం తంగా 
తన రాజ్యవి స్త నరణ చేసుకుంటున్నా డు. యావదారి ధ దేశంలో ముసిం అధికారం 
అస్తమించింది భారతదేశంలో మరి ఏ ఇతర పాంతంలోను తురుష్కుల 
అధికారం ఇంత త్వరలో (కీ శ. 1323. 1336) అంతరించలే దనడం ఆతి 
శయో కి కాదు. 

అంధులు స్వతంతులయినారు. కాని, కాకతీయులు వారికి | పసాదించిన 
రాజకీయ ఐక్యం నళించింది. కాకతీయ సామాజ్య శిధిలాలనుండి నాల్గు స్వతం_ త 
రాజ్యాలు ఉద్భవించినాయి. కంపిలి (విజయనగర ), రెడ్డి, పేలవు, నాయక 
రాశ్యాలుగా విడిపోవడంతో ఆంధ జాతీయత తిరిగి విచ్చిన్న మయింది. ఈ రాజ 
వంశాల్లో వర్ణాభిమానము మితిమీరి ఆంధడేశాన్ని పరస్పరయుద్దాలో ముంచెత్తి 
నాయి నాయకులు _ వెలమలు, వెలమలు _ రెడ్లు సోరాడుకొ నుచు ఒకరి 
తరువాత ఒకరు బహమనీల సామాజ్య కాంక్షకు బలియై, తెలంగాణమును వారికి 
కట్టబెట్టినారు. వీరందరూ బత. వ్యవహరించినచో బహమనీరాజ్యం 
అచిరకాలంలోనే అంతరించి ఆంధుల చరిత, భారత చరిత మరోవిధంగా 
రూపొందివుండేది. 


ముసునూరి నాయకులు 


ముసునూరి వంశ చర్మితకు (ప్రోలయ నాయకుని విలస త్మామశాసనం, 
కాపయ పోలవరం శాసనాలు ముఖ్య ఆదారాలు. చోడభ కిరాజు పెంటపాడు 
శాసనం, అనితల్లి కలువచేరు శాసనాలుకూడ పోలయ, "కొపయలను (వస్తా 
విస్తున్నాయి. ఆనితల్ల రాజమహేం[దవర రెడ్డిరాజ్యూన్ని పాలించిన వీరభ దా 
రెడ్డి రాజి. ఈ శాసనం శ్రీశ. 1425 నాటిది. అయితే, మరి ఏ రెడ్డిరాజుల 
శాసనాల్లోనూ ముసునూరి (వస్తావన కన్పించదు. ఈ, భాసనా లనుండి ముసునూరి 


277 


వంశోత్పత్తిని గుించిగాని, (పోలయ కాపయలను “రించిన వివరాలుగాసీ 
సమ్మగంగా లభించడంలేదు. 

ముసునూరు ఆనే గామం కృష్ణాజిల్లాలో ఒకటి, నెల్లూరుజిల్లాలో మరొకటి 
ఉన్నాయి. కృష్ణాజిల్లా వుయ్యూరు నమీవంలోని ముసునూరులో కోటగోడల 
శిథిలాలు నేటికీ కన్పిస్తాయి. కమ్మవారిలో ముసునూరివారున్నారు. ముసునూరు 
నాయకుల స్వాతం తృపోరాట రంగస్థలం కృష్ణాజిల్లా సమిమంలో ఉన్నందున 
ఆండలి ముసునూరే వారి జన్మస్థలం ఆయివుండవచ్చును 
(పోలయ క 

ముసునూరి వారు వరా యల, (ప్రోలయ తండి పోతినాయకుడు. 
ఆతనికి దేవ, కామ, రాజనాయకులనే పినతం డులున్నా రు (ప్రోలయ జీవిత 
లోని తొలి దశలను గురించిన వర్తమానం లభించడంలేదు. ఓరుగల్లు కరన 
నంతరం యవనాకాంతమైన ఆంధ దేశంలో చెలరేగిన అసంతృ ప్రి అవకాశంగా 
తీసుకొని భదాచల (ప్రాంత మన గ్రభూముల్లోని గిరి వన దుర్గాలిను స్థావరంగా 
ఏర్పరచుకొని తురుష్క, లతో పోరాడినాడు. ఈ పోరాటంలో" (పోలయేకు వేంగి 
పాలకుడైన వేంగభూ పాలుడు, తన పినతం్యడి కొడుకు కాపయ నాయకుడు 
తోడై నారు. ఐహుశ [ప్రోలయ వేమారెడ్డికూడ సవాకరించివుంటాడు. తురుష్క. 
లతో యుద్దాలు చేసి వారిని (పారదోలి గోదావరి పాంతంలో మాల్యవంత (పర్వత 
సమీపంలోని రేక పల్లి రాజధానిగా స్వతర్యతరాజ్యం స్థాపించినాడు. 

(పోలయ నాయకుడు తురుష్క దాడుల్లో నష్టమైన ఆ[గహారాలతో బాటు 
వైదికధర్మాన్ని పునరుద్దరించినాడు ఆమలాపురం తాలూకాలోని విలస్మగామాన్ని 
భారద్వాజ గో(తుడై న “అన్న యకుమారుడు వెన్నయకు చంద గహణకాలంలో 
దానం చేసినాడు. ఈ కాసనంలో శేదీ లేదు. కాని, (కీ, శ, 1330 (ప్రాంతంలోని 
దయివుండవచ్చు. [పోలయ ఎప్పుడు గతించిందీ స్పష్టంగా చెప్పలేము. 


కాపయనాయకుడు : 

(పోలయ మరణానంతరం కాపయ రేకపల్లి సింహాసనం ఆధిష్టించి 
స్వాతణ్యత్య సం గామంలో ఆతనిలవ్యసిద్ధికై కృషి చే చేసీనాడు. ఈతని “1న. రం, 
పిల్లలమ్మరి, గణ పేశ్వర శాసనాలసుండి, వెలుగోటివారి వంళావళినుండి, ఫెఃస్టా 
మొదలైన ముస్టించర్మితకారుల రచనలశుండి కావయచర్శిత తెలుస్తున్నది. పెన 
వివరించినట్టు గ్ర శ. 1336లో కాపయ & ఓరుగల్లును అక్రమించినాడు. ఆంధ 
దేశాదీశ్యరో, ఆంధ నుర్మతాణ అనే బిరుదులతో” కాసనా లాతణ్ఞి వ్యవహరిస్తు 
న్నాయి. ఆతని తల్లి కలువచేరు శాసనం “ఆధ ంచో త్రరస వ్షతిరాయక సంసేవ్య 
మాన పదపద్మః శ నాయకఃొ అంటే. కాకతీయులనాటి నాయకులందరు 
కాపయను నేవించినట్టు వర్ణిస్తున్న ది. ఇది ఆరిశయో క్రి. కలువచేరు శాననం 


278 


నహాయించి (పోలయవేమారెడ్డి కానయతో సహకరించినాడనడానికిగాని, ఆతని 
అధిపత్యం ఆంగీక రించెకడానికిగాసి వేడే సాక్షం లేదు. ఇక రేచర్హ సింగమ 
నాయుడు యుద్ధంలో కావయ నోడించినాడని వెలు గోటివారి వంశావళినుండి తెలు 
స్తున్నది. కాని, గణ పేశ్వర శాసనం (కీ శ 1346) లోని *అనుమనగంటిపుర 
వరారీశర” అనే బిరుదం కాపయ తిరిగి పద్మనాయకుల పై ఆధిపత్యం సాధించి 
నట్టు సూచిస్తుందని చర్మితకారుల అభ్మిపాయం. ఏమైనా- ఉత్తర తెలంగాణము, 
కృష్ణానది పర్యంతం ఉత్తర తీరారధము కానయ అధికారాన్ని స్పష్టంగా 
గుర్తించినట్టు చెప: వచ్చును, 
రాజ్యానికి నాడున్న (వమాదాలను మనసులోనుంచుకొని ఓరుగల్లుకోటను 
బలపరచి కాపయ కట్టుదిట్టమైన పరిపాలన నేర్వరచడానికి [వయత్నించినాడు. 
విశ్యాసప్మాతులు, బరధువులునై. నవారిని రాజ్యం వివిధ (పాంతాల్లో రాజ్మపతి 
నిధులగా నియమించినాడు. ఉ త్రరారధంలో అతని పినతండి "'రాజానాయని 
కొడుకు అనపోతానాయడు పాలకుడయినాడు. అనపోశుకు కొంతకాలం 
తొాయ్యేరు, అనంతరం రాజమహేందవరమూ రాజధానులు. అందుచే నీతడు 
తొయ్యేటి ఆనపోతానీడు అని (పసిద్దికెక్కినాడు. గురిజాల చెలుంగునృపుని 
కొడుకు ముప్పభూపాలుడు సబ్బినాటి రాజ పతినిధి, ఇతనికి రామగిరి (కరీం 
నగర్‌) రాజధాని, ముప్పభూపాలుడు మడికి నీంగనక విని పోషించినాడు. సింగన 
తొయ్యేటి ఆనపోతు మంతియైన అయ్యలామాత్యుని కుమారుడు. కాపయ 
కోరుకొండ దుర్గాన్ని నిర్మించి, అందు కూనయనాయకుని రాజపతినిధిగా నియ 
మించినాడు. "కూనయకొడుకు ముస్పీడినాయకునకు కాపయ తన మేనకోడలి 
నిచ్చి పెండ్లి చేసి బంధుత్వం చేసినాడు. [క్రమంగా ఉత్తర తీరాంధంలో 
రాజకీయాలకు కోరుకొండ బలమైన కేం దమయింది. 
కాపయ తన రాజ్యాన్ని పదిలపరచుకొంటున్న సమయంలో దక్షిణ 
దేశంలో మరొక రాజకీయ వివ్షవం జరిగింది. మొహమ్మద్‌బీన్‌ తుగ్గక్‌ చర్యలను 
అనుమానించి దక్కన్‌లోని సైన్యాధిపతులు జాఫర్‌ఖాన్‌ అనే హసన్‌గంగూ 
నాయకత్వంలో తిరుగుబాటు చేసినారు. ఈ తిరుగుభాటుపట్ట కావయ ఆస క్రి 
వహించి పదిహేను వందల అశ్వ దళాన్ని హసన్‌కు సాయంగా పంపినట్టు 
సెరిష్టా వాసీనాడు. ఇదే నిజమయితే ఇది దూరదృష్టిలేని చర్య అని చెప్పక' 
తప్పదు. కొత్త మున్థిం రాజ్యం ఢిల్లీ స్మామాజ్యం నుండి కాపుదలగా ఉండగలదని 
కావయ ఆశించివుండవచ్చు. కాని, తన రాజ్య సమీపంలో స్వతంత తురుష్క 
రాజ్యావతరణను [పోత్సహించడంలోని అనౌచిక్యాన్ని కావయ గు ర్రించకపోవడం 
శోచనీయం. అచిరకాలంలోనే ఈ అనౌచిత్యం రుజువయింది. అల్హాఉద్దీన్‌ 
ఐహమన్‌షా అనే బిగుదంతో క్రీ. శ. 1341లో హసన్‌ గంగూ గుల్బర్గా 


279 


రాజధానిగా బహమనీ రాజ్యం న్థాపీంచినాడు. బహమనీ సుల్తానులకు దక్షిణా 
పథంలో ఇస్తాం అధికార వ స్తరణయే లక్షం అయింది. అందుచే కావయపట్ల 
కృతఘ్నతతో హసన్‌ గంగూ, బహుశా [కీ ₹ 1350 (పౌంతంలో ఓరు 
గల్లును జయించడానికై సికందర్‌ఖాన్‌ సేరానెని వంపినాడు. కాపయ &డి 
పోయి కౌలస్‌ దుర్గాన్ని (నిజామాబాద్‌ జిల్లా) ఆపారమైన ధరాసులను కొన్ని 
యేనుగులను సమర్పించి సంధి ఉసుకౌన్నాడు. ఆంధదేశంలో వళ్చిమోత్రర 
(ప్రాంత భాగాలు బహమనీ రాజ్యంలో చేరినాయి. తిరిగి క్రీ. శ. 1356 లో అల్లా 
ఉద్దీన్‌ ఆంధదేశం'పై దండెత్రినాడు. ఈ దండయ్యాత ఆశయం ఓరుగల్లును 
సామంత రాజ్యంగా చేసి పతి సంపత్సరం కప్పం వసూలు చేయడమని "ఫెరిష్టా 
రచన సూచిస్తున్నది. కాని ఈ దండయ్య్మాత తెలంగాణాకు మ్మాతమే పరిమితం 
కాలేదు. ఆల్లాఊద్దీన్‌ కృష్టా తీరంలోని ధాన్యకటకంవరకూ నడచి, ఆమరేశ్వరా 
లయాన్ని దోచుకున్నట్లు రెడ్డిరాజుల శాసనాలనుండి తెలుస్తున్నది, కాపయ ఓడి 
పోయి భువనగిరి దుర్గాన్ని బహమనీ సులానుకిచ్చి సంధి చేసుకున్నాడు. 
అల్లాఉద్దీన్‌ దాడులతో ఓరుగల్లు, విజయనగరాలు బహమనీ రాజ్యం 
వల్ల తమ “కేర్పడినపమాదం గు ర్రించి, ఆ రాజ్య వీధ్యంసనానికి కలిసి పయ 
త్నించడానికి నిర్ణయించినాయి, బహమనీల బంగారు నాణేలను సాధ్యమైనంత 
వరకు సం్గగహించి కరిగించవలసిందిగా హిందూరాజులు తమ (వజలకు 
నూ చించినట్టును. బహమని సుల్తానులకుద్దేసించిన గరాలను అరబ్బు వర్తకుల 
నుండి హిందూరాజులు సంగహీస్తున్న ట్లు సెరిష్టా (వానీనాడు. ఈ చర్యలవల్ల 
బవామని ఆర్థిక విధానానికి, సైనిక బలానికి "పెద్ద న్టం వాటిల్లేది. దీనికితోడు 
బుక్కరాయ కొపయ నాయకులు కలసి తమ రాజ్యాలనుండి 'ఆల్లాడిద్దీన్‌ ఆక 
మించిన [పాంతాలను తిరిగి ఇవ్వవలసీందని, లేనిపక్షంలో ఢిల్లీ సులానుతో 
తాముచేరగలమని మహమ్మద్‌షాను బెదరిస్తూ రాయబారం" పంపినారు 
సుల్తాన్‌ వారే తనకు కవ్పం చెల్లించవలసిందిగా ఎదురు రాయబారం 
వంపినాడు సుల్తాన్‌ కోరికకు ఆగహించి కాపయ తన కుమారుడై న వినాయక 
దేవుని బహమనీ | రాజ్యంపై దండెత్త పంపినాడు. అతనికి హైయంగా బుక్క 
రాయలనుండి ఇరవై వేల ఆశ దళం వచ్చి చేరింది. కాని, బహమనీ సేనాని 
బహదూర్‌ ఖాన్‌ చేతిలో ఓడి వినాయక దేవుడు తన రాజధాని వెలుంపుట్టన్‌ కోటలో 
తల దాచుకున్నాడు. మహమ్మద్‌షా విజయనగర రాజ్యంపై దండెత్తి విజేతయై 
గుల్చర్గాకు మరలినాడు. బహదూర్‌ ఖాన్‌ ఓరుగల్లును ముట్టడింపగా కాపయ 
ఆతనికి ధనమూ గురాలూ, ఏనుగులు సమః “ంచి సంది చేసుకున్నాడు. 
వెలుంపుట్టన్‌లో వినాయక దేవుడు అరణ్బు గురాలను ఆటకాయించడం 
మానలేదు డి. శ, 1362 లో ఆరబ్బు వర్తకుల పిర్యాదుపై మవామ్మ వ్‌ షా 


280 


దండెత్తి వినాయక దేవుని ఓడించి పట్టుకొని చాలా దారుణమైన మరణానికి గురి 
చేసినాడు. వినాయక దేవుని కోశాగారము, రాజ్యము దోపిడికి గురి అయినాయి. 
కొని, మార్గమధ్యంలో ఆ|గహావేశులై న (పజలు సుల్తానుకు ఆపార నష్టాన్ని కలి 
గించినట్లు ఫెరిష్టా (వాసీనాడు. [ 

కొడుకు మరణం కాపయను కుంగదీసింది. బహమనీ సుల్తానును 
స్యయంగా జయించడం అసాధ్యమనే ఆధై ర్యంతో కాపయ ఢిల్తీను ల్రాన్‌ ఫిరోజ్‌షా 
తుగ్లక్‌ సహాయం జర్థించినాడు. ముస్లింలతో యుద్దంచేస్తున్న కాపర్ణకు సహాయం 
చేయడం ఫిరోజ్‌ అభిప్రాయంలో ధర్మ విరుద్ధం. ఆందుచే కాపయ కాతడు 
సహాయం నిరాకరించినాడు. కాపయ ప్రయత్నాలను చారులద్వారా మహమ్మద్‌ 
షాకు అంది, ఓరుగల్లును నిర్మూ లించడాని కాతడు నిర్ణయించి విసృత bE 
త్నాలు చేసినాడు. ఆడాం హుమాయూన్‌ సేనానిని గోల్కొాండపైనా, స ఫ్‌దర్‌ 
ఖాన్‌ సేనానిని ఓరుగల్లు పెకి వంపి, సుల్తాన్‌ వారిని అనుసరించినాడు. విజయ 
నగరం నుండి కావయకు సహాయం ఆందలేదు. కాపయ ఓడిపోయినాడు. బవ 
దూర్‌ ఖాన్‌ మధ్యవ ర్రిత్వంతో 1364.65 లో సంధి జరిగింది. గోల్కొండ 
దుర్గంతోసహా ఆ పరిసర పాంతాన్ని, 100 ఏనుగులు, 250 గురాలు, 33 లక్షల 
రూపాయలు యుద్దనష్టపరివారంగా కాపయ చెల్లించినాడు. ఉభయ రాజ్యాల 
మధ్య గోల్కొండ సరిహద్దుగా నిర్ణయం జరిగిందీ. ఈ సంధి షరతులను ఉభయ 
వంకాల్లో ముందుతరాలవారు సుకం గౌరవించే ఒప్పందం జరిగింది. ఆనంతరం 
వ(జవై డూర్యాలు పొదిగిన సింహాసనాన్ని మహమ్మద్‌షాకు కాపయ బఐవూక 
రించినాడు. ఈ సింహాసనం మొహమ్మద్‌ టేన్‌ తుగ్గక్‌కు ఉద్దేశించినదని "ఫెష్టారి 
(వాసీనాడు. 

బహుమనీలతోటి యుద్దాలలో పరాజయాలు కాపయ అధికార పతిష్టలకు 
ళంగం కలిగించినాయి. తీరార్యధంలో అతని ఆధికారం అస్తమించినది. పీఠా 
పురంలో కొప్పుల నాయకులు స్వతంతించినారు. బెజవాడ (క్రీ.శ. 1267), 
దోనేపూడి (క్రీశ. 1337), సింహాచలం శాసనాలనుండి కొప్పుల వంశచరిత 
తెలుస్తుంది. బెజవాడ శాసనంలోని నారెబోయ, నాగబోయ అనే పేర్ణనుబట్టి పీరు 
మొదట్లో బోయనాయకులయివుంటారు. బహుళా కాక తీయపాలనాంతేంలో క్ర ఎప్లా 
తీరం నుండి పిఠాపురానికి వచ్చి సామంతులయినారు. కాటయ, ప్రోలయ, ఆతని 
కొడుకులు నామయ, కొవ్వులయ్య, కొప్పులయ్య కొడుకు |పోలయలను కాన 
నాలు పేర్కొంటున్నాయి. వీరిలో నామయ సుపసిద్దుడు (కీ.శ. 1337). ఆతని 
అనంతరం కొప్పుల వంశంలో ఆంతఃకలహాలు చెలరేగినాయి (క్రీ.శ. 1353లో 
జరిగిన కళింగగంగ దండయా[త వీరి అధికారానికి నష్టం కలిగించి వుంటుంది, 
అయితే, పంచధారల యుద్ధంలో చోడభ క్రిరాజా గణపతిని ఓడించి, కొవ్పులపతిని 


281 


సింవాసనస్థని చేసినట్టు భ క్తిరాజు కొడుకు అన్న దేవచోడుని రాజమహేందవర 
శాసనం చెబుతున్న ది, ఆనంతరం కొప్పుల వంశచరి త స్పష్టంగా లేదు 

రాజమహేంద్రవరంలో తొయ్యేటి ఆనవోతనాయడు మరణించడంతో 
(క శ. 1356) ఆ రాజ్యం కోరుకొండ రాజ్యంలో చేరింది. కోరుకొండనేలే మంచి 
కొండ వంశస్థులు చాల | పాచీనులవలె కన్పిస్తారు. మంచికొండ కూనయ నాయ 
కుడు ముసునూరు |పోలయకు సమకాలికుడు. ఆతని కొడుకులు ముమ్మడి, 
సింగన్న, గన్నయనాయకులు, ముమ్మడి కోరుకొండ శిలాశాసనం. శ్రీరంగం 
శాసనం ( కశ 1350), సింగన అక్క లవూండి తా|మకాసనాలు (కీ.శ. 1368) 
వీరిచర్మితకు ముఖ్య ఆధారాలు. ముమ్మడి నాయకుడు ముసునూరి కాపయకు 
బంధువే అయినా పానార, కోన, కురవాట, చెంగర మొదలుగా “గోదావరీ 
ముఖయతీర ముపాంత” దేశాన్ని జయించి స్వతం, తి ంచినట్లు కనిపిస్తుంది. 
|కీ.శ. 1353 లో కృష్ణాతీరం వరకు పురోగమించిన గంగదండయా[త మంచి 
కొండవారి అధికారానికి భంగం వాటించింది. ఆనంతరం కీ.శ. 1356 లో కొండ 
వీటి అనవోతారెడ్డి కళింగ దండయ్యాత జరిపినట్టాతని దాజురామ శాసనం నుండి 
తెలుస్తుంది. మంచికొండవారు రెడ్డ సామంతులై నారు. ఉత్తర తీరాంధంలో 
రెడ్డ అధికారం నెలకొన్నది. 

తీరాంధం కాపయ చేయిజారిపోయే సమయంలోనే తెలంగాణంలో రేచర్ల 
సింగమ విజృంభించినాడు. ఆతజ్జి అదుపులో వుంచటానికి కాపయ చేసిన [పయ 
త్నాలు ఫలించలేదు. బవామసీలతోటి యుద్దాల్లో కావయతో సహకరించటానికి 
బదులు వెలమల అనంతర చర్వితనుబట్టి మస బహమనీలపట్లనే అభిమానం 
వహించినట్లు కన్పిస్తుంది. కాపయ ' యుద్ధాల్లో మునిగియుండగా సింగమ 
కృష్ణానది పర్యంతం రాజ్యాన్ని వి స్తరింప జేయడ మే గాక కృష్టా తుంగభ|[దా 
ఆంత ర్వేదిలోని (పాంతాలను సయితం ఆక్ర్షమించినాడు. చివరకు సింగమ 
నాయకుడు జల్రిపల్లి రాజులళోటి యుదంలో హతుడయి, ఆతని కొడుకు అన 
వోతానీడు రాజయినాడు. సింగమ మరణంలో కాపయకు జోక్యం ఉన్నదని ఆన 
వోతు అనుమానించినట్టు కన్పిస్తుంది. _ అనవోతు ఆమనగల్లు నుండి రాజధానిని 
బలిష్టదుర్గమైన రాజుకొండకు మార్చి, కాపయపై దండె త్రినాడు. ఓరుగల్లు 
సమీపంలోని దీమవరంచెంత భయంకరమైన యుద్దం జరిగింది (కీ శ. 1366). 
కాపషయనాయకుడు ఓడి మరణించినాడు, ఓరుగల్లు, భువనగిరి మొదలై న దుర్గాలు 
పద్మనాయకుల వశమయినాయి. మునుసూరువంశం అంతరించింది. ఆం ధనగరి 
యైన ఓరుగల్లు రాజకీయ [పాముఖ్యం కోల్పోయింది. 


202 


పద్మనాయకులు 


వెలమలకే a SR వ్యవహారము. విష్ణుపాదం పద్మనుండి 
జన్మించినందున వీరికీ పేరు వచ్చిందని ఒక అభ్మిపాయం. కాని, భూదులందరు 
వివ్దుపాద పద్మోద్భవులే గదా! పలనాటి |బహ్మన్న సాంఘిక సంస్కరణల 
ఫలితంగా వీరు ఏర్పడినారనే సూచనలో సయితం సత్యం కన్పించదు. పద్మ 
నాయకులలో పదిహేడు గో తాల వారున్నారు. రాజుకొండ, దేవరకొండనేలిన 
వారిది రేచర్ల గోతం. పల్నాటి వీర చర్మితలో వెలమల (పసక్తి ఎక్కువగా 
కన్నిస్తుంది. [బహ్మన్నది సయితం రేచర్ల గోతమే. పద్మనాయకులు కాకతీయా 
స్థానంలో ప్రాబల్యం వహించిన కాలంలో ఓరుగల్లులో పల్నాటి వీరగాథలకు 
జనాదరణ ఉన న్నట్టు, ఫ్‌ స్నా జీవితగాథ అను చితాలుగా గోడల పె |వాసుకొనే 
వారని [క్రీడాభిరామం పేర్కొంటున్నది. పలనాటి యుద్దానంతరం వెలమలు 
ఆమనగల్లు, పిల్టలమ్మరి. ఓరుగల్లు (పాంతాలకు వలసపో యి, కాకతీయుల 
[ప్రాపకం సంపాదించి బలపడినార్‌ని చెప్పవచ్చు. అయితే, వెలమల చర్మితకు 
ఆధారమైన “*వెలుగోటివారి వంశావళి'లో చెవిరెడ్డి నామాంతరం ఉన్న భేతాళ 
నాయకుడు వెలమల మూలపురుషుడని వుంది. వెలమల్లో “రెడ్డి! వదం ధరించిన 
వారలేరు. కాని, పిల్లలమరి9 పాలించిన రెడ్డి సామంశతులలో చెవిరెడ్డి (పసిద్దుడు. 
వీరిదికూడ రేచర్హ గోోతమే. అందుచే “వెలుగోటి*వారి వంళావ€ రచయిత పొర 
బాటున భేతాళనోయకుడే చె విరెడ్డి అని రచించి వుండవచ్చు. భేతాళనాయకుడే 
పలనాటి | బహ్మనాయుడనే అభి పాయం కూడ ఉంది. 

శాసనాల్లో పద్మనాయక చరిత దాచానాయనితో పారంభిస్తున్న ది. 
గణపతి దేవుని” కాలంలో దామ, రద, (పసాదాదిత్యనాయకులు (పసిద్దు 
లయినారు. రుదమదేవి కాలంలో జరిగిన తిరుగుబాటుల నణచి పేసాదాదిత్యుడు 
“కాకతిరాయ రాజ్య స్థావనాచార్య” “రాయపీతామహాంక” బిరుదములు పొంది 
నట్టు వెలుగోటివారి వంకావ? చెబుతున్నది. |[పసాదాదిత్యుని సోదర కుమారుడు 
వెన్నయ తెలంగాణంపై దండెత్తిన తురుష్క సైన్యంపై విజయం సాధించి 
నాడట. [పతాపర్నుదుని ఆస్థానంలో ఎరదాచానాయుడు, ఆతని కొడుకు సీంగమ 
నాయుడు (పసిద్ద సేనావతులు, దాచానాయునికి “పంచ పాండ్య దళ విభాళి 
బీరుదం వుంది. (వతాపర్ముదుడు పాండ్యుల్ణ'పై జరిపిన దండయ్యాతలో నీతడు 
(వముఖ పాత వహించినాడు. ఈ బిరుదాన్ని పద్మనాయకులు వంశ పరంపరా 
ధరించినారు. సింగమనాయుడు కూడ |పతాపరుదుడు నిర్యహించిన అనేక 
యుద్ధాల్లో ముఖ్యంగా కాంచీ కంపిల రాజ్యాల పె దాడుల్లో పాల్గొని మెప్పించి 
అతన అశీరి (ఎనభయి న నాల్గు) న వరాలను (కల్ల అశీతినరాల సింగమనాయుడని 
(వసీద్ధికెక్కినాడు, 


283 


సింగమనాయుడు 

ఓరుగల్లు పతనానంతరం (క్రీశ. 1323) సింగమ నాయని చర్మిత 
స్పష్టంగా లేదు. తురుష్కలపై జరిపిన దేశ విముక్తి పోరాటంలో ముసునూరి 
పోలయతో నితడు సహాకరించినాడని చర్మితకారులు ముక్త కంఠంతో 
(వాస్తున్నారు. ఆందుకు స్పష్టమైన సాచ్యుం లేదు. ఆమనగల్లు, పిల్లలమర్రి 
(పాంతాల్లో బలపడి, స్యతం|త రాజ్యస్థాపనకు మొదటినుండి సింగమనీడు 
పయత్నించినాడని చెప్పవచ్చు. (పోలయి్‌ మరణానంతరం కాపయ సింహాసనం 
ఎక్కడంతో సీంగమనీడు బహిరంగంగా విజృంభించినాడు. కాపయనాయకుని మై 
యుద్ధంలో సింగమనీడు గెలిచినట్లు వెలుగోటివారి వంశావళి మ ఈ 
యుద్దం ఎప్పుడు. ఎక్కడ జరీగిందో చెప్పలేము. కాపయ ఇష్ట భృత్యుడై న 
ఎరపోతులెంక [కీశ. 1357లో పిల్లలము 8లో పాలిస్తున్నట్లు ఉన్న శాసనం 
(పకారం సింగమనీడు నాటికి కావయ ఆధిపత్యం ఆంగీకరీరచి నట్లు స్పష్టమవు 
తున్నది. కాపయ బహమనీలతో పోరాటం సాగిస్తున్న సమయంలో సింగమనీడు 
విజృంభించి, కృష్ణా తుంగభ్యదానదుల అంతర్వేదిని, ఏలేశ్వరాన్ని ఆక్రమించి 
తన రాజ్యం విస్తరింపజేసినాడు. ఇదే కాలంలో సింగమనీడు స్యతంతించినాడని 
కూడా చెప్పవచ్చు. ఈ రాజ్య విస్తరణ సందర్భంలోనే జల్రిపలి పాలకులైన 
సోమవంళ కడ తియులతో సింగమసీనికి యుద్దం సంభవించింది. 'వద్మనాయకు 
లకు బద్దవిరోధులై. న రెడ్డు జల్లిపల్లివారికి సవాయంగా నిలిచినారు. సింగమనీని 
విజృంభణ నరికట్టడానిక్‌ (వయత్నిసున్న కాపయ నుండి కూడ జర్లీ పల్టికి 
[(పోత్సాహం లభించి వుంటుంది. సింగమనీని బావమరిదియైన చింతపల్లి సింగమను 
సోమవంశీయులు బంధించడంతో సింగమనీడు జల్టివల్లి పె దండె త్రినాడు. సోమ 
వంశీయులు మోసం చేసి తంబళజియ్యచేత నింగమనీని చంపించినారు. కాకతీయ 
సేనాపతుల తరం అంతరించింది. 


అనవోతా నాయుడు 

సింగమనాయని "పెద్ద కొడుకు అనవోతానాయుడు. ఆమనగల్లు సింహా 
సనం ఆధిష్టించి తండి మరణానికి _పతీకారం తీర్చుకొనే ఉద్దేశంలో జల్లి పల్లి'పై 
దండె త్తినాడు. తమ్ముడు మాదా (మాధవ) నాయు డాతనికి అండగా నిలిచినాడు. 
సోమవంశస్టులను ,వారికి సహాయంగా వచ్చిన రెడ్డి నాయకులను హతమార్చి, వారి 
రక్రంతో తమ తండికి తర్పణసమర్పించి “సోమకుల పరశురామ బిరుదు ధరీంచి 
నాడు. ఈ సందర్భంలోనే వెలమలకు కొండపీటి రెడ్డకు పోరాటం |పారంభ 
మయింది. వెలమ సోదరులు ధలణికోటవరకు నడచి, అనవోతారెడ్డిని ఓడించి 
శ్రీశైల ప్రాంత భూములను ఆ్మకమించినారు రెడ్డి _ వెలమల సంఘర్షణ రెడ్డి 
రాజ్యృపతనంవరకు కొనసాగింది. 


284 


జల్రిపల్రి దండయ్మాతనుండి మరలి అనవోతానాయుడు రాజకొండ (రాచ 
కొండ రాజాచలం)ను దుర్భేద్యమైన దుర్గంగా రూపొందించి, రాజధాని నచటికి 
మార్చినాడు. అనంతరం ముసునూరి కావయపె దండె త్తినాడు. భీమవరం 
యుద్ధంలో (క్రీ.శ. 1367.68) కాపయ మరణించి ఓరుగల్లు అనవోతానాయని 
వశమయింది. భువనగిరి, శృంగవరం మొదలైన దుర్గాలను ఆకమించి 
అనవోతానాయుడు “ఆంధ్ర దేశారీశ రి బిరుదం ధరించినాడు. 

ఓరుగల్లు ఆక్రమించిన తరువాత అనవోతానాయుడు కళింగ దండయా[త 
సాగించివాడు. రెడ్డి రాజ్య ఉత్తర విస్తరణ నరికట్టడ మే ఈ దండ యాత ఉద్దేశ 
మయి వుంటుంది. “కాని, దీని వివరాలు లభించవు. 

ఆనవోతానాయుని రాజ్యం గోదావరీ నదికి శ్రీతె లానికి మధ్య తెలం 
గాణంలో విస్తరించింది నాడు మొదలు ఒక శతాబ్ది కాలం పద్మనాయకుల 
చర్మితయే తెలంగాణా చర్మిత. పరిపాలన సౌకర్యానేకై అనవోతానీడు తన 
రాజ్యాన్ని రెండుగా విభజించి, తమ్ముడైన మాదానాయని దేవరకొండ [పభువుగా 
నియమించినాడు. ఆది మొదలు రాచకొండలో అనవోతానీని సంతతి, దేవర 
కొండలో మాదానీని సంతతి పరస్పర సహకారంతో పాలించినారు. 

సింగమనీని కాలంనుండి పద్మ నాయకులకు బహమనీలతో సమాధానం 
ఉన్నట్టు తోస్తుంది. ఆనవోతాసీడు సయితం బహమనీలవట్ట సుహృద్భావం (వద 
రించి వుంటాడు. కాపయకాలంలో తరచుగా తెలంగాణంపై దండెత్తిన బహమ 
నీలు ఖీమవరయుద్ధం తరువాత దండె త్తలేదు. 

అనవోతానీనికి చిలుమరాజు తిప్పరాజు, మాదానీనికి పోతరాజు మంతులు. 
ద్వివద హరిశ్చం[దోపాఖ్యానక ర్త గౌరనకు పోతరాజు పెదతం డి. 


కుమార సింగమనాయుడు , (క శం 1389.99) 

అనవోతానాయుని పెద్దకొడుకు రెండో సింగమనాయుడు. ఇతనికి కుమార 
సింగమనాయడనే వ్యవహారం కూడ ఉంది. ఇతని కాలంలో పద్మనాయకులకు 
బహమనీలతో మైతీ; విజయనగర, రెడ్డి రాజ్యాలతో వైరము బలపడి పెక్కు 
యుద్ధాలకు దారి 5 తీసింది. యువరాజుగా "ఉన్నప్పుడే బహుశా బహమనీల (పోత్సా 
హంతో ఈతడు కల్యాణదుర్గం జయించి, అచట విజయ స్తంభం ఎంచు. 
ఈతని ఆస్థానకవి విశ్వేశ్వరుని “చమత్కార చందిక* నుండి తెలుస్తున్నది. 
కుమారసింగమనీడు సింహాసనం ఎక్కడంతో విజయనగరంతో యుద్దం [ప్రారంభ 
మయింది. కావయను వధించడమేగాక బహమనీలతో వద్మనాయకులు మెతి 
వహించడంతో వారిపై ఆగహించి రెండో హరిహరరాయలు వెలమరాజ్యంపె 
యువరాజు వీర బుక్కరాయలను దండు వంపినాడు పద్మ నాయకులకు 
సాయంగా బహమనీలు రాయల ఆధీనంలోని కొత్త కొండను (మహబూబ్‌ 


285 


నగర్‌ జిల్లా) ముట్టడించి, విజయనగర 'సేనానియైన సాళవరాయ దెవుని వధించి 
నారు. ఈ యుద్దంలో పద్మనాయకులే విజయం సాధించినారు. అనంతరం 
కుమార సీంగమసీడు దేవరకొండ పాలకుడైన పెదవేదగిరితో కలిసి కళింగ పె 
దండెత్తి రెడ్డిరాజులనుండి గోదావరి |పాంతాన్ని ఆక మించినట్లు అతని నీంవి 
చలం కాసనం సూచిస్తున్నది. బెండపూడి మొదలై న దుర్గాలను పెదవేదగిరి ఆక 
మించినట్టు 'వెలుగోటివారి వంళావళి' వర్ణిస్తున్నది. 

మరల కీ.శ. 1397 |పాంతంలో పద్మనాయకులు విజయనగరంతో 
పోరాడవలసి వచ్చింది. కొ త్తకొండ పరాజయానికి (పతీకారం తీర్చుకొని కృష్ణా 
తుంగభ్యదా అంతర్వేదిని సాధించే ఉద్దేశముతో రెండోవారిహరుడు బహమనీరాష్యి 
ముపై గుండదండనాథుని నాయకత్వంలో దండు పంపినాడు. విజయనగర 
సైన్యాలు పురోగమిస్తుండగా సుల్తాన్‌ ఫిరోజ్‌ షాకు సహాయంగా వెలమ "సైన్యాలు 
విజయనగర రాజ్యంపై దండె త్రీనాయి. ఈ సైన్యాలను వేదగిరి నాయకుని 
కొడుకైన రామచం;దుడు నడుపుతూ కర్నూలు రాజ్యంలో |పవేశించి దేశాన్ని 
కొల్పగొట్టినాడు రామచందుని మరలించడానికై హరిహరుడు తన కుమారుడు 
బుక్క్‌రాయలను సైవ్యసమేతంగా పంపినాడు,  రామచందునోడించి తరిమివేయ 
డమేగాక బుక్కరాయలు ఓరుగల్లు పెకి, ఆటనుండి మెదకువరకు దండయ్యాత 
జరిపినట్లు తెలుస్తుంది. ఈ ఓరుగల్లు దండయా తను బుక్క_యని ఆస్థానకవి 
లవ్మణాచార్యుని “వై ద్యరాజ వల్టభ౦” వర్ణిస్తున్నది. చివరకు విజయ నగర 
సైన్యాలు పానగల్లు దుర్గాన్ని ముట్టడించినాయి ఫీరోజ్‌ షా సహాయంతో వెలమలు 
దుర్గ రషణకు శ క్రికొలది | ప యత్నించినారు. కాని, దుర్గం బుక్కరాయల వశమై 
నట్టు ఆచటి ఆతని శాసనం (139 7) వర్ణ తెలుస్తున్న దీ. విజయనగర . బహ 
మసీ, వెలమ _ రెడ్డిరాజ్యాలమధ్య సంబంధాలలో పానగల్చుదుర్గం కీలకపాత 
వహించింది. పానగల్లు పతనానంతరం ఆచిర కాలానికే “కుమారసింగమనీడు 
మరణించి రాడు. ఈతడు గొప్ప విద్వాంసుడు; కవి; కవి.పండిత పోషకుడు; 
సర్వజ్ఞ, సర్వజ్ఞ చ్మకవర్రి బిరుడాలు ధఏంచినాడు. 
రెండో అనపోతానాయుడు (కీ, శ. 1890-1421) : 

కుమార సింగమనీని పెద్దకొడుకు రెండో అనపోతానాయుడు గొప్ప 
పరాక్రమవంతుడు; ఆనేక యుద్ధాల్లో విజయం సాధించిన వీరుడు. వెలగోటివారి 
వంశావళి ఈతని విజయ పరంవరలను వర్షిస్తున్నది. అయితే, రెండో అనవోతా 
సీని కాలంలో దాక్షిణాత్య రాజ్యాల మధ్య సంబంధాల్లో పెద్ద మార్చు జరిగింది. 
రెడ్డిరాజ్యం కుమారగిరి కాలంలో కొండవీడు, రాజమ హేం్యదవర రాజ్యాలుగా 
విడిపోయింది. పెదకోమటి వేమారెడ్డి సుల్తాన్‌ ఫిరోజ్‌షా సాయంతో రెడ్డి రాజ్యా 
లను సమైక్యం చియడానికి పయత్నించినాడు. రాజమహేంద వరానికి విజయ 


286 


నగర సహాయం లభించింది. తమకు గర్భశతువులై న రెడ్డతో సుల్తాన్‌ మైతి 
వహించడంతో పద్మనాయకులకు ఆగహం కలిగి, వారు విజయనగరాధీశులతో 
మై తివహించసాగినారు. ఈ మైతీపరివర్తనం పద్మనాయక రాజ్యంపై విపత్కర 
[వథభావం [పదర్శించింది. 

రెండో అనవోతానీడు సింహాసనం ఎక్కిన సమయంలో వెలమరాజ్యండై 
విజయనగర దండయ్మాత జరుగుతున్నది. అనవోతానీడు కర్ణాట (విజయనగర) 
సైన్యాల నోడించి తరిమి మెదకు దుర్గాన్ని రక్షించినాడు; ఆ సైన్యాలను 
వెన్నంటి పానగల్లును కొల్పగొట్టినాడు; విజయనగర సామంతులుగా కర్నూలు 
నేలుతున్న సంబెటవారిని నిర్జించినాడు. చెన్నపట్టణంవరకు ఉన్న బోయ, 
తిగుళ రాజ్యాలలో వీర విహారం చేసినాడు. రాజమహేందవరం వరకూ రెడ్డి 
రాజ్యాన్ని అల్లక ల్లోలపరచడ మే గాక గజపతి సామంతుడై న సర్వేపల్లి తమ్మా 
రెడ్డిపై విజయం సాధించినాడు. 

రెండో అనవోతానీనికి సమకాలికులుగా దేవరకొండనేలినవారు కుమార 
మాదానాయక, రామచందనాయకులు. ఏరువచోడుడై న ఆన్నదేవువకు ఆశయం 
ఇచ్చినందున వెలమలకు రెడ్డతో తిరగి సంఘర్షణ (పారంభమయింది. వెలమ 
సైన్యంతో అన్న దేవుడు సాజమ హేం్యదవరంపే దండె త్తినాడు గాని, రెడ్డ 
సామంతుడై న చాశుక్య విశ్వేశ్వరు డతణ్ణి ఓడించి తరిమినాడు. రెండోమాటి 
మాదానేడు స్యయంగా అన్న దేవునికి సహాయంగా వెళ్ళినాడుగాని, విజయం 
సాధించలేకపోయినాడు. 

ఇంతలో కొండవీడు, బహమనీ రాజ్యాలమధ్య మెతీ కుదిరి, పెదకోమటి 
వేముని కోరికపై ఫీరోజ్‌షా రాజమ హేందవరంపై దండెత్తినొడు. వాడపల్లి 
దగ్గిరవున్న ఫిరోజ్‌షా శాసనాలనుబట్టి |కీ.శ. “1417 ఆరంభంలో ఈ దాడీ 
జరిగింది. కాని, అల్హాడరెడ్డి చేతిలో ఘోర పరాజయం పొంది సుల్తాన్‌ మరల 
వలసీ వచ్చింది. అల్హాడ రెడ్డి విజయానికి విజయనగర సహాయం కారణమని 
విజయనగర సహాయం రాజమహేందవరానికి పానగల్లుద్వారా లభిస్తున్నది” 
(గ్రహించి ఫిరోజ్‌షా 1417 చివర్లో పా, న్తగల్టును ముట్టడించినాడు. ఈ న 
లోనే విజయనగర, వద్మనాయకరాజ్యాలు సన్నిపహితములయినాయి ఉభయ 
సైన్యాలు ఓడి పారిపోయినాయి. 

పానగల్లు యుద్దంతో వెలమలకు, రెడ్డకుమధ్య స్పర్థ తీవతర మయింది. 
బపహుంకా పానగల్లు ముట్టడి సాగుతుండ గానే దేవరకొండ వభువై న పినవేదగిరి- 
నాయుడు ధరణికోటపై దండె త్తి కోమటివేముని తమ్ముడైన మాచారెడ్డిని చంపి 
నాడు. ఇందుకు |వతీకారంగా కోమటి వేముడు దేవరకొండను ముట్టడించి 'పీన 
వేదగిరిని పట్టుకొని వధించినాడు, బహుకా పానగల్లయుద్దం ముగిసిన తరువాత 


287 


(క్రీశ. 1420) రెండో అనపోతానీడు, పినవేదగిరి సోదరుడైన లింగమనీడు 
కలసి కొండవీటిపై దండెత్తినారు. వీరతోటి యుద్ధంలో "పెదకోమటి వేముడు 
మరణించినాడు. ఆతని శిరస్సును పద్మనాయకులు తమ్మపగడలో నమర్చి 
నారట. అనంతరం అనతికాలానికే అనపోతానీడు మరణించినాడు. 


మాదానాయుడు (క్రి.శ. 1£2 1.80) 


రెండో ఆనపోతానాయుని కుమారులైన సింగమ నాయకాదులు యుక్త 
వయస్కులు కానందున ఆతని తమ్ముడు మాదానాయుడు రాచకొండ సింహో 
సనం ఎక్కి. సుమారు పది సంవత్సరాలు పాలించినాడు. ఈతని కాలంలో 
వెలమలకు విజయనగరంతో మైతి వృద్ధికాగా బహమనీలతో వైరం తీవరూపం 
దాల్చి వెలమరాజ్యం అపారనష్టానికి గురళయరటో రెండో దేవరాయలకు సుల్తాన్‌ 
అహమ్మద్‌షాకు జరిగిన యుద్దంలో (శీ. ద 1424) మాదానాయుడు విజయ 
నగరపక్షం పహించినాడు. దేవరాయలతో సంధి చేసుకొన్న తరువాత పద్మ 
నాయకులను శిక్షించే ఉద్దేశంతో సుల్తాన్‌ ఓరుగల్లుపె ఆజిమ్‌ఖాన్‌ సేనానిని 
దండు పంపినాడు. ఓరుగల్లు మొదలైన దుర్గాలను అజిమ్‌ఖాన్‌ ఆకమించ 
డంతో గత్యంతరంలేక మౌదానాయుడు సులాన్‌తో సంధి చేసుకున్నాడు. 
(క త్త 1425) పద్మనాయక రాజ్య విచ్చిన్నం _పారరభ మె, తెలంగాణాలో 
అధికభాగం బహ మనీరాజ్యంలో చేరింది. 

మాదానాయుడుకూడ మహా పండితుడు వైష్టవమతాభిమాని. శ్రీశైల 
వంశీయుడైన రామానుజాచార్యుని కొడుకు వెంక టాచార్యుని శిష్యుడు. తాడూరు 
(గ్రామాన్ని శ్రీరంగనాథస్వామికి దానం చేసినాడు. మాదానీని భార్య నాగాంబిక 
రాజగిరిపాదంలో నాగసమ్ముదమనే తటాకం తవ్వించి వేయించిన శాసనం 
[(పకారం మాదానాడు రామాయణానికి “రాఘవీయం” అనే వ్యాఖ్యానం రచించి 
శ్రీరామునకే అంకితం చేసినాడు. 
నర్వజ్ఞ రావు సింగమనాయుడు (కీ.శ, 1480.75) 

రెండో ఆనవోతానాయని కుమారుడు మూడో సేంగమనాయుడుకూడ 
గొప్ప పండితుడు; 'దీనిశాలుడు'"; సర్వజ్ఞ బిరుదం వున్నవాడు. అందుచే అతణ్ణి 
సర్వజ్ఞ రావు సింగమనాయడని వ్యవహరిస్తారు. ఈతనికి సమకాలికంగా దేవర 
కొండేళో పినవేదగిరి తమ్మడు లింగమనీడు రాజ్యం చేసినాడు. లింగమనీడు 
గొప్ప దైర్యశౌార్యాలున్న వీరుడు. ఆతని విజయాలను గురించి వెలుగోటివారి 
వంళావళిలో పెద్ద సీసమాలిక వుంది. అయితే, స్వతం తంగా పాలించిన వెలమ 
రాజుల్లో సర్యజ్ఞసిరగమ, లింగమనాయకులే చివరివారు. వీరుకూడ చివర్లో గజ 
వతులకు విజయనగరారీశులకు సామంతులయినారు. లింగమ విజయాలన్నీ 
గణపతి సామంతుడుగా సాధించినవై యుండ వచ్చు. 


280 


సర్వజ్ఞ సింగమ సింహాసనం ఎక్కే-నాటికి తెలంగాణంలో బహమనీ లా[క 
మించిన |వాంతాలన్నీ ఓరుగల్లుతో సహా పద్మనాయకుల వశమయినాయి. 
గుజరాతు మాళవ _పాంతాల్లో సుల్తాన్‌ ఆహమ్మద్‌షా సాగించవలనసీ వచ్చిన 
యుద్దాలు వెలమలకు మంచి అవకాశమయినాయి. కాని, ఆ యుద్ధాలు ముగిసిన 
వెంటనే సుల్తాన్‌ తెలంగాణం పె దండె త్రినాడు (క్రీ.శ. 1433) ఓరుగల్లు, 
రామగిరి మొదలై న దుర్గాలన్నీ బహమనీలు ఆక్రమించినారు. భువనగిరికోట 
కేందంగా జాగీరు నేర్పరచి సంజర్‌ఖాన్‌ను పాలకుడుగా నియమించి. తెలం 
గాణాన్ని పూర్తిగా ఆకమించవలసిందని సుల్తాన్‌ అతణ్ణి ఆజ్ఞాపిందినాడు. 
సుల్తాన్‌ ఆజ్ఞ మేరకు | న 1435 నాటికి రాచకొండతో సహా తెలంగాణంలో 
అధికభాగం వ. ఆకమించినాడు. బహమనీ రాకుమారుల్లో ఒకడైన 
దాసూర్‌ ఖాన్‌ రాచకౌండలో రాజ్మపతినిధి ఆయినాడు. 

దేవరకొండ మినహా తెలంగాణం అంతా బహమనీల వళ మైనట్లు 
కన్పిస్తుంది ఇంచుమించు ఇదేసమయంలో కళింగలో గంగవంళాన్ని తొలగించి 
కపిలేశ్వరుడు సూర్య (గణపతి) వంశం స్టాపించినాడు, కపి రేశ్యరుని 
సహాయంతో రాచకొండ నాకమించడానికి సర్వజ్ఞసింగమ వపయత్నించినాడు 
శ శ. 1144లో కపిలేశ్వరుడు తెలంగాణం పై దండె త్రినాడు, కాని, సుల్తాన్‌ 
ఆ ల్లాజద్దీన్‌షా చేవాని సంజర్‌ఖాన్‌ అతణ్ణి ఓడించి తరిమివేసినాడు. సుల్తాన్‌ 
తమ్ముడై వ మహమూద్‌ఖాన్‌ రాచకొండలో సామంతరాజయినాడు. 

తలంగాణంలో సర్వజ్ఞసింగ మకు నిలువనీడ లేకపోయింది. |క్రీ శ. 1453 
నాటి అతని శాసనం గుంటూరు జిల్లా బెల్లంకొండలో కన్పిస్తుంది. ఆ రోజుల్లో 


ఈ |పాంతం విజయనగర, గజపతులమధ్య చేతులు మారుతున్నది. బహుళా 
కపిలేశ్వరుని |పాపక ౦తో సర్వజ్ఞ సింగమ బెల్హ ంకొండ పాంతం సంపాదించి 
పాలించినాడని చప్బవశ్చు. ఇరతలో ఆల్లాఉద్దీన్‌ మరణించి (క థు 1457) 
హుమాయూన్‌ సుల్తావయినాడు. హుమాయూనీ (కూర స్యభావు డయినందున 
అతని కాలంలో సెక్సు. తిరుగుబాట్లు జరిగినాయి ఈ తిరుగుబాటు దార్హ లకు 


సాయం చేసి తెలంగాణాన్ని తిరిగి యంత పద్మనాయకులు [యత్నించి 
నారు. హుమాయూన్‌ తిరుగుబాట్ట నణచి పద్మనాయకులను శికించడాని కై 
ఖాశా జవాన్‌, నిజాం ఉల్‌ ముల్క్‌. అనే సేనానులను దండు పంపినాడు. వీరు 
దేవరకొండను మట్టడించగా పద్మనాయకులు కపిలేశ్యరునిసాయం ఆర్థీంచినారు. 
కపిలేక్వరుడు తన కుమారుడైన హంవీరుని పెద్ద సైన్యంతో పంపినాడు బహ 
మని సైన్యాలు పరాజ యంచెంది తిరోగమించినాయి. రాచకొండ, భువనగిరి, ఓర్పు 
గల్లు మొదలైన దుర్గాలు పద్మనాయకుల పరమయినాయి. ఓరుగల్లు ౯ో 
కీ.శ. 1464 నాటి హంపీర దేవుని శాససం ఉంది. సర్వజ్ఞ సింగమ తమ్ముడు 


289 


రామధర్మా నాయుడు 1464 లో వై శాఖపూర్ణిమ చం్యద్యగహణ సందర్భంలో 
ఓరుగల్లు సీమలోని ముచ్చెర్డ శ ముందుపల్లెలను తిరువేంక పేశ శిరునకు ఆయ్యం 
గార్డకు దానం చేసి కాయింపేటలో శాసనం వేయించినాడు. 

హుమాయూన్‌షా ఆనంతరం నిజాంషా కాలంలో తెలంగాణాన్ని ఆక 
మించడానికి బహమనీలు చేసిన [పయత్నాలను కపి లేశ్వరుని సాయంతో వెల 
మలు (పతిఘటించినారు. [కీ.ళ. 1470 లో కపిలేశ్వరుని మరణంతో వెలమలకు 
తిరిగి దుర్దినాలు [(పారంభమయినాయి. కపిలేశ్వరుని కుమారులై న పురుషో త్తమ, 
హంవీరులమధ్య సింహాసనానిక్తై కలహం [పారంభమయింది. హంవీరుడు బహ 
మనీల సహాయం అర్జించినాడు. ఇది అదునుగా (గహించి సుల్తాన్‌ రెండో 
మహమ్మద్‌షా ఇట క జయించడానికి నిజాం ఉల్‌ ముల్క్‌ ఇబ్మహీం సేనానిని 
నియమించినాడు. |క్రీ.శ. 1475 నాటికి తెలంగాణం వూర్తిగా బహమనీల వళ 
మయింది. పద్మనాయక రాజ్యం ఆ స్తమించింది. ఓరుగల్లులో అజీంఖాన్‌ నియా 
మకం జరిగినట్టు సెరిస్టా రచనవల్ల ' తెలుస్తుంది. 

గజవతులచే పన పాలై , ఐహమనీలకు రాజ్యంకోల్పోయి చివరి 
దశలో సర్వజ్ఞ సింగమనీడు విజయనగరాధీశులను శరణుజొచ్చినాడు. ఆందుకు 
(కీ. శ. 1475 నాటి అతని తిరుపతి శాసనం నిదర్శనం. “విష్టుబ క్తి కి సుధాకరం" 
అనే [గంథాన్ని బట్టి కంథమరాజ వంశీయుడై న తమ్మ భూపాలుడు రేచర్లరావు 
సింగమనీని ఓడించినాడనీ, “ఉషాభ్యుద య” కావ్యాన్నిబట్టి పెదవీటి యుద్దంలో 
వధించినాడని తెలుస్తున్నది. తమ్మ భూపాలుడు గజపతుల సేనాని ఈ తేలుగు 
కావ్యాల కథనం యధార్థమే ఆయితే పురుషోత్తమ గజపతి విజయనగరం పై 
జరిపిన దండయాా తలో అతజ్జి ఎడిరించి సర్వజ్ఞ సింగమనీడు (పాణాలుకోల్పోయి 
నాడని [గహించవచ్చు సింగమనీని చివరివృత్తాంతం తెలియదు. సర్వజ్ఞుని 
మరణంతో పద్మనాయక చరిత పరిసమా ప్రమయింద నవచ్చు. 

రెడ్డిరాజులు 

కాకతీయుల వతనానంతరం నీంహాచల మ్మికమ సీంహపుర మధ్యస్థ 
తీరాం ధాన్ని శతాబ్దికి పైగా పాలించి తెలుగుభాషా సంస్కృతులకు రెడ్డిరాజులు 
మెరుగులు దిద్దినారు. “రెడ్డి పద ఉత్పత్తిని గురించి చాలా పెద్ద చర్చ ఉంది. 
క్రీస్తుశకం ఆరోశ తాబ్ధం నుండి ఆం|ధ దేశంలో కాపుల పేర్ద చివర రట్టకుడి 
లేక రట్టగుడి పదం కన్పిస్తుంది. *కుడియన్‌* అనే మాటకు కాపు అని అర్థం. 
నేటికి ఆంధదేశంలో రెడ్డికాపు అనే ప్రయోగం సర్వసాధారణం, రట్టకుడి 
పదమే రట్టోడి, రట్టడి, రడ్డి అనే మార్పులు పొంది రెడ్డిగా స్థిరవడిందనడంలో 
సందేహంలేదు. ఈ రూపాలన్నీ కాసనాల్లోనూ తెలుగు గ్రంథాల్లోను కన్పిస్తున్నాయి. 

AC.19 


290 


రడ్డి, రట్టడి రూపాలు వదవిరో శతాబ్దం వరకు వాడుకలో ఉన్నాయి. మొదటే 
కులోత్తుంగుని దాశారామ శాసనంలో (క. శ, 1104 (పాంతం) రట్టడం 
రాష్ట్ర్రకూటం పదాలు సమానార్థకాలుగా వాడినారు. ఎనిమిదో శతాబ్దం నుండి 
“రాష్ట్రకూట [పముఖాన్‌” అనే [పయోగం కన్పిస్తుంది. [ప్రభువులు దానధర్మా 
లను _గామాల్లోని రాష్ట్రకూట (పముఖుల సమక్షంలో చేసేవారు. అంటే (వతి 
[గామంలోను పలువురు రాష్ట్రకూటులు (రట్టులు) వుండేవారని తెలుస్తున్నది. 
రాష్ట్రకూట వంశస్థులు తొమ్మిదో శతాబ్దం నుండి రెండుశ తాభాలు దక్షిణాపథ్ర 
సార్వభౌములై ఆం(ధదెళ చరితలో కూడ |పముఖ పాత “నిర్వహించినట్లు 
మనకుతెలుసు, 'రాష్ట్ర)కూట' అనేది ఉద్యోగ నామమనీ, దాన్నే వంశనామంగా 
ధరించినారని ఒక అభ్మిపాయం. అయితే రాష్ట్రకూట పదంకంటె రట్టకుడి 
పదం |ప్రాబీనమైనదిగా కన్పిస్తుంది. కాబట్టి “రట్టకుడి' సంస్కృతీకరణ మే 
రాష్ట్రకూట అని చెప్పవచ్చు. రాష్ట్రకూట రాజులు “రట్టకందర్ప,” “రట్టవిద్యా 
ధరి విరుదాలు ధరించినారు. వీటన్ని టినిబట్టి రట్టపదం జాతివాచకమైనట్టు 
తోస్తుంది. అశోకుని శాసనాలలో దక్షిణాపధంలో “రట్ట జాతివారున్నట్టు 
సాశవ్యం ఉంది. అశోకుని శాసనాల్లో రాష్టిక, ర్మాటక, రిష్టిక రూపాలున్నాయి. 
శాతవాహన శాసనాల్లో మహారథులున్నారు. భార వేలుని హతిగుంఫ శాసనం 
రఠికులను (పస్తావిస్తున్నది. ఆరట్ట, సురట్ట, మరట్ట, రట్టపాడి అనే పాంతీయ 
విభాగాల పేర్లు. _ ఆర్యావర్త, ఆంధవథలవలె - రట్టజాతి వల్లనే వచ్చినాయి, 
కాబట్టి ఆంధజాతిలో లీనమైన పలుతెగల్లో రట్టులౌకరని చెప్పవలె. శాతవాహన 
పతనానంతరం దేశం రాజకీయంగా విచ్చ్‌న్నమై ఆర్థికంగా సంక్షోభానికి గురి 
యైన కాలంలో (కీ. శ. 300.600) వీరి పస్తావన కన్పించదు. బహుశా ఆ 
కాలంలోనే వీరు ఆం్యధదేశం భిన్న (పాతంల్లో న్టిరపడి వ్యవసాయవ్పత్తిని 
అవలంబించి [క్రమంగా ధనవంతులై [గామ (పముఖలై ఏడో శతాబ్దానికి శ స్తోంవ 
జీవులై రాజకీయాల్లో (పవేశించి వుంటారు, 
రెడ్డిరాజులు వంటశాఖీయులు. ఆంధదేశంలోని [పధాన వర్ణాలలో వారు 
వారు నివసీంచే (పాంతాలను బట్టి శాఖలేర్పడినట్లు తెలుస్తుంది. శూ దులలో 
కమ్మవారు, వెలమలు, (బాహ్మణులలో వెలనాటి, వేగినాటి మొదలై నవారు 
అందుకు నిదర్శనం. అదే విధంగా వంటరాష్ట్ర9 వాసులయి నందున పంట రెడ్డ 
యినారు. వంట రాష్ట్రం పాకనాడు అంతర్భాగమైనట్టు శాసన సావ్యం ఉంది. 
పంటరాష్ట్రంలో (వధాన [గామమైన ముట్టి యెంబాక్క-౦ను తెలుగుచోడ 
(పభువు తమ్ము సిద్ధి దానం చేసినట్టాతని శాసనంలో నమోదయింది. గూడూరు 
తాలూకాలో నేటి ముట్టింబాకయే ఆ (గామంగా గుర్తించినారు. పాకనాటిలో 
వ్మికమసింహపురం,దువ్వూరు, గండవరాది వట్టణాలు పంటదేనటి మవాన్వయానికి 


291 


అధికార కేందాలని శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో పేర్కొన్నాడు 
పంటరెడ్డు క్రమంగా పంటరాష్ట్ర9ం నుండి వి స్తరించి తమతమ నివాస (పాంతాలను 
బట్టి మోటాటి, వెలనాటి, మొరస, చాంగలునాటి మొదలైన పదునాల్లు కాళ్లు 
లుగా విడిపోయినారు వడ్డలో ఎన్ని రకాలో రెడ్డలో ఆన్ని శాఖలని తెలుగులో 
నానుడి. 

కొండవీటి క్రైఫీయత్‌ వంటి స్థానిక చరితలు రెడ్డిరాజులు '“దొంతి' 
వంశస్థులని చెబుత్నునాయి. కాని రెడ్డిరాజుల ఆస్థానంలోని కవులై న షరా పగడ 
శ్రీనాథులు వారు దేసటి వంశస్థులని 'వాసినారు. ఎ్యార్మాపగడ [పోలయవేముని 
బడసి వేమా సమ స్తధీర లతో హ్‌ ఆన్‌ శ్రీనాథుడు వీరభ్నదారెడ్డిని “శ్రీ శ్రీమద్దేసంటి 
వంశ|గామణి' అనీ సంబోధించినారు. అ దేసటి అనేది ఉద్యోగ నామమనీ 
దాన్నే వంశనామంగా స్వీకరించినారని ఒక సూచన. కొణిదెన కాసనంలో (కః శ 
య. దేనట్లు అనే (పయోగం కన్పిస్తున్నది. స్టానిక చర్మితల్లో [(వతాపర్నుదుని 

సాన నాయకునకు దేసట్ట పుర వరారీశ్వర బిరుదం ఉంది. కాబట్టి దేసట్ల అనే 

పం ఉన్నట్టు తెలుస్తున్నది. పశ్చిమ చాళుక్య సత్యాశయుని సీమంతుడైన 
శోభనరసుకు “దేసటిగిరి దుర్గమల్ల' అనే బిరుదం ఉన్నట్లు శాసన సాక్ష్యం 
లభిస్తున్నది. దీన్నిబట్టి పంటరాష్ట్రంలో దేసటిగిరి దుర్గం ఉన్నదని ఆ దుర్గాధీశ్వ 
రులే దేసటి వంశస్థులయినారని నిర్ణయించడం సమంజసం. 
దేనటి వంశ విజృంభణ : 

పంటదేసటి రెడ్డిరాజ వంశానికి కోమటి (పోలారెడ్డి మూలపురుమడు. వీరి 
వంశంలో కోమటి, వేమ ఆనే శే పిర్లు తరచు కన్పిస్తాయి. పరు సవేదివల్ణ ధనికుడైన 
వేముడనే కోమటిని హత్యచేసి అతని ధనాన్ని సంగహించి, ఆ పాపేపరివార్ద మై 
కోమటి, వేమ పేర్దు ధరించినారని స్థానికచర్మితల గాథ. (పోలారెడ్డికుమారుడే 
రెడ్డిరాజ్యస్థావకు డైన (ప్రోలయ వేమారెడ్డి. ఇతజ్జి అనవేమారెడ్డి అనికూడ వ్యవ 
హారించేవారు. 

వంటరెడ్డు నెల్లూరు తెలుగుచోడుల సామంతులుగా రాజకీయ పాముఖ్యం 
సంపాదించినారని చెప్పవచ్చు. డీ శ. 13వ శతాబ్దంలో చోడ తిక్కన, 
మనుమసిద్ది దక్షిణాత్య రాజకీయాల్లో గణనీయమైన పాతను నిర్వహించినారు 
కదా! హొయసాల, పాండ్యరాజులతోను స్థానిక పల్హవసామంతులతోమ ఎడతెగని 
యుద్దాలు చేసినారు. బహుశా (పోలారెడ్డి ఈ యుద్ధాల్రో పాల్గొన్నట్టు రెడ్డిరాజుల 
వంశానుగత బిరుదావళి సూచిస్తున్నది. అప్పయ, గోపయ అనేవారు హొయసాల 
రెండో సోమేశ్వరుని సేనానులు. వారికి “జగనొబ్బగండి బిరుదం ఉండేది. 
ఆ సేనానుల నోడించి “జగనొబ్బగండి' విరుదంతోపాటు ఆప్పయగొప్ప 
యదిశాపట్ట బిపదాన్ని సంటరెడ్డు ధరించివుంటారు. పాండ్యుల నోడించి జింజి 


292 


దుర్గం ఆకమించినందువల్ల “పాండ్యరాజగ జ కేసరి', “చెంచుమల చూర కారి 
బిరుదాలు వారికి సంకమించినాయి. (ప్రోలయ వేమారెడ్డికి వున్న “వల్చవ్మతిన్నేత' 
వీరుదాన్ని బట్టి పల్పవులు రెడ్డిరాజులకు మూలపురుమలనే ఆభిపాయం కొందరు 
వ్యక్తం చేసినారు కాని, అ ఆధారంలేదు. అంతేగాక, రెడ్డిరాజుల బిరుదాల్లో 
“ఆళగియవరద శకిరఃఖండని బిరుదం ఉంది. కొ ప్పెరుంజేంగని వంకంలో 
“ఆశగియసల్దవ" బిరుదం కనిపిస్తున్నది. ఆశగియవరదుడు కొ ప్పెరుంజింగని 
బంధువై వం: కాబట్టి, పల్లవ: పభువుల పె విజయాలు సాధించడంవల్లనే 
“పల్పవతిన్నేత” బిరుదాన్ని రెడ్డిరాజులు ధరించినారని అనడం సమంజసం. 
తెలుగుచోడులు బలహీనులుకావడంతో [ప్రోలయ వేమారెడి గ వల్లూరు-గండి 

కోటలనేలే కాయస్టుల మె, (తివహించినాడు. కాయస్థ ఆంబ యదేవుడు రుదమదేవిపై 
తిరుగుబాటు చేసి ల మండలంలోని మాచర్దవరకు స్వతం[తాధికారం 
విస్తరింప జేసినాడు. బహుశా అతని అండదండలతోనే (పోలయవేమారెడ్డి 
ధరణికోట్మపాంతంలో బలపడివుంటాడు. ఆంబయదేవుని మంతియైన ఘోడె 
రాయ గంగ దేవుడు పోలయవేమారెడ్డి గురువని, గంగదేవుని కృవవల్లనే వేమారెడ్డి 
రాజకీయాధికారం సంపాదించినాడని శాసన వాజ్మయాధారాలు చామీతున్నాయి. 
తన హరివంశంలో షర్మాపగడ “శీ పార gతీళ భ క్రివ్యాపితగుణ "ఘోడెరాయ 
గురుకృపా స్థాపిత సా మాష్యసముద్దీ పీత వేమక్షితీంద” అంటాడు. “ధన్యోవేమ 
మవహావతిః శ్రీ ఘోడెరా యగంగాఖ్య గురువ దాబ్ద షట్పదః" అని ఆతుకూరుశాస నం. 
కాబట్టి, అంబయదేవ ఘోడెరాయగంగదేవుల సహాయంతోనే [పోలయ వేమారెడ్డి 
రాజ్యం సంపాదించివుంటాడు. 

రెడ్డి రాజ్యస్థాపన 

(పోలయ వేమారెడ్డి (పతావరు దుని కొలువులోని నాయంకరులలోనివాడనే 

అభ్మిపాయం బలంగావుంది. నాయంకరుల్లో రెడ్డుడనా ్నరుగాని వేమారెడ్డిఉిన్నాడని 
అనడానికి సాష్యం లేదు. వేమారెడ్డిశాసనాలు బాలా లభించినాయిగాని “వానినుండి 

ఆతని జీవితవిశేషాలు స్పష్టంగా తెలియడంలేదు. వేమారెడ్డి అనంతరం సుమారొక 
శతాబ్దికి చెందిన ఆనితల్లి క లువచేరు శాసనం ప్రోలయవేముడు కాపయనాయ 
కుని" కొలచిన 75 నోయకుల్లోని వాడని చెబుతున్నది. ఈ శాసన సమాచారం 
విశ్వానయోగ్యం కాదని పండితుల అభి పాయం. వేమారెడ్డి శాసనాల్లో అతడు 
కాకతీయుల సామంతుడనే సూచనలేదు. అంబయ దేవ షత రాతిల సహాయంతో 
పబలుశై న వేమారెడ్డి, (పతావరుదుని చేతిలో అంబయ పరాజయం పొందిన 
తరువాత నామమా తంగా కొక తీయులకులొంగి తన రాజ్యాన్ని ఏలుకొన్నాడని 
చెప్పవచ్చు. ఆనవేముడనేపేర పోలయవేముడు (పమథ కవి శ్రీ గిరిదేవయ్యనిం 
గారికి పళ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో భూదానం చేసినట్లు అచటి శాసనాల్లో 


293 


నమోదయింది. ఆ శాసనాల్లో [ప్రోలయ వేముని హోదాగాని కాకతీయుల (పస క్తి 
గాని లేదు. ఈ కాసనాల్లో ఒకదానిలో తేడీ లేదు. రెండోది [క్రీశ 1315 నాటిది. 
అది ్మవతాపర్నుదుని పాలసకాలం. అందుచే ఆకాసనంలో వేముడు | పతావర్నుదుని 
సార్వభౌమత్వం ఆంగీకరించ లేదని స్వతయ్యతంగా వ్యవహరిస్తున్నాడనే సూచన 
ఉంది. |పతాపరుదుని యుద్ధాలు, తురుష్కు_లతోటి స సం సంఘర్షణ [ప్రోలయ వేమారెడ్డి 
బలవంతుడు కావడానికి ఆనుకూలించినాయి. మాచారెడ్డి, మల్లా రెడ్డి మొదలైన 

సోదరులసాయంతో స్వతం్యత రెడ్డిరాజ్యస్థావనకు పయత్నాలు సొగించినాడు. 
(ప్రతావర్ముదుడు తురుష్కులతో చేనిన చీవరి యుద్ధంలో వేమారెడ్డి సోదరులు 
పాల్గొన్న జాడలేదు. ఈ కారణం వల్లనే బహుశా స్థానిక చరితలు వేమారెడ్డి 
ధరణికోటలో (కీశ. 1320 లోనే స్వతంత రెడ్డిరాజ్యం స్టా సాపించినాడని చాటు 
తున్నాయి. “పైన చెప్పినట్టు ఓరుగల్లు పతనానంతరం అనీతికాలానికే అద్దంకి 
రాజ్యస్థావన జర గడం పెఆభి పాయాలను బలపరుస్తున్నది. 

తురుష్కులు ఓరుగల్లునాక మించిన తరు వాత వేమారెడ్డి విజృంభించి 
తన బలాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో దిగ్గయ యాతలు జరిపినట్టు కన్పిస్తుంది. 
స్వయంగానో లేక ఆరవీటివారితో కలినీయో మేచ్చులతో సోరాడీ వారిని క ఎష్హా 
నదికి దక్షిణ దేశం నుండి తరిమివేసినాడు. ఈ యుద్దాలోనే వేమారెడ్డికి గజం 
భట్టువిభాళ(ఘూర్డర అశ్యదళాన్ని ఓడించినవాడు),ఆనేయ (ఆనెగొంది) మండలీక 
గండరబిరుదాలు సంకమించి వుంటాయి. ఈ [పయత్నాలలో వేమారెడ్డికి బహుకా 
కొలని ర్ముదదేవుని ప్రోత్సాహం లభించిందని ర్ముదదేవుని సంతమాగులూరు 
శాసనం నుండి తెలుస్తున్నది. ఈ విధంగా మైచ్చాబ్దికుంభోద్భవుడై మల్లవరం 
శాసనం |పకారం [పోలయ వేమారెడ్డి (క్రీశ. 1324 _ 25 నాటికి అద్దంకి” రాజ 
ధానిగా రెడ్డిరాజ్యం సై సాపించినాడు. 
(పోలయ వేమారెడ్డి (క. శ. 1825. ర్‌త్రి 

[ప్రోలయ వేముడు (క్రీ.శ. 1353 వరకు పాలించినట్లాతని మణి కేశ్యరం 
శాసనం సూచిస్తున్నది. ఆతని పాలన కాలంలోని రాజకీయ సంఘటనలను 
గురించి వివరాలు లభింపవు. ముసునూరి నాయకులతో నాతని సంబంధాలు 
సయితం స్పష్టంగా తెలియవు. కీ.శ. 1325 నుండి |పోలయ వేముడు స్వతం 
(తంగా రాజ్యపాలన చేసినాడని చెప్పవచ్చు. పద్మనాయకులు నాటికి పూర్తి 
స్యతం తులు కాలేదు.సింగమనా యకుని మరణంతోనే రెడ్డి పద్మనాయక సంఘర్షణ 
[పారంభమయింది. ఇక కొండవీడు, విజయనగర రాజ్యాలు ఉద్భవించిన 
నాటినుండి ఉభయుల మధ్య దక్షిణతీరాంధానికై _ ముఖ్యంగా వంటరెడ్డ జన్మ 
భూమియైన పాకనాటికై పోరాటం (పారంభమయినట్టు కన్పిస్తున్నది. "కి. శ 
1339 నాటికి హరివారరాయలు పూర్యవళ్చిమ సము దాధీశ్యర బిరుదం ధరించి 
నాడు. (క్రీ.శ. 1343 నాటినుండి నెల్లూరు జిల్లాలో విజయనగర శాసనాలు 


294 


కన్పిస్తున్నాయి. దీన్నిబట్టి ప్రోలయ వేముడు పాకనాడును విజయనగరాధీశులకు 
కోల్పోయినాడని నిర్ణయించవచ్చును. మోటుపల్లి రేవునుకూడ “పతీపధరణీపాల 
వళిం' దోలి మల్హారెడ్డి ఇక్రమించినాడట. ఈ శతురాజు లెవరో నిర్ణయంగా 
చెప్పలేము. ముస్టిం విస్తరణకు వ్యతిరేకంగా ఉద్భవించిన హిందూరాజ్యాలు 
హిందూమత సంస్కృతుల రక్షణకై సహకారంతో వ్యవహరింపక రాజ్యవి స్తరణ 
కాంక్షతో పరస్పరం పోరాడుకోవడం శోచనీయం! 


రెడ్డిరాజ్యానికి బహమనీ రాజ్యంనుండి 1పమాదం |పోలయ వేమునికాలం 
లోనే ప్రొరంభమయింది. మొదటి బహమనీ సుల్తాన్‌ అల్హాఉిద్దీన్‌ తెలంగాణం 
మీదుగా కృష్ణాతీరం వరకు దాడి జరిపినట్టునూ, ఆ దాడిని "మల్తారెడ్డ (తిప్పికొట్టి 
రెడి డి రాజ్యాన్ని రక్షించినట్టును తెలుస్తున్న దీ. ఈ దాడి |క్రీ.శ, 1357 లో జరిగిం 
దని చర్చిత కారుల అభి వయం. 


[పోలయ వేముడు ఏరువ చోడులతో సంబంధ బాంధవ్యాలు నెలకొల్పు 
కొన్నాడు. ఏరువ చోడులు రెడ్డి రాజ్య రాజకీయాల్లో ఆస క్రికరమైనప్మాాతను నిర్వ 
హించినారు. ఏరువ చోడులనిపేరేగాని ఏరువనోడును ఏరు పాలించినజాడలేదు. 
భ క్రిరాజు పెంటపాడు శాసనము, మ్మ్యదాస్‌ శాసనము, ఆతని కొడుకు అన్న దేవ 
చోడుని రాజమండి శాసనమూ వీరి చర్మితకు ముఖ్య ఆధారాలు. ఈ వంశంలో 


(పథఘగణ్యుడై న ఏరువభీముడు బహుశా గణపతిదేవుని సేనాపతియై వుంటాడు. 
భ క్రిరాజు తండి గంగాధరుడు, తల్లి, వేంగిశుడు చందవంశజుడునై న వెంగ 
భూపాలుని సోదరి _ ఇరుగాంబిక. వెంగభూపాలుడు స్వాతం త్యోద్యమంలో 
ముసునూరు పోలయతో సహకరించి తురుష్కులతోటి యుద్ధాల్లో మరణించడంతో 
[ప్రోలయ నాయకుడు భ క్తిరాజును వేంగిలో సింవోసనస్టుని చేసినట్లు పెంటపాడు 
శాసనంనుండి తెలుస్తున్నది. కాని, కాపయ నాయకుడు రాజ్యాన్ని పునర్వ్యవ స్రీ 
కరించి తొయ్య్యేటి అనపోతును రాజమండిలో నియమించడంతో భక్రిరాజు తన 
రాజ్యం కోల్పోయి, |పోలయ వేమారెడ్డి సహాయం అర్థించివుంటాడు, భ క్రిరాజుకు 
ఇద్దరు కొడుకులు. వారిలో లీమచోడుడు (భీమలింగచోడుడు) ఆనవేముని 
(|పోలయ వేముని) కుమా ర్రెను పెండ్డాడినాడు. దీనితో రెడ్డి,ఏరువచోడ కుటుంబాల 
మధ్య మై[తి బలపడింది భ క్తిరాజు రెండోకొడుకు అన్న దేవచోడుడు సూరవరం 
(కృష్ణాజిల్లా) పాలిస్తున్న సూర్యవంశస్హుడైన పినఉండిరాజుకూతురు ఇరుగాంబికను 
పెండ్డాడినాడు. తొయ్యేటి అనవోతు మరణానంతరం రెడ్డిరాజుల సహాయంతో 
భక్రిరాజు తిరిగి వేంగి పాంతాన్ని సంపాదించినాడు; రెడ్డిరాజులకు మి తుడుగానే 
(కీ.శ * 1355లో శ్రీకై లం దర్శించి |తిపురాంతకం |పాంతంల్లో దానధర్మాలు 
చేసినాడు. 


295 


[(పోలయ వేముని రాజ్యం సూలంగా కృష్ణానది, శ్రీశైలం, అహోబల 
శేతాలు, కందుకూరిసీమ, తూర్పుతీరాలమధ్య విస్తరి చింది. తన రాజ్యరక్షణ 
కాతడనేక [(పయత్నాలు చేసినాడు. రాజ్యంలో ధరణికోట, చందోలు, వినుకొండ, 
బెల్లంకొండ, కొండవీడు, కందుకూరు, కొండపల్లిదుర్గాలు నిర్మించి, బలమైన 
నైన్యాలను నిలిపినాడు. అద్దంకి రాజధానిగా చేసుకొన్నప్పటికీ కొండవీడును 
భావిరాజధాని అనే దృష్టితో దుర్భేద్యమైన దుర్గంగా రూపొందించినట్లు కన్పిస్తుంది. 
ప్రోలయ వేమారెడ్డికి ఆతని సోదరులు, మేనమామలు అండగా నిలిచారు. ఆన్న 
మాచారెడ్డి చందోలుదుర్గానికి, తమ్ముడు మల్లారెడ్డి కందుకూరుకు అధిపతులై నారు. 
మల్లా రెడ్డి సర్య'సెన్యాధ్యశ పద వినికూడ నిర్వహించినట్లు తెలుస్తుంది. 

పోలయవేముడు వై దికధర్మాభిమాని; సాహిత్య పోషకుడు. “అనవరత 
పురోహితకృత సోమపాని ఆనీ, '“ధర్మపతిష్టాగురు* అనీ ఆతజ్జి కీర్తించినారు. 
తురుష్క. దండయ్మాతల్లో న ష్టమైన అగ హారాలను పునరుద్దరించడ మే గాక 
స్యయంగా 44 [గామాలను దానం చేసిన ట్టు సంప్రదాయం ఉంది. 'నిస్సీ మ 
ళూదానపరశురామ' అని ఆతని బిరుదు. 'హేమ్మాది వతఖండంలో చెప్పిన 
దానాలు, (వతాలూ చేసీనాడట. వేముడు శత్రైవమతాభిమాని. శ్రీకెల, 
అహోబలచే(తాలకు సోపానపంక్తులు నిర్మించి, భక్తుల కృతజ్ఞ తకు ప్మాతు 
డయినాడు. కవి|త యంలో చివరివాడై న ఎ్మర్యాపగడను వేమార్‌డ్డి, మల్లారెడ్డి 
ఇద్దరూ ఆదరించినారు. శ ంభుదాసుగా (పసిద్దుడైన ఎ్మర్మాపగడ అనువదించిన 
హారివంశాన్ని వేమారెడ్డి అంకితం పుచ్చుకున్నాడు. 
అనవోతా రెడ్డ (కీ. శో 1858.64) 

ప్రోలయ వేముని పెద్ద కొడుకు అనవోతారెడ్డి తండి మరణానంతరం 
సింహాసనం ఎక్కి నాడు. తం, డికాలంలో అనేకయుద్ధాలో పరా! కమం |పదర్శించి 
“వీరాన్నవోతు'గా (పసిద్ది చెందినాడు. తమ్ముడైన అనవేమారెడ్డి ఇతజ్జీ “పత్యబ్ధం 
[వతిపకదేశజయిన?ః” అని కీ ర్రించినాడు. ఆయితే, అనవోతారెడ్డికాలం యుద్దాలతో 
నిండినమాట వా స్తవమేగాని. రాజ్యాలను జయించి ఆకమించడానికి బదులు 
తండి ద్యారా సంక్రమించిన రాజ్యంలో కొంతభాగమీతడు కోల్పోయినాడనడం 
నిజం. ఈతడు మేఖలభూధర పర్యంతం జయించినాడన్న అనవేమునివాక్యం 
కూడ ఆతిశయో క్రియే. 

రాజ్యానికి వచ్చినంతనే ఆనవోతుదృష్టిని క్ర శింగ దేశపరిస్థితు లాకర్షించి 
చాయి. తొయ్యేటి అనవోతానాయకుడు మరణించడంతో వేంగిరాజ్యం అలజడి 
పాలయింది. కాపయ అధికారం అస్తమించడం (పారంభమయింది. ఈ 
వరిస్థితుల్లో కళింగ గంగాధీశుడై న నాలుగో నరసింహుడుదండె త్రి,కృష్ణాతీరంలోని 


శ్రీకాకుళం వరకు సైన్యాలు నడిపినాడు (క్రీశ, 1353). బవుళా కళింగ 


206 


దండయా తిను మరలించే ఉద్దేశంతో అనవోతా రెడ్డి దండె త్తి తలగడదీపిని ఆక 
మించి దారామంవరకు నడచినట్లాతని దాశారామశాసనం (కీ శ 1356) వల్ల 
తెలుస్తున్నది. ఈ దండయ్యాతలో కోన హైహయులు, కోరుకొండ - రాజ 
మహేందవర ముమ్మడి నాయకుడు, కొప్పుల (పిఠాపురం) (పభువులు ఆతని 
వశవర్తులయినారు. ఈ దండయ్యాత (కీ.శ. 1353.1356 సంవత్సరాల మధ్య 
జరిగింది. 

అయితే ఆనవోతారెడ్డి కళింగదండయా్యాత పూర్తి విజయవంతమని చెప్ప 
లేము. రెడ్త అధికార విస్తరణ తమ రాజ్యాలకు [ప్రమాదంగా పరిణమించగలదనే 
భయంతో; కృష్ణా, గోదావరీ మండలాలలో ని క1క్‌* యలు, ఏరువచోడభ క్రిరాజు 
కూటమిగానేర్చడి బహుశా ఆనవోతారెడ్డిని కళింగనుండి తిరుగు (పయాణంలో 
సూరవరం దగ్గిర ఎదుర్కొని ఓడిం చినారు. ఈ పరిణామాన్ని భ క్రిరాజుకొడుకు 
అన్నదేవచోడుని రాజమండి శాసనం సూచిస్తున్నది. భక్తిరాజుకు సూరవరా 


దీశులతోను రెడ్డతోనూ బంధుత్వం ఉంది. అయినప్పటికీ సీయరాజ్యరక్షణ శై 
నూరవరాధీళులతో చేరి, రెడ్డిరాజ్య విస్తరణ నరికట్టడమే అతని లక్ష్యమయి 
వుంటుంది. 





కళింగదండయ్మాత అనంతరం అనతికాలానిశే ఆనవోతారెడికి వెలమలతో 
a 

యుద్ధం సంభవించింది. రేచర్ల సింగమనాయని వధించడంలో జలివలి 

౧ 0౧ 


297 


త తీయులతో రెడ్డు చేరినందున రెడ్డపె (పకీకారం తీర్చుకోడానికి అనవోత,మాదా 
నాయకులు రెడ్డి రాజ్ఞుంపై దండెత్తినారు. వెలమ సైన్యాలు కృష్ణానది దాటడంతో 
ధాన్యకటకం దగ్గిర రెడ్డకు వెలమలకు లీకరయుద్దం జరిగింది. ఆ యుద్దంలో 
వెన్నెలకంటి సూరన రచకనుబట్టి మొదట్లో ఆనవోతారెడ్డి విజయం సాధించినాడు: 
కాని, చివరకు మాదానాయకుని చేతిలో పూ రి పరాజయం పొంది పారిపోయినాడు. 
“మాధవాధిపునిఢాకన్‌ వి భష్టసాధనుడై దన్నలికోట మొద్దననవేమారెడ్డిమానంబు, 
నిగ్గునుబోనాడి రయంబునన్‌ బరచోనని వెలుగోటివారి వంశావళి వర్షిస్తున్నది. 
రెడ్డిరాజుల “జగనొబ్బగండాది' బిరుదులను స్వీకరించడ మేగాక _పోలయ వేముని 
రాజ్యాంతర్భాగమైన శ్రీశైల పాంకాన్ని పద్మనాయకులు ఆక్ర్షమించినారు. 
అనవోత, మాదానాయకులు శ్రీశె లానికి సోపానాలు నిర్మించినట్లు రసార్దవ 
సుధాకర, వెలుగోటివారి వంశచర్మితల వల్ల తెలుస్తున్న ది. 

ఇంచుమించు ఇదే సమయానికి క్రీ.శ. 1361) బహమనీ సుల్తాన్‌ దండెత్తి 
కృష్ణానదిని దాటి ధాన్యవాటిలోని అమరేశ్వర దేవాలయానికి నష్టం కలిగించినాడు. 
ఆనవోతారెడ్డి మంతియెన మల్టయవేమన ఆ దాడిని తిప్పికొట్టి, ఆమరేశ్వరస్వామిని 
పునః పతిష్టగావించి నట్టాత ని శాసనం చెబుతున్నది. 

పద్మనాయకులతో బహమనీలతో రెడ్డిరాజుల యుద్ధాలు సదవకాశంగా 
తీసుకొని, విజయనగరాదీశుడై న మొదటి వుక్కంరాయలు రెడ్డి రాజ్యంపై దండెత్తి 
నాడు. విజయనగర ధాటికి వెలమలు (శీతైల పాంతంనుండి నిర్గమించినారు. 
(శీతలం, దూపాడు (మార్కా వురం) సీమలు బుక్కురాయల స్వాధీనమయినాయి. 
ఈ దాడి పురోగమిస్తున్న కాలంలోనే అనవోతారెడ్డి మరణీంచి వుంటాడు. 

నిరంతరం యుద్దాలు జరుగుతున్న ఆ రోజుల్లో స్థలదర్గమైన అద్దంకి 
సురక్షితం కాదని అనవోతారెడ్డి కొండవీటికి (ప్రాకారాదులు నిర్మించి, రాజధానిని 
అచటికి మార్చినట్టు మన్యమాపుర శాసనం (కీ శ 1364) నుండి తెలుస్తున్నది. 
అనవోతారెడ్డి మహావీరుడ నడంలో సందేహంలేదు. కాని, ఆతని కాలంలో రెడ్డి 
రాజ్యం అపార నష్టానికి గురియై (పతిష్టను కోల్పోయింది. రాజ్య ఆర్జికావసరాలను 
గుర్తించి వాబీజ్యాభివృద్దికై అన నవో తారెడ్డి తగిన చర్యలు తీసుకున్నాడు. ఆతని 
మం్యతియైన సోమయ మోటుపల్లి శేవులో అభయ శాసనం నెలకొల్పి, ఎగుమతి 
దిగుమతుల విషయంలో వర్తకులకు [ప్రోత్సాహకరమైన మర్యాదలు చేసినాడు. 
ఆనవోతారెడ్డి తర్మడివలె వైదిక ధర్మాభిమాని; శివభక్రి తత్పరుడు. హేమ్మాదది 
సూచించిన దాన్నవతాలనన్నింటిని పాటించేవాడు. వెన్నెలకంటి వంశీయులై న 
కవులను ఆదరించి కృతులు పొందినాడని సూరన (వాసినాడుగాని, ఆ కృతులేవీ 
లభించలేదు. ఆతని శాసనాలన్నింటిని బాలసరస్వతి ఆనే కవిపండితుడు రచించి 


298 


నాడు, ఇతణ్ణి గురించిన వివరాలు తెలియవు. తననుగురించి కేవలం “అన్న 
పోతనరేందస్య విద్వాన్‌ బాలసరస్వతిః అని మ్మాతమే ఈ కవి చెప్పుకున్నాడు. 
అనవేమారెడ్డి (కి. ఈ. 1864 = 1886) 

అనవో తారెడ్డి మరణించేనాటికి అతని కొడుకు కుమారగిరి యుక్త 
వయస్కుడు కాడు. నాటి రాజకీయ పరిస్థితుల్లో సమర్దుడైన పాలకుడు అవసరం. 
అందుచే అనవోతారెడ్డి తమ్ముడు, యుద్ధాల్లో ౨రాజనీలీలో ఆరితేరిన అనవేముడు 
కొలువులోని ఉద్యోగుల, (ప్రభువుల (పోత్సాహంతో సింహాసనం ఎక్కినాడు ఆ 
కారణంగానే కాసనాలు అతణ్ణి “రాజ్య శ్రీర మణీయంవర పతి” ఆని వర్ణిస్తున్నాయి. 
తన పాలనకాలం సుమారు ఇరవై సంవత్సరాల్లో అనవేముడు రెడ్డిరాజ్య బల 
గొరవాలను ఇనుమడింప జేసినాడు. 

అనవేమారెడ్డి కాలంకూడ యుద్ధాలతో, దండయా తలతో నిండిపోయింది-* 
ఆతని కాసనాలు పదికి పై పైగా ఉన్నా ్నయిగాని, వానిలో సా్య్యవదాయక [వశ స్రీ 
మినవా ఆతని విజయాలను గురించీగాని నాటి రాజకీయ సంఘటనలనుగురించి 
గాని సమాచారం కన్పించదు. ఇక, [శీతైల శాసనంలోని దీవిదుర్గవిభాళ, రాజ 
మహేంద్ర నిరవద్యనగరాది బహువిధ స్థల దుర్గవిదళన బలరామ, సాగర గౌతమీ 
సలిల సంగమ సకల జలదుర్గసాధన రఘురామ, అనే బిరుదులవల్ల ఆతని దండ 
య్మాతలను, అందలి విజయాలను ఊహించవచ్చు 

మొదట్లో వేంగిరాజ్య పరిస్థితులు ఆనవేముని దృష్టి నాకర్షించినాయి. వేంగి 
రాజ్యంలో భకిరాజు మరణీంచినంతనే ఆతని కొడుకులమధ్య సింవోసనానిక్షై 
కలహం జరిగి,అందు ఆన్న దేవచోడుడు తన అన్న చోడలీము నోడించి పారదోలి 
రాజ్యం ఆకమించినాడు. చోడభీముడు తనభార్య సోదరుడైన అనవేముని ఆశ 
యించినాడని చెప్పవచ్చు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని అనవేముడు 
కళింగ దండయా త సాగించినాడు. (వ్రవమంలో దివిదుర్గం ఆతని వశమయింది. 
దివిని అనవోతారెడ్డియే జయించినాడుగాని, ఆతని చివరి రోజుల్లో శ్యతుహ స్తగత 
మయినందున ఆనవేముడు తిరిగి దాన్ని జయించవలసివచ్చింది. ఆనంతరం 
నిరవద్యపురంపై నడచినాడు. కళింగదండయ్యాతలో దూవూరురెడ్డ సహాయం 
అనవేమునకు లభించింది. వీరిలో (పముఖుడై న అల్హాడరెడ్డి చోడలీముని కుమా రె 
వేమాంవికను 'పెండ్రాడినాడు. వేమాంబిక అనవేముని మేనకోడలే. అల్హాడరెడ్డి 
సాయంతో అన్న దేవుని నిరవద్యపురం దగ్గిర ఓడించి, ఆ రాజ్యం చోడనీముని 
వరం చేసినాడు. అనంతరం గోదావరీ ముఖద్వారంలోని వసిష్ట గౌతమీనదుల 
మధ్య జలదుర్గాలను ఆకమించి పానార, కోనరాజ్యాలను కైవసం చేసుకున్నాడు. 
రాజమ హేం దవరదుర్గం ఆతని వశమయింది. ఈ విజయాలను ఆతని పరివేల, 
దాశారామ. శాసనాలు సూచిస్తున్నాయి. రాజమహేందవరంలో ఐవుళా 


299 


అల్హాడ రెడ్డి పాలకుడయినాడు. ఈ విజయాలతో కళింగ పె దండయాత సులభ 
మయింది. మంచికొండ ముమ్మడినాయకుడు, పిఠాపురం కొప్పుల నాయకులు, 
ఎలమంచిలి చాళుక్యులు, వడ్డాది మత్స్యరాజులు ఓడిపోయినారు. ఈ దండ 
యాతలు [బాహ్మణ'నేనాని చన్నమ నాయకుడు నిర్వహించినట్లును, అవి | క్రీ.శ. 
1375 నాటికి పరిసమా ప్రమయినట్టును సింహాచలం కాసనం సూచిస్తున్నది. 
అనవేముని గురించి మన్యమాపుర శాసనంలోని “సింహాచల వింధ్యపాదపతిష్టాపితి 
కీర్రి సంభ” అనే వాక్యంలో కొంత సత్యం లేకపోలేదు. కాని, దాఇారామ 
సింహాచల మధ్యదేశం రెడ్డిరాజుల |వత్యక్ష పాలనలోనికి వచ్చిందని చెప్పలేము. 
చెన్నమనా యకుడు వడ్డాద మత్న్స్య్పపభువైై వీరార్డునదేవునినుండి గొట్టివాడ 
[గామంపొంది సింవాచకేశునకు దానం చేసినట్టు అచటి శాసనం చెబుతున్నది. 
దీన్ని బట్టి ఆ |పాంతం రెడ్డపాలనలో లేదని స స్పష్టమవుతున్నది. ఆదీగాక కుమార 
గిరి కాలంలో కాటయ వేముడి [ప్రాంతాలను తిరిగి జయించవలసి వచ్చింది. 
అందుచే ఆనవేముని దాడివల్ల తాత్కాలికమూ పరిమితమునైైన |పయోజనం 
మ్మాతమే కలిగిందని చెప్పవలి. రాజ్యం సంకలు; గౌరవ్యపతిష్ట లినుమ 
డించినాయి. 

కళింగ దండయాత అనంతరం అనవేముడు రాచకొండ, విజయనగర 
రాజ్యాల పె దృష్టి మరల్చినాడు. నల్గొండ జిల్హా (వజీరాబాద్‌) వాడ పల్లి దగ్గర 
ఆనవేముని ఉద్యోగి కడియం పోతినియకునిశాసనం ఉంది. బూరుగుగడ్డలో 
కూడ దేసటి రెడ్డశాసనం ఉన్నట్లు శ్రీ శీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారి పరిశీలన. 
ఈ కాసనాలు రెడ్డిరాజ్యం కృష్ణా సక ఉత్తరంగా విస్తరించినదనడానికి నిదర్శ 
నాలు. కాని, వేలుగోటివారి వంశావళి అనవేముని మాదానీడు ఓడించినటు 
వర్షి స్తున్నది. వాజ్మయ సాక్యంకం టే కాసనసాక్ష్యుం విశ్వననీ యం కదా! ఆదీగాక 
వెలుగోటివారి వంశావళి వెలమలపరాజయాన్ని నమోదుచేయకపోవడం అసహజం 
కాదు. వెలమరాజ్యంపె దండయాతలో భాగంగానే అనవేముడు విజయనగరా 
ధీశుల నోడించి శ్రీశైల (పాంతాన్ని ఆకమించినాడనడానికి అచట ఆతని 
శాసనమే సాక్ష్యము. 

ఆనవేముడీవిధంగా శ|తువులా[క మించిన రాజ్యభాగాలను తిరిగి జయించి, 
రెడ్డి రాజ్య్మపతిష్టను పునరుద్దరించినాడు. “గురికాసవహాయ'ే, “ పజాపరిచిత 
చతుర్విధో పాయ” అనే బిరుదులు అతడు యుద్ధాల్లో ఎంతటి అసహాయశూరుడో 
రాజనీతిలో ఆంతటి (వజ్ఞావంతుడని చాటుతున్నాయి. రాజ్యభారభరణ వ్యాపార 
దక్షుడైన మామిడి పెద్దనామాత్యుడు అనవేముని మంతి దండనాయకుడు. 
సమ స్తశాస్త్రవేది, నీతిమం్యతీశ్వరుడై న ఇమ్మడేందుడు మరొకమంతతి. తండివలె 
అనవేముడు ఆధ్యాత్మిక చింతనపరుడు. బహు సువర్ణ గోసహవాృస్రది దానాలు 


300 


చేసినవాడు. ఆనేకాగవహోరా లిచ్చినవాడు. శ్రైవాచార తత్పరుడు. ఆయినా 
శ్రీతైల త్రిపురాంతక పంచారామాలలోగాక, శ్రీకూర్మం సింహాచల కేతాలలో 
కూడ ఆనేక దానధర్మాలు చేసినాడు. సింహాచలంలో “ఆనవేమపురి' అనే (వసిద్ద 
మండపాన్ని, శ్రీశై లంలో వీరకిరోమండపాన్ని నిర్మించినాడు. పతి సంవత్సరం 
వసంతోత్సవాలొనర్చి. కవి, నటగాయకాది కళోపాసకుల నావ్వానించి, గౌరవించి 
వసంతరాయలని కీ ర్రిగడించినాడు. ఆతని పాలనలో కవులకు “మృద్యన్నం 
మృదులాబరం మృగమదం చామీకరం చామరం” లభించినవని ఒక కవి 
వర్ణించినాడు. వెన్నెలకంటె సూరన మాటల్లో. 

“తన బతుకు భూమిసురులకు తన బిరుదులు వంటవంశధరణీళులకున్‌ 

తన నయము భూమ్మిపజలకు ననవేమనఇచ్చె కీ ర్రినధికుండగుచున్‌.” 
కుమారగిరి (కి.శ. 18861402) 

ఆనవేముని తర్వాత కుమారగిరి సింహాసనానికి రావడం |పళాంతంగా 
జరిగిందని కొందరి అభ్మిపాయం. కాని, కుమారగిరిని |పతిఘటించి చందోలు 
పాలించిన మాచారెడ్డి ప్మౌతుడు 'పెదకోమటివేముడు యుద్ధానికి సన్నద్ధుడయి 


నాడనీ, కుమారగిరి పఇన ఆతని బావమరది కాటయ వేముడు అంతర్యుద్ధం 
నడిపి, చివరకు కోమటివేమునితో సమాధానానికి వచ్చిన తరువాతనే కుమారగిరి 
రాజ్యపాలన సాగించినాడని తు నిర్ణయము. కీ.శ. 1387. 1288 
సంవత్సరాల మధ్యకాలంలో కుమారగిరి శవాలు లేకపోవడం, శ్రీకృష్ణుడు 
ధర్మరాజునువలె కాటయవేముడు కుమారగిరిని సింహాసనంచె నిల్పినాడని 
కాటయవేముని తొ త్తరమూడి శాసనం వర్ణించడం, వంశపరంవరా రెడ్డి రాజుల 
మంతులుగానుండిన = మామిడి వంశస్థులు "కుమారగిరి కొలువులోనుండక "పెద 
కోమటివేముని ఆశ్రయించడం శ్రీశర్మగారి నిర్ణయాన్ని బలపరుస్తున్నాయి. 

అంతర్యుద్దకాలంలో రెడ్డిరాజ్యానికి శాతవ ఉవదవం అధికమయింది. 
వినుకొండవరకూ శ్ర్రీశ్లై లపాంతం విజయనగరాదీశులు ఆ|కమించినార్లు. రెండో 
హరిహరుని రత్నభాండారి తిప్పన శృతపర్యతాన్ని (వినుకొండ) వశపరచు 
కొన్నట్లు వల్లభామాత్యుని క్రీడాభిరామంనుండి తెలుస్తున్నది. క శింగ్య్పపాంతంపె 
రేచర్తనాయకులు దండయా[తలు సాగించినారు. బెండపూడి మొదలైన దుర్గాలు 
వారి వశమయినాయి. కళింగేశుడై న నాలుగో నరసింహుడు ఓడి, తన కూతురు 
కనక మహాలక్ష్మిని సింగమనాయకుని కొడుకు అనవోతానాయనకిచ్చి వెండ్లిచేసి 
నంధి చేసుకున్నాడు. ఈ సంఘటన (కీ. శ. 1387 పాంతంలో జరిగినట్లు 
దాశారామ శాసనం సూచిస్తున్నది. ఇక ఆనవేమునిచే రాజ్య| భష్టుడైన అన్న డేవ 
చోడుడు మ్మితులక్తై అన్వేషణ |పారంభించినాడు. ఈ అన్వేషణలోనే ఆతడు 


301 


క్రీశ. 1388 లో |తిపురాంతకం వచ్చినాడు. బహుశా పెదకోమటివేమునీ 
(పోత్సాహం లభించి వుంటుంది. 

"పెదకోమటివేమునితో సమాధానవడిన తరువాత కుమారగిరి తన బావ 
మరది కాటయ వేముని విజయనగర దురాక్రమణ నరిక ట్టడానికి పంపినాడు. 
కొండవీడు విజయనగరాల మధ్య జరిగిన యుద్ధ ఏవరాలు తెలియవు. విజయ 
నగరం పరాజయం పొందినట్టు స్పష్టమవుతున్నది. అప్పటికే రెండవ హరిహర 
రాయలు బహమనీ, పద్మనాయక కూటమిచే పరాజయం పొంది వున్నాడు 
(కొ త్రకొండయుద్దం) ఆందుచే వారికి శ్యళువులైన రెడ్డతో స్నేహం చేయడం 
రాజనీతి ఆని భావించి వుంటాడు. బహమనీలతో పోరాడుతున్న రాయలతో 
మెతి కొండవీటికిగూడ ఆనుకూలమనే ఆశయంతో కాటయ వేముడు హరి 
హరునితో సంధి చేసుకున్నాడు. శ్రీశైలం |పాంతం రాయల ఇక్రమణలోనే 
వుండేటట్లు; వినుకొండ, (తిపుకాంతక్మపాంతాలు తిరిగి కొండవీటి అధీనంలోనికి 
వచ్చేటట్టు ఒప్పందం అయినట్లు తెలుస్తుంది. ఈ మైతినిబలపరున్తూ హరివారుడు 
తన కూఘురిని కాటయవేముసీకొడుకు ౪ కాటయకిచ్చి పెండి చేసినాడు. 

వెలుగోటివారి వంశావళి కుమారగిరిని వెలమనాయకులోడించి బొమ్మ 
వెట్టినట్టు వర్ణిస్తున్నది. కాని, కుమారగిరికాలంలో కొండపవీటివకాన యుద్దాలు 
నిర్వపొంచింది కాట యవేమారెడ్డి. కాటయ వేముని గురించిన పస క్రి ఆగ ంథంలో 
కన్పించదు. ఆందుచే కుమారగిరిని గూర్చిన ఆ |గంథకథనం విశ్వసనీయంగాలేదు. 

విజయనగరంతో ఒవ్పందమైన తర్వాత కుమారగిరి కాటయవేముని 
కళింగదండయ్మాతకు వంపినాడు. యువరాజు అనవోతారెడ్డి కాటయవేముని 
అనుసరించినాడు. ఈ దండయా తలో రాజమ హేం[దవరవాస్త స్తవ్యులై న ఆల్హారెడ్డి, 
ఆతనికొడుకులు వేమ, వీరభద, దొడ్డారెడ్డు _పముఖప్మాతను నిర్వహించినట్లు 
శ్రీనాథుని కాశీఖండం, శివలెంక కొమ్మన 'థేవలీలావిలాసంనుండి తెలుస్తున్న న్నదీ. 
కాటయవేముని కాళిదాస వ్యాఖ్యానాలనుండి, కుమారగిరి గోపవరం శాన నంనుండి 
కూడ కొన్ని వివరాలు లభిస్తున్నాయి. కాటయ వేమాదులు రంప, మొల్లేటి 
(మొల్రేరు), కిమ్మూరు, బెండపూడి దుర్గాలు (తూర్చుగోదావరిజిల్లా); రామగిరి, 
వీర 'ఘోట్టము, రూడేశ వనం, జంతురునాడు,వ డ్డాది( విశాఖజిల్దా);స వమాడెములు 
బారహదొంతి (గంజాం) జయించి, కటకంవరకు నడచినారు. గోపవరం 
శాసనం కాటయవేముని 'కటకచూరకార” అని వర్డిస్తున్న ది. దొడ్డారెడ్డి కీరాం 
బోధిని (చిలక సర స్సు) తీరంలో జయ _స్తంభంనాటినట్టు కాశీఖండం చాటుతున్న ది. 
ఈ రాజ్యాలు చెల్లించిన కానుకలతో కాటయవేముడు కొండవీడుకు తిరిగి వచ్చి 
కునూరగిరికి సమర్పించినాడు. రెడ్డిరాజులు జరిపిన దిగ్గయయాతలన్నింటిలో ఇది 
వి స్తృతము, విజయవంతమునై నది. 


302 


కొటయవేముడు తూర్పున జయించిన సీమలన్నీంటిని ఒక రాష్ట్రంగా చేసీ 
కుమారగిరి తన కుమారుడైన అనవోతారెడ్డిని రాజ్మపతినిధిగా నియమించినాడు. 
దీనికి రాజమహేందవరం రాజధాని. మిగిలిన [పాంతాలను, బెండపూడివంటి 
దుర్గాలు కేం|దా లుగా, సీమలుగా విభజించి, విశ్యాసపాతులై న సామంత పభువులను 
నియమించినాడు. అల్లాడ రెడ్డి కుటుంబసహా యంతో అనవోతారెడ్డి రాజమ హేంద 
రాజ్యాన్ని పాలించినాడు. కాటయవేముడు తన పతి హరిహరాంబను అల్హాడరెడ్డి 
పెద్దకొడుకు వేమారెడ్డికి, తన కూతురు అనితల్రిని ఆల్లాడరెడ్డి రెండోకొడుకు వీర 
భదారెడ్డికీ ఇది పెండ్లి చేసి మెతిని బలవ తర మైన బంధుత్వంగా మార్చినాడు. 

ఈ విజయపరంపరలతో కొండవీటి గౌర వ పతిష్టలినుమడించి, అనపర్తి 

శాసనం చెప్పినట్లు నాల్గుదిక్కుల రాజులతోను 'స్నేవాసంబంధాలేర్పడినాయి. 
కొాటయ వేమ, అల్లాడరెడ్డి ఆండదండలతో రాజ్యంలో శాంతిభదతలు నెల 
కొన్నాయి. అందుచే కుమారగిరి సాహిత్య కళాపోషణలో |పొద్దుపుచ్చినాడు. 
వా స్తవానికి రెడ్డిరాజులందరిలో కుమారగిరి రసికుడు, సంస్కృతంలో గొప్ప 
పండితుడు, నాట్యికళాభిమాని. ఆతని ఆస్థానఠిలో లకుమాదేవి అనే ద నర్తకికి 
విశేష ఆదరం లభించింది. [వతి సంవేత్సరం వసంతోత్సవాలు జరిపి, వసంత 
రాయలు, కర్పూర వసంతరాయలు అనే బికుదాలు పొందినాడు. ఈతని వసం 
తోత్సవాలను ఆవచి తీరుమల శెట్టి నిర్వహించినాడని శ్రీనాథుని హరవిలాసం 
వర్ణిస్తున్నది. 

ఇంతలో కుమార అనవోతారెడ్డి ఆకాలమరణానికి గురి అయినాడు. 
అనపర్తి శాసనం (కీ. శ. 1390లో లేని ఆతని మరణ [పసక్రి గణపవరం 
శాసనం (క్రీ. శ. 1395లో కన్పిస్తున్నది. ఈ సంఘటన కుమారగిరిని మానసి 
కంగా కుంగదీయటమేగాక రెడ్డి రాజ్య చర్మితలో అవాంఛనీయ పరిణామాలకు. 
కారణమయింది. రాజమహేందవరంగో సమర్థుడు విశ్వాసప్మాతుడునై న రాజ 
(వతినిధి అవసరమనడంలో సందేహం లేదు. ఆ రాజ్యాన్ని జయించింది కాటయ 
వేముడు అంతేగాక, కుమారగిరి ఆనంతరం కొండవీడు పెదకోమటివేముని పరం 
అవుతుంది అందుచేత రాజమహేం ద |పాంతాలను సామంత ప్రతిపత్తి ఉన్న 
రాజ్యంగా చేసీ కుమారగిరి కాటరఫవేమునకు యిచ్చినాడు. ఇది రెడ్డి రాజ్య 
పిభజనకై దురుద్దేశంతో చేసిన చర్యగా 'పెదకోమటివేముడు, అతని వర్గీయులు 
భావించిన ఫలితంగా అంతర్యుద్ధం ప్రారంభమయింది. 

అంతర్యుద్దం రాజ్యంలో ఆ ల్రకల్లోలం సృష్టించి కాత్రవ దుర్మాకమణకు, 
సామంతుల తిరుగుబాట్టకు దారితీసింది. వీనికితోడు కీ. శ. 1395 [పాంతంలో 
దక్షిణదేశంలో కీ వమైన ఇమం విజృంభించి, [పజ లనేక బాధలకు గురి 
అయినారు; సన్నులు చెల్లించ లేకపో యినా నారు. (పభుత్యంపట్ల ఆదరాభిమానాలు 


303 


నశించీనాయి. (క్రీ. శ. 1396 లో బహమనీ సులాన్‌ ఫిరోజ్‌షా వీజయనగరంపెే 
దండయా[తలో బాగంగా రెడ్డి రాజ్యంపై నడిచినాడు. గజరావుతిప్ప అనే 
సామంతుడు బహమనీ సైన్యాలను కంభంమెట్టుదగ్గిర ఓడించి మరలించినట్లు 
తెలుస్తున్నది. (క్రీ. శ. 1399లో గజపతి (పభువు దండె త్తిరాగా ఆతజ్జి గొగ్గయ 
కొడుకు దేవయ సేనాని సింహాచలం (విహరణగిరి) చెంత ఓడించి తరిమివేసినట్లు 
సర్పవరం శాసనం చెబుతున్నది. దేవయ, కుమారగిరి సేనాని. ఇక రాజ్యం దశత్నిణ 
భాగంలో విజయనగరం చొచ్చుకువచ్చింది. రెండో హరిహరుని శాసనం యనమ 
దలలోను, అతని కొడుకు దేవరాయల శాసనాలు పవార్‌ కర వాడు, పరుచూరుల 
లోను కన్పిస్తున్నాయి. ఇవి (కీ. శ. 1400 సం॥ నాటివి. కందుకూరును 
పాలిస్తున్న మల్హారెడ్డి సంతతివాడై న కోమటివేముడు విజృంభించి తీరాంధంలో 
తెనాలి వరకు ఇక్రమించినట్టు ఆతని "పెదవూడి శాసనం (కీ. థు 1404) వల్ల 
స్పష్టమవుతుంది. ఈ దాడులను ఆరికట్టడానికి కుమారగిరి చేసిన [పయత్నాలు 
తెలీయరావు. రాజ్యం ఈ దాడులతో సంకుభితమయి, సామంతులు కుమారగిరిని 
ధిక్క-రించినారు. గుంటూరు, బాపట్ల, పలనాడు తాలూకాలలో వెలుగోటి రాయప 
నాయని శాసనాలు కన్పిస్తున్నాయి. ఈతని సామంతుడై న గజరావుతిప్పని 
విజయపరంపరలను గుర్తించి పెక్కు. చాటువులున్నాయి. వెలుగోటివారు 
వెలమలు. కాని, రాయపనాయనికి రాచకొండ వెలమలతోటి సంబంధం తెలియదు. 
అతని శాసనాలు కుమారగిరిని [పస్తావించవు. అందుచేత ఆతడు కుమారగిరిని 
ధిక్కరించి స్వతంతంగా వ్యవహరిస్తూ చివరకు "పెదకోమటివేమునిపక్ష ౦ వహించి 
నాడు. ఇట్టి సామంతులందరినీ కూడగట్టుకొని “పెదకోమటి వేమారెడ్డి [కీ శ. 
1402 (ప్రాంతంలో కుమారగిరిని తొలగించి కొండవీటి.నింహాననం అక్ర మించి 
నాడు, 

కుమారగిరి రాజమ హేందవరం చేరి కాటయవేముని ఆ శయించినాడు. 
కొండవీడును ఆకమించడానికి ఉభయుల చేసిన [ప్రయత్నాలు ఫలించలేదు. 
చివరకు నిరాశతో వ్యాధ్మిగస్తుడై కుమారగిరి మరణించినాడు. 

కుమారగిరి విద్యావంతుడు, రసజ్ఞుడు, కళాపోషకుడు. కాని, రాజకీయాల్లో 
దూరదృష్టి, సామర్థ్యం లేనివాడు. రాజనీతిలేని ఆతని చర్యలవల్ల నే కొండవీటి రెడ్డ 
రాజ్యం అల్పక ల్లోలొల పాలై విచ్చిన్నం కాసాగింది. 


పెదకోమటి వేమారెడ్డి (క. శ. 1402 - 20) 

కుమారగిరిని పారదోలి పెదకోమటివేమారెడ్డి సింహాసనం అధిష్టించినాడు. 
పూర్వపు ఒడంబడిక |వకారం కుమారగిరి ఆనంతరం పెదకోమటి వేముడే 
సింహాసనానికి వారసుడు. కాని, రాజ్య విభజనవల్ల కోమటి వేముడు తీరుగుబాటు 
చేయవలసి వచ్చింది.కాట య వేముడే గాక కొండవీటిలోని కుమారగిరి అభిమానులు 


304 


సయితం కోమటివేముని ధిక్కరించినట్టు తెలుస్తుంది. బహుశా అందుచేతనే 
“కమ పర్మిపాప్త స్మామాజ్య సీంహాసనాధ్యాసి'' అని చెప్పుకోవలసీవచ్చింది. 
(క్రమంగా స్టానిక వ్యతిరేకతను నిర్మూలించి పెదకోమటివేముడు కొండవీడులో 
ఐబలవంతుడ యినాడు. 

పెదకోమటి వేముడు సింహాసనం ఎక్కిన వెంటనే అంతర్యుద్ధంలో భాగంగా 
కాటయవేముని ఎదిరించవలసివచ్చింది. కుమారగిరిని పున రుద్దరించే అశయంతో 
కాటయవేముడు కొండవీడురాజ్యంపై దండె త్రినాడు. అతనికి సాయంగా రెండో 
హరిహరరాయలు చౌండపసేనానిని కొండవీడు పెకి పంపినాడు. పెదకోమటి 
వేముని సేనాని గజరావు తిప్పన గుండుగొలను, కోనూరుయుద్ధాలో కాటయ 
వేముని ఓడించి మరలించినాడు. ఇంతలో చౌండపసేనాని కొండవీడువరకు 
పురోగమించినాడు. అతణ్ణి సయితం కొండ వీటి కోటముందు గజరావుతిప్పనయే 
ఓడించి తరిమివేసినాడు. కుమారగిరి, కాటయ వేముల (పయత్నాలు విఫలమై, 
పెవకోమటి వేమునికి తాత్కా లికంగా |పమాదం తప్పింది. ఆనంతరం "పెద 
కోమటి వేముడు తన తమ్ముడైన మాచారెడ్డిని కొండపల్లి పాలకుడుగా నియమించి 
నాడు. 

కీ.శ. 1404 లో రెండోహరిహరుడు మరణించి, అతని కొడుకులు 
సింహాసనానికై కలహించడం పెదకోమటి వేమునకు సదవకాశం అయింది; తన 
రాజ్యం 'చక్షిణ |పాంతంలో.విజయనగరాధీశుల వశమైన భాగాలను, కందుకూరు 
కోమటివేము డాకమించిన తీరాం ధ| పాంతాలను._ తిరిగి స్వాధీనంచేసుకున్నాడు. 
రాజ్యంలో కాంతి భదతలను పునరుద్దరించడానికి [ప్రయత్ని ఇంచినాడు. 

కొండవీడు, రాజము హేం|దవర రాజ్యాలను విలీనంచేసి పాలించడమే 
పెదకోమటి వేమారెడ్డి జీవితశయమయింది. కాటయ 'వేముని సాధించడాని తై 
మొదట్లో కోమటివేముడు అన్నదేవ చోడుని పతం వహించినట్టు కన్పిస్తుంది. 
కొండవీడు, రాజమహేందవరాల మధ్య కలహం, అన్న దేవునకు అనుకూ లిం 
చింది. దేవరకొండ పద్మనాయకుడై న పెద వేదగిరి సాయంతో అన్న దేవుడు 
వేంగిలో తాను కోల్పోయిన రాజ్యం తిరిగి సంపాదించినాడు. కీ.శ. 1404 నాటి 
దాశారామ శాసనం అతణ్ణి రాజాధిరాజపర మేశ్యర, పూర్వసింహాసనాధ్యక్ష ఆని 
వర్ణిస్తున్నది. పోలవరంలో (కీ. శ. 1408 నాటి ఆతని శాసనం ఊంది. పద్మ 
నాయకుల శాసనాలు డీ శ, 1405, 1407 నాటివి శ్రీకూర్మంలో ఉన్నాయి. 
కాటయ వేముడు పద్మనాయకులనుగానీ అన్న దేవచోడునిగానీ (పతిఘటించిన 
(ప్రయత్నాలను గురించి తెలియదు. ఈ విధంగా శ తువరివేష్టితుడై న కాటయ 
వేముడు వారిపమాడం నుండి తప్పించుకొనడానికై విజయనగర సహాయం 
అర్థించినాడు.నాటికి దేవరాయలు అంతర్యుద్దంల్లో విజయం సాధించి పట్టాభికే షేకం 


305 


జరుపుకున్నాడు (కీ. శ, 1406). కాటయ వేముడు స్వయంగా విజయ 
నగరం దర్శించి వుండవచ్చునని ఆహోబలంలోని ఆతని కాసనం (కీ. $.1410) 
సూచిస్తున్నది. మొదటి దేవరాయలు కాటయ వేమునకు సైనిక సహాయం చేయ 
డానికి ఆంగికరించినాడు. 

పెదకోమటివేమ, అన్నదేవచోడులు బహుశా కీ.శ. 1412 [పాంతంలో 
రాజమహేందవరంపై దండెత్తినారు. ఆ త్రిలి, కాకరప[రుల చెంత (తణుకు 
తాలుకా పశ్చిమ గోదావరిజిల్లా) భీష ణయుద్దాలు జరిగాయి. “తన మ్మితుని 
రశ్నించడాని కై గోదావరీ తీరంలోని కాకరవరు యజ్ఞ భూమిగా పినఉండిరాజు 
ఆధ్యర్యుడుగా కన్నడాది సైన్యాలు యజ్ఞ పళవులుగా అన్న దేవుడు వీరమవి 
యజ్ఞంచేసి"నాడని ఆతని రాజమహేం చవర శాసనం వర్ణిస్తుంది. ఇందలి 
మి| తుడు 'పెదకోమటివేముడని, ఈ యుద్దంలో కాటయ వేముడు మరణించినాడని 
చెప్పవచ్చును. కీ.శ. 1414 తరువాత “కాటయవేముని శాసనాలు కన్పించవు. 
కొప్పునూళ్ళ వారి బిరుదావళినిబట్టి గజరావుతిప్పనకు “కాటయ వేముని తల 
గొండుగండ” అనే బీరుదు కన్పిస్తున్నది. 

కాటయ వేముడు మరణించినప్పటికీ రాజమహేందవరం పెదకోమటి 
వేముని స్వాధీనం కాలేదు. కాటయవేమునికొడుకు బాలుడునైన రెండో కుమార 
గిరిని సింహాసనం ఎక్కించి అల్హాడరెడ్డి "పెదకోమటి వేముని పతిఘటించి ఆతని 
(వయత్నాలు విఫలం చేసినాడు అంతేగాక, (కీ శ. 1415 |పాంతంలో అన్న 
దేవచోడునికూడ వధించినట్టు కన్పిస్తుంది. అతనిమరణంతో పెదకోమటివేముడు 
నిస్సవాయుడయినాడు. ఆతి ఆల్లాడరెడ్డి ధిక్క-రిస్తున్నాడు. ఆల్బాడరెడ్డికి 
వెన్నండగా విజయనగరాధీశులున్నారు. అందుచే గత్యంతరంలేక “పెదకోమటి 
వేముడు బహమనీసులాన్‌ ఫిరోజ్‌షా మైతి వహించినాడు. గుల్బర్షా, కొండవీడుల 
మధ్య మై తికుదర్చడంలో కోమటి వేముని మంతి మామిడిసింగన _పముఖపాత 
వహించినాడని 'యవనాదీశసభా నిరంకుశ వచోవ్యాపారపారంగతా'” అనే వర్ణన 
నూచిస్తుంది. కొండవీడుకు సాయంగా ఫిరోజ్‌షా పెద్ద సైన్యాన్ని తెలంగాణం 
మీదుగా పంపినాడు. వేద్యాదిలోని సుల్తాన్‌ శాసనాలు "ఫెరిస్టా రచన ఆధారంగా 
ఈ దాడి క్రీశ. 1417 లో జరిగినట్టు తెలుస్తున్నది. రెడ్డి, బహుమనీ సైన్యాలు 
రాజమహేందవరాన్ని ముట్టడించినాయి. అచట జరిగిన వీషణ యుద్ధంలో 
ఫిరోజ్‌షా, కోమటివేముల నోడించి అల్లాడరెడ్డి తరిమినాడు. బహుశా కోమటి 
వేముని వెన్నంటి తరుముతూ రా మేళ్వరం ప తాలూకా, తూర్పుగోదావరి 
మ. యుద్ధంలో కూడ ఓడించి, అతని సైనిక సంపత్తిని వారించినట్టు శివలీలా 
విలాసం వర్దీస్తున్న ది. 

AC.20 


306 


ఈ పరాజయాలతో కొండపీడుబలం క్షీణించింది. ఫిరోజ్‌షా పెదకోమటి 
వేములు అల్హాడ రెడ్డితో పోరాడుతున్న సమయంలో మొదటి దేవరాయలు.బహుశా 
వారిదృష్టి మరలించే ఉద్దేశంతో _ కొండవీటిపైకి దాడులు పంపినాడు. రాజ 
మహేందవరం నుండి తిరోగమిస్తున్న ఫిరోజ్‌షా సైన్యాలు పానగల్లును 
ముట్టడించినాయి. ఈ సందర్భంలోనే విజయనగర, రాచకొండ రాజ్యాలమధ్య 
మెతి కుదిరింది. ఉభయులు కలిసి ఫిరోజ్‌షా నోడించి తరిమివేసినారు. కొండ 
వీడుపై నడచిన విజయనగర సైన్యాలు మోటువల్లితో సహా రెడ్డిరాజ్యం దక్షిణ 
1పాంతాలను ఆకమించినాయి. క్రీ.శ, 1416 లో దేవరాయలు మోటుపల్లిలో 
ఆభయశాసనం వేయించినాడు, 

ఈ పరిస్థితుల్లో రెడ్డి పద్మనాయక రాజ్యాల మధ్య స్పర్థ తీవరూవం 
ధరించింది. బవుశ "ఫిరోజ్‌షా పానగల్లు ముట్టడి సాగిస్తుండగో దేవరకొండ 
నేలుతున్న కుమార వేదగిరి దండెత్తి కోమటి వేముని తమ్ముడు మాచారెడ్డిని 
వధించినాడు. ఇందుకు (పతి క్రియగా కోమటి వేముడు దేవరకొండ పె దండేత్తి 
కుమారవేదగిరిని చంపినాడు. దీనితో రెచ్చిపోయి వేదగిరిసోదరుడై న లింగమనీడు 
కొండవీటిపై దండెత్తి పెదకోమటి వేముని ఓడించి, అతని సింహలాంఛనాన్ని, 
వంశానుగత మైన నందికంట పోతరాజు కటారిని సం్యగహించి, అతని బొమ్మను 
తమ్మ పడగలో పెట్టాడట, వెలుగోటివారి వంశావళినిబట్టి లింగమనీడు పెద 
కోమటి చేముని బందీగొని విడిచిపె పెట్టినట్టున్న ది. సింగయఅన్న అతణ్ణి వధించి 
నట్టున్నది. బహుశా వెలమలతోటి యుద్దాల్లోనే (కీ శ. 1420 (హాంతంలో 
"పెదకోమటి వేమారెడ్డి మరణించినాడు. క ¥. 1419 తర్వాత అతని శాసనాలు 
కన్పించవు. 

పెదకోమటి వేమారెడ్డి మహావీరుడు, రాజనీతిసరుడు. కాని, నాటి ఆంధ 
దేశ రాజకీయ పరిస్థితులవలి రెడ్డిరాజ్య సమైక్యానితై ఆతని కృషి ఫలించభేదు. 
ఆతని యుద్దాలవల్ల' రాజ్యం బలహీనమై విచ్చిన్నం కాసాగింది. పెదకోమటి 
వేముడు సంగీత సాహిత్యాల్లో మహో పండితుడు, విద్యాపోష కుడు, వదాన్యుడు. 
సంస్కృత మహాకవియైన వామనభట్టవాణు డాతసి ఆస్థానకవి. ఆం ధక విసార్య్ణ 
భౌముడై-న శ్రీనాథుడు. విద్యాధికారీ స్వయంగా కోమటివేముడు దృశ్య శవ్య 
(పబంధనిర్మా ఇదకుడు. అతని సర్వజ్ఞచ[ కవ క్ర బిరుదం సార్థకం. 


రాచవేముడు (కీ.శ, 1420.24) 

కొండవీటి రెడ్డిరాజులలో చివరివాడు రాచవేఘుడు పెదకోమటి వేముని 
కుమారుడు, తండి మరణానంతరం_సింహవాసనంఎక్కి సుమారు ఐదు సంవత్స 
రాలు రాజ్యం చేసినాడు. రాచవేముడు సమర్థుడు కాడు. తన తల్లి సూరాంబిక 
నిర్మించిన సంతాన సాగరం అనే చెరువుకు జగనొబ్బగండ కాలువ నీతడు 


307 


తవ్వించి నట్టు ఆమీనాబాదు శాసనం వర్ణిస్తున్న ది. రాచవేముడు రాజ్యానికివచ్చే 
నాటికి పరిస్థితులు విషమంగా ఉన్నాయి. రాజ్యానికి శ్యతువు లెక్కువయినారు. 
నైనికబలం నీరసించింది, ధనాగారల వట్టిపోయింది. బహుశా ధనాగారాన్ని 
నింపే ఆశయంతో రాచవేముడు 'పురిటి సుంకం” వంటి పన్నులు విధించవలని 
వచ్చింది. దానితో [వజాదరణ కోల్పోయినాడు. రాచవేముడు [వజాకంటకు 
డయినాడసీ చిపరకు సవరం ఎల్బయ్య అనే బలిజ నాయకుడతళణ్ఞి వధించినాడనీ 
కొండవీటి కై ఫీయత్‌ వల తెలుస్తున్నది. ఇంతటితో కొండవీటి రెడ్డిరాజవంశ ౦ 
ఆంతరించింది. 


రాచవేముని కాలానికి విజయనగరాదీళులు రెడ్డి రాజ్య దక్షిణ పాంతాలను 
ఆ్యకమించినారు. మొదటి దేవరాయల కాసనం (క్రీ.శ. 1420 నాటిది గుంటూరు 
తాలూకా పొత్తూరులో ఉంది. దీనికితోడు ఉత్తర దిక్కునుండి గజపతుల 
దురాక్రమణ [ప్రారంభమయింది కీ.శ. 1424 |పాంతంలో లాంగూల గజపతి 
కొండవీడును ఆక్రమించి కోటకు మరమ్మత్తులు చేయించినట్టు కొండవీటి 
కె ఫీయాత్‌ చెబుతున్నది. కాని, గజపతుల ఆకమణను బలపరిచే "శాసనసావ్యం 
లేదు. ఏమైనా, రాచవేముని మరణంతో కొండవీడు రాజ్యం విజయనగర, 
గజపతి రాజ్యాల పరమయిందనడంలో సందేహం లేదు. 


రాజము హేంద వర రెడ్డిరాజ్యం 


రాజమహేందవర రెడ్డి రాజ్య నిర్మాణానికి దారి తీసిన పరిస్థితులు పెన 
పేర్కాన్నాము. అంతకు మూడునాల్లుతరాలకు వూర్వమే.ముఖ్యంగొ అనవోత, 
అనవేమారెడ్డ తూర్పుదిగ్దయయ్యాతల సందర్భంలో పాకనాటి రెడ్డి కుటుంబా 
లనేకం రాజమహేం దేవర [ప్రాంతంలో స్థిరవడినాయి. పినిలోకాటారెడ్డి, 
'పెరుమాండిరెడ్డి కుటుంబాలు చాలా ముఖ్యమయినవి. పెరుమాండిరెడ్డి దువ్వూరు 
వంశానికి చెందినవాడు తమ రాజ్యభ! దతకు, విస్తరణకు ఈ కుటుంబాల సహాయ 
సహకారాలు ఆవసమని కొండవీటి రెడ్డి రాజులు. వీరితో బంధుత్వం చేసినారు. 
కాటారెడ్డి పొతుడై న. రెండోకాటారెడ్డికి (ప్రోలయవేమారెడ్డి కూతురు దొడ్డాంబికొతో 
పెండి జరిగింది ఈ దంపతుల కుమారుడే కాటయ వేమారెడ్డి. ఈతడు మేనమామ 
ఆనవోతారెడ్డి కూతురు దొడ్డాంబికను పెండ్డాడినాడు, ఈమెకే అన్నెమాంబ అని 
కూడ్త పేరని కొందరి అభి; పాయం. కాటయ వేమునకు దొడ్డమాంబగాక మరి 
కొందరు భార్యలున్నట్లు తెలుస్తుంది. కాటమ వేమునకు కాటయ, కుమారగిరి 
అనే కొడుకులు అనితల్లి అనే కూతురు ఉన్నారు. వీరిలో కుమారగిరి, అనితల్రి 
దొడ్డాంబిక సంతానం.” 

కాటయ వేము డొనర్చిన వివాహ సంబంధాలను గురించి చరి తకారుల్లో 
వివాదాలున్నాయి. విజయనగరాధీకుడై న రెండో హరిహరరాయలతో కాటయ 


308 


వేముడు వియ్యమందినాడు. హరిహరుని కూతురి పేరు విజయలక్ష్మి అని 
తెలుసుంది. ఈమెను పెండ్రాడింది కాటయవేముని పెద్దకొడుకు కాటయ అని 
కొందరి వాదం, కాని, కొందరు చర్మితకారులు కాటయ వేముని కుమారుడు 


కాటయను గుర్తింపరు. 

పౌ(తీం కాటయవేమయక్షితిపతేః పుతీంచ కొట్టపభోః 

దౌహితీం చతురర్ణ ఏం హరిహర క్షోణిపతేః శాసితుః 

తన్నామ్నా విదితాహ్యయాం హరిహరాంబాం చారుమగాహయ 

త్పాణౌ వేమమహీశ మల్ల నృపతి స్వా మాజ్యలశ్మాగసమమ్‌ 

అనే వేమవర కోరుమలి) శాసనంలోని శ్లోకం మొదటి పాదాన్ని “పృతీం 
కాటయ వేమయశ్షితిపలేః హ్మెసీంచ కాట్టపభోః ఆని సవరించి కాటయను కాటయ 
వేముని తండి రెండో కాటారెడ్డిగా RI సోమ శేఖరశర్మగారు 
ఈ వాదాన్నే ఆంగీకరించినారు. కాని, ఈ సవరణ సమంజసమయినగిగా 
కన్పించదు. 

ఇక పెరుమాండిరెడ్డి మనుమడైన ఆల్హాడరెడ్డి మహావీరుడు. చోడభీమ 
లింగని ప్యుతిక వేమాంబిక'ను పెండ్రాడినాడు.. అతనికి వేమ, వీరథభ|ద, దొడ్డ, 
ఆన్నారెడ్డి అనే కుమారులున్నారు. “వేమారెడ్డి కాటయవేముని పతి, హరివారుని 
దౌహ్మితి అయిన హరిహరాంబను పెండ్లాడీనాడు. వీరభ, దారెడ్డి కాటయవేముని 
కూతురు ఆనితల్లిని "పెండి చేసుకున్నాడు. మేనగోడలు, మేనత్తలను, అన్న 
దమ్ములు "పెండ్డాడడం' వింతగా కన్పించవచ్చును. కాని, నాటివి చాలవరకు 
రాజకీయ వివాహాలు; ఈ విధంగా కాటారెడ్డి దువ్వూరురెడ్డ కుటుంబాల మధ్యను, 
ఉభయులకు కొండవీటి రెడ్డతోను సన్ని హితసంబంధ బాంధవ్యాలేర్పడినాయి. 
కాటయ వేముడు (1895 ఎ 14 14) 

రెండో అనవోతారెడ్డి మరణానంతరం కాటయవేముడు రాజమహేంద 
వరానికి ఆధివతికావడంతో రెడ్డిరాజ్యంలో కూమారగిరి, 'పెదకోమటివేములమధ్య 
అంతర్యుద్ధం (పాప్రించింది. రాజ్య్మభమ్ణుడెన కుమారగిరిని రెండో హరీహరుని 
సవాయంతో కొండవీటి సింహాసనంపె పునరుద్దరించడాని కై కాటయ వేముడు 
చేసిన పయత్నాలు ఫలించలేదు. రాజమహేందవరం శతువరివేష్టితమయింది. 
వెలమల సాయంతో అన్న దేవచోడుడు వేంగిలో కొన్ని |పాంకతా ల్మాకమించి 
కాటయ వేమునితో తలపడినాడు. వెలమలదాడుల నంకట్టడానికి కొటయవేముడు 
చేసిన పయత్నాలు తెలియవు. చివరకు అన్న దేవ, కోమటివేముల కూటమితో 
కాకవ రి యుద్దంలో [కీ క. 1414 (ప్రాంతంలో గజరావుతిస్పన చేతిలో కాటయ 
వేముడు మరిణించివుంటాడు, 


309 


కాటయవేముడు వీరాధిపీరుడు. ఆతనివల్లనే రెడ్డిరాజ్యం వి స్తరించడ మే 
గాక గౌరవ (పతిష్టలు "పెంచుకుంది. కాని, ఆతనివల్పనే అంతర్యుద్ధం సంభవించి, 
రాజ్య విధ్యంసనానికి దారితీసింది, కాటయ వేముడు మవివిజ్వాంసుడు; రచయిత. 
రెండో కుమారగిరి (శీ శం 1414. 1416) 


కాటయ వేముని మరణానంతరం అల్హాడరెడ్డి రంగంలో |పవేశించినాడు. 
అంతకు పూర్వమే కాటయ వేముని పెద్దకొడుకు కాటయ గతించినందున రెండో 
కొడుకు కుమారగిరిని అల్లాడ రెడ్డి సింహాసనం ఎక్కి-ంచినాడు. రెండోకుమారగిరి 
పదేండ్ద బాలుడు. అందుచే అల్హాడరెడ్డియే సంరక్షకుడుగా రాజ్యవ్యవహారాలు 
నిర్వహిస్తూ రాజమహేందవర "రాజ్య 'స్వతంత (ప్రతిపత్తిని రక్షించడానికి శక్తి 
కొలది కృషి చేసినాడు. రాజమహేందవర రాజ్యానికి గర్భశ|తువు అన్న దేవ 
చోడుడు. ఇతడు గోదావరీతీరం వెంబడి వట్టినం, మోటిదీవులమధ్య [పాంతం 
ఆకమించి, వేంగి రాజ్యం సమస్తం స్వాధీనం ఏ చేసుకొనే యత్నంలో ఉన్నాడు. 
ఆతనికి పెదకోమటివేమ, ఫిరోజ్‌ షాల సాయం ఉంది. కాటయ వేముని కుటుం 
బాన్ని బందీగా పట్టుకొని, శరణనగా అన్న దేవుడు విడిచి పెట్టినాడని ఆతని రాజ 
మహేందవర శాసనం చెబుతున్నది. కోనసీమలో చాలభాగం ఆతని వశమయింది. 
కాని ,అత డెంతోకాలం రాజ్యం చేయలేదు. [కీ శ. 1414నాటి పలివెల శాసనంలో 
(దోహికులాన్ని తుదముట్టించి, కాటయవేమ వంశాన్ని పునరుద్దరించినట్టు అల్హాడ 
రెడ్డి చెప్పుకున్నాడు. అల్లాడరెడ్డ సేనా నియైన నరవారినీడు తన "పాలకొల్లు 
శాసనంలో డీ శ. 1416) అల్లాడరెడ్డ అధికారాన్ని (వతిష్టించి నట్లు వర్ణించు 
కున్నాడు. డీ. శ, 1414 తర్వాత అన్న దేవుని శాసనాలు కన్పీంపవు (ఈ శ 
1415 లో అల్హాడ రెడ్డి, నరహరినీడులతోటి యుద్దంలో అన్న దేవుడు మరణించి 
నాడని చెప్పవచ్చు. 

ఇంచుమించు ఇదే సమయానికి (కీ. శ 1416) రెండో కుమారగిరి అకాల 
మృత్యువు పాలయినాడు. దానితో అల్లాడ రెడ్డికి త్మీవమయిన సమస్య లెదురయి 
నాయి. రాజ్యానికి తన కోడలయిన అనితల్లి వారసురాలు. అందుచే వీరభదారెడ్డిని 
సింహాసనం ఎక్కించి, రాజ్యవ్యవహారాలు నిర్వహించసాగినాడు. కాని, రాజ 
మహేందవర రాజ్యానికి శ్యతుుపమాదం మితిమీరింది. గజవతులు, విజయ 
నగరాదీశులు రాజమహేం[దవరంపై దండె త్తినారని వారితో అల్లాడరెడ్డి మతి 
చేసుకున్నాడని వేమవరం శాసనం చెబుతున్నది. ఇది జరిగిన వెంటనే ఫిరోజ్‌షా, 
పెదకోమటి వేములు రాజమహేందవరాన్ని ముట్టడించినారు, అల్హాడరెడ్డి వారిని 
ఓడించి తరిమివేసినాడు. కాశీఖండం, శివలీలావిలాసం, వేమవరం శాసనం 
అల్లాడ రెడ్డి ధారానగరధీళశుడై న ఆలఫ్‌ఖాన్‌ నోడించి, ఆతని గ్నురాలను సంగ 
హంచినట్టు వర్తి స్తున్నాయి. బహుశా ఆతడు ఫిరోజ్‌ షాకు సాయంగా వచ్చి 


310 


వుండవచ్చు. ఈ దాడిలో భాగంగానే రామేశ్వరయుద్ధంలో అల్లా రెడ్డి పెదకోమటి 
వేము నోడించి, ఆతని సర్వస్వం హరించినాడు. ఈ విజయవరంపరలతో రాజ 
మహేందవర రాజ్యానికి తాత్కాలికంగా |పమాదం తప్పింది. 

ఆ తరువాత అల్హాడరెడ్డి ఎంతోకాలం జీవించ లేదు. పాలకొల్లు శాసనం 
(ప్రకారం క్రీ.శ, 1420లో నారపనీడు (నరహరి) ఆల్హాడ రెడ్డి పేర శివలింగం 
(పళిష్టించినాడు. మృతులై నవారి పేర లింగ|పతిష్ట జరపడం పాదీన ఆచారం. 
కాబట్టి కీ. శ. 1419.20 లో ఆల్హాడరెడ్డి మరణించినట్టు స్పష్టం అవుతున్నది. 
మూడో కుమారగిరి, మూడో అననోతారెడ్డి 


ఆల్లాడ రెడ్డి మరణంతో సు ఏ రాజకీయ విష్ణవం 
జరిగింది. గ శ. 1423 వరకు అనిత ల్రి- వీరభ్యదుల శాసనాలు కన్పించవు. కొని, 
(క్రీ.శ. 1422 నాటి కొమ్ముచిక్కాల శాసనాన్ని బట్టి అనవోతారెడ్డి రాజమహేంద 
వరాన్ని రాజధానిగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈతడు అల్గాడరెడ్డి అన్నయైన 
అన|వోలారెడ్డి కొడుకు. సోదరుడైన కుమారగిరితో కలిసీ ఆనవోతారెడ్డి వేము 
పిర్ర భదారెడ్డనుండి రాజమహేం[దవ వరరాజ్యం ఆకమించినాడు. 

శీ శ. 1420 లో లాంగూలగజపతి రాజమహేందవరాన్ని ఆక్రమించి 
నట్లు స్థానిక చరితలు ఏకకంఠంగా చెబుతున్నాయి. ఇది రాజమహేంద 
వరంలో వివవం జరిగిన సమయమే. లాంగూల గజపతి గంగవంశం చివరి 
రాజులలోనివా డేగాని ఎవరో స్పష్టంగా చెప్పలేము. బహుశా ఈతని సాయంతోనే 
మూడో కుమారగిరి, మూడో అనవోతారెడ్డి రాజమహేందవరాన్ని ఆక్రమించి 
వుంటారు. 

దుర్మాకమణదారు లెంతోకాలం రాజ్యం అనుభవించలేదు. ఈ సోదరుల్లో 
కుమారగిరి మరణించినాడు, ఈలోగా వేమ, వీరభ|దారెడ్డు కళింగాధీశులతో 
సమాధానం కుదుర్చుకున్నారు. అందుకు పతిఫలంగా తమ రాజ్యంలో కొంత 
గజపళులకు దత్తం చేయవలసీవచ్చింది . అనంతరం అనవోతారెడ్డిని పారదోలి 
వేమ, వీరభదారెడ్డు ఆకమించినారు. 


వీరభదారెడ్డి ((క్రీ. శ. 1428.48) 


వీరభ్నదారెడ్డి సింహాసనం ఎక్కినాడు. కాని, రాజ్యనిర్వహణభారం వహిం 
చింది అన్నయైన “వేమారెడ్డియే. కాసనాలు ఉభయులను రాజాలుగానే వర్జిస్తు 
న్నాయి. కాని, ఈ సోదరులు ఎంతోకాలం స్యతం తంగా రాజ్యపాలన సాగించ 
లేకపోయినారు. గజపతులు, విజయనగరాధీశులు, పద్మనాయకులు రాజ 
మహేందవరంపె దాడులు సాగించినారు. తీరాంధంనుండి గజపతులను పార 
దోలి, అచట స్వీయాధికారం నెలకొల్పవలెనని రెండో దేవరాయల ఆశయం. 
(కీ.ళ. 1424 నాటికే కొండవీటి రాజ్యంలో అధికభాగం విజయనగర రాజ్యంలో 


311 


లీనమయిందిగదా! రెండో దేవరాయలి సామంతుడై న తెలుంగురాయల శాసనం 
(క్రీ.శ. 1428) సింహాచలంలో వుంది. 'మతంగరాజనింధువరకోటి మర్దన' ఆనీ, 
“ఆంధ నరేంద నైన్య సాగర కలకోద్భవి అనీ ముడబిదురె శాసనం (కీ. థ్‌ 
1410) రెండో దేవరాయలను వర్టిస్తున్నది. మతంగరాజు గజపతి అని, ఆంధ 
నరేందుడు వీర భదదారెడ్డి అని అన్సీడంలో పొరబాటుండదు. దీన్నిబట్టి తీరారధం 
నుండి గజపతులను పారదోలి రాజమహేం[దవర రెడ్డి రాజులను “జీవరాయలు 
సామంతులుగా చేసుకున్నాడని తెలుస్తున్నది. ఆనంతరం సింహాచలం పర్యంతం 
రెడ్డ అధికారం చెల్లినట్టు నీంహాచలంలోని వేమ వీరభదారెడ్డి కాసనాలు 
సూచిస్తున్నాయి. 

రాజమహేందవర అనంతరచర్శిత స్పష్టంగా లేదు. [క్రీ శ. 1434.35లో 
కళింగలో జరిగిన రాజకీయ విప్ణవం రెడ్డి రాజ్యానికి మరింత [ప్రమాదకరంగా 
పరిణమించింది. గంగవంకాన్ని" తొలగించి సూర్యవంశజుడై న కపిలేశ రుడు 
కళింగ సింహాసనం ఆకమించినాడు. కపిలేశ్వరుడు గొవృ వీరుడు, విజేత. 
రెడ్డి రాజ్యాన్ని ఆక్రమించడాని కాతడు సంకల్పించడంతో రాజమహేంద్రవరం 
రాయలకు గజపతికి కదనరంగమయింది. (క్రీశ. 1414 | పాంతంలో గజపతి 
దండయ్మాతను తిప్పికొట్టడానికి రెడ్డిరాజులకు సాయంగా దేవరాయలు తన 
సేనాని మల్లప ఒడయరును వంపివుంటాడు. దాశురామంలో వేమారెడ్డి అను 
snd మల్తప దానం చేసినాడు. గణపతి విజృంభణ తాత్కాలికంగా ఆణీగింది. 

[కీ. శ 1446 లో రెండోదేవరాయల ఆ స్త్రమయంళో విజయనగర రాజ్య 
వరిస్టతేల ఆ స్తవ్యస్త సమయినాయి. ఇది అవకాశంగా కపి లేశ్వరుడు రెడ్డిరాజ్యం-పై 
దండె త్రినాడు వెలుగోటివారి వంశావళిని బట్టి దేవరకొండలింగమనీడు వేమ వీర 
భృదారెడ్డ నోడించి, రాజమ హేందవరాన్ని. చూరగొన్నట్లు తెలుస్తుంది. బహుకా 
కపిలేశ్వర, లింగమసీడులు కలిసి యాన దండెత్తి వుంటారు. [ కీ.శ. 
144రి నాటి పెనుగొండ (తూర్పుగోదావరి) శాసనం గజపతిషోణీశుని చ. 
టున్నది. దీన్నిబట్టి (క్రీ.శ. 1446 నాటికి రెడ్డిరాజ్యం అ స్తమించి. రాజమహేం ద 
వరం కపిలేశ్వరుని రాజ్యంలో లీనమయింది" 


కందుకూరి రెడి రాజ్యం 
(తా 


బోయవిహార దేశాన్ని గురించిపై ఆధ్యాయంలో పేర్కొన్నాము ఇచటి 
బోయకొట్టాలపె కొపుదలగా కందుకూరును దుర్భేద్యమైన దుర్గంగా పండ 
రంగడు రూపౌందించినాడు గదా! ఈ |పాంతాలను మల్లారెడ్డి సాయంతో 
[పోలయవేముడు జయించి ఆక్రమించినాడు. మల్హారెడ్డి శాసనాలు [కీ శ. 1324 
నుండి ఇచట కన్పిస్తున్నాయి. మల్హారెడ్డి మహావీరుడు, ఆద్దంకి రాజ్యానికి సర్వ 
'సైన్యాద్యక్షుడు. మోటుపల్లిని జయించినాడు. అల్లావుద్దీన్‌ హసన్‌ గంగూను 


312 


ధరణికోట దగ్గిర ఓడించి మరలించినాడు. ఇతణ్ణి బోయవిహార దేశంపై తన 
(ప్రతినిధిగా |పోలయ వేముడు నియమించినాడు. కందుకూరు రాజధానిగా 
మల్లారెడ్డి, అతని సంతతి స్యతంతులై, ఒక శతాబ్దికాలం పాలించినారు. 
మల్లారెడ్డి పతుడైన శ్రీగిరికాలంలో కందుకూరు రాజ్యం బలపడి 
వి స్తరించింది. 'బహమసీసులాన్‌ ఫిరోజ్‌షా విజయనగరం'పై జరిపిన దాడిలో 
(కీ శ. 1398) భాగంగా కందుకూరుపై దండె శ్రినట్టును, శ్రీగిరి సోదరుడు 
మాచారెడ్డి తురుమ్కుల నోడించి తరిమినట్లును తెలుస్తుంది. రెండో హరిహర 
రాయల మరణానంతరం విజయనగరంలో జరిగిన అంతఃకలహాన్ని పురస్క 
రించుకొని కందూరు రెడ్లు పొత్తపి, పులుగులనాడుల నా్రమించుకున్నారు, 
శ్రీగిరి సంగీత సాహిత్య విశారదుడు; కళాాభిమాని. వ్యవసాయాభివృద్ధికై అనేక 
తటాకాలు తవ్వించినాడు. ఘోడెరాయ శ్రీగిరి శిమ్యడు. శ్రీగిరిరెడ్డీ తరువాత 
అతని తమ్ముడు మాచారెడ్డి కొడుకు కండ కోమటిరెడ్డి ప్రై ప. కొండ 
వీడులోని ఆంతఃకలవాం అవకాళ ౦గా తీసుకొని రెండో కోమటిరెడ్డి తీరాం ధం 
ఆ్మకమించిన ట్లాతని పెదవూడి శాసనాన్నిబట్టి తెలుస్తున్నది. ఉదయగిరిసీమ 
సయితం ఈతని రాజ్యంలో చేరినట్టు లేపాకలోని రెడ్డిశాసనాలు సూచిస్తున్నాయి. 
కాని, కందుకూరురెడ్డ ప్రాబల్యం ఏంతో కాలం నిలువలేదు. తీరాంధాన్ని పెద 
కోమటివేముడా[కమించినాడు. అంతఃకలహంలో విజరు. - పొంది విజయనగర 
నింహాసనం ఎక్కిన దేవరాయలు నష్టపడిన రాజ్యభాగాలను జయించ నిశ్చ 
యించినాడు. ఉదయగిరి [ప్రాంతాలు ఆతని స్వాధీనమయినాయి. శ్రీగిరి కొడుకు 
మూడో కోమటిరెడ్డి కాలంలో కందుకూరు రెడ్డు విజయనగర సామంతులమునారు. 


యుగవిశేషాలు 


రాజకీయాలు 

రెడ్డి, నాయకయుగం చాలవరకు కాకతీయయుగానికి అనుబంధంగా 
కన్పిస్తుంది. ఆయితే, కాకతీయులు సాధించిన రాజకీయ ఐక్యం మ్మాతం నశిం 
చింది. పక్చిమో త్రర ఆంధ పాంతం |క్రమంగా బహమనీరాజ్యంలో చేరగా, నేటి 
రాయలసీమలో అధికభాగం విజయనగరరాజ్యాంతర్భాగం అయింది. ఓరుగల్లులో 
ముసునూరు నాయకరాజ్యం, రాచకొండ దేవరకొండల్లో వెలమరాజ్యం, తీరాం 
(ధంలో రెడ్డిరాజ్యాలు ఏర్పడినాయి. (పతి రాజ్యంలోను సం పదాయక పాలనా 
విధానమే అమలు జరిగింది. కావయనాయకుడు, వెలమలు “ఆంధదేళారీశ్వరి, 
“ఆం ధసురతాణ' బిరుదులు ధరించినారు. పెదకోమటి వేముని 'ఆంధక్షమా 
మండలా ఖండ లుడిని శ్రీనాథుని వర్ణించినాడు. (పధాని, సేనాపతి, పురోహితుడు 
రాజుకు సలహాయిచ్చి తోడ్పడేవారు. నాటి రాజనీతి (గంథాల్లోనివి ఆదర్శ వరి 
స్థితుల వర్ణనలుగా కన్పిస్తాయి. (పభుత్వ యం తాంగంలో యువరాజుకు 


313 


_వత్యేక స్థానం ఉండేది. కొడుకులు లేనప్పుడు తమ్ముని యువరాజుగా నియ 
మిస్తుండేవారు. వైదిక ధర్మాన్ని రక్షించడం, వర్ణవ్యవస్థను కాపాడడం, 
హేమ్మాది సూచించిన దానాలు, (వతాలు చేయడం రాజులకు ఆదర్శాలు. 

రాజ్యంలో “సీమ” ముఖ్యమైన విభాగము. రెడ్డిరాజుల శాసనాల్లో గురజాల 
తంగెడ, నాగార్జునకొండ, బెల్లంకొండ మొదలై న సీమల "పేర్లు కన్పిస్తాయి. 
సాధారణంగా సీమకు దుర్గం కేందంగా ఉండేది. (పతి సీమలోను కొన్ని 
నాయంకారాలు వుండేవి. [గ్రామం పాలనకు పునాది. (గామ వ్యవహారాలను 
పన్నిద్దరాయగాండు చూచేవారు. వీరిలో రెడ్డి, కరణం, తలారి ముఖ్యులు, 
తలారీనే 'ఆరెకుడు” అనేవారు. ర్మాతులందు అవసరమైతే దివిటీలు వట్టుకుని 
అరెకులు కాపలా కాచేవారు. 

న్యాయ నిర్వహణకు ధర్మా సనాలుండేవి |వత్యేక నేరాలను విచారించ 
డానికి తాత్కాలిక ధర్మాసనాలు ఏర్పర చేవారు. మడ్డువట్టుటవంటి దివ్యపరీక్షల 
ద్వారా నేర నిరూపణ జరిగేది. శిక్షలు చాల కఠినంగా ఉండేవి. తిత్తి 
వలిపించడం, అంగచ్చేదం, గానుగలో పెట్టి తిప్పడం, ఒంటిపై వెంటిచుట్టి 
నివృంటించడం, ఎండలో నిలబెట్టి పొగడదండలు వేయడం, వీపుపై గుండ్లు 
ఎ త్రించడం, ముక్కుకు నీరెత్తడం, కొరత వేయడం మొదలైన శిక్షలు నాటి 
(గంథాలనుండి తెలుస్తున్నాయి. ఉరిశిక్షకు అర్హుడైన (నాహ్మణుని ముఖంపై 
కుక)_పాదం అచ్చొత్తి గాడిదమీద ఊరేగించి గామంనుండి బహాష్క రించే 
వారు. దీనికంటే మరణ శిత మేలు గదా! 

(పజలపై పన్నుల భారం అధికమే. భూమిశిస్తు పధామైన రాజ్య ఆదాయ 
మార్గం. పంటలో ఆరోవంతు పన్నుగా వసూలు చేసినట్లు విలస శాసనంనుండి 
తెలుస్తుంది. రాచవూళ్ళను వ్యక్తులకు కవుళ్ళకు ఇచ్చేవారు. కవులును సాధార 
ణంగా ధనరూపంలో చెల్లించేవారు. కవులు పెకం చెల్లించని రైతులను కఠినంగా 
శిక్షించేవారని శ్రీనాథుని చాటువువల్ల తెలుస్తున్నది. దేవబాహ్మణ మాన్యాల పె 
పన్నుల మినహాయింపు ఉండేది. శాసనాలలో *దశబంధమాన్యం' అనేమాట 
కనిపిస్తుంది. ఈ మాన్యాల ననుభవించేవారు నీటివనరుల మరమ్మతులు మొదలైన 
కార్య|కమాలకు పంటలో పదోవంతు చెల్లించేవారు, 'వాణిజ్య సుంకాలు”, వృత్తి 
ఈనాములు మొదలైన పన్నులు కాకతీయ యుగంలోవలెనే వుండేవి. 

రాజ్యాల మధ్య పరస్పర యుద్ధాలు నాటి రాజకీయాల |పధాన లక్షణం. 
అందుచే [వతి రాజ్యం తన ఆదాయంలో ఎక్కువ భాగం సైన్య పోషణకు 
వెచ్చించేది. సైన్యంలో కాల్బలం, ఆశ్వుబలం (పధానాంగాలు. యుద్ధాల్లో గిరి 
దుర్గాలు కీలకపాాత నహించినాయి. యుద్ద నిర్యవాణలో "పెళాచిక (కూరత్వం 
(పదర్శించేవారు. శ|తు నెన్యాలు నడిచే మార్గంలోని సీతినవరులలో విషం 


314 


కలవడంనంటి దుర్మార్గాలను మడికి నింగన తన సకల నీతి సమ్మతంలో 
సూచించాడు. ఓడినవారి బొమ్మను డాకాలి అందెలోగాని తమ్మ పడగలోగాని 
ఆమర్చి అవమానించేవారు. “రణము కుడుపు” ఆనే ఆచారం సర్వసాధారణ 
మయింది. మృతులై నవారి ర క్రమాంసాలతో బియ్యం కలిపి వండిన వంటకాన్ని 
రణదేవతలకు, భూత _'పేతపిశాచాలకు నివేదన చేయడమే “రణము కుడుపు.” ఈ 
యుద్ధాలవల్ల (పజలు పడిన బాధలు చెప్పడం సాధ్యంకాదు. నాటి రాజులు 
(బాహ్మణమతాలను, కాకతీయయుగంలో నెలకొన్న సాంస్కృతిక సం|పదాయా 
లను ఫోషించినారనడంలో అనుమానం లేదు; కాని, తమ ఆంత॥కలహాలవల్ల 
జహమనీ రాజ్యం విస్తరించి, హిందూమత సంస్కృతులకు _పమాదం వాటిల్ల 
గలదనే దూరదృష్టి . వారిలో లోపించింది. అంతేగాదు, బహమసీలసాయంతో._ 
ముఖ్యంగా రెడ్డి, వెలమలు పరస్పరం (పతీకారం తీసుకోడానికి (పయత్నించి 
నారు. దీన్ని బట్టి స్వీయ రాజకీయ కేయస్సులకు మత సంస్కృతుల (శేయస్సు 
లను బలిచేసీనోరని చెప్పవచ్చును. ఈ పరిస్థితులవల్లనే బహుశా నాటి రాజులపట్ల 
[(వజలకు ఆభిమానం తగ్గింది. పురిటిసుంకం విధంచినందుకు రాచ వేమారెడ్డిస్‌ 
వధించారు. పోతన “ఇమ్మను జేశ్వరాధములు” ఆనగా “రాజుల్‌మత్తులు వారి 
నేవ నరక|పాయంబు” అని ధూర్జటి నిరసించినాడు. 


ఆరిక పరిసితులు 
2 థి 


రెడ్డి నాయక యుగ రాజకీయ వాతావరణాన్ని బట్టి కాకతీయుల నాటి 
ఆర్థికాభ్యున్న తికి నష్టంవాటిల్లెననడంలో సందేహం లేదు. వృత్తి సంఘాల, 
సమేయాల, సంతల వసక్తుల్‌ యుగంలో ఎక్కువ కన్పించవు. వ్యవసాయం 
(పధానము, గౌరవ్యపదమునై న పర్మిశమ అయింది. శూదుల్లో అధిక సంఖ్యాకులే 
గాక రాజాస్థాన జీవితంతో విసుగెత్తిన |బాహ్మణులు సయితం వ్యవసాయాన్ని 
ఆశోయించసాగినారు. చెరువులు. కోళ్ళు, బావులు, నూతులు, నీటిపారుదల 
సౌకర్యాలు. కొండవీటి రెడ్డి రాజులు సంతాన సాగర తాటాకాన్ని, జగనొబ్బ 
గండ కాలువను తవ్వించినారు. వెలమలు అనపోతుసము[దం, రాయసము[దం, 
నాగసము[దం మొదలైన తటాకాలు నిర్మించినారు ఏతాము, రాట్నములద్యారా 
పొలాలకు నీటిపారుదల గావించేవారు. మెట్ట ప్రాంతాల్లో _వజలు మంచినీటికి 
సయితం ఇబ్బందిపడేవారు అనడానికి “పరమేశా! గంగ విడువు పార్యతిచాలున్‌” 
ఆన్న శ్రీనాథుని దీనాలాపమే నిదర్శనం. 

పంటల్లో వరి, జొన్న, సజ్జ, చెరకు, నువ్వులు, వత్తి ముఖ్యమైనవి. 
కలమళాలి, సిరాముఖ, పతంగ, హాయన మొదలుగా వరిలో పలు రకాలను నాటి 
(గంథాలు పేర్కొంటున్నాయి. అయినా, జొన్నలే (ప్రధాన ఆహార ధాన్యం. 
సల్నాడు, రేనాడులలో వరి అన్నం అరుదు. వల్నాడులో 'కుసుమాస్తుండై న 


315 


జొన్నకూడే” తింటాడట, “మిరమిర రేనాటి జొన్న మెతుకులు తినుమీ' అని 
శ్రీనాథుడు శివుని మీద సవాలు చేస్తాడు. జొన్న తర్వాత చెప్పదగిన ఆహార 
ధాన్యం సజ్జ. వరి డెల్టా _పాంతంలో ముఖ్యంగా ధనికుల ఆహారధాన్యంగానే 
పరిమితమయింది. పలు పాలతాల్లో ఆరటి, దాక, కొబ్బరి, ఆకుతోటలు 
పెంచేవారు. 

నాటి పరిశ్రమల్లో ఆగ సానం వశ్ర్రవర్శిశమది. ముఖ్యంగా పలనాడు, 
వినుకొండ సీమలు ఈ పర్మిశమకు పెట్టింది పేరు. (వతి ఇంటిలో స్త్రీలు రాట్నం 
వడికేవారు. పల్నాడులో “రంభయెన ఏకులు వడకున్‌" ఆవి శ్రీనాథుని చాటువు, 
'కదురు కవ్వం ఆడిన ఇంట్లో కరువుండది నే సామెత (సిద్ధం. వన్ర్రవరి శ్రమకు 
అనుబంధంగా రంగులపరి[ళ మ సాగింది. బహుశా (పతి [గామంలోనూ నీలిమందు 
తయారుచేసేవారు. సింహాసన ద్వాతింశిక పలురకాల పట్టుబట్టలను 'పేర్కాంటు 
న్నది. వీనిని బహుకా దిగుమతి చేసుకొనేవారు 

వాజ్మయంలో పలు పర్మిశమల (పస క్తి కన్పిస్తుంది. పంచాణంవారు 
“పంచలోవాం'తో కొలువుచవికెలు, గజఘంటలు, జయ స్తంభాలు, దీప స్తంభాలు, 
ఆయుధాలు తయారుచేసేవారు. “వయ్యందిగాచి కమ్మరి చయ్యన బదనిచ్చు 
నుక్కు.చకముమాడి_న్‌” అనే పద్యాన్నిబట్టి ఉక్కు_తయారీలో సైతం కమ్మర్లు 
సిద్దహస్తులయినట్లు తెలుస్తుంది. నిర్మల్‌ 'ఉక్కుకత్తులు దేశాంతరాల్లో కూడ 
(పేసిద్దిచెందినాయి. గాజురెక్కల తలుపులు, ఆద్దాలుకూడ (గంథాల్లో కన్పిస్తాయి. 
గాజు బహుశా దిగుమతి అయ్యేది. శ్రీనాథుడు కాగితాన్ని "పేర్కొన్నాడు. 
కాగితాన్ని ముస్టిములు దేశంలో (వవేశ పెట్టివుంటారు. కాగితం తయారుచేయడం 
స్థానికులు నేర్చుకున ట్లు క న్పించదు. 

దేశీయ, విదేశీయ వాణిజ్యం వైశ్య, తేలిక, బలిజ కులాలు నిర్వహించేవి. 
దేశీయ వాణిజ్యానికి ముఖ్యంగా రాజధాని నగరాలు, పుణ్యవ్షేతాలు, కేర్యదాలు. 
సంతలు, జాతరలు, వసంతోత్సవాల సమయాల్లో [కయ వ్మికయా లెక్కువగా 
జరిగేవి. విదేశ వాణిజ్యానికి మోటుపల్లి కేందంగా కొనసాగింది. “స వ్రద్వీప 
సద్వస్తుసంభారం'” మోటుపల్లి రేవుద్వారా _ దిగుమతి అయ్యేది. అందుచేతనే 
మోటుపల్లి కై రెడ్డి - విజయనగర రాజులమధ్య త్మీవసంఘర్షణ జరిగింది. మోటు 
పల్లిలో ఆనవోతారెడ్డి వర్తకులకు అభయమిన్తూ శాసనం వేయించినాడు. విదేశ 
వాణిజ్యంద్వారా అవచి తిప్పయ కుటుంబం వి శేషధనమార్జించి, తద్వారా రాజకీయ 
(ప్రాబల్యం వహించింది. శ్రీనాథుని హరవిలాసాన్ని బట్టే జాఫ్నా, సింవాళం 
సుమ్మతా, మలయా, ఇండోచై నా, భోటాన్‌ ఆర్మజ్‌ మొదలై న దూరదేశాలనుంచి 
చీనాంబరాలు, చందనాగరుకర్పూరహిమాంబు మొదలై న వూర ములవంటి విలాస 
వస్తువులు దిగుమతి ఆవుతుండేవి అని తెలుస్తుంది. నౌకల్లో కవ్పలి, జోంగు, 


316 


వల్లి,. వలికా, మొదలైన రకాలున్నట్లు వారవిలాసము నుండి తెలుస్తుంది. వీనిని 
దేశంలోని రేవు పట్టణాల్లో నే నిర్మించేవారు. జోంగు బహుకా చైనావారి నౌక, 
మతం : 


ముస్టిం అధికార దౌర్జన్యాలపై తిరుగుబాటు ఫలితంగా యేర డ్డ రెడ్డినాయక 
రాజ్యాలు హీందూమత సంస్కృతుల రక్షణకు వూనుకొనడం సహజం ముస్టిం 
దాడులలో నష్టవ డిన దాహ్మణ అగహార పునరుద్దరణలతో నీయుగం _పారంభ 
మయింది. అందుచే కాకతీయుల కాలంలో పురోగమిస్తున్న సమనళకయస్మా ర్త 
మతవిధానానికి [ప్రోత్సాహం లభించింది. [ప్రోలయ వేమారెడ్డి శై వుడయినను 
వైష్టవాన్ని ఆదరించినాడు. “అనవరత పురోహిత క ృతసోమషపాని అని ఆతని 
బిరుదు. “అగహారముల విద్యాతపోవృద్ద విపులకిచ్చి, యజ్ఞక ర్త రలుగ” నిలిపి 
నాడని ఆతణ్జి ఎ్మార్మావగడ వర్ణించినాడు. అయితే, కేవలం వైదిక [కతువు 
లెక్కు_వగా 'జరిగినాయనడానికి నీదర్శనలు లేవు. స్మార్త రవిధానం కూడ అగ 
వర్ణాలకు మ్మాతమే పరిమితం. వాస్తవానికి అది యావద్భారత దేశంలో ఇస్టాం 
మరీ పభావఫలితంగా భ కిఉద్యమాలు బయలుదేరినయుగం. అంధవిశ్వాసాలను, 
మూఢాచారాలను తొలగించి మతాన్ని పజుశనం చేస్తూ నిరాడంబరంగా, 
నిర్మలహృదయంతో, వక్షాగచి త్తంతో చేసే ధ్యానంద్వారా” భగ వత్సాన్నిధ్యాన్ని 
చేరవచ్చునని భ క్రిమతాలు బోధించినాయి సాంఘికంగా వర్ణవ్యత్యాసాలను 
నిరసించినాయి. బసవేశ రుని వీరశ్రై వంలోసయితం ఇస్టాంబోధనల (వభావం 
కన్పిస్తుంది. ఆంధదేశంలో ఈ లక్షణాలున్న భక్తి ఉద్యమం రాలేదు. కాని, భ క్రి 
కేందమయిన శైవ, శాక్తేయ, వైష్షవాలు ఆదరణ పొందినాయి. ముసునూరు, 
రెడ్డి, నాయక రాజుల్లో మొదటివారు శ్ర వమతాభిమానులు. రెడ్డి, పద్మనాయక 
రాజులు చివర్లో వైష్షవాన్ని అభిమానించినారు. 

శ్రైవంలో త్మీవవాదశై వానికి ఆదరణ హెచ్చింది. శివుని ఉ(గమూర్తులైన 
ఖై రవ, మైలారులను ఆర్చించేవారు. పద్మనాయకులు అనేక భైరవ్మ్యపతిష్టలు 
చేసినారు. “రణము కుడుపు' ఆచారం భైరవారాధానఫలితమని చెప్పవచ్చు. 
వామాచారసంబంధమైన  తాంతికవూజావిధానంద్వారా మానవాతీతములయిన 
అష్టసిద్దులు సాధించవచ్చుననే విశ్వాసం బలంగా ఉండేది. సిద్దులు సాధించిన 
మత్స్యేం్యదనాథాది నవనాథుల చర్మితలను |వజలు పురాణాలుగా చెప్పుకొనేవారు. 
కాలుచేతులు, చివరకు తలలు నరుక్కోవడం, నాల్కలు క త్తిరించుకోవడం, 
కండలుకోని ఆర్చించడం, ఒళ్ళంతా నారసాలు గుచ్చి దీపాలు వెలిగించడం 
వంటి [కూరకృత్యాలు ఎక్కువగా సాగినాయి. నాటి కావ్యాల్లో చంపుడు గుడుల 
ప్రసక్తి ఎక్కువగా కన్పిస్తుంది. అనవేమారెడ్డి శ్రీశ లంలో వీరశిరో మండపం 
నిర్మించినాడు. దైవం పేర ఆత్మార్పణ చేసినవారి గౌరవార్థం వారి |పతిమలున్న 


317 


శిలలు (వీరకల్‌) నిల్సేవారు. భృగుపాతం అంటే కొండ శిఖరం నుండి దూకీ 
మరణించటం ద్వారా మోక్ష సిద్ది లభిస్తుందని కొందరి విశ్వాసం. దీనిని కర్మ 
హారి (కనుమారి) ఆనేవారు. శ్రీశైలంలో భృగుపాతం జరి పేవారని పండితా 
రాధ్య చర్మిత పేర్కొంటున్నది. ఈ ఆచారాలనుబట్టి నాడు (ప్రజల్లో జీవితం 
వట్ట విర క్రి పెరిగినట్టు కన్పిస్తుంది. అందుకు నాటి రాజకీయఆ వ్యవస్థ, ఆర్థిక 
బాధలు కారణాలని చెప్పవచ్చు. 

నాడు శైవం (పచారం చేసిన గురు వంశాల్లో ఘోడెరాయవంశం |వసిద్ద 
మయింది. (తిపురాంతకం వీరి (ప్రధాన కేందంవలె కన్పిస్తుంది. కొండవీడు, 
రాజమహేం[దవరం, కందుకూరు రెడ్డిరాజులు "ఘోడెరాయాచార్యుల శిష్యులు. 
శ్రీనాథ కవిసయితం “* ఘోడెరాయాంక సద్గురు వీర మ హేశ్వరస్వామి పద 
సమారాధనం” చేసినానని చెప్పుకున్నాడు. 

దుర్గ, కాళి, భద్రకాళి, చండి మొదలైన పేర్టతో శక్తిని ఆరాధించేవారు, 
(పతి [గామానికి గ్రామదేవత యేర డింది. రెడ్డిరాజులకు “'మూలగూరమ్మి 
కులదేవత, వేమభూపాలచరి తలో వామనభట్టబాణుడు వింధ్యవానినీ వూజను 
కండ్లకు గట్టినట్లు వర్ణిస్తాడు. శ క్రివూజలో "మధ్య మాంసాలు విశ్చంఖలంగా 
వాడేవారు. (గామదేవతల కొలుపుల్లో జంతుబలులు సర్వసాధారణం. 

శైవం [పాబల్యం వహించినప్పటికీ కొన్ని వర్ణాలలో కాకతీయయుగం 
నుండి వై ష్టవం [పచారమయింది. నెల్లూరు, బావట్ట, మాచర్ల, తిరుపతి, 
శ్రీకాకుళం, అహోబలం, సర్పవరం, సింహాచలం, శ్రీకూర్మం వైష్టవశే తాలై 
భక్తుల నాక ర్థించాయి. రెడ్డిరాజులు శ్రీతై లంతో బాటు అహోబలం, సింహా 
చలాలకు దానధర్మాలు “చేసినారు. కుమారగిరి కాటయ వేములు వైష్ణవ 
మతాభిమానులు. దక్షిణదేశంనుండి తిరుమల, కందాడ, భట్టార వైష్ణవ 
కుటుంబాలు దేశంలో సంచరిస్తూ వైష్ణవం (పచారం చేసీనారు. భట్టకుకుటుంబం 
శ్రీరంగ మ్మేతవాసులు. లామానుజూసీ అనంతరం శ్రీరంగంలో గురుపీఠం 
అలంక రించిన పరాశరభట్టుసంతతివాడును శ్రీరంగవర్థన నామాంతరుడునై న 
ఏడో పరాశరభట్టు కోరుకొండ ముమ్మడి నాయకుని గురువు. శ్రీరంగవర్దనుడు 
కోరుకొండలోనే 'మరణించినట్లును, ఆతని ఆదేశం మీదనే ముమ్మడినాయేకుడు 
కోరుకొండ పె నరసింహాలయం నిర్మించినట్లు తెలుస్తున్నది. 

పద్మనాయకుల్లో చివరివారు సయితం వై ష్టవం స్వీక రించినారు.“గురువరం 
పరా [(పభావ” అనే వైష్ణవ సార్యపదాయ్మగంథాన్ని బట్టి వేదాంత దేశికుని 
కొడుకు వరదాచార్య నామాంతరుడైన నై నాచార్యులు సర్వజ్ఞ నీంగమనీని 
ఆస్థానంలో వై షవమతం స్థాపించినాడు. సింగమనీని కోరికపై వేదాంత దేకికుడు 
“సుభా షితనీవి, త త్ర్యసండేళ, “రహస్య సందేశ' గంథాలు రచించి పంపినాడు. 


318 


ఆయిశే, సర్వజ్ఞ సింగమలిద్దరిలో నైనాబార్యుని శిష్యుడెవరో నిర్ణయించడం 
సాధ్యం కాదు, 

వైష్టవంలోకూడ క్రమంగా శాక లేర్పడినాయి. వైఖానసులు తమది 
వైదిక సం్యపదాయం అంటారు రామానుజాచార్యులను పెద్దగా గౌరవించరు. 
ఆయితే. వైఖానసం ఆగవర్ణాలకు మాతమే పరిమితం. (ప్రాచీన వైష్ణవాచార్యు 
లైన ఆళ్వారుల బోధనలు తమిళంలో వున్నాయి. వాని సంకలనం నాలాయిర 


ge 


[పబంధంిగా |పఖ్యాతి చెందింది నాథముని,యామునాచార్యులు తమిళ వైష్టవాన్ని 


సు 
తే 


సంస్కృృతీకరిం చే [ప్రయత్నం చేళారు. (వస్థాన్మతయానికి సంస్కృతంలో | భాష్యం 
(ానీ (పబంధవైష్ట వానికి వై వె దిక విధానాని నే సమన్వయంగా రామానుజాచార్యులు 
శ్రీవె ష్రవాన్ని రుపొందించినాడు. (కింది వర్ణాలలో వైష్షవాన్ని పచారం చేసి 
వారిలో చై తన్యం కలిగించడానికి రామానుజుడు [పయత్నించాడు. కొన్ని దేవా 
లయాల్లో ప పంచమ పవేశానికి అనుమతించాడు. రామానుజుని ఆనంతరం అనతి 
కాలానికే శ్రేవై ష్టవం తెంగల, వడగళ శాఖలుగా చీలిపోయింది. తెంగలళాఖ 
వారు తమిళ పబంధ సం|పదాయాన్ని అనుసరించే ఉదారవాదులు. వడగళళాఖకు 
వేదాంత దేశికుడు నాయకుడు. వీరిది సంస్కృత సం|పదాయం; వైష్టవంలో 
కేవలం వైదిక పద్దతిని పునరుద్ధరించడం వీరి ఆశయం. వైష్టవాన్ని సంస్కతీక 
రించడానికి రామానుజుడు [ప్రోరంభించిన ఉద్యమానికి వడగళళాఖ పరాకాష్ట 
అనవచ్చునేమో! ఆంధదేశంలో వడగళ సం పదాయం |పచారం కొవడం 
గమనించదగివుంది. se కారణం మాధ వాచార్య విద్యారణ్యుల 
నాయకత్వంలో విజయనగర పోషణలో జరుగుతున్న వైదిక సం పదాయ 
పునరుద్ధర ణోద్యమ (పభావం అయి ఉంటుంది వడగళకాఖవారు ఆహోబలంలో 
తమ మఠం నెలకొల్పి, తమ సిద్ధాంతాల (పచారానికి పూనుకున్నారు. 

శైవ వై ష్షవాలమధ్య, భిన్నసాంపదాయాల మధ్య వివాదాలు జరుగు 
తుండేవి. వద్మనాయకుల ఆస్థానంలో శాకల్య మల్లుభట్టుకు పరాశరభట్టుకు 
వివాదం జరిగింది. విద్యారణ్యునకు దై తపీఠాధివతియైన అక్షోభ్యతీర్థులకు 
వివాదం జరిగిందని వైష్ణవ సంప్రదాయ [గంథాలు చాటుతున్నాయి. నాచన 
సోముడు “పరివాసాస్పదవాద మోద మదిరాపానంబునన్‌ మత్తులై హరిమేలంచు 
హరుండు మేలనుచు” ఉంటారని విచారిస్తాడు. ఈ దేవతలకు తోడు అనేక 
చిల్లర దేవుళ్ళను ఆరాధించేవారు. ఇంటింటికీ ఊరూరా దేవతలు వెలసినారు. 
“చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు” అంటాడు శ్రీనాథుడు. సామాజిక మత 
కార్య|కమాలకు ఆలయం కేందం. ఆలయ నిర్మాణం విరివిగా జరిగింది. కాని, 
ఈ యుగ ఆలయాలు పరిమాణంలో చిన్నవి, శిల్పంలో నిరాడంబరమయినవి. 
ఆలయాల్లో అనేక ఉత్సవాలు జరిగేవి. కొలుపులు, జాతర్లు, తిరునాళ్ళు నిర్వ 


319 


హించేవారు. వీనిలో సమాజంలోని అన్ని వర్ణాలవారు పాల్గొనేవారు. పెద్ద పెద్ద 
ఆలయాల్లో మఠాలుండేవి |కీశై లంలో గంటామఠం, విభూతిమఠం, కలుమఠం, 
భిఖావృత్తి మఠం మొదలై నవి ఉండేవి. ఆయా మత విద్యలకు మఠాలు కేం దాలుగా 
ఉండేవి. భిశావృ త్రిమఠం గౌరన, శ్రీనాథకవులను ఆదరించింది. 


నమాజము 


భక్తి పధానమైన హిందూమతం రూపొంది సమాజానికి ఐక్యం చేకూర్చు 
డానికి పయత్నించింది. కాని, వర్ణవిభేదాలు ఆ ఐక్యానికి ఆటంకమయినాయి. 
నానాటికి వర్ణాల సంఖ్యకూడ పెరిగింది. |్రాహ్మణుల గౌరవ (పతిపత్తులు కొన 
సాగినాయి. “తలే, వై దికకర్మలే (పధానవృ త్రిగావున్న (బాహ్మణవర్దం ఎప్పుడో 
అంతర్జానమయింది. (బాహ్మణుల్లో కొందరు రాజోద్యోగాల్లో నియుక్తులై నారు. 
వై ది నియోగి విభేదాలు ఈ కాలంలో బలవడివుంటాయి. వై దికుల్లో కొందరు 
పద|కమజటభఘన వద్దతుల పై వేదాల నభ్యసించి అధ్యావన "జరిపేవారు. మరి 
కొందరు తర్క_, వ్యాకరణ, జ్యోతిష, గణిత, వై వై ద్యాదిళాన్తా౨లలో కృషి చేసే 
వారు. ఈ విద్యలన్నింటికి ఆ|గహారాలు కేర్యదాలు. (బాహ్మణుల్లో కొందరు 
వ్యవసాయవృ త్రి నవలంబించినారు. ఉదరపోషణకై ధనార్జనశ్రై “సేచవృత్తుల 
నవలంబించిన _ద్రాహ్మణులుకూడ లేక పోలేదు. క్షతియలు" గత యుగంలోనే 
నామమా, తులయినారు. శూదులలో రెడ్డి, వెలమ, కమ్మకులా లేర్పడి, రాజకీయాధి 
కారర వారి హ స్తగతమయింది. వీరిలో చెలరేగిన వె వైషమ్యాలు, కలహాలు ఆంధ 
జొతి పరాద్రినతకు దారి తీసినాయి. సామాన్య శూద కుటుంబాలు వ్యవసాయం 
మొదలైన వృత్తుల నవలంబించినారు. వ వ్యాపార వాణిజ్యాలు ముఖ్య 
వృత్తులు. విదేశ వాణిజ్యంద్వారా కోటికి పడగ త్రిన వైశ్యులు పెనుగొండ, కొండ 
వీడు, పినుకొండలలో ఉండేవారు. వారిలో కొండవీటికి చెందిన ఆవచి కుటుంబం 
ఎన్నదగింది. ధనిక వైశ్య కుటుంబాలు సాహిత్యాన్ని, నాట్య సంగీతాలను 
పోషించేవారు. 

రాజస్థానాలు, అ_గహారాలు విద్యాకేందాలుగావున్నా పల్లెల్లో అజ్ఞానం 
తాండవించింది. విద్య [బాహ్మణ, (పభువర్గాలకు మాతం పరిమితమని 
చెప్పవచ్చు. కాని, వైష్ణవ (పచారంవల్ల కింది వర్ణాలలో విద్యలపట్ట ఆస క్రి 
కలుగసాగింది. శకునాల్లో నమ్మకం ఎక్కువ. “పంచాంగాన్ని సం పదించనిదే 
ఏ పనీ చేసేవారుకాదు. జూదం సర్వసాధారణ వినోదం అయింది. _పజల్లో 
ధనార్తనాస క్రి ఎక్కువగా కన్పిస్తుంది. స్పర్శవేది సాధించడానికి ఎంతో 
తాప్యత యపడేవారు. బహుళా ఇది [ప్రజలు నాడనుభవించిన దార్మిద్యానికి 
తార్కాణంగా చెప్పవచ్చు. పత్రాలపై వడ్డీ కిచ్చే ఆచారం (పబలింది. (బాహ్మ 
ణులుకూడ. వడ్డీ వ్యాపారం చేసేవారు, మాసవడ్షీ, చ(కవగ్గీ వసూలుచే నేభారు. 


320 


వడ్డీ వ్యాపారారులు చేసే మోసాలు నాటి కావ్యాలనుండి తెలుస్తుంది. “సమయ 
నిరాకరణంి” ఎక్కువయింది. వర్తకంలో మాయోపాయాలద్వారా వైశ్యులు 
[వజాభిమానం కోల్పోయినారనడానికి “కోమటికొక్కటిచ్చి పదిగొన్నను దోసము 
లేదు” అనే చాటువు నిదర్శనం. ఒక వైశ్యునితో విసిగిన |పభువు “ఓరీ కోమటి 
ముక్కున నీరెత్తుడు” అని ఆరోపించినాడు. |పభువులు మొదలు పేదలవరకు 
శృంగార (పీతి ఎక్కువయింది. శిస్టాచార సంపన్ను లయిన (బాహ్మణుల్లోకూడ 
వేశ్యాలంపటత్యం మితిమీరనట్టు “శివరాతి మాహాత్మ్యం'వంటి |గంథాలు సాక్ష్యం. 
జాతరల్లో, తిరునాళ్ళల్లో యువతీయువకులు విశృంఖలంగా విహరించేవారు. 
సమాజంమీద మత (పబావం ఎంత |పబలంగా ఉన్నా (వజల్టో నై తిక విలువల 
పట్ట (శద్దాసక్తులు మృగ్యమయినాయి. 

విద్యలు = సారన్వతం 

విద్యలను సారస్యతాన్ని ఆదరించడంలో రెడ్డినాయకరాజులు కాకతీయుల 
వారసుల మనిపించుకొన్నారు. నాటి (పభువుల్లో బతాముఠిది మవో పండితులు, 
కవులు. ముఖ్యంగా రెడ్డిరాజులు, పద్మనాయకులు పాండిత్యంలో, సాహిత్య 
పోషణలో పోటీ పడినారా ఆనిపిస్తుంది. వేదాంగాలు, పురాణేతిహాసాలు, కావ్య 
నాటకాలంకార శాస్త్రాలు, రాజనీతిధర్మ శాస్త్రాలు, అశ్వళాస్త్రం, సామజశిక్ష, 
శన్చ్రధారణాది విద్యలు, భరత, సంగిత కామశాస్తారిలు [ప్రభువులు ఆభ్యసిస్తూ 

ఉన్నట్లు తెలుస్తుంది. సింగభూపాలుడు, పెదకోమటి వేముడు సర్వజ్ఞబిరుదం 
ధరించీనారు. ఈ విద్యలకు కేందాలయిన అగహారాలను, దేవాలయ మఠాలను 
రాజులు పోషించినారు. విలస శాసనాన్ని బట్టి విపులు జ్యోతిషం, షడ్త్డర్శనాలు, 
శబ్దమీమాంస శాస్త్రాలు, సంగీత సాహిత్యాలు, ధర్మశాస్త్రం, ఆయుర్వేదం 
మొదలై న విద్యల్లో పరి _శమచేస్తున్నట్లు తెలుస్తుంది. 

" సంస్కకృతాం|ధ్రాల్లోనేగాక అనేక భాషల్లో పాండిత్యం సంపాదించడానికి 
[(వయత్నించేవారు. రెడ్డిరాజుల ఆస్థానంలో విద్యాధికారియైన [డు బహు 
దేశబుధులతో భాషించి నాడట. బహుకా సంస్కృతమే రాజభాష అమి 
వుంటుంది. కానీ, నాటి కవులలో ఆష్టభాషల్లో కవిత్వం చెప్పడం గొప్పగా 
భావించేవారు. రాజాస్థాన ఉద్యోగాలు లక్ష్యంగా "ఉన్నా వారు అరబీ పారశీక 
భాషాదులు సయితం అభ్యసించేవారు. పెక్కు. లిపులు నేర్చుకొని, ఆందంగా 
1వాయడంలో శిక్షణ పొందేవారు. దేశంలో ఆరవీ, పారశీక, భాషాపాఠశాల 
లేర్పడి వుంటాయి. ఈ భాషలు నేర్చుకోవడంపైె సాంఘిక నిబంధనలు లేవు; 
ఎవరై నా అభ్యసీించవచ్చు. 

వివిధ' విద్యలతోబాటు లలితక శల్లో సయితం విశేష పర్మిశమ జరిగింది, 
సంగీత నాట్యళాస్తాాలపై పెక్కు (గంథాలు వెలువడినాయి. సింగభూపాలుడు, 


321 


ఆనవేముడు, కుమారగరి, పెదకోమటి వేముడు వసంతోత్సవాలు జరిపీ, దూర 
[పాంతాలనుండి సయితం నటులను, గాయకులను ఆహ్వానించేవారు. విద్యా 
పరీక్షలు జరిపి, అర్హ తనుబట్టి ఆదరించేవారు. కుమారగిరిని కాటయ వేముడు 
“నిత్యంనందతిన ర్హనైరభినయైః కాంత్రైర 3సంతోత్సవై * సంతానాభ్యుద యైః 
కుమారగిరిభూపాలో నృపాలోత్తమః*' అన్న వర్ణనలో అసత్యం లేదు. భరత 
శాస్త్రంలో పావీణ్యం వహించిన లకుమాదేవి కుమారగిరి మన్ననకు పాతురా 
అయింది. నాట్యంలో కొ త్రపద్ధతు లనేకం బయలుదేరినాయి. మార్గరీతియెన 
భరతనాట్యమేగాక గొండ్రి, జక్కి-ణి, పేరణి, బిందు అనే దేశిరీతులు హైరశీక 
మ త్రల్లి అనే ఏదేశరీతులు వచార ౦లో వుండేవి. వాయిద్యాల్లో భేరీ, జయఘంట, 

వల్లకి, చక్కి, కాహళము, వంశము, ఢక్క, హుడుక్కో_, రుర్షరి, రుల్లరి 
మొదలై నవానిని నాటి వాజ్మయం పేర్కొంటున్నది. వీణల్లో పలుర్‌ కాలున్న ట్లు 
తెల్పుస్తుంది. నాటక కళకూడ చాల అభివృద్ధి చెందింది. వసంతోత్సవాలలో 
రథోత్సవాలలో ముఖ్యంగా నాటకాలాడేవారు నాటకాలాడడానికి (పత్యేకళాల ' 
లుండేవి. 'పమథ పురాతన పటుచరి తలు”, “ఆతనుగీతలు” నాటక వస్తువులు. 

నటులు సంఘాలుగా నేర్పడి దేశసంచారం చేస్తుండేవారు 


నంన్మ్య్యృతం : 

రెడ్డి పద్మనాయక ఆస్థానాల్లో సంస్కృత భాషకు విశేష ఆదరణ 
లభించింది. సంస్కృృతక వులు “"ఆస్టానకవులుగా విద్యాధికార పదవుల్లో ఉండే 
వారు. పెక్కు. సంస్కృత కావ్యాలను వీరు రచించినారు. |[పోలయ 'వేమారెడ్డ 
ఆస్థానంలో మహాదేవుడనే సంస్కృత విద్యాంసుడు -:.బహుశా విద్యాధికారి. 
అనేవోత, అనవేమారెడ్డ కాలంలో బాలసరస్వతి, (తిలోచనాచార్యులనే సంస్కృత 
పండితులుండి వారి "దాన శాసనాలు రచించినారు. కుమారగిరి భరతశాస్త్ర 
(పవీణుడై , వసంతరాజీయం అనే పేర నాట్యశాస్త్రం రచించినాడు. ఆతని వావ 
మరది సేనాని అయిన కాటయ వేమారెడ్డి కాళిదాసు నాటకతయానికి “కుమార 
గిరి రాజీయ”మనే వ్యాఖ్యానం (వాశాడు. పెదకోమటివేముని కొలువు సంస్కృత 
సరస్వతికి రంగస్థలమయింది. కోమటివేముడు మహాక వుల్లో ఎన్నదగినవాడు. 
సంగీత చింకామణే, సాహిత్య చింతామణి, స వ్రశతీసారటీక అమరుక కావ్యం పై 
శృంగార దీపిక అనే వ్యాఖ్య ఆతని కృతులు, ఆతని' ఆస్థానకవి వామనభట్ట బాణుడు. 
బాణునకు సాహిత్య చూడామణి, సాహిత్య స్మా మాజ్య ధురంధర , కవిసార్వభౌమ 
బిరుదులుండేవి, ఈతడు పద్య, గద్య, నాటకరచనలో (వవీణుడు. 
కనకలేఖా కళ్యాణం, ఉషా పరిణయం, పార్వతీ పరిణయం అనే నాటకాలు;: 
నలాభ్యుదయం, రఘునాథాభ్యుదయం, హంస సందేశం అనే వధ్యకావ్యాలు;, 
వేమభూపాల చరిత (వీర నారాయణ చరితం) అనే గద్యకావ్యం; శబ్దరత్నాకరం, 


AC.21 


322 


శబచందిక అనే నిఘంటువులు ఇతని రచనలు. కందుకూరునేలిన 
శివలింగరెడ్డి హరదత్తుని '“గిరీశశ్ళతి సూక్తిమాలిపై తత్వప్రకాశిక అనే 
వ్యాఖ్యానం రచించినాడు. రాజమహేందవరం ఏలిన వీర భదారెడ్డి సాహిత్య 
సంగీత లక్యలమణభంగీ సర్వజ్ఞుడు అని పేరొందినాడు. 

వెలమల ఆస్థానాల్లో సయితం సంస్క త సారస్యత సృష్టి విశేషంగా 
జరిగింది. అనవోలొనేని" ఆస్థానంలో వశుపతి పండితుని ప్యతుడ్రైన నాగనాథ 
కవి వుండేవాడు. ఈతడు నేంస్కృతంలో “మదనవిలాసబాణం' రచించినట్లు 
తెలుస్తుంది. పాండిత్యంలో భాషాపోషణలో సాహిత్యసృష్టిలో "సెదకోమటి 
వేమునకుద్దియెన రెండో సింగభూపాలుడు “రసార్ణవ సుధాకీరం'' అనే లక్షణ 
(గంథం, “రత్న పాంచాలిక' ఆనే నాటకం రచించడమేగాక సారంగధరుని 
“సంగీత రత్నాకరం'పై "సంగీత సుధాకరం” అనే- వ్యాఖ్యానం సమకూర్చి 
నాడు. “రత్న పాంచాలిక ” కువలయావళీ)ను రాచకొండలోని |పసన్న గోపాల 
దేవుని వసంత యాతా మహోత్సవ సందర్భంలో ఆడేవారటః సింగభూపాలు నకు 
లక్ష్య లక్షణవేది ఆనీ సర్వజ్ఞ అనీ విరుదులున్నాయి. ఈతని ఆస్థానంలో 
విశ్వేశ్వరుడు, బొమ్మకంటి అప్పయార్యుడు హోషణనందినారు, విశ్వేశ్వరుడు 
“చమత్కారచందిక” ఆనే ఆలంకారశాన్త గంథ రచయిత. సింగభూపాలు 
సీతడు “సాహిత్యశిల్పావధి” అని వర్ణించినాడు. అప్పయార్యుడు “అమర 
కోశా”నికి వ్యాఖ్యానం రచించినాడు. సింగభూపాలుని కుమారుడై న రావుమాదానేడు 
కూడ గొప్ప విద్వాంసుడు. “శ్రీమదామాయణముపైె నితడు '“రాఘవీయ' 
మను వ్యాఖ్యను కూర్చినట్టు ఆతని భార్య నాగారం శాసనంవల్ద తెలుస్తున్నది. రేచర్ల 
సింగమనీని ఆస్థానంలో. శాకల్య మల్లుళట్టు అనే విద్వాంసుడున్నట్లు అతి 
నైనాబార్యు లోడించినట్టు వైష్ణవ సంపదాయం. శాకల్యమల్టుభట్టు మహాకవి. 
ఈతడు 'నిరోష్ట్యరామా యణంి, “ఉదార రాఘవం' అనే కావ్యాలు, “ఆవ్యయ 
సంగహ నిఘంటువు! రచించినాడు. ఈ నిఘంటువు చివర తాను “చతుర్భాషా 
క వితాపితామహాంకు”డన ని చెప్పుకొన్నాడు. 
తేలుగు : 


ఆం ధభాషాచరి తలో రెడ్డి శాయకయుగం చాలముఖ్యమైనఘట్టం. ఆంధ్రా 
ధీశులై న కాక తీయులనాడుకూడ రాజాదరణపొందలేని తెలుగు ఆస్థానభాషా 
గౌరవానికై సంస్కృతంతో పోటీ పడసాగింది. కాకతీయ యుగంలో కలిగిన 
జాకీయాభిమానం స్వభాషాభిమానంగా పరిణమించడంలో విచితం లేదు. ఆ అభి 
మానమే వల్లభామాత్యునిచే “దేశభాషలందు తెలుగు లెస్స” అని పలికించింది. 
శ్రీనాథుడు కోమటి వేముని ఆస్థాన విద్యాధికారికావడంతో తెలుగుభాష చరతలో 
నూతన ఆధ్యాయం |పాగంభ్రనయింది. తెలుగుకవికి బహుదేశ భాషాకోవిదులను 


323 


పరీక్షించే గౌరవం లభించింది. విజయనగర ఆస్థిసంలో గౌడ డిండిమభట్టు 
కంచుఢక్క-ను శ్రీనాథుడు పగుల గొట్టడం రాజాగ్థ స్థానాల్లో సంస్కృత శాషకున్న 
అధికార గౌరవాలను విచ్చిన్నం చేయడమే. శ్రీనాథుని విజయం ఆంవాణీ 
విజయం గుణాఢ్యుని ఓటమితో పాక్ళతం తిరోగమించి సంస్కృతం రాజభాష 
అయిన ళ్లై డిండిముని ఓటమితో సంస్కృతం వెనుకంజవేసి దేశభాషల |పభావం 
బలపడింది. కర్ణాటక, (దావిడరాజ్యాల్లో ఆంధభాషా సంస్కృతుల విస్తరణ 
కీసంఘటన తోడ్పడిందని చెప్పవచ్చు. 
ఆంధభాషలో దీన్ని సంధీయుగంగా పేర్కొంటారు. ఇది నన్నయ 
సాంస్కృతిక శైలికి, సోమన థ తక్కు నల దే? శైలికి సంగమం: మరొక వై పున 
పురాణ (అఖ్యాన) ' 'పబంధ (వర్ణనాత్మక) విధానాలకు కూడలి, ఈ సామర సాల 
ఫలితంగా ఆలంకారకమైన ఇలి తయారయింది. ఈ కొత్త శైలికి ఫటల 
నాటినవాడు “ పబంధ పర మేశ్యరు' డయిన ఎర్మాపగడ; దోహదంచేసి మహా 
వృక్షంగా రూపొందించినవాడు శ్రీనాథుడు. తన శైలిని శ్రీనాథుడు “పౌఢి 
బంకింప సంస్కృత భాష.... వలకు నుడి కారమున నాంధభాష” అని చెబుతూ 
వాస్తవానికి తనది 'కర్ణాటభాష' అంటాడు. ఈ మాట వాడిన సందర్భాన్ని బట్టి 
ఆలోచిస్తే 'కర్ణాటభాష'కు “సంస్కృతాంధాల మి్మిశమమై చెపులకింపైనశా లి” 
ఆని అర్థం చెప్పడం సమంజసం. పోతనగూడ సంస్కృృతాం ధాలసమన్వయాని కే 
కృషిచేసీ నాడనడాసికి ఈ కింది పద్యమే సాక్ష్యం: “కొందరకు తెలుగు గుణమగు 
కొందరకున్‌ గంస్కృతంబుగుణమగు రెండున్‌ గొంచరకు గుణములగు నేనందర 
మెప్పింతు గృతుల నయెయెడలన్‌ ” నిశ్శంక కొమ్మన గూడ తనది తెలుగు 
సంస్కృృళాల మిశమశై లియే ని చెప్పుకుంటాడు. 
నాటి కివులు కొంతవరకు సామాజిక అవసరాల గు ర్రింపు వుండి రచనలు 
సాగించినారు. మరొకవైపు రాజాస్తా స్తానాల్లో వినోదం కలిగించడానికి పాండిత్య 
(పకర్షకు అనువుగా చి, (తకవత్వం. రూపొందించిగారు. ఓరుగల్లు పతనంతో 
ఆం, ధదేశం తాత్కాలికంగా యవన్నాకాంతమై, హేందూమత సంస్కృతులకు 
(పమాదం వాటిల్లింది. ముస్తిం దండయాతలతో, కుల కక్షలతో, ఆర్థిక దుస్థితితో 
య. నె తక పతనం స్పష్టంగా కన్పిస్తుంది. అట్టి పరిస్టితులలో పం 
శాస క్రితోబాటు నై తికవ ర్రనవట్ల |పజలకు శ్రద్ద కలిగించ నవలసిన అవసరం 
ie హిందూమత వై కిష్టాన్ని ఉద్చోధించడానికి ఉద్దేశించిన భారతార్నదీ 
కరణను పూ గ్రిచే యడంలోని ఆశయం అదే ననవచ్చు. హిందూ ష్షేతాల 
మాహాత్మ్యాాన్ని వర్ణించే కాశీఖండం (శ్రీనాథుడు), కాంచీ మాహాత్మ్యం (దగ్గుపల్లి 
దుగ్గన) వంటి [(గంథాలు; దేహం అకాళ తం, కీర్త ఆజరామరం కాబట్టి సత్య 
నిష్టతో ధర్మపరాయణత్వంతో జీఎంచాలస బోధించే భోజరాజీయం, 


ర్‌24 


వక మార్క- చర్మితవంటి కావ్యాలు ఎక్కువగా వెలువడినాయి. కాని కాకతీయ 
రాజ్యపతనానికి కన్నీరు కార్చినవారుగాని ముస్టిం దురాగతాలను వర్ణించినవారు 
గాని నాటికవుల్లో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. 

చిత కవిత్వ పాబల్యం రెడ్డి నాయకయుగ సారస్యతాలలో ఒక విశేషం, 
“అష్ట భాషల మధురాసువిస్తర చిత కవితలు చెప్పువారు” “ఘటికాశత | గంథ" 
క.ర్ర్తలు బయలుదేరినారు. కాకల్య మల్లుభట్టు సంస్కృతంలో నిరోష్ట్య 
రామాయణం రచించినాడుకదా! అవధానాలు, సమస్యావూరణము, గర్భకవిత్వం, 
గోవ్యకవిత్వం, అశరచ్చుతకం, మాతాచ్యుతకం, ఏకసంథా, ద్విసంథాధారణలు 
ఎక్కువయినాయి. ఈ సారస్వత గారడీలు” రాజ్యసభల్లో వినోదానికి ఉద్దే 
శించినవై వుంటాయి. 

శంభుదాస, |ప్రబంధపరమేళ్ళర బిరుదాంచితుడైన చదలవాడ ఎరా 
(పగడతో సీయుగ సార్వతచరి త (పారంభిస్తున్నది. కవితయంలో సీతడు 
చివరివాడు. _ రెడ్డిరాజ్య స్థాపకులై న మల్దారెడ్డి, |పోలయ వేమారెడ్డి ఈతణ్ఞి 
పోషించినారు. ష్మర్రన [పథమ కావ్యమైన రామాయణం లభించలేదు. అనంతరం 
నన్నయ తిక్కనల శైలిని పుణికిపుచ్చుకొన్నట్లు ఆరణ్య వర్వశేషాన్ని వూర్తి 
చేసినాడు. ఉ త్రర హరివంశ కావ్యాన్ని ఎరన ప్రోలయ వేమునికి ఆంకిత 
మిచ్చినాడు. ఇందులోనే ఎరన శైలి పరిపుష్టి నందిందని విమర్శకుల అభి 
(పాయం. ఈతని చివరి కావ్యం నృసింహపురాణం. ఇందీతడు సాంస్కృతిక దేశీ 
3 విధానాలను సమన్వయం చేసి పురాణ రచనలో వర్ణనా [ప్రాబల్యం నెలకొల్పి 
(ప్రబంధ శైలికి భీజం నాటినాడు. 

ఎ్యరనకు సమకాలికుడే అయిన శ్రీగిరికవి నవనాథ చర్మితను పద్య 
కావ్యంగా రచించినాడు. ఇంచుక తరువాతనున్న విన్న కోట పెద్దనామాత్యుడు 
తనికావ్యాలంకార చూడామణి 'ని వంచధారల నేలుతున్న చాళుక్య విశ్వేశ్వరునకు 
అంకితం చేసినాడు. ఇదే కాలంలో రాజమ హేం[దవరంలో ఆల్హాడరెడ్డి కొడుకైన 
దొడ్డారెడ్డి ఆదరంతో ఆతనికి ఆంకితంగా “శివలీలా విలానం' రచించినాడు. ఈ 
కావ్యాన్నీ తడు “| పబంధ విధానక్రీ వరలగ'” చెప్పినాడు. తిక్కన సోమయాజి 
కుమారుడై న కొమ్మనకు దౌహ్మితుడైన మడికిసింగన కూడ రాజమ హేం దవరానికి 
చెందినవాడే. సింగన తం| డియెన అయ్యలామాత్యుడు రాజమహేం| దవరం 
పాలించిన తొయ్యేటి అనవోతానాయని మంతి ఆనవోతానాయని మరణానంతరం 
(కీ శ 1353) ఈ కుటుంబం వారు రామగిరికి వలస వెళ్ళినారు. రామగిరి 
సబ్బినాటికి రాజధాని (కరీంనగర్‌) సింగన తన పద్మపురాణ, దశమస్క ధా 
లను రామగిరి రాజైన ముప్పిడి నాయకుని మంతి కందయామాత్యునకు 
అక్షించ్సం ఇచ్చినాడు. 'వాళిష్ట రామాయతశా'న్ని తెనిగించి ఆహోఖల నారనింహు 


325 


నకు అకీంతం చేసినాడు. *సకలనీతి సమ్మతా'న్ని కేశ వేశ్వరునకు సమర్పించి 
నొడు. 
కుమారగిరికి సమకాలికుడైన వినుకొండ వల్పభామాత్యుడు కడప జిల్డా 
లోని మోపూరి |గామాధికారి. ఇతని తండి విజయ నగరాధీశల వజున 
వినుకొండను పాలించినాడు. వల్లభమం, తి 'కీడాభి రామం” తెలుగు సాహిత్యంలో 
మొదటి వీధి నాటకమని చెప్పవచ్చు. “క్రీడాభిరామం” రావిపాటి (తిపురాంతకుని 
సంస్కృత "| పేమాభిరామా”నికి అనువాదం. “కీడాభిరామ' కర్త శ్రీనాథుడనే 
ఆధి పాయం కూడా ఉంది. శ్రీనాథుని కాలంవాడై న ఆనంకామాత్యుడు (కీ.శ. 
1435 (పాంతం) నేటి కృష్ణాజిల్లా (పాంతానికి చెందినవాడు. భోజరాజీయం, 
“ధర్మరితుల్‌ నీతులు చ్మితకథ'*”లుగా చెప్పినాడు. 
శ్రీనాథభట్టక వి సార్వభౌముడీ యుగ కవులందరిలోనూ (వసిద్దుడు. 
అయితే ఆతడు కన్నడ జాతీయుడనే అక్‌ యం బలంగా ఉంది. "శ్రీనాథుని 
తాత కమల నాభామాత్యుడు, ఇటువంటి పేర్లు నాటి ఆం: (ధకవుల్లో అరుదు. 
“భట్టు'తో అంతమయ్యే తెలుగు పేర్లు గూడ “నాడు ఆరుదే. తన "ఇంటి; పేరు 
కూడ శ్రీనాథుడు ఎచ్చటా చెప్పుకోలేదు. కమలనాభుడు పద్మపురాణం రచించి 
నాడట కానీ ఏ భాషలోనో తెలియదు. ఆతడు వినమత్కాకతి సార్వభౌముడు. 
కాకతీయుల ఆదరణతోనే “వారిధి తట్మీకాల్పట్టణాదీశు' డయినాడు. కాకతీయ 
యుగంలో తీరంవెంట (సుంకాలు వసూలు చేసే) కరపట్టణాలు ఉండేవి. 
బహుశా ఒంగోలు [పాంతంలో ఒక కర పట్టణానికి (పభువులయినప్పటి నుండి 
వీరు పాకనాటి వారయి వుంటారు. శ్రీనాథుడు 'నా కవిత్వంబు నిజము కర్ణాటక 
షి అనడం 'తల్లీ కన్నడ రాజ్యలక్ష్మీ” అని సంబోధించడం, “కర్ణాటకటక 
పద్మవనహే?”"నని చెప్పుకోవడం, దేవరాయల్ని 'కర్ణాట క్షితిపాలి అని 
వర్గించడం ఆతనిలో అంతర్గతంగా ఉన్న కన్నడాభిమానాన్ని సూచించవచ్చు. 
తత్సమ భూయిష్టమైన అతని రచన కూడ ఈతడు నిజంగా తెలుగువాడా? 
అనే అనుమానాన్ని బలపరుస్తుంది. అయితే అతడు |పదర్శించిన ఆంధ దేకాభి 
నం ఆంధ (పేజలవట్ట సానుభూతి ఆంధ భాషకు అతని సేవ గణనీయాలు. 
వాస్తవానికి ఆంధ సారస్వత చర్మితలో కవిబహ్మ తరువాత చెప్పుకోద గినవాడు 
కవిసార్యభౌముడే. తిక్కనవలెనే శ్రీనాథుడు సాహితీ గురుపీఠమే గాక అధికార 
పీఠం అధిష్టించి, నాటి రాయకీయ సాంఘిక పరిణామాల్లో (శద్ద వహించినాడు. 
తెనుగుభాషకు వ్య క్రిత్వం నిలిపి గౌరవస్థానం సంపాదించిన శ్ర్రీనాథుడే యథార్థ 
ఆంధభాషా యుగకర్త భాషలో, రీతిలో కొత్త సరపదాయాలు నెలకొల్పి 
పురాణాలనుండి కవుల దృష్టిని కావ్యాలవై పు మరలించి అందుకు అనుకూలము, 


326 


కవితయ మార్గానికి భిన్నము, అక్షర రమ్యత, అర్హగౌరవాలకు సమన్వయము 
నైన ఆనుకరణ మార్గం చూపిన కవితా శిల్ప్బాచార్యుడు శ్రీనాథుడు, 

పదిహేనోశతాబ్ది |వతినిధిగా శ్రీనాథుడు చర్మిత పసిద్ది చెందినాడు. 
ఓరుగల్లు పతనా నంతరం తీరాం|ధానికి కొండవీడు రాజధాని కావడంతో శ్రీనాథుని 
కుటుంబం కొండవీడు చేరింది. అక్కడే అవచి తియ శ్రీనాథుని బాల్య సఖు 
డయినాడు. “ఆరాధ్య చర్మితిను కృతియిచ్చి మామిడి | పెగడయ్య అభిమా 
నమూ తద్వారా అతని తమ్ముడు మామిడి సింగన ఆదరణ పొంది, పెదకోమటి 
వేముని విద్యాధికారి అయినాడు. సింగన శృంగారనై షధ కృతిపతి అయినాడు. 

శ్రీనాథుని కవితా వర్మిశమ కొండవీడుకే పరిమితంగాక యావదాం, ధానికి 
విస్తరించింది. శ్రీనాథుడు విజయనగరానికేగి గౌడ డిండిమభట్టు నోడించి దేవరా 
యలచేత కనకాభిషేకం, కవిసార్వభౌమ బిరుదం పొందినాడు. అనంతరం 
రెడ్డి, వెలమ రాజ్యాలమధ్య బహుళ దౌత్యం జరిపే ఆశయంతో రాజుకొండ కేగి 
సర్వజ్ఞ సింగభూపాలుని మర్యాద లందుకున్నాడు. ఇంతలో కొండవీటి రాజ్యం 
పతనమయింది. నిరాశ్రయుడై (శ్రీనాథుడు దేశాటనం చేస్తూ పలనాడు, రేనాడు 
(పజల దుర్భర పరిస్థితులకు కంటతడి పెట్టినాడు. ఈ సందర్భంలోనే బవుళా 
కాంచీపురిని దర్శించి అవచి తీప్పయకు 'హరవిలాసం' ఆంకితం చేసి పుంటాడు. 
ఆనంతరం బంధువై న బెండపూడి అన్నామాత్వుసి ఆశయించి రాజమహేళద 
వర్మ ఆస్థానంలో పవేశించినాడు. భీమఖండ, కాశీఖండాల రచన జరిగింది. 
శ్రీనాథుని కష్టాలు గహ్రైక్కలేదు కపిలేశ్వర గజపతి దుర్మాకమణతో (క్రీ శ 
14468 నాటికి రెడ్డిరాజ్యం అ స్తమించింది. కీరాంధం గజపతి వశమయింది. 
తిఏగి నిర్మాశయుడై పుణ్య క్నేతాలు దర్శిస్తూ శ్రీశైలంలో భిశావృ త్రి మఠాధథి 
పతి కాంతలింగయ్య కోరిక పై 'శివర్శాతి మాహాత్మ్యం' రచించినాడు. చివరకు 
“వీరభదారెడ్డి విద్వాంసుడు”గా గజవతి రాజులు పెట్టిన అష్టకష్టాలకు గురియై 
మరణించినాడు. 

రెడ్డిరాజుల ఆస్థానంలో మహాభారతాంధీకరణ కాగా పద్మ నాయకులు 
అంటే దేవరకొండ నేలిన పెద వేదగిరి ఆస్థానంలో రామాయణ ఆం్భధ్రీకరణని 
శాకల్య ఆయ్యలార్యుడు పూర్తి చేసినాడు సంస్కృత నిరోష్ట్య రామాయణ 
క ర్రయెన కాక ల్యమల్లుభట్టు పౌతుడు ఆయ్యలార్యుడు. వెలమల ఆస్థానంతో 
సంబంధం ఉన్న తెలుగు కవులలో (ససీద్దులు గొరన, పోతనలు. దేవరకొండ 
నేలిన మాదానేనికి మంత్రియైన పోతరాజు తమ్ముని కుమారుడు గౌరన. ఇతనికి 
“సరన సాహిత్య లక్షణ చ్మకవర్తి” వీరుదం ఉంది, హరిశ్చం[దో పాఖ్యానం, 


327 


నవనాథ చర్మిత, లక్షణ దీపిక ఇతని రచనలు. మొదటి రెండూ ద్విపదలో 
ఉన్నాయి. నవనాథ చరిత శ్రీ తై లంలోని శాంత భిశావృ త్రి యశీశ్వరుల 
(పోత్సాహంపై రచించింది. 


ఈ యుగ ద్వివద కావ్యాలలో రంగనాథ రామాయణం (సిద్దమయింది. 
గోన బుద్దరాజు తన తండి విఠల ధరణీశు పేరి ఈ గంథాన్ని రచించినట్లు 
చెప్పినాడు. విథలభూపతి గోన గన్నయకు సామంతుడుగా రాయచూరు దుర్గం 
నిర్మించినట్లు అచటి శాసనం సాక్ష్యంగా వుంది. ఆయితే, ఈ కావ్యానికి రంగనాథ 
రామాయణం ఆనే పేరు రావడానికి ఉన్న కారణం గురించి చాల తర్జన భర్జన 
జరిగింది. రంగనాథుడనే (పసిద్ద కవి సహాయంతో బుద్దరాజు ఈ రామాయణం 
రచించినందున ఈ పేరు వచ్చిందని బలమైన అభి[పాయం. “పాండురంగ 
విళలనాథు'డనేది పూర్తి పేరసీ, దానికి |హస్వరూపమే రంగనాథుడనీ ఆచార్య 
పింగళి లక్ష్మీకాంతంగారి అధి పాయం. “పాండురంగ విఠలనాథు'డనే 
వ్యవహారం సు పనిద్దమే. రచయిత చెప్పింది యథార్థ మే అయితే లక్ష్మీ కాంతంగారి 
ఆభిపాయం సమంజసంగా కనిపిస్తుంది. రంగ శాథ రామాయణ రచన (కీ. క్‌ 
1340 [పాంతంలో రాయచూరులోనే జరిగిందని ఆరు[దగారి అభ్మిపాయం. 
వైష్ణవులు ఆశించినట్లు రంగనాథ రామాయణం బహుశ జనాదరణ పొందింది. 


ఆంధ కవుల్లో | పత్యేకమైన గౌరవస్థానం పొందినవాడు బమ్మెర పోతన, 
ఈతడు ఏకశిలా నగరవాసీ. కొంతకాలం సర్వజ్ఞ సింగని ఆస్థానంలో ఉండి, 
ఆతని కోరికపై “భోగినీ దండకం' రచించినాడట. [కమంగా రాజాస్థాన జీవితం 
పట్ట విసుగెత్తి వోలికవృత్రితో జీవితం గడిపినాడని |పతీతి. నాటి సామరస్య 
భ క్రి ఉద్యమాల (పభావం పోతన రచనల్లో కన్పిస్తుంది. అతని తల్లిదం్యడులు 
పరమ శైవులు. బహుశా ఆతడుగూడ శైెవుడ్డె “వీరథభ[ద విజయం రచించి 
నాడు, అనంతరం వైష్ణవ (పభావానికి పూర్రిగాలోనై . భక్తి (పధానమైన “మహా 
భాగవతం రచించినాడు. భాగవతంలో చై తన్యునికంటె ముందుగనే “మధుర 
భ_క్తి'కి సన్నిహితమైన భక్తి భావాన్ని పోతన బోధించినాడు. ఆంధులకు 
అత్యంత | వీతిపాతములై న మహాభారతం, రామాయణ భాగవతాలను (వసా 
దిస్తూ రెడ్డినాయకయుగం రాయల యుగానికి దారి తీసింది. 


వీ2ప్ర 


కొన్ని ఉపయు క (గంథాలు 


1. Apparao 
2. Arudra 
3, Habib (ed) 


శీ, Sherwani and Joshi 


5. Somasekhara Sarma 


6. Venkataramanaiah 


రెడ్డి సంచిక 

సమ్మగ ఆం[ధసాహిత్యము Ill, IV 

Comprehensive History 

of India, V 

Medieval History of Deccan. 

(1) Forgotten Chapter of 
Andhra History 

(2) Reddi Kingdoms of Konda. 
vidu & Rajahmundry 

(క) Early Muslim Expansion 
in South India 

(2) Further Sources of 
Vijayanagara History. 


విజయనగరయుగం 


విజయనగర స్తాపన రెడ్డినాయక రాజ్యాలతోబా టే జరిగింది. దాశ్షీణాత] 
చర్మితలోనేగాక యావద్భారత చర్మితలోనే విజయనగరయుగం ఒక ముఖ్య 
ఘట్టంగా రూపొందింది. ఓరుగల్లు పతనానంతరం కృష్ణానదికి దక్షిణదేశాన్ని 
సమైక్యంచేసీ తురుష విస్తరణను అరికట్టి సుమారు రెండున్నర శతాబ్దాలకాలం 
హిందూ మత సంస్కృతులకు రక్షణ కల్పించింది. దశ్షిణదేశంలో హిందూ 
సంస్థలు స్వచ్చంగా ఉండడానికి కారణంకావడ మేగాక దేశవ్యావమైన హిందూ 
పునర్జీవనానికి [ప్రోత్సాహం సమకూర్చింది. బహమనీలతో ఎడతెగని పోరాటాలు 
సాగించినందున సుల్తానుల దృషి దక్షిణాపథరాజకీయాల్లోనే లగ్నమై ఢిల్లీ 
స్మామాజ్య పతన కాలంలో వారు ఉత్తరంగా విస్తరించే ఆవకాశం లేకుండా 
చేసీంది. బవామనీలు డీల్లీని ఆకమించివుంటే బారత చర్మితలో మొగల్‌ 
యుగం అఆనుమానాస్పదమయి ఊండేది. ఈ విధంగా విజయనగరం 
మధ్యయుగ రాజకీయాల్లో కీలకపాత నిర్వహించింది. విజయనగరా దీవులు 
సంస్కృత్మీపియులై సంస్కృతాన్ని దక్షిణాత్యభాషా సారస్వతాలను పోషించి 
నారు. ముఖ్యంగా విజయనగరం ఆంరులు గర్వించదగిన కాలం. ఈ కాలంలో 
ఆంధ సంస్కృతి దాక్షిణాత్య |వజలందరి ఆదరణ పొందింది. ఆం ధభాషా 
కవులు విజయనగరాస్థానకవులయినారు. ఆం, ధశిల్చరీతి, సంగీతం దాక్షీణాత్యు 
లందరికి ఆదర్శ్మములయినాయి. దక్షిణదేశమంతటా తెలుగువారి రాజకీయ 
సాంస్కృతిక స్థావ రాలేర్పడినాయి 

అయితే విజయనగరాదీశులు అంధదేశ సమైక్యాన్ని సాధించ లేకపోయి 
నారు. వారి అధికారం చాలవరకు కృష్ణానది దక్షిణ పాంతానికి మ్మాతం పరి 
మితమయింది. ముసునూరు, పద్మనాయక రాజ్యాలు అ _సమించిన తరువాత 
తెలంగాణం బహమనీలు ఆక్రమించినారు. రెడ్డిరాజ్యాలపతనంతో ఉ త్రరాం| ధం 
గజపతులకు బహమనీలకు జరిగిన యుద్ధాలకు రంగస్థలమై తీరని 
బాధ లనుభవించింది, 
విజయనగర స్థాపన 

విజయనగర స్థాపననుగురించి విభిన్న సిద్దాంతాలున్నాయి విజయనగర 
వైభవాన్ని వెలుగులోనికి తెచ్చిన రాబర్ట్‌ సూయల్‌' తన “విస్మృత విజయనగర 


330 


సా్యమాజ్యం” ఆనే గంథంలో స్థానిక, విదేశీ రచనలను పరిశీలించి విజయనగర 
స్టాపనను గురించి ఏడు సంఇపదాయాలను పేర్కొన్నాడు. అయితే ఇవి కట్టు 
కథలతో నిండి వున్నాయని, వీనిని సవిమర్శకంగా పరిశీలించి నిగ్గతేల్చినప్పుడే 
యథార్థ వృత్తాంతాన్ని సాధింపగలమని ఆతడు సూచించాడు. సూయల్‌ దృష్టిలో 
సమంజసమైన వృత్తాంతము: “కురుబ తెగకు చెందిన హరిహరబుక్క సోదరులు 
ఓరుగల్లు [పతావరు[దుని కోరాగార ఉద్యోగులు; కీ.శ, 1323 లో ఓరుగల్లును 
ఢిల్లీ సుల్తాన్‌ ఇకమించడంతో వారు ఆనెగొందిరాజు నా|శయించి ఉద్యోగాల్లో 
చేరినారు; 1334 లో ఆనెగొందిని సుల్తాన్‌ ఆక్రమించి మాలిక్‌ని అచట తన 
(వతినిధిగా నియమించినాడు; కాని పజలాతనిపై తిరుగుబాటుచేయగా సుల్తాన్‌ 
స్థానిక హిందువులనే రాజు, మంతులుగా నియమించినాడు; వారే హరిహర 
బుక్క సోదరులు” ఈ నిర్ణయాన్ని ్రీకృష్ణస్వామి అయ్యంగారు, హెచ్‌. కృష్ణ 
శాస్త్రీ, పీ. బి. దేశాయ్‌ మొదలై న పండితులు తిరస్కరించి హరిహర సోదరులు 
మూడో బల్లాలుని ఆస్థాన ఉద్యోగులని అందుచేత వారు కన్నడిగులని సిద్ధాంతీక 
డించినారు. వారి సిద్ధాంత సారం: సంగమునికి ఐదుగురు కొడుకులు _ హరిహర, 
బుక్క, కంపన, “మారప్ప, ముద్దప్ప _ మూడో బల్హాలుని కొలువులోనివారు; 
(క్రీశ. 1327.28 లో ఢిల్రీ సుల్తాన్‌ దోరసము దాన్ని “ధ్వంసం చేయగా మూడో 
బల్దాలుడు తన రాజ్యం స త్తర సరిహద్దు రక్షణకు కేందంగా హొసపట్టణం 
విరూపాశక్షి పట్టణం) నిర్మించి ఆ సరిహద్దుభూముల్లో సేనావతులుగా హరీహర 
బుక్క. సోదరులను నియమించి తాను దక్షిణాన ఉన్న తిరువణ్ణామలై 
రాజధానిగా చేసుకున్నాడు. హొసపట్టణమే విజయనగరం అయింది. బల్హాలుడు 
దూరంగా ఉన్నందున హరిహరుడు బలపడి అతడు మరణించిన ఆనంతరం 
స్వతంతించినాడు. ఏజయనగం కర్ణాటకంలో ఉన్నది. శ్రీనాథునివంటి తెలుగు 
కవులు సయితం విజయనగరాన్ని “కన్నడ Sel అనీ, దేవరాయల్ని 
'కర్ణాటక్షితిపాల' ఆనీ సంబోధించినారు సంగములు కన్నడ బిరుదులు ధరించి 
నారు. కన్నడ భాషను పోషించినారు. అందుచేత విజయనగర స్థాపకుల్తె న 
సంగములు కన్నడిగులే! 
సంస్కృత, కర్ణాటక, ఆంధభాషల్లోని స్థానిక చరితలు, బార్నీ ఇస్లామీ 
వంటి ముస్టీం చార్మితక రచనలు, పాళ్ళాత్య వర్తకుడై న న్యూనిజ్‌ (వాతలు, 
శాసనస్థములై న సమాచారములు సమన్వయంచేసి డాక్టర్‌ నేలటూరు వెంకట 
టర పై నీద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తూ వారిహరసోదరులు ఆంధు 
ని నిరూపించే (ప్రయత్నం చేసినారు: (1) హొనపట్టణంలోగాసీ విజయ నగరంతో 
గానీ హ౦హరాదులకు క్రీ.శ. 1336కు పూర్వం సంబంధం ఉన్నదనడానికి 
సాశ్ష్యంలేదు. విరూపాక్ష దేవాలయం వల్ల ఈ పట్టణాన్ని విరూపాశ్షసట్టణం ఆని 


331 


కూడా అన్నారు. ఈ విరూపాక్ష దేవాలయాన్ని కంపిలరాయలు నిర్మించినట్లు 
కాసనాధారం ఉంది. (2) దోరసమ్ముదాన్ని క్రీశ. 1325 లో సుల్తాన్‌ 
నిర్మూలించినాడనడం నిజం కాదు. తిరుగుబుటుదారైన బహడిద్దిన్‌ ను మూడో 
ఐల్లాలుడు సుల్లానుకు అప్పగించి సంధి చేసుకున్నట్లు ముస్లిం చర్చి తలవల్ల 
తెలుస్తుంది. కాబట్టి దోరసము[ దాన్ని ధ్వంసం చేయవలసిన ఆవసరం సుల్తాన్‌కు 
లేదు (3) ఆదీగాక బల్లాలుడు దోరసము దం నుండియే పాలించినట్లు 
1329.40 మధ్యకాలంలోని ఆతని కాననాలు సూచిస్తున్నాయి. (4) 1327.28లో 
కంపిలి రాజ్యాన్ని సుల్తాన్‌ ఢిల్లీ సామాజ్యంలో కలిపినాడు. అందుచే ఆ 
(పాంతంలో బల్లాలుడు న నగరాన్ని నిర్మించే అవకాశంలేదు. బల్లాలుని శాసనాలు 
చాల దొరికినాయి. వానిలో అతడు హొసపట్టణాన్ని నిర్మించిన వృతాంతం 
కన్పించదు. (5) మల్రెనాడు పాంతంలో హరిహరుని సోదరులైన మారప్ప 
ముద్దప్పలు పాలించినట్లు శాసనాలున్నమాట వాస్తవమే. కాని ఈ శాసనాలు 
కీ.శ, 1352 (ప్రాంకానివి. అదీగాక మల్రైనాడు [పాంతం మూడో బల్లాలుని 
రాజ్యాంత ర్భాగమని చెప్పే సాక్ష్యం లేదు. “6) హరహర సోదరులు బల్లాలుని 
ఆస్థాన ఉద్యోగు లనడానికి Se) కనిపించదు. ఆంఠేగాక వారు హోయసాలు 
లతో పోరాడినట్లు సూచించే శాసనాలున్నాయి. మల్లినాథ వడ యర్‌ అనే సేనాని 
హోయసాల సైన్యాలను జయించినాడని తిప్పగాజనే మరొక సేనాని ఉచ్చంగి 
దుర్గాన్ని ఆక మించినాడని, శ్మతువు నుండి జయించి బుక్కరాయలు హరిహర 
నుండి పాలించినాడని శాసనాలు చెబుతున్నాయి. ఉచ్చంగి, హరిహర 
హోయసాల రాజ్యంలోనివి; వీనిని శతువు బల్లాలుని నుండి ఆక్రమించి 
వుంటారు. (7) దేశం కర్ణాటకమయినంత మ్మాతంచే అచట రాజ్యస్థాపకులు 
కన్న డిగులై వుండనవసరం లేదు. అహాదోరలిమానాలు నేడున్నంతగా నాడు 
లేను. ఒక భాష్మాపాంత రాకుమారులు అన్యభాషా (ప్రాంతాల్లో రాజ్యాలు 
నిర్మించిన సన్నివేశాలు చరితలో చాల ఉన్నాయి. ఆంధ దేశంలో “తెనుగు 
నిలిపి'న వారు బాతామినుండి వచ్చిన చాశుక్యులేగదా! స్థానిక సాం పదాయాలను 
నిలపడం భాషలను పోషించడం రాజనీతికి అక్షణం. వాస్తవానికి సంగములు 
కన్నడ బిరుదులతో పాటు మహామండలేశ్యర, మూరురాయరగండ వంటి 
కాకతీయ బిరుదులుకూడ ధరించినారు. సంగములు పోషించిన మొదటి (పాంతీయ 
భాషాకవి నాచన సోమనాథుడు తెలుగుకవి. మొదటి బుక్కరాయలి కోడలు 
గంగాంబ తన *మధురావిజయ'” కావ్యంలో (పతాపర్నుదుని ఆస్థాన కవులైన 
ఆగ స్త్యవిశ్యనాథులనేగాక తెకుగుకవి కవ్మిబహ్మయైన తిక్క ననుకూడ్‌ స్తుతిం 
చింది. ఈ అంళాలు సంగములు తెలుగువారని, వారికి ఓరుగల్లుతో సంబంధం 
ఉందని సూచిస్తున్నాయి. (8) “కెలదిన్భప విజయం” హరిహరాదులు “ఉ త్తరాది 


332 


తృతియులు' అంటున్నది. “రాజకాలనిర్ణయి”, “శివత త్త్యరత్నాకర' [గంథాలు 
వారు |వతాపరుదుని ఉద్యోగులని వర్ణిస్తున్నాయి. బార్నీరచనకూడ వారికి ఓరు 
గల్ల్పుతో సంబంధం సూచిస్తున్నది.“బల్హాలరాయని యుద్ధ” ఆనే గంథం హరిహర 
బుక్క_సోదరులు కంపిలరాయని భాండాగారులని చెబుతున్న ది. న్యూనిజ్‌ రచన 
ఈ ఆంకాన్ని బలపరుస్తున్నది. “నాగుండి (ఆనెగొంది)లో తన |పతినిధిగా 
పాలించడానికి సుల్తాన్‌ పంపిన దేవరావు వూర్యం నాగుండి పాలిస్తున్న రాజు 
మంతీయే” ఆని న్యూనిజ్‌రచన. “విద్యారణ్యవృత్తాంత”, “విద్యారణ్య కాలజ్ఞాని 
ములు పై విషయాలను బలపరుస్తున్నాయి. అంతేగాక, “విద్యారణ్యవృత్తాంతం' 
సంగముడు మంగళనిలయాధిపతి ఆని చెబుతున్నది. మంగళ నిలయం గుంటూరు 
జిల్లాలో [పాభీన నగరమైన మంగళగిరి ఆయివుండవచ్చు. దీనివల్ల హరిహరాదులు 
ఆం[ధులే అనడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. 

ఓరుగల్లు పతనంతో హరిహర బుక్కురాయాదులు కంపిలరాయని 
ఆస్థానంచేరి, ఆతేనితో బంధుత్వంచేసి భాండాగార ఉద్యోగులు ఆయినారు. కంపిల 
రాజ్యస్థాపకు డై న ముమ్మడి సింగమనాయకుడు దేవగిరి యాదవ రామచందుని 
ఉద్యోగి. రామచందుని మరణానంతరం సింగమ స్యతంతుడయినాడు. అనం 
తరం ఆతని కొడుకు కంపిలరాయలు రాజయినాడు. కంపిలరాయని కొడుకు 
రామనాథుడు మహావీరుడు. బళ్ళారి, చితల్‌ దుర్గ్‌, రాయచూరు, ధార్వాడ 
(పాంతాలు కంపిలరాజ్యంలో చేరివుండేవి. తన రొజ్య వి విస్తరణ సందర్భంలో 
కంపిలరాయలికి మూడోబల్లా లునితో (వతాపర్నుదునితో వై రం సంభవించింది. 
కొని, కంపిలరాయ వతావర్చ దులు. సమాధానానికి వచ్చినట్లు కన్పిస్తుంది. 

బహడఉద్ధీన్‌గు స్తన్స్‌ తిరుగుబాటు సందర్భంలో మొహమ్మద్‌బీన్‌ తుగ్లక్‌ 
కంపిలరాయల్ని రామనాథున్ని వధించి, ఆనెగొందిని ఢిల్లీ సా|మాజ్యంలో 
కలిపినాడు (1327 _ 28). మాలిక్‌ నెబి ఆనెగొంది పాలకుడయినాడు. కంపిల 
రాయల బంధువులను బందీలుగా తీసుకొని సుల్తాన్‌ ఢిల్లీకి మరలినాడు. 
అనంతరం ఆచిరకాలంలోనే ఆనెగొంది (పాంతాల్లో తిరుగుబాట్లు చెలరేగినాయి. 
మాలిక్‌ నెబి నిస్సహాయుడయినాడు. మూడో బల్హాలుడు స్వత ౦ తించడ మేగాక , 
ఆనెగొంది రాజ్యభాగాల నాకమించినాడు. తిరుగుబాటు సమాచారం అందిన 
వెంటనే సుల్తాన్‌ తన మంతులను సంపదించి కంపిలరాయలి బంధువులైన 
హరిహర బుక్కసోదరులను నైనిక సహాయం ఇచ్చి తన (నతినిధులుగా 
ఆనెగొందిలో పాలించమని పంపినాడు. మాలిక్‌ నెబినుండి అధికారం హరిహరుని 
హస్తగతమయింది. కాని, వీరికి ఆనెగొందిరాజ్యం స్వాధీనం కాలేదు. అందుచేత 
గుత్తి దుర్గాన్ని కేందంగా చేసుకొని బల్దాలునిళో, ఆరవీటివారితో పోరాటం 
సొగించినారు. విద్యారణ్యవృత్తాంతాన్ని ఐట్టి మొదట హారివారుడు ఐల్లాలున్ని 


333 


చేతిలో పరాజయం పొందినాడు. కాని, కాపలూరుకాసనం: (వకారం క్రీ.శ, 1335 
నాటికి ఆనెగొంది (కుంజరకోన) వారిహ మని రాజధాని ఆయింది. 

ఇంతలో ఢిల్లీ సుల్తాన్‌ విధానాలపట్ట (ప్రబలమైన అసంతృప్తి తిరుగు 
బాటుగా విజృంభించింది. (కీ. శ. 1335 లో మధుర నవాబ్‌ తిరుగుబాటును 
సుల్తాన్‌ అణచివేయలేక పోవడంతో దక్షిణదేశంలో హిందూపాలకుల దైర్యం 
ద్విగుణీకృతమయింది. [కీ శ. 1336లో కావయ ఓరుగల్లు న్మాకమించినాడు. 
హరిహరరాయలు ఆనెగొందిలో స్వాతం్యత్యం |పకటించినాడు బర్నీ మాటల్లో 
“మాలిక్‌ మక్‌ బూల్‌ నాయబ్‌ వజీర్‌ ఢిల్రీ పారిపోగానే వరంగల్‌ ను హిందువులా[క 
మించినారు. కంబలభూమీ కూడ నష్టమై హిందువుల హ స్రగతమయింది.” 
విజయనగర స్మామాజ్యానికి అంకురార్పణ జరిగింది. 

మతాంతరీకరణ వృత్తాంతం : హరిహరబుక్క. సోదరులకు తుగ్లక్‌ 

ఇస్తాంనుతం ఇచ్చినాడని, ఆనెగొంది న్మాకమించిన ఆనంతరం వారు మతం 
మార్చుకొని స్పాతంత్యం |పకటించినారని గతానుగతికంగావున్న అభి ప్రాయం. 
దీనికి కేవలం ఇసామీ రచనయే ఆధారం. హిందూరచనలేవీ ఈ కథను (వస్తా 
వించవు. ఉత్తర భారతంలో ఇట్టి మతాంతరీకణలు జరుగుతునే ఉన్నాయని 
మతం మార్చుకున్న వారి పై హిందువులకు సానుభూతేగాని ద్వేషం ఉండేదికాదని 
తెలుస్తుంది అయినచో స్థానిక హిందూరచనలనుబట్టి హరిహరసోదరుల మతం 
మార్పిడిని సందేహించవలీసి వస్తున్నది. మొహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ఇస్తాం దురభి 
మాని కాకపోవడమేగాక హిందువులపట్ట ఉదారంగా ఉన్నాడనీ, అందుచే ఆతి 
“చంపినా పాపంరాదిని సమకాలిక ముస్టిం రచయితలు [వానీనారు. అట్టి కుగ్గక్‌ 
హరిహర సోదరులకు నిర్బంధంగా ఇస్టాం ఇచ్చినాడ నడం నమ్మ శ క్యంకాని 
విషయం. ఆదీగాక స్థానికులను పంపడం! ద్వారా ఆనెగొందిలో తన అధికారాన్ని 
శాంతిభదతలను కొపాడాలనే ఆశయంతో హరిహర సోదరులను వంపినాడు 
గదా! అయినచో వారికి ఇస్తాం -ఇవ్వడంవల్ల సులాన్‌ ఆశయానికే . భంగం 
వాటిల్లుతుంది గదా! నాటి ముస్తిం రచయితలు "ఇస్లాం ఘనతను వ్మెరిగా నమ్మిన 
తు దేశంలోని |వజలంతా “ఇస్తాం స్వికరించాలని, సుల్తాన్‌ అందుకు సహాయ 
పడాలని, ముస్టింలను మ్మాతమే ఆపరంతరిప వారి ఆకాంక్ష. కేవలం అట్టివారి 
రచనలే ఆధారంగా హరిహరాదుల మతాంతరీకరణ కథను నమ్మడం సమంజసం 
గాదు. 

విద్యారణ్య నమన్య : విజయనగర స్థాపనలో హరిహర సోదరులకు 
విద్యారణ్యుల సహాయం లభించిందనీ,ఆతని సలహా పైనే విద్యానగరం నిర్మింవగా 
అదే విజయనగరం అయిందనీ స్థానిక చగ్మిత్తల సంపదాయాన్ని చర్మితకారులు 
విశ్వసిస్తున్నారు. న్యూనిజ్‌ .రచనలో సయితం “విద్యాజున” (పస, క్తి ఉంది, 


334 


విద్యారణ్యుల జీవితాంశాలను గురించి చాల తర్జనభర్దనలున్నాయి. స్టానిక 
చక తలలోని వృత్తాంతాల్లోను శాసనవిషయాలలోనూ ఉన్న ప పరస్పర వై వై రుధ్యాలే 
అందుకు ఈళజం.. విజయనగర రాజ్యస్థాపనకాలంలో విద్యార ణు లు శృంగేరి 
పీఠాధిపతి అని స్థానిక చరితలు చెబుతున్నాయి. కాని, శాసనాల (ప్రకారం 
కనీసం (క్రీ శ. 1” 76 వరకు భారతీ తీర్టులు శృంగేం పీఠాధిపతి అని స్పష్టమవు 
తున్నది. డీ, 1346 లో హరిహర సోదరులు, కీ.శ. 1356 లో బుక్క 
రాయలు శృంగేరిలో భారతీ తీర శ్రీపాదులను "సేవించినారు. వారణాసిలో 
ఉంటున్న విద్యారణ్యులను Gas రప్పింపవలసిందిగా క్రీ శ. 1356 లో 
బుక్కరాయలు భారతీ తీర్చులను కోంనట్లు సయితం శాసన సాక్ష్యం ఉంది. కీ.శ, 
1380, 1384, 1386 లలో విద్యారణ్యుల మహ త్తర గుణాలను, విజయాలను 
కీ 8సూ రెండో హరిహరరాయలు శాసనాలు వేయించినాడు. వానిలో విజయ 
నగర స్థాపన (ప్రస క్తి లేదు. మొదటి బుక్కరాయలి కోడలు గంగాంబ తన 
“మధురా విజయంలో సంగమవంశ కులగురువులుగా కాలాముఖాచారులైన 
(కీయాళ క్రిని స్తుతించింది గాని, విద్యారణ్యులను _ముచ్చటించదు. దేవరాయల 
కాలం వరకూ "కియాళ కి ఆచార్యులే సంగముల కులగురువులు. కొని, వారు 
శృంగేరి పీఠాధిపతులను కలత అఆదంంచినారు. అధికార భ (దత దృష్ట్యా 
రాజ్యంలోని మత సంస్థ లన్నింటిసీ ఆదరించడం మన దేశ సం[పదాయమేగాక 
రాజనీతికి లక్షణం. గంగాంబ విజయనగరాన్ని మూడుమార్లు (వస్తావించింది 
కానీ 'పిద్యానగరి (పన క్తి ఆ [గంథంలో లేదు. విజయన గరస్రాపనకు' కారకుడే 
అయినచో విద్యారణ్యులను మధురా విజయంలో వస్తావించక పోవడం చాల 
ఆళ్చర్యకర మైన విషయం. ఈ అంకాలవల్ల విజయనగర స్థాపనలో విద్యా 
రణ్యులకు జోక్యంలేదని స్పష్టమవుతున్నది. అయితే, కొన్ని శాసనాల్లో విద్యా 
రణ్య, విద్యానగర (పస్తావన లేకపోలేదు. కాని, ఈ శాసనాల స్వచ్చతను ప్టీట్‌ , 
రైన్‌, హీరాన్‌, నరసీంవోచారి, గోపీనాథరావు వంటి పండితులు సందేహిస్తు 
న్నారు. చివరి సంగమవంశరాజుల బలహీనతను అవకాశంగా తీసుకొని శృంగేరి 
పీఠాధిపతు లీగాథలను సృష్టించి ప్రచారం చేసినారనే హీరాన్‌ ఆభిపాయం 
సమంజసమని చెప్పవచ్చు. ఇస్తాంమతానికి వ్యతిరేకంగా విజయనగర స్థాపనకు 
హిందూమత [పాళష్యాన్నిస్తున్చ ందున ఈ గాథ జాతీయ చర్వితకారులకు అంగీ 
కార యోగ్య;.యింవె. 

నగర ఎర్య్మాణజము : స్వాతర్యత్య (పకటన తర్వాత కొంతకాలం హరి 
హరునకు ఆనెగొందియే రాజధానిగా వుంది. నాటి రాజకీయ పరిసీతులో అది 
సురక్షిత (వదశం కాదని, తుంగభ దాగది దక్షిణతీరంలో కొ త్రనగరం నిర్మించి 
బహుంళా సుల్తాను ఫైనా బల్హాలుని పైనా తమ విజయాలకు సూచనగా విజయ 


335 


నగరం అని పేరు పెట్టినారు. బుక్కురాయల పర్యవేషణలా నగర నిర్మాణం 
(క్రీశ. 1343 నాటికి పూ ర్రికాగా, రాజధానిని ఆనెగొందినుండి అచటికి మార్చడ 
మయింది. కాని |క్రీ శ. 1347 నాటి మారప్ప శాసనం హస్తినీ మహానగరాన్నే 
హరిహరుని రాజధానిగా పేర్కొంటున్నది. 


విజయనగరాన్ని నిసర్గ రక్షణలలో ఆభేద్యమైన దుర్గంగా నిర్మించినారు. 
నగరానికి పూర్వవశ్చిమదిశల్లో పర్వత వంక్తులున్నాయి. దక్షిణ దిక్కున రామ 
దుర్గమనే గుట్టలు, ఉత్తరాన తుంగభదానది ఉన్నందున విజయనగరం గిరి 
దుర్షంగా రూపొందింది. - వట్టణం చుట్టూ ఏడు $లా(ప్రాకారాలను నిర్మించినారు. 
కొండలమధ్య వుండే స్థలాన్నీ బలమైన రాతిగోడలతో పూడ్చగా ఈ |పాకారా 
లేర్పడినాయి. దక్షిణ, “నైరుతి దిక్కు_లనుండి మాతమే శతువులు నగరంలో 
(పవేశించడానికి వీలుండేది. ఆందుచే నైరుతి దిశలో నాల్గు చదరపుమైళ్ళ 
వైశాల్యం ఉన్న పెద్ద చెరువు తవ్వించి చెరువుకట్టలను కోటగోడలుగా నిర్మించి 
నారు. దశ్షిణదిశలో ఒక కోటను కట్టి, దాన్ని నగరంలోని పర్వత పంక్రులతో 
కలిపినారు, సప్త |పాకారాల లోపల “జక గుట్టమీద రాజమందిరం, టంకకాల, 
సేనాధిపతి నివాసం ఉండేవి. మొత్తంమీద విజయనగరం 14 మైళ్ళ పొడవు 10 
మెళ్ళ వెడల్పు ఉండి,సకలై శ్వర్యాలకు,సమ స్త విద్యలకు ఆకర మైన [పపంచంలో 
సాటిలేనిదనే కీర్తిని ఆర్జించింది. 

సంగమవంశం 
(1836 అ 1485) 


హరిహరుడు (1886 = 1365) 

సంగముని సంతతి వారై నందున హరిహరుని వంశానికి'సంగమ వంశ 
మని పేరు వీరిలో 15 మంది రాజులు సుమారు 156 సంవత్సరాలు రాజ్యం 
చేసినారు. వీరి కాలంలో విజయనగరం కర్ణాట ఆంధ తమిళ (పాంతాలకు 
విస్తరించి, బహమనీల దక్షిణ విస్తరణ నరికట్ట గలిగింది. 

స్వాతం త్య పకటనానంతరం ఫహరిహరుడు ఇరవై సంవత్సరాలు 
పాలించినాడు. బుక్కరాయలు యువరాజై , ఆతని కుడిభుజంగా సహాయపడి 
నాడు. ఇతర తమ్ములు కూడ రాజ్య విస్తరణలో పభుత్వ నిర్వహణలో అండ 
దండలయినారు. 1336 _ 40 మధ్య శాసనాలను బట్టి హరిహర బల్హాలులమధ్య 
పోరాటం కొనసాగింది. క్రమంగా కొంకణం, చక్నిణ | కానరా (1336), కోలారు 
(1339) [పాంతాలు హరిహరుని స్వాధీనమయినాయి. కీ. శ. 1340 నాటి 
బాదామి కాసనం హరిహరుని *వూర్వ పశ్చిమ సము, ద్రాధీశ్వ్యరి అని వర్ణిస్తున్న ది. 
నెలూరు |పాంతం కూడ ఆతని వశమయిన దనడానికి బుగ్గబావి (ఉదయగిరి) 
ఛాననం నిదర్శనం. GE. 1341 42 లో బల్హాలునకు మధుర సుల్తానుకు 


336 


మధ్య సంఘర్షణ త్మీవతరమై, బల్హాలుడు మరణీంచినాడు. నాలుగో బల్హాలుడు 
సమర్థుడు కాదు; ఆతడెంతో కాలం రాజ్యం చేయలేదు. ఆతనితో హోయసాల 
వంశం అంతరించింది. హోయసాల రాజ్యం హరిహరుని హ స్తగతమయింది. 
హోయసాల సామంతులు, ఉద్యోగులు హరిహరునకు లొంగిపోయినారు. కీ.శ. 
1346 లో శృంగేరిని దర్శించి హరిహర సోదరులు విజయోత్సవం జరుపు 
కున్నారు. 
విజయనగర = బహమనీ సంబంధాలు 

గుల్చార్గాలో (కీ. శ. 1347లో అల్లా వుద్దీన్‌ హసన్‌ గంగూ బహమనీ 
స్వతంత బహమనీ రాజ్యం నై స్థాపించినట్లు " చదివినారు. రాజ్య వి స్తరణకాంక్ష 
(పతి రాజవంశానికీ సహజ అమే! ఫలితంగా బహమనీ రాజ్యానికీ పొరుగు 
రాజ్యాలకూ సంఘర్షణలు జరిగినాయి. ముఖ్యంగా విజయనగర - బహమనీ 
సంఘర్షణ మధ్యయుగ దాక్షిణాత్య రాజకీయాల్లో చాల ఆస క్రి దాయకమైన 
అంశం. వాస్తవానికి దక్షిణా పథంలో పశ్చిమ పాంత రాజ్యాలకు తూర్పు 
దక్షిణ ప్రాంత రాజ్యాలకు మధ్య సంఘర్షణ కొ త్తదికాదు. శాతకర్ణి ఖారవేలుల 
కాలంలోనే |పారంభమై పల్పవ _ చాళుక్య, చాళుక్య _ చోళ యుగాల్లో కొనసాగి 
విజయనగర _ బవామనీ యుగంలో తీ వతరమయింది. దీని ఛాయలు అనం 
తరం మహారాష్ట్ర యుగంలో సయితం "కన్ని స్తాయి. బహమనీ రాజ్యం ఏర్పడిన 
పశ్చిమ భూములు నిస్సారమైనందున ఐశ్యర్యవంతములై న నదీ లోయల్నీ 
తూర్పు డెల్డా భూముల్నీ ఆక్రమించాలసి సుల్తాను లాశించడం సహజం. అదీగాక 
ఓరుగల్లు, విజయనగరాధీశులు బహమనీ రాజ్య వాణిజ్యానికి ఆటంకాలు కలిగించే 


వారు. 'ఆరబ్బులనుండి తనకుద్దేశించిన గుదాలను సంగహించినందునే వినాయక 
దేవుని మహమ్మద్‌షా వధించినట్టు చదివినారు. విదేశ. వాణిజ్యానికి కేంద మైన 
గోవా (రేవతీద్వీపం) ఉభయుల దృష్టిని అకర్షిస్తుండేది. బహమనీల నాణేలను 
సం గహించి కరగించివేసి హిందూ రాజులు నష్టం కలిగించేవారని తెలుస్తుంది. 
ఉభయ రాజ్యాల (పభువులు దక్షిణదేశ సార్వభౌమత్వం సాధించే ఉద్దేశంతో 
కీలకస్థానంలో ఉన్న క ఎష్టొ _ తుంగభదా అంత ర్వేదినీ, ఆ [పాంతానికి ఆయువు 
పట్టులయిన రాయచూర్‌, ముద్గల్లు, బంకపూర్‌, ఆదోని దుర్గాలనూ ఆకమించ 
డానికి [పయత్నించినారు. ఈ ఆర్థిక రాజకీయ కారణాలకు మతం పదును 
పెట్టింది. సుల్తానులు తమ మత వ్యాప్తికి (పయత్నించగా,హిందూమత రతణకు 
విజయనగరాధీశులు కంకణం ధరించినారు. [కీ.ళ. 1356 నాటి శాసనం హరిహర 
రాయలు స్ముతాముని బోలిన సుల్తానును నిర్జించినట్లు వర్జిస్తున్న ది. దీన్ని 
బట్టి విజయనగర _ బహమనీ సంఘర్షణ (క్రీశ. 1356 లోనే (ప్రారంభనుయింది 


337 


ఢిల్లీ సుల్తానును ధిక్కరించి స్వతంత రాజ్యం నిర్మించడ మేగాక, అది 
ఆర్థిక సౌష్టవం కలిగి కాంతిభ (దతలతో మనడానికి తగిన [పభుత్వ యంత్రాం 
గాన్నీ సయితం హరిహరుడు నిర్మించినాడు. కడప ప్రాంతంలో ఆడవులునరికి 
వ్యవసాయ [గావూల నిర్మాణాన్ని |పోత్సహించినాడు. రాజ్యంలో గామ, స్థల, 
నాడు విభాగా లేర్పడి, ఆయగాండ, స్థలకరణాల, నాడుగోడల నియామకం 
జరిగింది. 
బుక్కరాయలు (1856 ప i877) 

హరిహరుని తర్వాత బుక్కరాయలు ఇరవై సంవత్సరాలు పాలించి 
నాడు. స్మామాజ్య గై సాపనలో, నగర నిర్మాణంలో, పరిపాలనలో హరిహరున 
కీతడు సర్వదా సహాయకారిగా ఉన్నాడు. బుక్కరాయలు కాలంలో జరిగిన 
సంఘటన లన్నింటితో 'మధురా విజయం' ముఖ్యమయింది. క్రీ. శ. ఆబ్‌ 
(పాంతంలో ఢిల్లీ సామంతులుగా మధుర నేలిన ముస్టిములు మధుర రాజ్యం 
స్థాపించినారు. పీరిపాలనలో హిందువులనేక బాధలనుభపంచినారు. రామేశ్వరం, 
మధుర, శ్రీగంగం మొదలై న శే తాలలో పూజా పురస్కారాలు ఆగిపోయినాయి. 
బుక [రాయలకుమారుడై న వీర కంపరాయలు సౌకువ మంగు, గోవనార్యుల 
సాయంతో మధురపై దండె త్తినాడు మార్గమధ్యంలో సాంబువరాయల్ని 
ఓడించి (చెంగల్‌ పట్టు ఆర్కాటు జిల్హాలు) సోమంతునిగా చెసుకొని మదుర వై 
నడచి సుల్తాన్‌నోడించి వధించి మధురను లా రల లీనం చేసినాడు. 
తిరుపతిలో (పవాసంలో ఉన్న శ్రీరంగనాథుని శ్రీ శీరంగంలో పు నః పతిష్టచేసినారు. 
ఈ దండయాశతా విశేషాలను (1371) గంగాంబ 'మధురావిజయం'లో'కీ ర్రించింది 
కొంకణ (పాంతంలో రాజ[పతినిధియైన మారప్ప (పోత్సాహంలో మాధవమంతి 
గోవా రేవుపక్టణాన్ని ( (కీ.శ. 1306) ఆకమించినాడు. 

బుక రాయలు కాపనాయకునితో కలిసీ ఢిల్రీసుల్తాన్‌ సహాయం సంపా 
దించి బహమనీ రాజ్యాన్ని విచ్చిన్నం చేయడానికి (ప్రయత్నించడంతో విజయ 
నగర బహమనీ రాజ్యాల మధ్య భీకర యుద్ధాలు జరిగినాయి. బుక్కరాయలకు 
ఆల్హాడద్ధీన్‌ కొడుకు మహామ్మద్‌షా (1356. 75) సమకాలికుడు, ఇతడు మంచి 
సమేర్దుడు. తన ఆస్థానంలో హిందువులను ఉన్నతోద్యోగాలలో నియమించినట్లు 
తెలుస్తుంది. హిందూ రాజుల క్ముటలు (గహించి మహమ్మద్‌షా ఓరుగల్లుపె 
దండె త్రి గోల్కొండ వరకు ఆకమించినాడు. కొాపవపయకు సహాయంగా బుక్క 
రాయలు పంపిన సైన్యాలు పరాజయం చెందినాయి పశ్చిమోత్తర ఆంధ పాంతం 
బహమనీ రాజ్యంలో బహుకా బీదర్‌ రాష్ట్ర్రభాగమయింది. ఆనంతరం సుల్తాన్‌ 
విజయనగరం పై దృష్టిమరల్ళి, ఆ రాజ్య కోశాగారం మీద ఒక ఆజ్ఞాప తాన్ని 
జారీ చేసినాడు (కీ, శ. 1366). ఇది అవమానంగా తీసుకొని బుక్కరాయలు 
దండెత్తి ముద్గల్లు న్మాకమించినాడు కాని కౌతలం, ఆదోని యుద్దాలలో విజయ 

AC.22 


338 


నగర సైన్యాలు పూర్తి పరాజయం చెందినాయి. యుద్ధకాలంలో ఉభయవజులు 
పౌరజనాన్ని [కూరంగా హింసించినారు. చివరకు బుక్కయలు సంధి చేసుకో 
వలసి వచ్చింది. ఈ సంధి |పకారం యుద్ధాలో పౌర జనాన్ని హింసించరాదని 
కట్టడి చేసుకున్నారు. చాలాకాలం ఇరుపశాలు ఈ నిబంధనను పాటించడం 
విశేషం. మహమ్మద్‌షా మరణానంతరం ముజహిద్‌షా (1375.78) సింహాసనం 
ఎక్కిన వెంటనే బుక్కరాయలు కృషా-తుంగభ్మదా ఆంతర్వేదిని కోరడంతో 
తిరగి యుద్దం [పారంభమయింది. బహమనీ సైన్యాలు విజయనగరం వరకు 
నడచి తిరోగమించినాయి. 

బుక్కరాయని కాలంలో విజయనగరం సున్ధిర మై దక్షిణంగా విస్తరిం 
చింది, ధర్మపాలనలో బుక్కరాయలు మనువు వంటివాడని గంగాంబ | వాసింది. 
వేదభాష్యకారుడై న శాయణాచార్యులు, ఉపనిషన్మార్గ (పవ ర్తకుడైన మాధవుడు 
బుక్కరాయని మంతులు. వారణాసినుండి పిద్యారణ్యులను విజయనగరానికి 
బుక్కరాయలు రప్పించినాడు. వైదిక వాజ్మయానికి భాష్యరచన [ప్రారంభ 
మయింది. ‘వె దికమార్గ [పవ ర్తక' ' బిదుదం బుక్కరాయలకు సార్థకం. తెలుగు 
కవి.నాచన సోమనాథునీరాయలు ఆదరించినాడు. 
రెండో హరిహరరాయలు (|క్రీ శ. 1377.1404) 

బుక్క_రాయల తరువాత రెండో హరిహరుడు సింహాసనం ఎక్కినాడు. 
వీర కంపరాయల అభిషేకనామమే హరిహరుడనే ఆభిపాయంకూడా ఉంది. 
రెండో హరిహరుని కాలంలో . రాజ్యపాలన విధానంలోను వై దేశిక సీతిలోను 
ముఖ్యమైన మార్పులు వచ్చినాయి నాటివరకు స్మామాజ్య భాగాలను దాయాదులు 
పాలించేవారు. ఆది మొదటి హరిహరుని కాలంనాటి ఏర్పాటు. కేందాధికారం 
పట్ల వారి విధేయత (క్రమంగా క్షీణించే పమాదం ఉన్నందున వారిని తొలగించి 
రెండో హరిహరుడు తన కుమారులను నియమించినాడు. ఉద యగిరిలో దేవ 
రాయలు, మధుర (పాంతంలో విరూపాకుడు, యువరాజు (రెండో) బుక్క 
రాయలు ముల్‌బాగల్‌ _పాంతంలో నియుక్తులయినారు. ఆరగ రాజ్యంపై విశ్వాస 
ప్మాతుడై న మాధవమంతి నియామకం జరిగింది. రాష్టాంలీవిధంగా విశ్వాస 
ప్మాతులై న ఉద్యోగుల, రాకుమారులవర మై, అధికారం కేం దీకృతమయినందున 
రెండో హరిహరుడు 'మహామండలేశ్యరి బిరుదానికి బదులు సార్యభౌ మాధిపత్యం 
సూచించే రాజాధిరాజ, రాజపరమేశ్వరాది బిరుదులు ధరించినాడు. 

రెండో హరిహరుని కాలానికి బహమనీలతో మ్మైతి వహించిన పద్మ 
నాయకులు ఓరుగల్లును ఆకమించినారు వెలమ బహమనీ కూటమి విజయనగ 
రానికి పమాదకరమని, దాన్ని విచ్చిన్నం చేయడానికి హరిహరుడు పయత్నిం 
చాడు. అంతేగాక, సాధ్యమైతే రెడ్డిరాజ్యాన్ని జయించి, కృష్ణానదిని విజయనగర 


339 


ఉత్తర సరిహద్దు చేయడం, కనీసం రెడ్డిరాజ్యంతో సఖ్యంచేయడం ఆతనిఆశథ యం, 
ముజహిద్‌షా హత్య (కీ శ 1375లో గుల్చర్గాలో చెలరేగిన అలజడులు, ఆనం 
తరం సింహాసనం ఎక్కిన రెండో మహమ్మద్‌షా (కీ.శ. 1376.79) కాంతి 
కాముకుడు కావడం, కొండవీటిలో కుమారగిరి, పెదకోమటివేముల మధ్య స్పర్థ 
అతనికి |పోత్సాహకరములయినాయి. 

ఆమరణాంతం రెండో హరిహరుడు కొండవీటి రాజకీయాల్లో జోక్యం 
కలిగించుకొన్నాడు. మొదట (శ్రీశైల |పాంతాన్ని ఆక్రమించడానికి [పయ 
త్నించి రెడ్డిసేనాని కాటయవేముని చేతిలో ఓడి అతని కొడుకు కాటయకు తన 
కూతురునిచ్చి సంధి చేసుకున్నాడు. తిరిగి [కి శ 1400 [పాంతంలో ఉదయ 
గిరి రాజ పతినిధి దేవరాయలు దండె త్తి మోటుపల్లి ప్రాంతాన్ని ఆకమించి 
నాడు. శ. 1402 |పాంతంలో పెదకోమటి వేముని పై చౌండప 'సేనానిని 
పంపినాడు. కొని, ఈ |పయత్నాలేమీ ఫలించలేదు. పెదకోమటి వేముడు సింపో 
సనం ఎక్కి, తిరిగి తన రాజ్య భాగాలన్నింటినీ స్వాదీనం చేసుకున్నాడు. 

వెలమ _ బహమనీ కూటమిపై రెండో హరిహరుడు రెండు దండయా 
[తలు పంపినాడు. మొదటి దండయాత తెలంగాణంపై జరిగింది. దీన్ని యువ 
రాజు బుక్కరాయలు, సాశవరామ దేవుడు నిర్వహించినారు. రామదేవుడు 
1పాణాలు కోల్పోయినాడు. బహమనీ సైన్యంచేత కొ త్తకొండ యుద్ధంలో పరా 
ఇ పొంది బుక్కరాయలు తిరోగమించినాడు "ఈ పరాజయానికి (పతీ 
కారంగా కీ.శ. 1397 _పాంతంలో రెండో దండయాత జరిగింది దీనికి బుక్క 
రాయలు, గుండ దండనాథుడు నాయకత్వం వహించినారు. ఈ దాడిలో భాగం 
గానే దేవరాయలు ఆలంపురం'పె దాడి చేసినట్టు తెలుస్తుంది. సుల్తాన్‌ ఫిరోజ్‌షా 
1397 . 1422) ఈ దాడిని "డ్రీవంగా పేతీఘటించినాడు. లీకర పోరాటం 
తర్వాత పానగల్లు బుక్కరాయల వళమయింది. చౌల్‌, దాటోల్‌ కూడ విజయ 
నగర రాజ్యంలో చేరినాయి. తమిళ [పాంకాన్ని పాలిస్తున్న రాజవతినిధి విరూ 
పాకుడు సింహళంపై దండెత్తి ఆ రాజు నోడించి కప్పం వసూలు చేసీనట్టు 
తెలుస్తుంది. 

రెండో హరిహరుని కాలంలో వర్షాభావంవల్ల దక్షిణా పథంలో త్మీవమైన 
ఇమం సంభవించి మహారాష్ట్ర, తెలంగాణా (పాంతాలు నష్టానికి గురి ఆయి 
నాయి లక్షలాది |వజలు మరణించినారని సమకాలిక రచనలవల్లి తెలుస్తుంది. 
మహారాష్ట్ర [పాంతంలో దీన్ని “దుర్గాదేవి” కరువు అన్నారనీ దీని |పభావం 
పన్నెండు సంవత్సరాలు (139] a 1403) ఉందనీ వ్రాసినారు. బహమనీ 
సులాన్‌ రెండో మహమ్మద్‌షా ఇమనివారణోపాయాలపట్ట చాల శద్ద వహించి 
నాడు. స్వంత ఖర్చుతో పదివేల యెడ్డబండ్లు సమకూర్చి మాళవ, గుజరాతుల 


340 


నుండి ధాన్యం సరఫరా చేసి స్వల్ప ధరకు అమ్మించినాడట. కృష్ణా గోదావరీ 
మధ్య భూముల్లో ముప్పది సంవత్సరాలపాటు ఆదాయం పడిపోయింది. విజయ 
నగర రాజ్యానికి ఈ కరువువల్ల కలిగి నష్టం తెలియదు. రెండో హరిహరునకు 
కీ. శ. 1386 వరకూ విద్యారణ్యులు మం్యతియని చెప్పవచ్చు. వేదబాష్యరచన 
ఈతని కాలంలోనే పూర్తయి వుంటుంది. 

రెండో హరిహరుని మరణానంతరం (1404) విజయనగర చర్మితలో 
మొదటి వారసత్వ కలహం జరిగింది. యువరాజుగా ఉన్న బుక్కరాయల్ని 
కాదని విరూపాక్షుడు సింహాసనం ఆకమించినాడు. అచిరకాలంలోనే ఆతబ్జ 
తొలగించి బుక్కరాయలు రాజై, రెండేండ్లు పాలించినాడు. రెండో బుక 
రాయల్ని తొలగించి (కీ.శ, 1406 లో 'దేవరాయలు పట్టాభి షేకం జరుపు 
కున్నాడు. 
మొదటి దేవరాయలు (1406 ప నిశి 

మొదటి దేవరాయలి కాలంలో చాలభాగం యుద్దాలతో గడిచిపోయింది. 
బహమనీ రెడ్డి రాజ్యాలపట్ట నీతడు తన తండి విధానమే అనుసరించినాడు. కాని 
వెలమలతో మైతి ఈతని కాలంలో కొ త్త పరిణామం. 

సింహాసనం ఎక్క డంతోనే దేవరాయలు ఫిరోజ్‌ షా దండయాత నెదు 
ర్కొనవలసి వచ్చింది. బహమనీ సుల్తానుల్లో ఫిరోజ్‌ షా (1397 - 1422) స్ముప 
సిద్ధుడు, బహు భాషాకోవిదుడు. గుల్చర్గానుండి పాలించిన బహమనీలలో చివరి 
వారు కీ. శ. 1406లో ఫిరోజ్‌షా విజయనగరంషపై దండెత్తిన కారణం 
గురించి ముస్టిం చరిత్ర కారుల్లోనే ఏకాభిప్రాయం లేదు. ముద్గల్లు వా స్తవ్యుడై న 
ఒక కంసాలి కుమా ర్రె నెహల్‌ను దేవరాయలు బలాత్కరించగో ఆమెను రవ్నిం 
చడానికై ఫిరోజ్‌షా దండెత్తి విజయనగరం వరకు నడచెనని, దేవరాయలు ఓడి 
తన కూతుర్ని సుల్తాన్‌కిచ్చి పెండ్లి జరిపి సంధి చేసుకున్నాడని, నెహల్‌కు 
సుల్తాను తన కొడుకు హసన్‌ఖాన్‌తో పెండ్లి జరిపినాడని "ఫెరిష్టా వృత్తాంతం. 
కాని సయ్యద్‌ ఆలీ (పకారం ఇది కేవలం మతయుద్దం. ఫిరోజ్‌షా దేవరాయల 
నుండి 33 లక్షల ధనం |గహించి మరలినాడని ఆలీ కథనం. 

విజయనగరం పై ఫిరోజ్‌షా దండెత్తిన సమయంలోనే కందుకూరు రెడ్డు 
దండెత్తి ఉదయగిరి రాజ్యంలోని పొ త్రపినాడు, పులుగులనాడు న్మాకమించినారు. 
కొండవీడు, కందుకూరులకు వ్యతిరేకంగా దేవరాయలు రాజమహేందవరం 
కాటయ వేమునితో సంధి చేసుకొని (క్రీ.శ. 1410) పెదకోమటి, ఆన్న దేవ, 
ఫిరోజ్‌షా కూటమిని |పతిఘటించినాడు. కాటయ వేమునకు సహాయంగా పంపిన 
విజయనగర సైన్యాలు పరాజయం పొందినాయి. కాని, కాటయ వేముని మరణా 
నంతరం రాజమహేందవరం వ్యవహారాలు నిర్వహించిన అల్దాడ రెడ్డి 


341 


పెనకోమటి, ఫిరోజ్‌షాల నోడించి పారదోలినాడు. రాజమహేందవర, విజయ 
నగరాల మధ్య సంబంధాన్ని విచ్చిన్నంచేసే ఆశయంతో ఫిరోజ్‌షా పానగల్లు 
దుళ్గం ముట్టడించినాడు. ముట్టడి రెండేండ్డు సాగింది. ఈ ముట్టడి సందర్భంలోనే 
పద్మనాయకులు విజయనగర పక్షం వహించినారు బవుశా కొండవీటి రెడ్డ 
దృష్టి మరల్చడానికి దేవరాయలు తీరాంధం'పెకి దండు పంపినాడు. ఈ సైన్యం 
పొ త్రపీ వులుగులనాడులనేగాక ఉత్రరంగా నడచి మోటుపల్రివరకు ఆ|[కమిం 
చింది; వెలమల సాయంలో ఈ సైన్యం వీకరంగా పోరాడి ఫిరోజ్‌షా నోడించి 
షాఠదోలింది. పానగల్లు జ్జ నల్గొండ [పాంతం విజయనగరం స్వాధీనమయింది. 

దేవరాయలు విజయనగర (పాకారాలను బలపరచి బురుజులు నిర్మించి 
నాడు. తుంగభ్యదానదికి ఆనకట్ట వేయించి, 15 మైళ్ళ కొండ [పాంతాన్ని 
తొలిపించి కాలువల ద్వారా నగరానికి సీటి సౌకర్యం సమకూర్చినాడు. జక్క-.న 
కవి రచించిన “వ్మికమార్మ. చర్మితిను కృతిపొందిన సిద్ధనను ఆదరించిన 
చామన దండనాయకుడు దేవరాయల మంతి. 

దేవరాయల మరణానంతరం అతని కుమారుడైన రామచం[దరాయలు 
రాజయినాడు. కాని ఆతి కొన్ని నెలల్లోనే వద భమ్లునిచేని తమ్ముడు విజయ 
రాయలు సీంవోసనం ఆ(క్రమించినాడు. ఈతడు కూడ సమర్థుడు కాదు. ఆందుచే 
ఈతని పాలనా కాలం నాలుగు సంవత్సరాలు. కొడుకైన (రెండో) దేవరాయలే 
(పభుత్వాన్ని నిర్వహించినాడు. 
రెండో దేవరాయలు (క. శ, 1426 . 46) 

రెండో దేవరాయలు సంగమవంశంలో (పసిద్దుడు. ఇతణ్ణి (పౌఢదేవ 
రాయలని కూడ వస ల నారు “గ జబెంటకార” “అనే బిరుదీం ఏనుగుల 
వేటలో ఈతని ఆస క్తిని సామర్థ్యాన్ని సూచిస్తుంది. విజయనగర రాజ్యం ఈతని 
కాలంలో మున్నెన్నడూ లేనంతోగా విస్తరించింది. పిజయనగర గౌరవవై భవాలు 
విదేశీయులను ఆక గ్షించినాయి. 

తీరాంధంవె విజయనగరాధికారం స్థాపించాలనే ఆశయం రెండో దేవ 
రాయలి కాలంలో ఫలించింది. కొండవీడులో రాచవేముని మరణానంతరం 
సామంతులు స్యతంతులై చిన్న చిన్న రాజ్యాలు స్థాపించుకున్నట్లు కన్పిస్తుంది. 
దేవరాయలు దండెత్తి పంట మైలారరెడ్డి (నరసరావు పేట, ఒంగోలు), సాళువ 
తెలుంగురాయలు (పొదిలి (పాంతం) మొదలై నవారిని జయించి |క్రీ. శ. 1428 
నాటికి కొండవీడును ఆకమించడమేగాక సింహాచలంవరకు రెడ్డి రాజ్యాన్ని 
సామంత రాజ్యంగా చేసుకున్నాడు. (చూడుడు -రెడ్డి యుగం) డీ. శ. 5లో 
కళింగ సింహాసనం ఎక్కిన కపిలేశ్వర గజపతి | క్రీ.శ. 1414 లో రాజమహేంద 
రాజ్యం జయించడానికి (వయత్నించినాడు, అతని దాడిని తిస్పికొట్టడానికి 


342 


దేవరాయలు మల్చప వడయ సేనానిని పంపినాడు. తాత్కాలికంగా గజపతి 
విజృంభణ సమసీంది. విజయనగరాధికారానికి ([పమాదం తప్పింది. 

దేవరాయల కాలంలో కేరళలో అధిక భాగం (కళ్ళికోట మినహాయించి) 
విజయనగరాధికారాన్ని ఆంగీక రించింది, విజయనగరాదిశుడు వాస్తవానికి దశ్నీణ 
దేశాధీశుడయినాడు. ఆంతేగాదు, దేవరాయల సేనాని లక్కన్న దండనాయకుడు. 
దండెత్తి జాఫ్నానుండి కప్పం వసూలుచేసినాడు. నాటినుండియే విజయనగరా 
దీశులు “దక్షిణ సముదాదీళ్య ర” బిరుదం ధరించినారు.అబ్బుర్‌ రజాక్‌ చెప్పినట్టు 
రాయల సా|మాజ్యం “సరన్‌దీన్‌ (సింహళం) సరిహద్దుల నుండి గుల్‌ బర్గా 
సరిహద్దువరకు బెంగాల్‌ (ఒరిస్సా నుండి మాబార్‌వరకూ వి స్తరించింది.” 

రెండో దేవరాయలకాలంలో విజయనగర బహమనీరాజ్యాల మధ్య రెండు 
యుద్ధాలు జరిగినాయి. ఈ కాలంలో అహమ్మద్‌షా (1422.36), అతని కొడుకు 
రెండో అల్లాఉద్దీన్‌ బహమన్‌షా (1436 _ 58) సుల్తానులు సింహాసనం ఎక్కిన 
వెంటనే గుల్బర్గా రాజకీయ కు[టలకు కేం దంగా వుందనీ శీతోష్ణ పరిస్థితులు 
అనుకూలంగా లేవనీ అహమ్మద్‌షా రాజధానిని బీదర్‌కు మార్చినాడు. 
ఆనంతరం సైన్యాన్ని సమకూర్చుకొని పానగల్లులో ఫిరోజ్‌ షాకు జరిగిన 
పరాజయానికి _పతీకారం తీర్చుకొనే ఉద్దేశంతో అహమ్మద్‌షా విజయనగరంపై 
దండెత్తినాడు. దేవరాయలు పరాజయం పొంది నష్ట పరిహారం చెల్లించి సంధి 
చేసుకున్నాడు. ఈ సంధి అనంతరమే అహమ్మద్‌షా. వెలమలను కిక్షించడానికై 
తెలంగాణం పై దండయా[త చేసి ఆ;కమించినాడు. రాయల సహాయం పద్మ 
నాయకులకు లభించలేదు. దీనితో విజయనగరానికి వెలమలకు మధ్య మతి 
విచ్చిన్న మయింది. 

బహమనీలతో రెండోయుద్దాన్ని దేవరాయలే (పారంభించినాడు, డీ. శ. 
1443లో దేవరాయలు దండె త్తి “ముద్గల్లునాక్రమించి రాయచూర్‌, బంకావూర్‌ 
లను ముట్టడించినాడు. అతని. సైన్యాలు బిజాపూర్‌, సాగర్‌ల వరకు పురోగ 
మించినాయి. అల్హాడద్ధీన్‌ తెలంగాణా దౌలతాబాద్‌, బిరార్‌ల నుండి సైన్యాలు 
రప్పించి రాయల నెదిరించినాడు. యుద్ధం రెండుమాసాలు జరిగింది. యుద్ద 
పర్యవసానం గురించి ఫెరిస్టా, అబ్దుర్‌ రజాక్‌ల నుంచి భిన్నములై న సమాచార 
ములు లభిస్తున్నాయి. రాయలు ఓడి కప్పం చెల్లించడానికి అంగీకరించ గా 
కృష్ణానదిని ఇకముందు దాటిరానని సుల్తాన్‌ వాగ్దానం చేసినాడని “ఫెరిస్టా 
కథనం. ఈ యుద్దంలో గుల్చర్గావరకు నడచి విజయవంతంగా రాయలు రాజ 
ధానికి మరలినాడని రజాక్‌ వృతాంతం. 


రెండో దేవరాయలు విజయనగర బలగౌరవా లినుమడించడానికి గద్ధ 
వహించినాడు. బహమనీ రాజ్యంకం టె జనసమృద్ధి ఉండి ఐశ్వర్యవంత మైన 


343 


విజయనగరం సులానుల చేతులో తరచు పరాజయం పొందటానికి విజయనగర 
అశ్వధానుష్క దళాల దౌర్భల్యమే కారణమని పరిశీలించి ముస్టిం ఊద్యోగులను 
నియమించి తన సైన్యానికి శిక్షణ నిప్పించినాడు. వాస్తవానికి మొదటి దేవరా 
యల కాలంనుండి విజయనగరాస్థానంలో ముస్టిములు చేరినారు. రెండో దేవరా 
యలి ఉద్యోగంలో 2000 మంది మస్టింములున్న ట్లు అతని "సైన్యంలో 
2,00,000 కాల్బలము, 60,000 ధానుష్కులు, 80,000 అశ్వికులు ఉన్నారని 
"ఫెరిస్టా వృత్రాంతము. తన సైన్యం సామర్థ్యాన్ని పరీక్షించటానికే కీ.శ. 
1443 లో దేవరాయలు బహమనీ రాజ్యంపై దండె తి వుంటాడు. 

దేవరాయలు శ్ర వమతాభిమానియేగాని మతసహనం ఉన్న ఉదార పాల 
కుడు. వీరశైవుడైన చామరసు రాయల పోషణలో కన్నడంలో “వకులింగ 
లీల” రచించినాడు. రాయల మంళియైన (పోలుగంటి తిప్పన విఠ లస్వామి 
దేవాలయానికి భోగ మంటపం సమకూర్చినాడు. హజార రామాలయ నిర్మాణం 
కూడ ఇదేకాలంలో జరిగిందని కొందరి అభ్యిపాయం. జైనులు రాయల అను 
మతితో పాన్‌ సుపారీబజారులో జినాలయం నిర్మించుకున్నారు. రాజధానిలో 
తురకవాడ అభివృద్దిచెందడ మేగాక తురకలకు (పార్ణనా సౌకర్యాలు ఏర్పడినాయి. 

రాయలు గొప్ప పండితుడు. పండితగోష్టి ఆతని కాలక్షేపం. సంస్కృ 
తంలో మహాకవి కవిసార్వభౌముడై న అరుణగిరినాథడిండిము డాతని ఆస్థానకవి, 
అతని నోడించి శ్రీనాథుడు దేవరాయల ఆదరణకు ప్మ్నాతుడయినాడు. 

దేవరాయల కీ _ర్మిపళిష్టలు నలుదిశలకు వ్యాపించడంలో ఆశ్చర్యం లేదు. 
పర్షియా చ|కవంర్తి రాయబారి 'అబ్బుర్‌ రజాక్‌ రాయల ఆస్థానానికి క. శ 1443 
లోను నికోలోకాంచే అనే ఇటలీ యా తికుడు కీ శ 1442 [పాంతంలోను 
విజయనగరం దర్శించినారు. వీరిద్దరూ రాయల్ని, విజయనగర వైభవాన్ని 
సా మాజ్య సి స్లితిగతులను కన్నులకు గట్టినట్టు వర్ణించినారు. 

కారే లెక్క |పకారం విజయనగరం చుట్టుకొలత 60 మైళ్ళు. కొండ 
లను తుంగభ్మ దానదినీ కలుపుతూ నగరం చుట్టూ ఏడు [పాకారాలున్నాయి. 
పాకారాల మధ్య పంట పొలాలు, అంగళ్లు, నివాసగృవోలు ఉన్నాయి. ఏడో 
[పాకారంలో రాజ (పాసాదము, ఉన్నతోద్యోగుల నివాసాలు ఉన్నాయి. నగ 
రంలో 90,000 మంది ఆయుధోపజీవులున్నారు. (వజల్లో బహుభార్యాత్యము 
సతీ సహగమనం ఎక్కువ. దీపావళి, శివర్యాతి రథోత్సహిలు కాంటే నెక్కు-. 
వగా ఆకర్షించినాయి. శివర్శాతి రథోత్సవాల సందర్భంలో ఇనుప గాలాలు 
గుచ్చుకొని ఉయ్యాలలూగే [కూర ఆచారం కొందరు అనుసరించినట్లు కాంటే 
(వానీనాడు. భారతదేశంలోని రాజులందకలో రాయలు బలశాలి; ఆతనికి 
12,000 మంది భార్యలు; వారిలో 2000 మంది వరకు సహగమనం చేయడానికి 
సంసిద్దులు. 


344 


అబ్బుర్‌ రజాక్‌ మాటల్లో _ రాయలు చాల బలవంతుడు. దూర దేశాలైన 
'పెగూ, చెనాసరిమ్‌లు కూడ అతనికి కప్పం చెల్లిస్తాయి. ఆతని రాజ్యంలో 
300 ఓడ రేవులున్నాయి. రాజ్యం మహవై శ్యరాన్ని అనుభవిస్తున్నది. విజయ 
నగరం వంటి వై భవో పేతమైన మరొక నగరాన్ని కన్నులు చూడలేదు. దానితో 
సమానమైన మరొక నగరం (పపంచంలో ఉన్నదని చెవులు వినలేదు. నగరం 
లోపలి రాజపాసాదం మనోహరంగా ఉంది. నగర వీధుల్లో "బంగారమూ, 
రత్నాలు, వ్యజవై డూర్యాలు రాశులుపోసి బాహాటంగా వికయిస్తారు. (పజలు 
విలాస పియులు. ఉల్లాసంగా జీవితం గడుపుతారు. వారికి ఆహారం ఎంత అవస 
రమో గులావీలు అంత ముఖ్యం. 
నంగమవంశ అ న్తమయం 

రెండో దేవరాయల మరణాంతరం రాజులై నవారు అసమర్థులైనందున 
రాజ్యబలగౌరవాలు క్షీణించి సంగమ వంశానికేగాక విజయనగర రాజ్యానికే 
(ప్రమాదం వాటిల్లింది. దేవరాయల కొడుకు మల్లి కార్జనరా యల పాలన [కీ శ. 
1446 నుండి 1465 వరకు సాగింది. ఈతని బలహినీతను గు రించిన విజయ 
నగర శ్మతువులై న బహమనీ సుల్తానులు,గజపతులు విజృంభించి రాజభాగాలను 
అ్యకమించసాగినారు. గజపతులకు వెలమలు తోడై నారు. 

, కపిలేశ్వర గజపతి (కీ. శ. 1448 లో తీరాంధంపై దాడి జరిపినట్టు 
పెనుగొండ శాసనం సూచిస్తున్నది. వెలమల సహాయంతో గజపతి రాజమహేంద 
వరం ఆకమించి కొండవీడు పై నడచినాడు. కీ.శ. 1449 వరకూ కొండవీడులో 
విజయనగరాధికారం చెల్లింది. బహుశా 1450 లో కొండవీడు గజపతి వళ 
మయింది. విజయనగరంపె దాడిలో భాగంగా బెల్లంకొండ, వెలుగోడు, 
అద్దంకి, శ్రీశైల పాంతాలను ఆక మించి కపిలేళ్వరుడు విజయనగరం 
ముట్టడించినాడు. విరూపాక్షరాయలు ఓడి కప్పం చెల్టించినట్టు [వతావరు[ద 
గజపతి అనంతవరం శాసనం చెబుతున్నది. ఇదే సమయంలో “బహమనీసులాన్‌ 
కూడ విజయనగరం పై దాడి చేసినాడు. కాని ఆదండయ్మాత ఫలితం తెలియదు. 
గజపతి, సుల్తాన్‌ కలిసి విజయనగరాన్ని ముట్టడించినారని కొందరి అభి 
పాయం. కాని, ఈ అభి పాయానికి స్పష్టమైన ఆధారం లేదు. 

ఇంతలో దేవరకొండ వెలమలు కపిలేందుని సహాయం ఆర్థించినారు. 
(క్రీ.శ. 1453 నుండి తెలంగాణాపాంతంలో సుల్తానుల పై తరచుగా తిరుగుబాట్లు 
జరిగినాయి. ఆ సంవత్సరమే భోన్‌గిరిపాలకుడై న జలాలఖాన్‌ అతని కొడుకు 
సికందర్‌ ఖాన్‌ తిరుగుబాటు చేసినారు. సుల్తాన్‌ రెండో అల్లాఉద్దీన్‌ మామూద్‌ 
గావాన్‌ సేనానిని వారిపైకి పంపినాడు. వెలమల సాయంతో గావాన్‌ తిరుగుబాటు 
దారుల నోడించి వమించినాడు. అల్లా ఉద్దీన్‌ మరణానంతరం హుమాయూన్‌ 


345 


కాలంలో (1458.61) తిరిగి జలాల్‌ ఖాన్‌ తిరుగుబాటు చేసినాడు వీరితో కలిసి 
వెలమలు తమ స్యాతంత్యం పొందాలని ఆశించినారు. సుల్తాన్‌ పంపిన ఖ్యాజా 
జహాన్‌, నైజామ్‌ ఉఊఉల్‌ముల్క్‌లు తిరుగుబాటుదారుల నంత మొందించి దేవర 
కొండపై నడచినారు. దేవరకొండ నేలే లింగమనీడు గత్యంతరం లేక కపిలేశ్వ 
రుని సహాయం ఆర్థించినాడు. 

కపిలేశ్వరుడు తన కుమారుడైన హంవీరుని నాయకత్వంలో పంపిన 
సైన్యం బహమనీ సేనానులను ఓడించింది. సుల్తాన్‌ తెలంగాణా రక్షణ బాధ్యత 
గావాన్‌ కు అప్పగించినాడు. హంవీరుడు గావాన్‌ "నోడించి ఓరుగల్లును వశపరచు 
కున్నాడు. గావాన్‌ బిదర్‌కు మరలడంతో తెలంగాణా గజపతుల స్వాధీన 
మయింది. [కీ శ. 1461 లో సులాన్‌ హుమాయూన్‌ మరణించినాడు. వెలమ 
నాయకులు సాయంగా గజపతి సైన్యాలు బహమనీరాజ్యంలో |పవేశించి బిదర్‌ను 
ముట్టడించినాయి. కాని, గజపతిరాజ్యం ఉత్తర సరిహద్దులో (వమాదం ఏర్పడి 
నందున బిదర్‌ ముట్టడి విరమించి మరలవళసి వచ్చింది. అయినా రాయలని, 
సుల్తానును ఓడించిన సూచనగా కపిలేశ్వరుడు “నవకోటికర్గాటకలుబరిగీళ్యర' 
బిరుదం ధరించినాడు. 

ఆనంతరం కపిలేశ్వరుడు దక్షిణతీరాం ధాన్ని జయించడానిక్రై కీ.శ 
1464 లో హంవీరుని పంపినాడు. ఈ దండయా[త కాంచీపురి వరకు సాగిట్టు 
తెలుస్తుంది. చందగిరి, ఉదయగిరి రాజ్యాలు అతని వశమయినాయి. తమిళ 
మండలంలోని కాసనాలనుబట్టి హంవీరుని కొడుకు కుమార కపిలేశ్వర మహో 
పాతుడు కొండపల్లి. అద్దంకి, వినుకొండ, పడై ఏడు, వలుదులంపట్టుసావడి, 
తిరుచానూరు, తిరుచిరాప ల్‌, చందగిరులను పాలించినాడు. ఈ దండయా| తను 
(పతిఘటించడానికి మల్లికార్జున రాయలు (ప్రయత్నించినట్లు కన్పించదు. 
-తీరాంధం గజపతి రాజ్యంలో “ చేరింది. గజపతి (ఒడె) పాలనలో దశ్నిణాదిన 
జంబి, శ్రీరంగం మొదలైన (పనిద్ధ క్నేతాలలో పూజాదికాలు లేక ఆలయాలు 
జీర్ణములై నాయని శాసనాలు చాటుతున్నాయి. 

మల్లికార్జునరాయల మరణానంతరం రెండో విరూపాశరాయలు సింహో 
సనం ఆక్రమెంచినాడు. ఇతడు రెండో దేవరాయల తమ్మునికొడుకు. దాయాదు 
లను నిదలో వధించి రెండో విరూపాక్షుడు సింహాసనం హ స్తగతం చేసుకొన్నట్లు 
“పసన్నామృతం౦”* చెబుతున్నది. ఇతడు సమర్దుడుకాడని వ్యసనలోలుడని 
న్యూనిజ్‌ [వాసినాడు. అయితే ఈతని కాలంలోనే స్మామాజ్యం దక్షిణతూర్చు 
(ప్రాంతాలనుండి గజపతులను తరిమివేయడం జరిగింది. దాన్ని సాధించింది 
"పెనుగొండ రాజ్యపాలకుడై న సాళువ నరసింహరాయులు. (కీ.శ. 1470 వరకూ 
ఉదయగిరి గజవతులు [వతినిధియైన కంటంరాజు తమ్మరాజు ఆధీనంలో ఉంది. 


346 


సాళువ నరసింహరాయలు ఉదయగిరిని సాధించినోడని రాజనాథడిండిముడు 
సాకువాభుదయంలో పేర్కొన్నాడు. క శ. 1470లో కపిలేశ్వరుడు 
మరణించినాడు. అతడు కృష్ణాతీరంలో మరణించినట్లు జన్మశుతి. కపిలేశ్వరుడు, 
అతని కొడుకు పురుషో త్రముడు బహుకా ఉదయగిరి రాజ్యరక్షణ'కై దక్షిణాదికి 
వచ్చి పరాజయం పొందివుంటారు కృష్ణానడీవర్యంతం తీరాంధం తిరిగి విజయ 
నగరంలో చేరింది. కపిలేశ్వరుని మరణానంతరం నరసింహరాయలు గోదావరి 
వరకు ఆక మించివుంటాడు |కీ.ళ. 1477లో గోదావరీ [పాంతంలో నరసింహుని 
ఆధికారం చెల్లినట్టు ముస్టిం చరితలు చెబుతున్నాయి, 


కపిలేశ్వరుని మరణానంతరం గజపతి గింహాసనానికై జరిగిన కలహాలలో 
హంవీరునోడించి పురుషోత్తముడు రాజయినాడు. గత్యంతరంలేక హంవీరుడు 
బహమనీ సుల్తాన్‌ సహాయ మర్గించినాడు. నాటి సుల్తాన్‌ మూడో మహమ శ్రైద్‌షా 
(శ్రీశ. 1463 _ 82). ఈతనితం్యడి పుమాయూన్‌షా (కీ.శ. 1458 _ 1461 
పరమకూ రుడు (జలీమ్‌) అని సెరిస్టావంటి ముస్లిం చర్మితకారులే (వాసీనారు. 
హుమాయూన్‌ మరణించే నాటికి ఆతని కొడుకులు మూడో) అహమ్మద్‌షా, 
(మూడో) మహమ్మద్‌షాలు బాలురై నందున వారితల్లి మక్టుమాజహాన్‌ నర్గీస్‌ బేగం 
సంరకశకురాలుగా, గావాన్‌ సహాయంతో పరిపాలన నిర్వహించింది. "మూడో 
ఆహమ్మద్‌షా హటాన్మరణంతో మహమ్మద్‌షా సింహాసనం ఎక్కినాడు. ఇతడు 
మంచివిద్యావంతుడు. వరిపాలనాదక్షుడు. యుద్ధాల్లో ఆరితేరిన లష్కర్‌ (వీరుడు) 
అని పసిద్ది కెక్కి నాడు. మవామూద్‌గావాన్‌ ఇతని అమీర్‌ ఉల్‌ ఉమా; పారశీక 
దేశస్థుడు. సమర్గుడైన సేనాని, రాజనీతిపరుడు. వీరికాలంలో బహమనీ రాజ్యాధి 
కారం ఉచ్చృస్టితినందింది. కాని, వీరి మరణంతో బహమనీ రాజ్యం విచ్చిన్న 
మయింది. సింహాసనానికి వచ్చిన అనతికాలానికే విజయనగరంలోని ఆరాజకాన్ని 
ఆవకాశంగా తీసుకొని చౌల్‌, దాబోల్‌ మొదలైన [పాంతాలను గోవా రేవు 
పట్టణాన్ని (1472) మహమ్మద్‌షా ఆక్రమించినాడు. హంవీరుడు రాజమహేంద 
వర, తెలంగాణాలను దత్తం చేస్తాననడంతో మహమ్మ దిషా ఆతనికి సహాయం 
చేయడానికి అంగీకరించి, మాలిక్‌ హసన్‌ జహీని సెన్యంతో పంపినాడు. బహమనీ 
సైన్యాలు కొండవీడు, రాజమహేం[దవరాలనా[ కమించి ఒరిస్సా పై పురోగమించి 
హంపీరుని సింహాసనం ఎక్కించినాయి. (కీ. శ. 147]. మాలిక్‌ బహీ నై జాం 
ఉల్‌ ముల్క్‌. రాజమహేందవరంలో పాలించసాగినాడు. హంవీరుడు ఎంతో 
కాలం నీంహాననం నిలుపుకోలేక పోయినాడు. పురుషో త్రముని చేతిలో ఓడి 
ఉభయులు సమాధానపడి కృష్ణా గోదావరీ అంతర్వేదిని జయించబూనినారు. 
వారి నెదిరించలేక బ్మృహీనైజాం ఉల్‌ముల్కు. వజీరాబాద్‌కు తిరోగమించడంతో 
తీరాంధం గజవతుల వశమయింది. 


347 


సుల్తాన్‌ మహమ్మ ద్‌షా ఆ గహించి స్వయంగా ఆంధదేశంపై దండె త్రి 
నాడు. రాజమహేందవరం ఆకమించి ఒరిస్సాపైకి పురోగమించినాడు. పురు 
షోత్రమ, హంవీరులోడి సంధి చేసుకున్నారు. తిరిగి రాజమహేందవర రాజ్యం 
బహమనీల వశమయింది. సుల్తాన్‌ దృష్టి దక్షిణ తీరాంధ ౦'పెకి మరలింది, 
ఆ [ప్రాంతం సాళువ నరసింహుని ఆధీనంలో ఉంది. తెలంగాణంలోని | వభువులను 
రెచ్చగొట్టుతున్నందున సాళువ నరసింహుని"పె సులానుకు ఆగవాంగా ఉంది. 
అందుచే రాజమహేందవర, తెలంగాణా తరఫ్‌లను బ్మహీనై జాం ఉల్‌ ముల్‌, 
అజంఖాన్‌ల ఆధీనంలో ఉంచి దండయాత సాగించినాడు. కొండవీడును వళ 
పరచుకొని, డీశ. 1481 మార్చినెలలో కాంచీపురిని పట్టుకొని దోచి అపార 
ధనరాశులతో మరలినాడు. బహమనీ సుల్తానుల్లో మరెవ; [రూ కాంచీపురం వరకు 
దండయాత సాగించినవారు లేరు. 

సులాన్‌ కాంబీపుర దండయా[ తలో నుండగా సాళువ నరసీంహుడు 
మచిలీపట్టణ _పాంతాల న్నాక్రమించినట్లు కన్పిస్తుంది. ఆంతేగాదు, నరసింహుని 
సేనాని “కునవ ఈశ్వర నాయకుడు సుల్తాన్‌ నెన్యాలను కందుకూరు దగ్గిర 
ఓడించి అతని శివిరాన్ని గరకు ఇది తీరని అవమానంగా భావించి 
నరసింహుని శిక్షించడానికై యూసఫ్‌ ఆదిల్‌ ఖాన్‌, ఫకల్‌ ఉల్‌ ముల్‌్‌,_ సేనాను 
లను పెనుగొండ పైకి పంపి తాను మచిలీవట్టణం పెకి నడిచినాడు. పెనుగొండ పై 
నడచిన సైన్యాలు పరాజయంచెంది తిరోగమించినాయి. కాని, సుల్తాన్‌ మచిలీ 
పట్టణాన్ని వశవరచుకున్నాడు. మచిలీవట్టణంనుండి మరలి కొండవల్లి దగ్గిర 
సుల్తాన్‌ వ్మిశాంతి తీసుకుంటుండగా గావాన్‌-పె కుట జరిగింది. 

గావాన్‌ విదేశీ ముస్టిం. నాటికి చాలారోజులుగా విదేశీ, డక్కన్‌ ముస్టిం 
వర్గాలేర్పడి, ఉభయుల మధ్య త్రీ _వఘర్షణలు జరుగుతున్నాయి. గావాన్‌ బహమనీ 
రాజ్యాన్ని ఎన్మిది తరఫ్‌లుగా విభజించి, తరఫ్‌దారుల ద్వారా అధికారాన్ని 
కేర్యదీకృతం చేసినాడు. దీనితో సర్ద్హారుల (ప్రాబల్యం తగ్గింది. ఆందుచే వారు 
గజపతి దండయ్మాతను గావాన్‌ ఆవ్యోనించినట్టు ఒక లేఖను కల్పించి సుల్తానుచే 
గావాన్‌కు మరణశిక్ష విధిసూ ఆజ్ఞ జారీ చేయంచినారు. “గావాన్‌ మరణంతో 
(1481) బహమనీరాజ్యంలో ఐక్యోమూ, పాటవమూ నశించినాయి” రాజ్యం 
చుక్కా_నిలేని నౌక అయింది. కుట (గహించిన సుల్తాన్‌ పళ్చాత్తాపంతో (కీ.శ. 
1482 లో మరణించినాడు బహమనీ స్మామాజ్యం విచ్చిన్నం కాసాగింది. 

విజయనగరంలో సయితం వరిస్థితులు విషమించినాయి. వ్యసన లోలుడైన 
విరూపాశరాయల దుష్పరిపాలనను ఆతని కొడుకు సహించ లేక ఆతజ్జి హత్య 
చేసినాడు, (క్రీ శ. 1485). కాని, వక్చాతాపంతో సింహాసనాన్ని తమ్ముడు |పౌఢ 
రాయలకు ద త్తంచేసినాడు. పౌఢరా యలుకూడ దుర్మార్డుడే సింహాసనం ఎక్కిన 


348 


వెంటనే అందుకు కారకుడైన అన్నను వధించి విలాసాల్లో మునిగి తేలసాగినాడు' 
అతణ్ణి బాగుపరచడం అఆసంభవమనీ ఆతని పాలన కొనసాగితే విజయనగర 
రాజ్యం విచ్చిన్నం అయ్యే [పమాదం ఉందనీ సామంతులందరూ గు ర్రించినారు. 
ఆ పః స్టితుల్లో రాజ్యాన్ని రక్షించగల సమర్థుడు సాళువ నరసింహరాయలే. తన 
సేనాని తుళువ నరసనాయకుని విజయనగరం పెకి నరసింహుడు పంపినాడు' 
నరసనాయకుని దాడివార్త సయితం |పౌఢరాయల్ని కదిలించ లేకపోయింది? 
నగరాన్ని ఆకమించి నరసనాయకుడు రాజ్మపాసాదంలో |పవేశించినాడు. “దొడ్డి 
దోవన' నగర వీధుల్లోని జనంలోచేరి పౌఢరాయలు పొరుగుదేళానికి హైరిపోయి 
నాడు. సంగమవంశం 185 సంవత్సరాల పరిపాలన అనంతరం ఆ స్తమించింది. 


సొళువ వంశం 


(14 రీగ్‌. 1505 

కర్ణాటకంలోని కల్యాణ నగరం సాళువ వంశ జన్మస్థలంగా కనిపిస్తుంది. 
ఈ వంశస్థులు కల్యాణపురవరాధీశ్వర బిరుదం ధరించినారు. బహుశా ముస్లిం 
దండయా|తల కాలంలో ఆంధ దేశానికి వీరు వలస వచ్చివుంటారు. కర్నూలు, 
చందగిరి (ప్రాంతాల్లో వీరి రాజకీయ |పాబల్యం |పారంభమయింది. వీరి అసలు 
వంశనామం తెలియదు. అయితే నరసింహుని వూర్వుల్లో 'క టారిసాళువి బిరుదం 
ఉంది. నరసింహుని |పపితామహుడై న మంగిరాజుకు '|వతివశ్షసాళువ' బిరుదం 
ఉంది. కాబట్టి క్రమంగా బిరుద నామమే వంశ నామమయిందని భావించడం 
ఉచితం. 

“సాళువాభ్యుదయా' న్ని బట్టి కంపరాయల మధురాపురి దండయా తలో 
శ్రీరంగనాథుని పునః పతిష్టలో మంగిరాజు (పముఖపాత నిర్వహించినాడు. 
శ్రీరంగనాథునకాతడు 60 000 మాడలు, ఎనిమిది |గామాలు దానం చేనీనాడట! 
“వతిపక్షసాశువి బిరుదం ధరించింది ఈతడే! నాడు మొదలు సాళువ వంశస్థులు 
కర్నూలు, వ [పొంకాలను విజయనగర ఉద్యోగులుగా పాలించినట్లు 
స్టానికచర్మితలు, శాసనాలు సూచిస్తున్నాయి. కాని నరసింహరాయల తండి 
గేండరాజు కల్యాణంనుండి పాలించినాడని సాళువాభ్యుదయం చెబుతున్నది. 
గుండరాజు మరణానంతరం కల్యాణ నగరానికి విపత్తు సంభవించగా నరసింహ 
రాయలు చందగిరికి రాజధాని మార్చినాడట! 


చందగిరి (పభువుగా నరసింహుడు బలవంతుడై సాటి (పభువర్గంలో 
పలుకుబడి సంపాదించినాడు. చాలకాలం సంగములకు విధేయుడుగానే విజయ 
నగర రాజ్య రతణకు పూనుకొన్నాడు. విరూపాక్షరాయల అసమర్థ దుష్పరిపాల 
వల్ల రాజ్యంలో అలజడులు చెలరేగినాయి. గజపతులు, బిహమనీలు దండెత్తి 
రాజ్యభాగా లను ఆక్రమిస్తున్నారు. అట్టి పరిస్థితులను చక్కబరచడానికి 1460 


349 


_పాంతంనుండి నరసింహుని [వయత్నాలను గురించి తెలుస్తుంది. దక్షిణదేశంలో 
పాండ్యులు మొదలైన తమిళపాలకుల ప్రోత్సాహంతో బాణపభువు భువనైక 
సమర కోలాహల మావలిబాగాధిరాయలు తిరుగుబాటొనర్చి కాంచీపురినా!కమించి 
నాడు, 'సాళువాభ్యుద యం', “జై మినిభారతా'లను బట్టి క్రీ శ 1462 | పాంతంతో 
నరసింహరాయలు దక్షిణ దండయాత జరిపి తిగుళు (తమిళుల లను, చెవులపోతు 
(బాణు) లను నిర్దించి కాంతి నెలకొల్పినట్టు తెలుస్తున్నది. అనంతరం విజయ 
నగర కళింగ_బహమనీ రాశ్యాల మధ్య “తీరాంధ్రంలో జరిగిన సంఘర్షణలో 
పాల్గొని ఉదయగిరి మొదలు గోదావరి పర్యంత తీరాంధాన్ని ఆత డాక్రమించి 
పాలించడం పెన వివరించడం జరిగింది గదా! సాళువాభ్యుదయాన్ని బట్టి నర 
సింహుడు తెలంగాణం దండెత్తి బాలకొండ దగ్గిర ముస్తిం సైన్యాల నోడించి 
నర్మదాన చివరకు దండె త్తిన నట్లుంది. కళింగలో పురుషోత్రమ హంవీరుల మధ్య 
చెలరేగిన అంతర్యుద్ధంలో పురుషో త్ర తమునకు సాయంగా సుల్తాన్‌ దృష్టి మరల్చ 
డానికి ఈ దాడి జరీపివుంటాడు. బహుశా ఈ దాడిలో భాగంగానే [కీ శ 
1477 లో నరసింహుడు గోదావరితీరంలో విడిసినట్లు కన్పిస్తుంది. 

ఈ విజయపరంపరలతో సాళువ నరసింహుని బలగౌరవా లినుమడించి 
నాయి. విజయనగర రాజ్యాన్ని రక్షించే శ క్రిసామర్థ్యా లాతనికి ఒక్కనికే 
ఉన్నట్లు (పజలు, సామంతులు భావించినారు. నాటికే ఆతేడు “రాయమమవారనసు"గా 
(పనిద్దడయినాడు. విరూపాక్ష రాయల్ని బాగుచేయడం సాధ్యం కాదనే భావం 
బలపడింది. అందుచే తుళువ నరసనాయకుని సాయంతో నరసింహుడు సంగమ 
వంశాన్ని పారదోలి సింహాసనం ఆకమించినాడు. ఇది దురాకమణే కావచ్చు 
కాని పరిస్టితులవల్ల తప్పనిసరి అయింది; విజయనగరం తర్వాతి చర్మితవల్ల 
సమర్థనీయమయింది. ఒక చర్మితకారుని అభ్మిపాయంలో _ సాళువ దుర్మాకమణ 
వల్ల తళ్ళికోట యుద్దం ఎనభయి సంవత్సరాల తర్వాత జరిగింది. 

సాళువ నరసింహునకు సింహాసనం ఆక్రమించడం ఒక ఎత్తు, రాజ్యం 
లోని అంజడుల నణచి కాంతిభదతలు నెలకొల్పి విజయనగర గౌర పతిష్టలను 
పునరుద్ధరించడం మరొక ఎత్తుగా వరిణమించింది. ఆతని పాలనాకాలం 15 
సంవత్సరాలు ఆ ఆశ యసాధనలోనే గడిచిపోయింది. ముందుగా ఆతని దృష్టి 
తిరుగుబాటు చేస్తున్న విజయనగర సామంతుల పైకి మరలింది. వారిలో పెరని 
పాడు (కడప) పాలిస్తున్న సంబెటవారు, ఉమ్మ తూరు (మైనూరు), సంగీతపురం 
(తులునాడు) పాలెగార్జు, బొమ్మవరం [పభువైన సాళువ మల్లి దేవుడు ముఖ్యులు 
సంబెట శివరాజు, అతని బంధువు వీర నరసింహుడు విజయనగరాన్ని ధిక్క 
రించి, పంసర సీమల్లో [పజలను భయ్యభాంతులను చేస్తున్నారు. వర్తకులకు, 
(పయాజీకులకు భదత లేకపోయింది. అందుచే సాళువ .నరసింహుడు దండె త్తి, 


క్రీ50 


సంబెటవారి నణచి, ఆ |పాంతంలో శాంతిభ[దతలు నెలకొల్పినాడు. అనంతరం 
ఊమ్మత్తూరు, సంగీతపుర సామంతుల నణచడం జరిగింది. “కేరళపలమిీ అనే 
మళయాళంలోని స్థానిక చర్మితను బట్టి, సాసవ నరసింహుడు పశ్చిమ తీర 
పాంతాలను జయించినట్లు తెలుస్తున్నది (కీ శ. 1490 _ 1506 మధ్య కాలం 
నాటి శాసనా లా వృత్తాంతాన్ని బలపరుస్తున్నాయి. హౌనోవర్‌, భట్కల్‌, 
మంగళాపురం మొదలైన రేవులు విజయనగరానికి స్వాధీనమయినాయి. గోవా, 
చౌల్‌ నష్టం కొంత పరిహార మయింది. 

బహమనీ రాజ్యంలో చెలరేగిన ఆరాజకాన్ని అవకాశంగా తీసుకొని పురుషో 
తమ గజపతి తీరాంధాన్ని జయించడానికి నిశ్చయించినాడు. మూడో 
మహమ్మద్‌షా మరణానంతరం సుల్తానైన ఆతని కొడుకు మామూద్‌ బాలు 
డైనందున, నైజాం ఉల్‌ ముల్క్‌ బాహీ |పాబల్యం వహించినాడు. బ్యాహీ 
డక్కన్‌ ముస్లిం నాయకుడు. ఆతని పాబల్యాన్ని విదేశీ ముస్టింనాయకులై న 
యూసఫ్‌ ఆదీల్‌, ఇమాద్‌ ఉల్‌ ముల్క్‌ాలు సహించక బీజాపూర్‌, బీరారుల్లో 
తమ బలాలను కూడతీసుకోసాగినారు. డక్క-నీ, విదేశీ ముస్లిములు పరస్పరం 
దారుణ హత్యాకాండకు దిగినారు. తెలంగాణంలో జగిన “తిరుగుబాటు నణచే 
సందర్భంలో బ్నాహీని హత్య చేసిరారు. దీనితో పరస్పర వాత్యలు మితిమీరి 
నాయి. ఈ కల్లోల పరిస్థితుల్లో కాశిం బరీద్‌ విజృంభించి, |పధానియై సులానును 
కీలుబొమ్మగా సశేసుకున్నాడు. ఇదే సమయంలో గజపతి దండ యాత జరిగింది. 
నాడు రాజమహేం దవరం తరఫ్‌దార్‌ ఎవరో స్పష్టంగా తెలియదు, ముస్టిం 
రచనల్లో దిలావర్‌ఖాన్‌, కావామ్‌ ఉల్‌ముల్క్‌ల పేర్ద కన్పిస్తున్నాయి. 
రాజమహేం దవరాన్ని ఆక్రమించిన గజపతి సైన్యం 1464 నాటికి కొండపల్లి 
కొండవీడులను స్వాధీనం చేసుకున్నది. గజపతి సేనాని ఆజమ్‌ఖాన్‌ వినుకొండ 
తాలూకాలోని మితుకుమల్లిని [కీ.శ 1484 లో దానం చేసినాడు. దక్షిణ 
తీరాంధంలో కూడ సాళువ నరసింహుని అధికారం బలంగాలేదు. వినుకొండ, 
ఉదయగిరి మధ్య భూమిలో సరియపల్లి తీమ్మా రెడ్డి పాలిస్తున్నాడు. హిందూరావు 
సుర్మతాణ అనే ఈతని బిరుదాన్ని బట్టి తిమ్మారెడ్డి స్వతంత్రునివలె కన్ఫిస్తు 
న్నాడు. కాని, ఈతడు గజపతులకు లొంగిపోయినాడు. అనంతరం గజపతి 
ఉద యగిరిని ముట్టడించినాడు. ఉదయగిరిని రక్షించడానికై సాళువ నరసిం 
వుడు దండెత్తి, మార్గ మధ్యంలో సాళువ మల్లదేవుని తిరుగుబాటు నణచి, 
బొమ్మవర దుర్గాన్ని పూర్తిగా నిర్మూలించి ఉదయగిరి-పై నడచినాడు. అయితే, 
ఉద యగిరిని పాలిస్తున్న పూసపాటి బసవ భూపాలుడు గజపలితో చేరి, నరసిం 
సింహునే ఎదిరించినట్లు కన్నిస్తుంది బసవ భూవతి మంతియైన గంగయ్యను 
“నృసింహనృపతి వశీకరణ నయవిద్యాకరణ” అని (ప్రబోధ చందోదయం 


స్తన] 


వర్ణీస్తున్నది. దీన్నిబట్టి సాళువ నరసింహుని మోసంతో గజపతి బందీ చేసినట్టు 
తెలుస్తుంది. ఉదయగిరిని గజపతికి సమర్పించి, నరసింహుడు సంధి చేను 


కున్నాడు. ఇది జరిగిన అనతికాలానికే [కీ శ. 1491 లో సాళువ నరసింహుడు 
మరణించినాడు. 


తన స్వల్ప పాలన కాలంలో సాళువ నరసింహుడు విజయనగరాన్ని 
బలపరచి, సంగములు నెలకొల్పిన సాంస్కృతిక సంపదాయాలను పడిల 
పరచినాడు. (ప్రజల్లో ధైర్య సాహసాలు కల్పించే సాముగరిడీలను ఈతడు 
(వె పోత్సహించినట్టు తిలుస్తుంది, అరబ్బు వ ర్రకులకు రక్షణ కల్పించి వారు 
దిగుమతి చేస్తున్న గుర్రాలతో సైన్యాన్ని వృద్ది చేసినాడు. కవుల, పండితుల 
పట్ట నరసింహునకు అభిమానం ఎక్కువ. సంస్కృతాంధాలను పోషించినాడు. 
రాజనాథ డిండిము డాతని ఆస్థాన కవి. 'రాఘవాభుదయం' అనే సంస్కృత 
కావ్యం నరసింహుని కృత మంటారు గాని, దాన్ని రాజనాథ డిండిముడే రచించి 
వుంటాడు. 
ఇమ్మడి నర సింహరాయలు 

నరసింహరాయల ఆనంతరం సాళువ వంశ చరిత స్పష్టంగా లేదు. 
స్వల్ప వయస్కులైన తన ఇద్దరు కొడుకులను సేనాపతి, [వధాని, కార్యకర్త 
ఆయిన తుళువ నరసనాయకునకు అప్పగించి, తాను సాధించలేకపోయిన రాయ 
చూరు, ఉదయగిరి దుర్గాలను జయించవలసిందని నరసింహు డతణ్ఞి కోరినా 
డట! నరసానాయకుడు సోదరుల్లో పెద్దవాడైన తమ్మ రాజును నీంహాసనం 
ఎక్కించి సర్వాధికారాలు నిర్వహించసాగీనాడు. తమ్మరాజు అకాల మృత్యువు 
వాతపడినాడు. ఈతని మరణాన్ని గురించి విరుద్దములై న వృత్రాంతాలున్నాయి. 
నరసానా యకుని అపనింద పాలుచేసే ఉద్దేశంతో తిమ్మరుసనే మంతి తమ్మ రాజును 
హత్యచేసి రాడని ఒక వృత్తాంతం, యుద్దంలో శతగాతుడై మరణించినాడని 
మరొక వృత్తాంతం. 

బహమనీ రాజ్యంలో దేశీయ విదేశీయ ముస్టి ము వర్గాల మధ్య సంఘర్ష 
ణలు అవకాశంగా కాశింబరీద్‌ బలవంతుడై "సుల్తాన్‌ మామూడ్‌ షాను 
కీలుబొమ్మగా చేసుకున్నాడు. కాని ఆతనికి వ్యతిరేకత మితిమీరింది. బిజాపూర్‌లో 
యూసఫ్‌ ఆదిల్‌ఖాన్‌ 1489లో స్వతంతించి బరీద్‌ను ధిక్కరించినాడు. 
బ్యాహీ కొడుకు మాలిక్‌ అహమ్మద్‌ నైజాంషె అహమ్మద్‌నగర్‌ నిర్మించి 
(1490) కేందంగా చేసుకొని బలవంతుడయినాడు. బీరార్‌లో అమాద్‌ ఉల్‌ 
ముల్క్‌-, తెలంగాణంలో, కులీకుతుబ్‌ ఉల్‌ ముల్క్‌. విజృంబిస్తున్నారు. ఇట్టి 
పరిస్థితిల్లో శ|తువుల దృష్టి తనపై నుండి మరల్చే ఉద్దేశంతో కాళింబరీద్‌ 
రాయలను అంతర్వేది పై దండె త్తిరమ్మని ఆహ్వానించగా రాయలు రాయచూరును 


352 


ఆకమీంచి నాడు గాని యూసఫ్‌ ఆదిల్‌షా తిరిగి స్వాదీన పరచుకొన్నా డని 
మనస్టిం చర్మితకారులు (వానీనారు. ఈ సందర్భంలోనే నరసానాయకుడు 
యూస ఫ్‌ ఆదిల్‌ షాతో రెండుమార్లు (1491, 1493) యుద్ధం చేయవలసివచ్చింది. 
మొదటిమాకు మానవదుర్గం యుద్దంలో గెలిచి రాయచూరు ఎను ఇకమించి 
వుంటాడు, కాని రెండో యుద్ధంలోనే బహుశా తమ్మరాజు కతగాతుడై మరణించి 
నాడు. అతని తమ్ముడు ఇమ్మడి నరసింహరాయలు సింహాసనం ఎక్కి నాడు. 


ఇమ్మడి నరసింహుడు తుళువ నరసానాయకుని ప్రాబల్యం సహించ లేక 
అతజ్జి తొలగించి నాదెండ్ల తిమ్మరుసును |వధానిగా నియమించినాడు. నరసా 
నాయకుడు సెనుగొండకు మరలి సైన్యంకూర్చుకుని విజయనగరంపై దండె త్తి 
నాడు. యుద్ధంలో తిమ్మరుసు మరణ్తించినాడు. ఇమ్మడి నరసింహుని బందీగా 
పట్టుకొని -పెనుగొండకుపంపి నరసానాయకుడు (పభుత్వం ని నిర్వహించసాగినాడు. 
సోశువవంశపంపాలన అంతమయింది. అయితే నరసానాయకుడు సింహాసనం 
ఎక్కి.నాడా లేదాఅనేవాదం ఉంది సమకాలిక ముస్టించర్మితలు, నాటికవులు 
నరసనాయకుడు సిహాసనం ఎక్కి పాలించినట్లు వర్షిస్తున్నాయి. విజయనగర 
భదసింహావనస్టు ' అని పారిశాతవహరణం, నరసానాయకుడు స్వతం తాధికారం 
సూచించే విజయనగరాదీశుల 'భాషగె తప్పువరాయరగండ. రాజాధిరాజ, రాజి 
పర మేశ్యరి'' మొదలై న బిరుదులు ధరించినట్లు శాసనాలనుండి తెలుస్తుంది. నరసా 
నాయకుని చర్యలనుబట్టి ఈ బిరుదులు కేవలం విజయనగరం పట్ట విశ్వాసంతో 
ధరించినవని చెప్పలేము. కాబట్టి నరసానాయకుడు నింహాసనం ఆకమించడమే 
యధార్థం. విజయనగర చరి తలోనిది రెండో దుర్మాక మణ. 


సింహాసనం ఆకమించిన అనంతరం నరసానాయకుడు దక్షిణదండ 
యాత జరిపి తిరుగుబాటు చేస్తున్న సామంతుల నణచినాడు. *వరదాంబికా 
వరిణయంి నుండి ఆతడు చోళ, పాండ్య, చేర (పభువులను మధురరాజైన మాన 
భూషణుని ఓడించి కప్పంవసూలుచేసినట్లు కోనేటి రాజును జయించినట్టు తెలు 
స్తుంది. ఈ రాజులను గుర్తించడం కష్టం. మానభూషణుడు చోళ సామంతుడుగా 
మధురను పాలించేవాడు. “కోయి లొలుగు"నుబట్టి కోనేటిరాజు తిరుచునాపల్లి 
సీమను పాలిస్తూవుండే వాడు. ఆతనికి మహామండలేశ్వర , రాయబసువశంకర, 
రాజరాజగండ మొదలైన బిరుదులున్నాయి. ఈతడు శ్రీరంగంలోని శ్రీవైష్ణవులను 
హింసీస్తుండగా వారు నరసనాయకునితో మొర పెట్టుకున్నారు. నరసానా యకుడు 
కోనేటిరాజునోడించి పదవీచ్యుతునిచేసి నాడు. (క్రీశ. 1496) అనంతరం కావేరిని 
దాటి శ్రీరంగపట్టణం ముట్టడించినాడు. ఆ (పాంతాన్ని గంగ వంశజుడనని 
చెప్పుకున్న నంజరాజు పాలిస్తున్నాడు. నంజరాజు ఓడి సామంతుడయినాడు. 
ఆచటనుండి పశ్చిమ తీరంలోని (తుంకూరు) దమకార , తరనంగి దుగ్గిరాల న్మాక 


353 


మించి నరసానాయకుడు గోకర్ణ క్షేతందర్శించి అచట తులాపురుషదానం 
చేసినట్లు “వరవాంబికాపరిణయం' చెబుతున్నది. నరసానాయకుడు చేర రాజ్యంపై 
దండెత్తి కాయల్‌ న్మాకమించడానికి చేసిన [పయత్నం ఫలించలేదు. 

కటకంలో పురుషోత్తమ గజపతి మరణించి అతనికొడుకు (పతాప 
రృుదగజపతి పాలన (14౪6-1536) (ప్రారంభమయింది. తన తండికాలంలో 
బహమసీలవశ మైన తెలంగాణ [ప్రాంతాలను చేజారిపోయిన తమళ, హెంళోలను 
తిరిగి జయించాలని |[పతావర్నుదుడు సంకల్పించినాడు. నాటికి కులీ కుతుబ్‌ 
ఉల్‌ ముల్క్‌. వరంగల్‌, ' కోయిల్‌ కొండలను ఆక్రమించి తెలంగాణంలో బల 
వంతుడై ఉన్నాడు (కశ. 1497). గజపతి దండెత్తి పెన్నానదీతీరంవరకు నడచి 
నట్టు రాజవోలుశాసనం సూచిస్తున్నది. అయితే ,నరసానాయకుని “గజపతిరాయేళ 
గండ భేరుండ' బిరుదాన్నిబట్టి నరసానాయకుడు గజపతినిఓడించి మరలించి 
నాడని చెప్పవచ్చుగాని ఈ విజయంవల్ల విజయనగరానికి లాభం కలగలేదు. ఇదే 
సమయంలో తెలంగాణ పాంతంలో చితాబ్‌ ఖాన్‌ విజృంభించినాడు. ఈతని పేరు 
సీతాపతి. ఇతని పుట్టపూర్వో త్తరాలు తెలియవు. 'రాయవాచకంి ఇతజ్జే పురు 
షో త్రమగజపతి సేనానిగా వర్ణిస్తున్నది. క్రీ.శ. 1504 నాటి ఈతని వరంగల్లు 
శాసనాన్ని బట్టి నాటికాతడా[పాంతం జయించి పాళిస్తున్నాడు రాజుకొండ 
మొదలుగా దక్షిణ తెలంగాణా సయితం ఆతని వశమైన ట్టు డీ. శ, 1510 నాటి 
గజపతి ఉండకొండ కాసనం స్పష్టం చేస్తున్నది. తెలంగాణాలో అధికభాగం 
తిరిగి గజవతుల స్వాధీనమయింది. 

ఆంతరంగిక కల్లోలాల నణచి విజయనగర రాజ్యానికి భదత, సౌష్టవం 
చేకూర్చడానికి సాళువ నరసింహుడు ప్రారంభించిన కృషిని కొనసాగించి నరా 
నాయకుడు చాలవరకు విజయం సాధించినాడు. కాని, శృతువుల హస్తగతవైన 
ఉదయగిరి, రాయచూరు (పాంతాలను తిరిగి ఆకమించక పూర్వమే, “రాజ్యాన్ని 
కొడుకు వీర నరసింహున కప్పగించి కీ శ, 1503లో నరసానాయకుడు 
మరణించినాడు. 

నరసానాయకునకు ముగ్గురు భార్యలు. వారిలో తిప్పాంబయందు వీరనర 
సింవుకు, నాగలాందిక యందు శ్రీకృష్ణదేవరాయలు, ఓబాంబికయందు రంగ 
రాజు, అచ్యుతరాయలు అనే నల్గురు కుమారులు కలిగినారు. పీరనరసింహుని 
ఇమ్మడి నరసానాయకుడు అనేవారు. తండి మరణానంతరం అధికారం వీరనర 
నింహుని హస్తగతమయింది. "పెనుగొండలో బందీగానున్న సాళువ ఇమ్మడి 
నరసింహుని ఈతడు హత్యచేయించినాడు. సాళువ వంశం అంతరించింది. 
వీఠ నరసి. హుడు కీ.శ. 1505 లో తుళువ వంశాన్ని స్థాపించినాడు, 

AC.23 


354 


తుళువ వంశం 
(150515 75) 


మైసూరులోని తుళువ) రాష్ట్రం జన్మస్థలమైనందున తుశువ వంశమనే 
పీరు వచ్చింది. హరిహరుడు ; క్రీశ. 1342 ప్రాంతంలో తుళునాడు జయించి 
నప్పటినుండి ఈ వంశస్థులు వీజయనగరాస్టానంలో ఉద్యోగాలు నిర్వహించ 
సాగినారు. సాళువ వంశ్‌స్టుల వలెనే వీరును తమది చందవంశ మని వర్ణించు 
కొన్నారు. ఈ వంశానికి తీమ్మ రాజు మూలపురుషుడు. ఇత నికొడు'కె న ఈశ్వర 
నాయకుడు సాళువ నరసింహుని సేవాపతిగా 1481 లో మహమ్మద్‌షాను 
కందుకూరు దగ్గిర ఓడించి, అతని శిబిరం దోచుకున్నాడు. ఇతణ్ణి “దేవకీ 
పురాధిపుడ 'ని వరాహ పురాణం వర్జిస్తున్నది. ఉత్తర ఆర్కాటు జీల్పా ఆరణీ 
తాలూకాలోని దేసికాపురమే దేవకీపురం అయివుంటుంది: ఇక్కడ తుళువ 
వంశీయుల శాసనాలున్నాయి. ఈశ్యరనాయకుని కొడుకు నరసానాయకుడు. 
ఇతి గురించి పెపుటల్లో చెప్పినాము. తుళవ వంశస్థులు తెలుగుభాషను అభి 
మానించినారు. నంది మల ల్లయ్య, ఘంట సింగయలు రచిరిచిన “వరాహపురాణా' న్ని 
నరసానాయకుడు అంకితం పొందినాడు. అతనికొడుకు శ్రీకృష్ణరాయల తెలుగు 
భాషాభిమానం జగద్విదితం. తుళువ వంశీయుల మాతృభాష కన్నడం, అభిమాన 
భాష తెలుగు. అయితే, వీరిలో తాము కన్నడిగులము అనేభావం ఉండేది. 
'తెలుంగురాయిడైన శ్రీకాకుళాయధ విష్ణువు తనను 'కన్నడరాయ' అని సంబో 
ధించినట్లు (శ్రీకృష్ణదేవరాయలు సగర్వంగా చెప్పుకున్నాడు. 
వీరనరసింహరాయలు (కీ.శ. 1505.1509) 

పీఠ నరసింహరాయలు (పజల్లో ధైర్యసాహసాలు వీరోచిత గుణాలు 
కలిగించడానికి (వయత్నించినాడు. తగాదాలను ద్యంద్య యుద్దం (duelling) 
ద్యారా పరిష్క-రించుకోవడాన్ని తడు (పోత్సహించినట్లు కన్పిస్తుంది. ఈతని 
పాలన కాలం ఐదు సంవత్సరాలు యుద్దాలలో గడచిపోయింది. నరసింహుని 
దురాకమణను సహించలేని సామంతోద్యోగులు తిరుగుబాటొనర్చినారు. వారిలో 
ఆదోని (ప్రభువైన కానప్ప వడయరు, ఉమ్మత్తూరు దేవరాజు, శ్రీరంగపట్టణం 


గుండరాజు ముఖ్యులు. దీనికితోడు బహమనీ సుల్తాన్‌ మహమూద్‌షా తన 
సర్దారులను బిదర్‌లో సమావేశపరచి (కీ శ 1501) (పతి సంవత్సరం హిందు 
వులపై 'జ్లీవాద్‌' జరపడానికి నిర్ణయించినాడు. మొదటి “జీహద్‌' క్రీ.శ. 1502 
లోనే జరిగినట్టుంది కాని, దాని వివరాలు తెలియవు. బహుశా ఆ నిర్ణ 
యానికి అనుగుణంగానే యూసఫ్‌ ఆదిల్‌ ఖాన్‌ విజయనగరంపె దండె త్రినాడు. 
ఆదోని కానప్ప అతనితో చేరినాడు. కాని, కందనవోలు పాలిస్తున్న 'ఆరవీటి 
రామరాజు, ఆతనికొడుకు తిమ్మరాజు ఆదిల్‌ ఖాన్‌ నోడించి తరిమివేసినారు. 


355 


వీరనరసింహుడు కృతజ్ఞతతో ఆరవీటివారికి కందనవోలు, ఆదోని |పభుత్యాన్నీ 
అప్పగించి సత్కరించినాడు, 


అనంతరం వీరనరసింహుడు రాజ్యపాలనను తమ్ముడు శ్రీకృష్ణదేవ 
రాయలకు ఆప్పగించి ఉమ్మత్తూరు; శ్రీరంగ పట్టణాల పై gE జరిపినాడు, 
కీ శ. 1510 లో విజయనగరం దర్శించిన పోర్చు గీస్‌ రాయబారి (ఫెయర్‌ 
లూయిజ్‌ నరసింగరాజు ఐదు వేల “అశ్వదళంతో, ఐదు వేల కాల్బలంతో 
సామంతు డొకని పై దండె త్తి వట్టు (వానీనాడు ఈ దండయాత వివరాలు 
తెలియవు. గుండరాజ, దేవరాజూలను ఆఅఆణచర పూర్వమే వీర నర సింహుడు 
కీ. శ. 1509 లో మరణించినాడు. 


(శ్రీకృష్ణ దేవరాయలు 
(క. గ 1509.1529) 


విజయనగరాన్ని పాలించినరాజులళో శ్రీకృష్ణరాయలు ఆగగణ్యుడు. 
కృష్ణరాయలు మహావీరుడు, విజేత; రాజసీతిపరుడు, పాలనాదక్షుడు; సాహితీ 
సమరాంగణ సార్వభౌముడు, కావ్యనష్ట. ఆతని పాలనలో విజయనగర ఆధికార 
గౌరవాలు మహోన్న తస్థాయి నందుకాన్నాయి. రాయల |వధాసి సాళువ 
తిమ్మరుసు. ఈ ఉభయులను గురంచి దక్షిణదేశం అంతటా (పచారంలోఊన్న 
పెక్కు. కథలనుబట్టి రాయలు సాధించిన జనాదరణను ఊహించవచ్చు. 

తిమ్మరుసుమంతి సాయంతోనే కృష్ణరాయలు సింహాసనం ese 
నాడు. వీరనరసింహరాయలు మరణసమయంలో తన తమ్ముని గుడ్డు పీకించి 
బందీచేసి పిన్నవయస్కు_డైన తన కొడుకును సంహాసనం ఎక్కించవలసిందిగా 
మంతి తిమ్మరుసును కోరినాడని, అందుకు విరుద్దంగా మంతి కృష్ణరాయల్ని 
రాజు దేసినాడనీ న్యూనిజ్‌ (వానీనాడు. కాని రాయవాచకం మొదలైన ఇతర 
ఆధా రాల్లో ఈ వృత్తాంతం లేదు. వీరనరసింహరాయలు కృష్ణరాయలు మధ్య 
సత్సంబంధాలే ఉన్నట్లు కన్పిస్తుంది. ఉమ్మత్తూరు పై దండె త్రినపుడు _పళభుత్వాన్ని 
వీరనరసింహుడు కృష్ణరా యలుకే ఆప్పగించినాడు. ఆయినా, న్యూనిజ్‌ రచన 
కేవలం కట్టుకథ గా తోనిపుచ్చడానికి వీల్లేదని చరితకారుల ఆధి పాయము. 
కృష్ణరాయల పట్టాభి షేకం కీ. శ. 1509 శ్రీజయంతి (ఆగష్టు, ర్రి నాడు 
జరిగింది. 

శ్రీకృష్ణరాయలు నీంహాసనం ఎక్కిన సమయంలో దక్షిణ దేశ పరిస్థితి, 
ముఖ్యంగా విజయనగర రాజ్యం అల్పకల్లోలంగా ఊంది. అతడు సింహాసనం 
ఆక మించడం సవతి తమ్ములు సహించి నట్టు కన్పించదు. ఆది ఆటుంచి 
ఉమ్మత్తూరు. శ్రీరంగపట్టణ _పభువుల తిరుగుబాటు సాగుతూనేవుంది. తీరాం ధాన్ని 
ఆకమించివున్న (పతాపర్ముదగజపతి రాజ్యవి స్తరణకు (ప్రయత్నిస్తున్నాడు. 


356 


రాయచూర్‌ అంతర్వేది ఆదిల్‌ ఖాన్‌ స్వాధీనంలోనే ఉంది. సుల్తాన్‌ మామూద్‌షా 
“జీ పూడ్‌ (పకటించివున్నాడు. ఇక, పళ్చిమతీరంలో పోర్చుగీసుల బెడద 
మితిమీరుతున్నది. రాయల సామంతులైన భట్కల్‌, పొనోవర్‌ _పభువు 
లనేగాక కళ్లి కోట జామొరిన్‌ అధికారాన్నిగూడ పోర్చుగీసులు ధిక్కరి 
స్తున్నారు; కొచ్చిన్‌, కన్ననూరులలో కోటలు కట్టుకున్నారు. 1509 లో క శ్లికోట, 
ఈజిప్టల సంయుక్త నౌకాబలంపై సాధించిన విజయంతో నాటీవరకు 
ఆగబ్బులు గు త్రకొన్న వాణిజ్యం ఆంతా పోర్చుగీసులవశ మై హిందూ మహా 
ee వారిక త్తికి ఎదురులేకపోయింది. కొ త్రగా పోర్చుగీసు గవర్నరైన 

"ఫెన్లో అల్భూకర్క్గ్‌ గోవా న్మాకమించి తమకు కేందంగా చేసుకోవాలని 
క జామొరిన్‌ మీద ఆదిల్‌ఖాన్‌ మీద తాను జరిపే యుద్దాభో రాయల 
సహాయం అ ర్థిస్తూ లూయజ్‌ (ఫెయర్‌ను రాయబారిగా విజయనగరం 
ప 


రాయలు..పోర్చుగీనులు 


ఇట్టి పరిస్థితుల్లో కృష్ణరాయలు విజయనగర (క యస్సును దృష్టిలోనుంచు 
కొని వ్యవహరించినోడు. వీజయనగర విరోధియైన బిజాపూర్‌తో వై రంవహించిన 
పోర్చుగీసులతో మై తి చేసుకోవడం రాజనీతిగా భావించినాడు. గోవా న్నాకమించ 
డంలో పోర్చుగీసులకు రాయలు సాయం చేసేటట్లు, పోర్చుగీసులు తాము 
దిగుమతి చేస్తున్న గురాలను గు తగా రాయలకు వ్మికయించేటట్లు ఒడంబడిక 
జరిగింది. పోర్చుగీసులు భట్‌కల్‌లోగూడ కోటలు కట్టుకోడానికి రాయలు 
అనుమతించినాడు. క్రీ. శ. 1509 లో పోర్చుగీసులు గోవా న్మాకమించినారు. 
[కీ శ. 1510 లో యూసఫ్‌ ఆదిల్‌ ఖాన్‌ గోవాపైె దండె త్తినాడుగాని ఆకమించ 
లేకపోయినాడు. అదే సమయంలో (కీ. శు 1509_10) బహమనీరాజ్యాల పై 
కృష్ణరాయల దాడులు జరుగుతున్నాయి. బహుశా అందువల్లనే ఆదిల్‌ ఖాన్‌ 
గోవాథై తన బలం కేం దీకరించి ఆకమించ లేక పోయినాడు. 


రాయలు.బహమనీలు 

పోర్చుగీసులు సరఫరా చేసిన గురాలతో సైన్యాన్ని బలపరిచి, ఆర్థిక 
వనరులను కట్టుదిట్టంచెసి కృష్ణరాయలు బహమనీలపె దృష్టి మరల్చినాడు. 
(డీ శ 1510) హంపీ శాసనం నాటికే ఆతడు బహమనీలతో యుద్ధంచేసి 
గెల్చినట్టు తెలుస్తున్నది. ఈ యుద్ధానికి కారణం సుల్తాన్‌ మామూద్‌షా 
[వకటించిన 'జీహద్‌' మాలిక్‌ అవామ్మ ద్‌ బా హీ, యూస సఫ్‌ ఆదిల్‌ ఖాన్‌ , 
కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌, ఇమాద్‌ ఉల్‌ముల్‌ మొదలైన సర్షారులను కూడగట్టి 
సుల్తాన్‌ విజయనగరం౦పై నడచినాడు. బహమనీలను విజయనగర సైన్యాలు 
“దీవాన్‌” యుద్ధంలో ఓడించి మరిలించినాయి. తిరోగమిస్తున్న సైన్యాలను 


357 


తరుముతున్న విజయనగర 'నెన్యాలను ఆదిల్‌ ఖాన్‌ ఆటకాయించి కోవిలకొండ 
దగ్గిర పాణాలు కోల్పోయినాడు. కోవిలకొండ న్మాకమించి శ్రీకృషవ్షరాయలు 
విజయనగరానికి మరలినాడు. 

యూసఫ్‌ మరణంతో బహమనీ రాజ్య పరిస్థితి మరింత కల్లోలిత మయింది. 
యూసఫ్‌ కొడుకు బాలు డయినందున ఆధికారం కామాల్‌ ఖాన్‌ సర్దారు వశ 
మయింది. కామాల్‌ ఖాన్‌ దురాశావరుడు; సింహాసనం ఆకమించాలని ఆతని 
(పయత్నం. కామాల్‌ దౌర్జన్యం సహించలేని గుల్బర్గా _పభువు మాలిక్‌ దస్తూర్‌ 
దినార్‌ పారిపోయి, బీదర్‌లో బరీద్‌ సహాయం ఆరించినాడు. కాని, ఉభయులను 
ఓడించి, కామాల్‌ వీదర్‌ను ఆక్రమించి సుల్తాన్‌ మేహమూద్‌షాను తన చేతిలో 
బందీగా చేసుకున్నాడు బరీద్‌, దిస్తూర్‌, (బాహీ, కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌ాలు 
కూటమీగా నేర్పడి విజాపూర్‌ పై దండె త్రినారు. కామాల్‌ దురాగతాలు సహించ 
లేక (పజలు తిరుగుబాట్లు (ప్రారంభించినారు. ముఖ్యంగా బెల్లాం నగర పౌరులు 
కృష్ణ్టరాయలను దండేత్తి రమ్మని ఆహ్వానించినారు. కృష్ణరాయలు దండెత్రి 
రాయచూరు, అంతర్వేదిని స్వాధీనం చేసుకున్నాడు. ఈలోగా కామాల్‌, బరీట్‌లు 
సమాధానం కుదుర్చుకొని విజృంభించినారు. విజావూర్‌ లో ఇస్మయిల్‌ను బందీ 
చేసి సింహాసనం ఆ్మకమించే (పయత్నంలో కామాల్‌ ఉండగా, వీదర్‌లో 
సుల్తాన్‌ మహమూద్‌షాను బరీద్‌ బందీ చేసినాడు. ఇంతలో కామాలళ్‌ వాత్య 
గావడంతో బిజాపూర్‌లో అలరు చెలరేగిశాయి. ఈ వరిసితులు అవకాశంగా 
తీసుకొని కృష్ణరాయలు మరొకమారు దండె కి, బరీద్‌ను గుల్బర్గా దగ్గిర ఓడించి 
బీదర్‌ వరకు నడచి, మహమూద్‌షాను బంధవిముక్తుని చేసీ సింహాసనంపై నిలిపి 
నాడు. నామమ్మాతంగానైనా, సుల్తాన్‌ ఉనికి సర్దారుల్లో పరస్పర కలహాలకు 
కారణమై, ఆందువ ల్ల విజయనగ రానికి ప్రమాదం “తప్పడమేగాక వారి కలహాల్లో 
జోక్యానికి అవకాశం ఏర్పడి, విజయనగర గౌరవ |వతిష్టలు ఇనుమడించగల 
వని కృష్ణరాయల ఆశయం. ఈ విజయానికి సూచనగా రాయలు 'యవన రాజ్య 
స్థాపనా చార్య బిరుదం ధరించినాడు. మనుచర్మితలో “కలుబరిగికటక శ్షితిర శక” 
తీ, “యవనక్షోణీధవస్థా పనా' అనీ రాయలను పెద్దన కీ ర్రించినాడు. 


ఉమ్మత్తూరు దాడి 

ఊఉమ్మత్తూరు పాలకుడైన గంగరాజు శివసము[ద దుర్గాన్ని కేం దంగా 
చేసుకొని రాయల ఆధికారాన్ని ధిక్కరిస్తున్నాడు. లూయిజ్‌ _ఫెయర్‌ రచన 
[(పకారం 5000 కాల్బలంతో, 2000 అశ్వదళంతో క ఎృష్టరాయలు శివసమ్ముదం పె 
దండెత్తినాడు. ముట్టడి సంవత్సరంవరకు సాగినట్లు తెలుస్తుంది. చివరకు గంగ 
రాజు కావేరిలో మునిగి మరణించినాడు. ఉమ్మత్తూరు, శివసముద దుర్గాలను 
నేలమట్టం చేసి, ఆ [ప్రాంతాన్ని శ్రీరంగపట్టణం రాజధానిగా, ఒక రాష్ట్రంగా 


358 


పునర్నిర్మించి, కృష్ణరాయలు తన పకినిధిగా సాళువ గోవిందరాజును నియ 
మించినాడు 
కళింగ దండయా[త 

ఆనంతరం గజపతి ఆ కమణలోనున్న తీరార్యధ తెలంగాణాలను జయించ 
డానికి రాయలు సంకల్పించినాడు. ఈ పాంతంలో దుర్గాలు అనేకం ఊన్నాయి, 
వానిలో ఉదయగిరి, కొండవీడు కొండపల్లి దుర్భేద్యమైనవి వీనిలో సన్నిహితులు 
విశ్యాప్మాతులు నైన వారిని తన (ప్రతినిధులుగా గజపతి నియమించి, 
వారికి సాయంగా |పనిద్ద సేనానులను, పెద్ద సైన్యాలను నిలిపినాడు కొండవీడు 
(వధాన కేండంగా _సతాపరు[దుని కొడుకు వీర రుద గజపతి పాలనలో ఉం డేది. 

రాయల కళింగ దండయాత (క్రీ. శ 1513 లో |పారంభమై 1519 
వరకు సప్త సంవత్సర యుద్దం సాగింది. అయితే, రాయలు సర్వదా సైన్యంతో 
లేడు. మధ్య మధ్య రాజధానికి మరలుతూ అమరావతీ, శ్రీకాకుళం, అహోబలం, 
శ్రీతై లం, తిరుపతి, చిదంబరం వంటి పుణ్యకే తాలను దర్శించి, తన విజయా 
లకు కృతజ్ఞతగా ఆచటి దేవతలకు కానుకలు సమర్పిస్తూ వుండేవాడు. స్యయంగా 
రెండుమాద్దు కళింగ పై నడచినట్టు నింహాచలంలోని అతని కాసనాలు సూచిస్తు 
న్నాయి. ర దండయ్యాత ఉదయగిరి ముట్టడి డితో [పారంభమయింది. ఉదయ 
గిరిని గజపతి పి నతండి తిరుమలరావు త్ర రాయలు పాలిస్తున్నాడు. సంవత్సరం 
న్నర పోరాటం తరువాత దుర్గం రాయల వశమైన నట్లు న్యూనిజ్‌ |వాసినాడు. 
కొండ మరసయ్యను ఉదయగిరి పాలనకు నియమించడం జరిగిలదీ. ఉదయగిరి 
కోటలోని బాలకృష్ణ వ్మిగహాన్ని సంగహించి రాయలు విజయనగరంలో ప్రతి 
ష్టించినాడు. 

ఉదయగిరి నుండి రాయల సైన్యాలు కొండవీడుపై నడచినాయి, 
మార్గంలో కందుకూరు, వినుకొండ, అద్దంకి, కవుతారం, తంగెడ, నాగార్జున 
కొండ, బెల్లంకొండలను ఆక్రమించి బోయ “సైన్యం ద్వారా దేశాన్ని కొల్పగొట్టి 
నీతావహం'? సృష్టించి, [కీ శ. 1515లో కొండవీడును ముట్టడించినాయి. సాకవ 
తిమ్మరుసు ముట్టడిని నిర్వహించినాడు. రెండు నెలలు ముట్టడి సాగడంతో దుర్గం 
లోని పజలు అన్నపానాలు లేక ఆలమణించినారు. చివరకు “లగ్గలు' నిర్మించి 
పోరాడి రాయల సెన్యాలు కోటను పట్టుకొన్నాయి. వీర రుద గజపతి, గజపతి 
రాణీ వాసం, కసవాపాతుడు, మల్దుఖాన్‌ , ఉద్దండ ఖాన్‌ మొదలైన సెనికులు 
బందీలు? చిక్కినారు. వారిని రాజధానికి పంపి, రాణులతో రాయలు అమరా 
వతిలో తువాపురుషమవిదానం నిర్వహించినాడు. రాణులు రత్నధేను, సప్త 
సాగర |వతాలు చేసినారు. కొండవీడు పాలకుడుగా తిమ్మరాజు పినకొండాజు 
నియామకం జరిగింది, 


359 


కృష్ణానదిని దాటి రాయల 'సెన్యాలు కొండపల్రిని ముట్రడించినాయి. 
కొండపల్లి _వహరేశ్వర పాతుని రక్షణలో వుంది. అతనికి సాయంగా బిజిలిఖాన్‌ 
మొదలైన సేనానులున్నారు. కొండపల్లి ముట్టడికూడ రెండుమాసాలు సాగింది. 
కొండపల్రిని రక్షించుకోవడానికి గజపతి స్యయంగా వచ్చినట్టు, ఆతణ్ణి మార్గ 
మధ్యంలో కృష్ణరాయలు ఓడించి మరలించినట్లు న్యూనిజ్‌ (వానీనాడు. కొండ 
పల్దిని వశపరచుకొని రాయల సైన్యాలు చికాబ్‌ఖాన్‌ పాలనలో ఉన్న తెలం 
గోణంలో (పవేశించామి. వాని నటకాయించడానికి చితాబ్‌ ఖాన్‌ చేసిన (పయ 
త్నాలను గురించి తెలియదు. అనంతగిరి, ఊఉండకొండ, ఉల్లికొండ, జల్లి పల్లి, 
కందికొండ, కప్పులువాయి, దేవరకొండ, నల్రగొండ, కమ్మమ్మెట్టులతో తూర్పు 
తెలంగాణం రాయలవశమయింది. అటునుండి జమ్మి లో యగుండా సాగి వేంగి 
(రాజమహేం దవరం), కోన, కోట్టాములను ఆ కమించి, పొట్నూరు.సింహాచలం 
చేరినాడు. పొట్నూరు దగ్గిర రాయలకు చితాబ్‌ ఖాన్‌కు భీకర యుద్ధం జరిగింది. 
రాయలు గెలుపొంది విజయ స్తంభం (పతిష్టించినాడు. రాయల "సైన్యాలు 
మాడెములు (పేల్చి, ఒడ్డాది మసీయొనర్చి, కోటకమును గాల్చినాయి. (పతాప 
రుుదగజపతి తన కూతురును కృష్ణరా యలకిచ్చి పెంగ్షి చేసి సంధిచేసుకున్నాడు. 
గజపతి కూతురు పేరు భృదాదేవి అని ప్రబోధ చందోదయ వ్యాఖ్యానంలో 
నాదెండ్ల గోప మంతి పేర్కొన్నాడు. ఈమెకు తుఖ్కాదేవి అని నామాంతర 
మున్నట్లు తెలుస్తుంది. కృష్ణానదికి ఉత్తర భూములన్నీ రాయలు గజపతికి 
ఇద్చివేసీనాడు. 


రాయలు ౬ ఆదిల్‌షా 


కళింగదండయా[త ఆనంతరం కృష్ణరాయలు బహమనీ వ్యవహారాలతో 
ముఖ్యంగా బిజాపూర్‌ తోటి యుద్దాలో గడ వీవలసి వచ్చింది. (కీ. శ, 1510 లోనే 
మామూద్‌ షాను ఉద్దరించడంద్వారా బహమనీ వ్యవహారాల్లో రాయలు జోక్యం 
కలిగించుకున్నాడు. మామూద్‌షా మరణంతో (క శ 1518) సుల్తాన్‌ మరింత 
నామమ్మాతుడ్రై అధికారం ఆలీబరీద్‌ వ స్తగ తమయింది. మామూద్‌షాకు ముగ్గురు 
కొడుకులు. వారిలో ఆహమ్మద్‌షా (కీ. శ. 1515. 20), వాలియుల్లా (కీ శం 
1520.23) లు అకాల మరణానికి గురికాగా మూడోవాడై న కాలిముల్తా సులానె 
రాజనిర్మాతగా వ్యవహరిస్తున్న ఆలీబరీద్‌ను తొలగిండానికి (పయత్నించి పద 
(శష్టుడె వీదర్‌ విడిచి పాడిఫోయినాడు. బహమనీ రాజవంశం అంతరించి రాజ్యం 
విచ్చిన్నమై ఐదు రాజ్యాలకు స్పష్టమైన రూపం ఏర్పడింది. ఈ రాజ్యాలలో 
బీజాపూర్‌ మొదటినుండి బలవ త్రరంగా ఉంది. అందుచే ఇతర రాజ్యాలు 
బిజావూర్‌ పట్ట ద్వేషం వహించినాయి; ఆ సుల్తానులు బిజావూర్‌ తోటి గుదం 
మొదటిదశలో రాయలను ఐలవరిచినారు. 


360 


కృష్ణరాయలకు బిజాపూర్‌ సుల్తాన్‌ ఇస్మాయిల్‌ ఆదిల్‌ షాకు పలుమారు 
యుద్ధం జరిగింది. ఈ యుద్ధాల తేదీలను గురించి, ఫలితాలను గురించి అభి పాయ 
భేదాలున్నాయి. అందుకు న్యూనిజ్‌, ఫెరిస్టాల రచనలలోని వ్యత్యాసాలే 
కారణం. వీరిరచనలు పరి శీలించిన రాబర్ట్‌ సూయల్‌ నిర్ణయం పకారం కృష్ట 
రాయలు కళింగదండయాతలో ఉండగా ఇస్మాయిల్‌ ఆదిల్‌షా రాయచూర్‌ 
అంతర్వేదిని ఆకమించినాడు. శ్రీశ. 1520 లో కృష్ణరాయలు దండెత్తి వెళ్ళి 
రాయచూర్‌ సమీపంలో జరిగిన (గొబ్బూరు) యుద్దంలో ఆడిల్‌ షా నోడించి 
రాయచూర్‌ పై నడచి పోర్చుగీసు వ్యాపారి |కిస్టఫో డఫీగూరిడో [కిందనున్న 
శతఘ్ని దళం సాయంతో రాయచూర్‌ను ఆక్రమంచినాడు, ఈ నిర్ణయాన్ని 
చాలమంది చరితకారులు అంగీకరించినారు. ఓరుగంటి రామచం[దయ్యగారీ 
నిర్ణయాన్ని తిరస్క-రించినారు. వారి పరిశీలనలో క్రీ.శ. 1520 వరకు రాయ 
చూర్‌ రాయల స్యాధీనంలోనే ఉంది. ఆ సంవత్సరమే అడిల్‌ షా దండెత్తి 
కృష్ణానదీతీర యుద్దంలో పరాజితుడై పారిపోయినాడు కాని, కీ.శ. 1521 లో 
రాయచూర్‌ ఆదిల్‌ షా వశమయింది; క్రీశ. 1522 లో రాయచూర్‌ దగ్గర 
భీకర పోరాటం జరిపి రాయలు తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 

రాయచూర్‌ విజయంతో రాయ ల్మపాబల్యం "పెరిగింది. కాని, విజయ 
నగరం పట్ట సుల్తానులలో భయాందోళనలు చెలరేగినాయి. వారందరూ రాయ 
చూర్‌ను ఆదిల్‌ షాకు పునరుద్దరించవలసినదిగా రాయలను కోరినారు. అదే 
' కోరికతో ఆదిల్‌షా రాయల ఆస్థానానికి ఆసద్‌ఖాన్‌ లారీని రాయబారం 
పంపినాడు. “ఆదిల్‌షా నా కాలికి మొక్కి తే రాయచూరును తిరిగి ఇస్తాను” అని 
రాయలు సమాధానం పంపినాడు. ముద్గల్లులో సమావేశం ఏర్పాటు | అయింది. 
కొని, ఆదిల్‌ షా హాజరుకాకపోవడంతో రోయ్‌లు ఆ్మగహించి బిజావూర్‌ రాజ్యం పై 
దండెత్తి గుల్బర్గా, షిరోజాబాద్‌, హసన్‌బాద్‌, సాగర్‌ నగరాలను ధ్యంసం చేసి 
మరలినాడు. 

ఆదిల్‌ షాకు రాయల ఆవాంకారపూరిత సమాధానము, సాగర్‌ పర్యంతం 
ఆతను జరిపిన విధ్యంసాయుత వీర విహారం సులానులలో విజయనగరం పట్ట 
భయవిద్వేషాలను విపరీతం చేసినవనడంలో సందేహం లేదు. జదిల్‌ షా కూడా 
క్రమంగా తన బలాన్ని కూడదీసుకున్నాడు. బుర్హాన్‌ నిజాంషా (ఆహమ్మ ద్‌నగర్‌) 
తోను ఆల్లావుద్దీన్‌ ఇమాద్‌షా (బీరార్‌) తోను వివాహ సంబంధాలు జరిపి 'వారి 
మతిని సాధించినాడు. అమీర్‌ బరీద్‌ (బిదర్‌) ఓడిపోయి ఆదిల్‌షా మైతి 
వహించినాడు. చివరకు డీ. శ, 1528.29 లో ఇమాద్‌, బరిద్‌ల సైనిక సవో 
యంతో ఆదిల్‌షా దండెత్తి,. మూడు మాసాల యుద్దాన ౦తరం రాయచూర్‌ 


ముద్గల్లు కోటల నాకమించినాడు. కృష్ణరాయల (వతిష్థకిది తీరనినష్టం. 


31 


ఆంతరేందిని తిరిగి ఆక్రమించడానికి రాయలు చేసిన ప్రయత్నం ఫలంచలేదు. 
1565 లో జరిగిన రాకాసీగండి యుద్దం రాయలు అనుసరంంచిన ఈ విధానానికి 
పరాకాష్టయేనని చెప్పవచ్చు. 
శ్రీకృష్ణరాయల చివరరోజులు విషాదాంతమయినాయి రాయ౭కుమా ర్రె 
తికుమలాంబ ఆరవీటి కామరాజును 'పెండ్డాడింది. ఇతట్జే ఆశియ (అల్పుడు) రామ 
రాయలు అనేవారు. రాయల ఏకైక పుతుడు తిరుమలుడు వనివాడు. రాయలు 
వృద్దుడైన కొలది వారసత్వ సమస్య తలెత్తి వుంటుంది. ఆంతిపురం బహుళా 
నం హను బలపరచగా తుళువ వంశంపట్ట 2 విశ్వాసప్మాతులై న తిమ్మరుసుమం తి 
మొదలై నవారు కృష్ణరాయల తమ్ముడు ఆచ్యుతరాయల్ని బలవంరచివుంటారు. 
ఇంతలో తిరుమలుడు మరణించినాడు అతణ్ణి హత్య చేసినారసీ ఆ కుటలో 
తిమ్మరుసుకు జోక్యం ఉందనీ తిమ్మ రుసును గుడ్డు పీకించి రాయలు బందీచేసి 
నాడు ఈ పరిస్థితుల్లో నే రాయచూరు అంతర్వేదిన్‌ ఆదిల్‌షా ఆకమించినాడు. 
ఈ సంఘటనలతో కంగిపోయి కృష్ణరాయలు [కీ శ. 1529 లో మరణించినాడు. 
శ్రీకృష్ణలాయలు యోధా గేసరుడు, విజేతమా తమేకాదు. పాలనాదక్షుడు. 
రాజసీతీపరుడు. ఆము క్రమాల్యదలో తన రాజనీతిని ర! వివరిస్తాడు కాని, 
అందు చాలభాగం సంపదాయక హిందూ రాజనీతి సూతాలే కన్పిస్తాయి. 
రాచరికం దైవ దత్తమని, |పజలు దైవస్యరూపులుగాన వారి |శేయో భివృద్దికి 
కృషి చేస్తూ వర్ణ ధర్మాలను రక్షించడం రాజు కర్తవ్యమనీ ఆతని విశ్వాసం. 
విశ్వాసప్మాతులు విద్యావంతులు నైన విపులను మంతుల గా నియమించి తరచు 
మంతి పరిషత్తును సమావేశపరచి సలహాలుగహిస్తూ ఉండవలె. దుర్గాధిపతులు, 
సేనాపతులు 'దాహ్మణులై నచో ఇతర వర్ణాల అపవాస్యానికి, పోలవుకామనే 
భయంతో |పాణాలకు తెగించి పోరాడి విజయం సాధిస్తారని ఆతని అధి|పాయం. 
రాయల యుద్దాలు చాలవరకు సాళువ తిమ్మరుసే నిర్వహించినాడు. సరిహద్దులోని 
చెంచు, కోయ? బోయాది ఆటవికజాతులవల్ల శాంతిభ| దత లకు భంగంరాకుండ 
(శద్ధవహించవలి. క ష్టరాయలి సైన్యంలో బోయ విభాగం ఉన్నట్లు కళింగ 
దండయ్యాతలో కొండ వీటిరాజ్యంలో వీభత్సం సృష్టించింది వారేనని తెలుస్తుంది. 
(పజలపై వన్నులభారం ఎక్కువ కారాదని రాయల ఆశయం కాని, ఆతని 
కాలంలో పన్నుల భారం ఎక్కువగానే ఉండేది. కృష్ణరాయల కాలంలో కొండ 
వీటి పాలకుడైన బాచమరసును గురించి ఈ [కింది పద్యము చూడండి; 
గోలకొండతురక గోవులభశించు కొండవీటి వ్మిపకులమునెల్ల 
బాచమరసుచేరి భక్షించుచున్నాడు తురక మేలా? బాచమరనుమేలా? 
అదీగాక పన్నులు చెల్లించ లేక (వజలు వలసబోగా చాల |గామాలు బేచిరా 
కయినట్టు రాయలసీమలోని క్రై ఫీయతులు పేర్కొంటున్నాయి. బహుశా అట్టి 


362 


సంఘటనలు తన దృష్టికి వచ్చినందువల్లనే అము క్రమాల్యదలో రాయలు 
ఈ |కిందిపద్యం (వాసీ వుంటాడు: 
(పజలవిసిచన్న బిలువక ప్పసుల, గొలుచునమ్మి, ఇండ్రింధనమున 
కాయెననెడు 
కలనినకె,_న ఆధికారిగల నృపతికి ఏడుదీవులుగొన్న సమృద్ది లేదు. 
తిమ్మరుసు మంతి సాయంతో రాయలు కేంద రాష్ట్ర _వభుత్వాలను 
పునర్వ్యువస్తీక రించి పటిష్టం చేసినాడు. పోర్చుగీసు “ఇంజినీర్ల! సాయంతో కాలు 
వలు, చెరువులు తవ్వించి, నీటివనరులు క.ల్ప్చించినాడు. తన్‌ తల్లిపేరు నాగలా 
పురాన్ని నిర్మించినాడు. రాయలు సంస్కృతీ పియుడు; సాహీతీసమరాంగణ 
సార్వభౌముడు *భువనవిజయ' మని (పసీద్ధమైన ఆతని దర్బారులో వసంతోత్స 
వాలు జరిగి, సంగీతసాహిత్యాలకు ఆదరణ లభించింది. ఆతని ఆస్థానంలో అష్ట 
దిగ్గజాలనే కవులుండేవారని (పసీద్ధి వీరిలో సంస్కృృతాం[ధ కర్ణాటక తమిళ 
కవులున్నట్లు తెలుస్తుంది. పరక లక్ష్మీనారాయణక వి స సంస్కృతంలో 'స సంగీత 
సూర్యోదయం” రచించి, రాయలకు ఆంకితం చేసినాడు. కన్నడంలో తిమ్మనకవి 
భారతం రచించినాడు. కృష్ణరాయలు “కన్నడ రాయల్ని' అని చెప్పుకున్నా 
తెకుగుభాష పట్ట అతనికి విపరీతమైన అభిమానం 
కృష్ణరాయలు వై షవమతాభిమాని దై౪త మతాచార్యులై న వ్యాసరాయలు 
ఆతని గురువు, విజయనగరంలోని కృష్ణాలయం ఆతడు నిర్మించిందే. ఆయితే 
ఖై వ, వైష్టవ మేతాలు రెంటిలో దానధర్మాలు చేసినాడు, తిరుపతి; కాంచీపురి, 
కాళవాన్తి, "నింవాచలం, ఆహోబలం, శశ్రీశై లదేవాలయాలకు గోపురమంట పాలు 
సమకూర్చినాడు. రాజధానినగరం అతనికాలంలో దనన రాలక. సరోవరాలతో 
ఆత్యంతరమణీ యంగా రోమ్‌నగరంతో తులతూగునట్టు ఉందని పేస్‌ వర్ణించినాడు. 


అంత కికలహాోలు 


శ్రీకృష్ణరాయల మరణంతో విజయనగరానికి దుర్దినాలు [ప్రారంభమై 
అంశతఃకలవాలు చెలరేగినాయి. నాటివరకు పెనుగొండలో బందీగావున్న అచ్యుత 
రాయల్ని కృష్ణరాయలు వారసుడుగా (పకటించడాన్ని ఆశియ రామరాయలు 
(వతిఘటించి ఆధికారం కై వసం చేసుకోడానికి పయత్నించినాడు. కాని, విశ్వాస 
ప్యాతులైన సాళువ నర సింగదండనాయకాది (ప్రభువులు ఆ | పయత్నాలు సాగ 
సీయలేదు. అచ్యుతరాయలు తిరుపతిలో పట్టాభి షేకం జరుపుకొని విజయనగరం 
చేరి సింహాసనం ఆ|కమించినాడు. 
రాజధానిలోని కల్లోల పరిస్థితి విజయనగర శ తువులకు సదవకాశ 
మయింది. గజపతి దండెత్తి వచ్చినట్టు 'పెద్దనకవి చాటువువల్ల తెలుస్తుంది. 
ఆద్యుతరాయలు గజపతిని ఓడించి మధ లించినట్లు రాధామాధవ కవి 'తారకాభ్యు 


363 


దయంి చెబుతున్నది. కీ. శ. 1530 లో గోల్కొండ సులాన్‌ కులికుతుబ్‌ 
ఉల్‌ ముల్‌, దండెత్తి కొండపీటిని ముట్టడించగా వెలుగోటి గనితిమ్మానాయు 
డాతణ్జి ఓడించి అతని ఆశ్యదళానికి ఆపారనష్టం కలిగించి మరలించినాడు. 





శ తుదండయా తల [ప్రమాదం గుర్రించి అచ్యుతరాయలు రామరాయ 
లతో సమాధానపడినాడు కాని, సాళువ నరసింగరాయలు అందుకు సమ్మతింవక 
ఉమ్మత్తూరు మొదలైన దుర్గాధివతులతో కలిసి తిరుగుబాటొనర్చినాడు. రాయల 

బావమరదులై న సలకం "పెద, చిన తిరుమలరాజులా తిరుగుబాటునణచి శాంతి 
లం. 

అచ్యుతరాయలకు రాయచూరు ఆంత ర్వేదిని ఆ[కమించే అవకాశం లభిం 
చింది. కోవిల్‌కొండ దగ్గర కులీకుతుబ్‌ ఉల్‌ ముల్క్‌ తో జరిగిన సుదిర్హ 
యుద్దంలో ఇస్మాయిల్‌ ఆగల్‌షా మరణించినాడు. ఆతని కొడుకు మల్లూ ఆదిల్‌షా 
సింపోస నం ఎక్కి నాడు. మల్టూ (పశారంజకుడు కాదు. అసద్‌ఖాన్‌ లారీ 
అనే ఉద్యోగి నాయకత్వంలొ వజ లాతనిపై తిరుగుబాటొనర్చనారు. అందుచే 
(కీ. శ, 1535 _పాంతంలో ఆచ్యుతరాయలు దండెత్రి అంతర్వేదిని ఆ కమించి 
నాడు. 


త్రిద్రడ 


రాజధానిలో రామరాయల బలం నానాటికి పెరిగింది. తమ్ములైన వెంక 
టాది, తిరుమలు లాతని అండగా వుండేవారు, కందనవోలు, అనంతవూర్‌ , 
అలూరు, అవుకు దుర్గాధిపతు లాతని ఇష్టులు. ఇంతలో బిజూపూర్‌లో మల్లూను 
తొలగించి ఇ్యృబాహిం ఆదిల్‌షా సింహాసనం ఎక్కి, మల్లూఇష్టులైన ఉద్యోగు 
లందరిని తొలగించినాడు. అతనిచే బర్తరఫ్‌ ఆయిన మూడువేల సెనికులను రామ 
రాయలుతన 'సెన్యంలో చేర్చుకొని, రాజధానిలోని తురకవాడలో నిలిపినాడు. 


ఈ విధంగా బలపడి రామరాయలు తిరిగి కుటలు |పారంభించినాడు. కీ. శ. 
1536 |పాంతంలో గు త్రిలో జరిగిన తిరుగుబాటునణచి రాజధానికిమరలిన అచ్యుత 
రాయల్ని బందీగా పట్టుకొని రామరాయలు సింహాసనం ఆకపించి పట్టాభిషేక 
(ప్రయత్నాలు జరిపీనాడు గాని ఫలించలేదు. 

(పజలుగాని సామంతులుగానీ రామరాయలు సింహాసనం ఆ|కమించడం 
సహించలేదు. ముఖ్యంగా మధుర; కొచ్చిన పాంత సామంతులు కప్పం చెల్లిం 
చడం నిలిపినందున రామరాయలు వారికై దండె త్తవలసీవచ్చింది. రామరాయల 
దక్షీణ దండయాతా సమయంలో రాజధానిలోని ఆతని ఉద్యోగులు సలకం పెద 
తిరుమల రాజుతో చేరి ఆచ్యుతరాయల్ని బంధ విముక్తునిచేసి సింహాసనంపై పున 
రుద్దరించినారు. 

రామరాయలు రాజధానికి మరలేనాటికి ఇబాహీం ఆదిల్‌షా నాగలా 
పురాన్ని నేలమట్టంచేసి రాజధానిని సమీపించినాడు. అతనికి పతిఘటన లేక 
పోయింది. ఆదిల్‌ షా (వతిపక్షంతో చేరతాడనే యంతో ఆచ్యుతరాయలుగానీ 
రామరాయలుగానీ ఆతనితో యుద్దం చేయలేదు ఉభయులు ఆదిల్‌షా సహాయం 
ఆర్థించినట్టు కన్పిస్తుంది. వారు కలిస్తే తనకు (పమాదమని ఆదిల్‌షా గుర్తించి 
వుంటాడు. ఆదీగాక అఆసద్‌ఖాన్‌ లారీ మొదలై న ఉద్యోగులు ఆదిల్‌ షాపె 
కుటలు [పారంభించినారు. పరిస్టితి గమనించి అచ్యుత, రామరాజులమధ్య 
సమాధానం కుదిర్చి ఆదిల్‌ షా బిజాపూర్‌ మరలినాడు. 

రామరాయలతో ఒప్పందం ఆయిన తర్వాత అచ్యుతరాయలు రాజ్య 
వ్యవహారాలను సలకం తిరుమలరాజు పరం చేసి సర్వదా అంతఃపురంలోనే గడిపి 
నట్లు, (పభుత్వం నీరసించినట్లు తెలుస్తుంది. విజయనగరానికి ఆంతిమగడియలు 
సమీపించినాయని |పజలు భయపడినారు. (ప్రజాభిమానం కోల్పోయి అచ్యుత 
రాయలు [కీశ. 1542 లో మరణించినాడు. 

ఆచ్యుతరాయల మరణంతో రామరాయలు సలకం తిరుమలుల మధ్య 
స్పర్థతీవమై రాజ్యాన్ని ఆంతర్యుద్దంలో ముందె తింది. ఆచ్యుతుని కొడుకైన 
వెంక టవతిని నీంహాసనంఎక్కి౦చి తిరుమలుడు సంరశకుడైై అధికారం హ స్తగతం 


365 


చేసుకోవడ మేగాక సింహాసనం ఆకమించడానికే (పయత్నించినాడు. అందుకు 
వ్యతిరేకంగా గుత్తి దుర్షంలో రామరాయలు సదాశివరాయల్ని రాజుగా (పకటిం 
చినాడు. సదాశివరాయలు అచ్యుతరాయలు అన్న రంగరాయల కుమారుడు. 
అందుచే అచ్యుతరాయల కంటె విజయనగర సింహాసనంపై సదాశివునకు 
బలమైన హక్కు ఉందనడం రామరాయల ఆశయం. సదాశివుడు దుర్చులుడు, 
వ్గ కిత్వం లేనివాడు. ఆతజ్జి సింవాసనం ఎక్కించి ఆధికారం హస్తగతం చేసుకో 
వచ్చని రామరాయల పన్నాగం. |క్రీ.శ. 1542 నుండి సదాశివరాయల కాసనాలు 
కన్పిస్తున్నాయి. 

తిరుమల, రామరాయలుల మధ్య సంవత్సరంపాటు జరిగిన అంతర్యుద్ధం 
అవకాశంగా ఇ బాహిం ఆదిల్‌ షా రెంకుమూడుమార్డు విజయనగరం"పె దండే త్రి 
నాడు. (పజల నేక బాధలకు గురి ఆయినారు. మొదట్లో తిరుమలుని దురాశనుండి 
వెంకటపతిని రక్షించే ఉద్దేశంతో వర దాందిక ఆదిల్‌ షా నావ్వోనించింది. కాని, 
తిరుమలు డాతనితో ఒప్పందం చేసుకొని వెనుకకు మరలించినాడు. తిరిగి రామ 
రాయల అభ్యర్థనపై ఆడిల్‌ షా విజయనగరాన్ని ముట్టడించినాడు., (వజలు 
టర తిరుమలుని సింహాసనం ఎక్కించినారు తిరుమలదేవ మహి 
రాయలనే పేర పట్టాభి షేకం జరుగుపుకొని ఆతడు ఆదిల్‌షా నోడించి పార 
దోలడమేగాక రాజధానికి మరలి, వెంక టవతిని హత్య దేసి, తనకు (పతికూలురనే 
అనుమానం ఉన్న నకి. నిర్దాక్షిణ్యంగా పర. ఆతని నిరంకుశ 
దురాగతాలతో విసుగె ల్సిన (పజ లాతజ్జి ద్వేషించసాగినారు. 

పరిస్థితిని గమనించిన జమ యలు గుత్తినుండి బయలుదేరి పెను 
గొండను వశపరచుకొని, కోమలి, బేతంచర్హ, జూటూరు, బెడగల్లు యుద్ధాల్లో 
తిరుమలుని అనుయాయులనోడించి, ఆదోని న్నాకమించి రాజధాని పై  నడచినాడు. 
తిరుమలుడు ఆదిల్‌షా సాయం ఆర్థించినాడుగాని [ప్రయోజనం "లేకపోయింది. 
చివరకు తుంగభదాతీరంలో జరిగీన యుద్దంలో తిరుమలు నోడించి వధించి, 
రామరాయలు రాజధానిలో |పవేశించినాడు. సదాశివరాయల పట్టాభిషే కమహో 
త్సవం జరిగింది. 
నదాశివరాయలు.రామరాయలు 

సదాశివరాయలు పేరుకుమాతమే రాజు, అధికారం సమస్తమూ ఆశియ 
రామరాయలిదే. రామరాజు సమర్థుడు, ముక్కా_క లుదీరిన యోధుడు, రాజనీతి 
చతురుడు, కులీకుతుబ్‌ ఊల్‌ ముల్క్‌. ఆస్థానంలో సేనావతిగా ఉండి బహమనీ 
రాజకీయాలు తుబ్బంగా (గహించినవాడు. ఆదిల్‌ షాతోటి ఒక యుద్దంలో పరా 
జయం పొందడంతో కులీ ఆవమానించగా ఆతని కొలువు చాలించి కృష్ణరాయల 
న్మాశయించినాడు. రామరాయల సామర్థ్యం గుర్తించి అఆతజ్ఞి ఉన్నత పదవిలో 


366 


నియమించడమేగాక కృష్ణరాయలు తన కూతురు నాతనికిచ్చి పెండ్లి చేసినాడు, 
కృష్ణరాయల మరణానంతరం ఆంతిపుర [పోత్సాహంతో సింహాసనం ఆకమించ 
డాని కాతడు చేసిన | పయత్నాలు (ప్రజలు, |పభువులు వ్యతిరేకించడంవల్ల 
ఫలించలేదు అందుచేతనే సదాశివరాయల్ని సింహాసనం ఎక్కి ంచీ, |క్రీ,శ. 
1543 నుండి 1565 వరకు విజయనగరానికి మకుటంలేని రాజుగా వ్యవహరించి 
నాడు. ఆయితే విజయనగర పతనానికి ఆతడే చాలవరకు బాధ్యుడు ఆనడంలో 
పొరబాటుఉండదు అచ్యుతుని కాలంనుండి రామరాయలు సాగించిన అంతర్యుద్దం 
రాజ్యం పునాదులను కదలించి వేయగా ఆతని పాలన విదేశవిధానాలు తళ్లి కోట 
యుద్దానికి, అందులో పరాజయానికీ కారణాలయినాయి 

అధికారం హస్తగతం చేసుకొన్న వెంటనే రామరాయలు వంశపరంపరా 
విళ్చాసప్మాతులై విజయనగరాస్థాన ౦లో ఉన్నతోద్యోగాలు నిర్వహిస్తున్న 
వారిని తొలగించి తన కిన్లులైనవారిని నియమించినాడు. ముస్టిములను అసంఖ్యా 
కంగా సెన్యంలో చేర్చుకొని, తురకవాడలో గోవధను సయితం సు. 
తెలుస్తుంది. అనంతరం రామరాయలు దక్షిణ దేశంపెకి దండ యాత పంపి 
నాడు. అంతర్యుద్ధకాలంలో కి కొచ్చిన్‌, తిరువాన్కూర్‌ (పాంతాల సామంతులు 
కేందాధికారాన్ని ధిక్కరించి కప్పం కట్టడం మానినారు. అదీగాక ఆ |పాంతాల్లో 
పోర్చుగీస్‌ దుండగాలు మిఠిమీరినాయి. "పోర్చుగీస్‌ గవర్నర్‌ మార్చిన్‌ ఆఫాన్లో 
డసౌశా శ్రీరంగ కేతానికి నష్టం కలిగించడమేగాక కాంచీపుర తతమోలను 
దోచుకోడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. రామేశ్వరం మొదలైన క్షేతాలను 
దర్శించే తీర్ణయా _తికులకు బాధలు కలిగిస్తూ కై9స్తవులు తమ మతం (ప్రచారం 
చేస్తున్నారు. పం రామరాయలు తన పితృవ్యప్పుతులైన చినతిమ్మ, రామ 
రాజు, విఠలుల నాయకత్వంలో దండయాత పంపినాడు వీరు సామంతులనుండి 
కవ్పం వసూలుచేసి, పోర్చుగీసు దుండగాల నణచి మరలినారు. రామరాయలు 
శాన్‌థోమ్‌, గోవాల పె గూడ దాడులు జరిపి పోర్చుగీస్‌ వారినుండి కప్పం వసూలు 
చేసినాడు. డసౌశా అనంతరం పోర్చుగీస్‌ గవర్నరైన జావోడ కాస్టో9 రామ 
రాయలతో సమాధానం కుదుర్చుకున్నాడు. 


రామరాయలు - బహమనీ రాజ్యాలు 


ఆంతఃకల హాల్లో మునిగిన బహమనీ రాజ్యాల వ్యవహారాల్లో జోక్యం 
కలిగించుకొనే విధానం కృష్ణరాయలే (పారంభించినాడు కాని, ముందెన్నడూ 
లేనంతగా వారి రాజకీయాల్లో _పవేశించి రామరాయలు విజయనగరానికి ఎనలేని 
గౌరవ |పాబల్యాలు సాధించినాడు. ఏదో ఒక నందర్భంలో రామరాయల 
సాయం సులానులందరూ ఆశించినవారే. వారిపట్ట నాతడు 'విభజించి పాలించు” 
విధానం అనుసరించి, ఒక్కొ క్కమారు ఒకరితో చేరి అందరినీ ఓడించినాడు. 


367 


రామరాయల చర్యలు సుల్తానుల్లో భయద్వేషాలకు కారణమై వారిని కూడగట్ట 
డానికి తోడ్పడినాయి. 

రామరాయల బహమనీ వ్యవవారాలు బిజాపూర్‌తోటి సంఘర్షణతో 
[పారంభమయినాయి. డీ శ. 1542.43లో ఇబాహిం ఆడిల్‌షా, బుర్హాన్‌ 
నిజాంషాలు ఒక సంధిద్వారా అహమ్మద్‌నగర్‌ బిదర్‌ను, విజశావూర్‌ విజయ 
నగరాన్నీ జయించడానికి ఒప్పందం చేసుకున్నారు. దాని పకారం ఆదిల్‌షా 
విజయనగరంపె దండెత్తి ఓడిపోయి మరలినాడు. ఆనంతరం రామరాయలకు 
ఆవహామ్మద్‌నగర్‌తో సుదీర్దమైన సంఘర్షణ జరిగినట్టు “బాల భాగవతం” “*కెలది 
నృపవిజయం'ి వర్ణిస్తున్నాయి. బుర్హాన్‌ “నిజాంషా గ్గ శ. 1548లో బిదర్‌కు 
చెందిన కల్యాణ దుర్గంపై దండె త్రీనాడు. బిదర్‌ సుల్తాన్‌ ఆలీజరీద్‌ ఇబాహిం 
ఆదిల్‌షా సహాయం ఆర్థించినాడు. బుర్హాన్‌ నిజాంషా గోల్కొండ ఇబాహీం 
కుతుబ్‌ షాతో సంధి చేసుకొని బిజాపూర్‌తో య డిగినాడు ఆదిల్‌షా 
రామరాయల సాయం ఆర్థించినాడు. రామరాయలు సుల్తానుల మధ్య సమాధానం 
కుదర్చడంతో యుద్ద [ప్రమాదం తప్పింది. ఈ సంధిని ఉల్లంఘించి ఒక సుల్తాన్‌ 
మరొకరిపె దండె "త్రీతే దురాక్రమణకు గురియైన సుల్తానుతో ఇతర సుల్తానులు 
చేరవలెనని ఒప్పందం. 

ఇబాహిం ఆదిల్‌షా మరణానంతరం (కీ శ 1558) ఆలీ ఆదిల్‌ షా 
బిజావూర్‌ సింహాసనం ఎక్కి-నాడు. ఆలీ పిన్నవయస్సు_డు. ఇది అవకాశంగా 
హుస్సేన్‌ నిజాంపా బిజావూర్‌ పై దండె త్తినాడు గత్యంతరం లేక ఆలీఆదిల్‌ షా 
రామరాయల సహాయం అర్జించినాడు. స్వయంగా ఇష్టంలేక పోయినప్పటికి 
పె సంధి షరతులనుబట్టి ఇబాహిం కుతుబ్‌ షా రామరాయలతోచేరి నిజాంషాపె 
యుద్ధం చేయవలసివచ్చింది. వీరి నెన్యంలో ఒక విభాగం కల్యాణ దుర్గాన్ని 
ముట్టడించగా మరొక విభాగం రామరాయలి తమ్ముడు వెంకటా ది నాయ 
కత్యంలో అహమ్మద్‌నగర్‌ పె దండెత్తింది. రామరాయల సేనాని సదాశివ 
నాయకుడు జంబుఖండి (జంగోవాన్‌, అహమ్మ డ్‌నగర్‌ జిల్హా) చెంత నిజాంషాతో 
ఘోరంగా పోరి విజయం సాధించినాడు. కల్యాణదుర్గం ఆతని వశమయింది. 
వెంకటాది సైన్యం నై జాంషా నోడించి దౌలతాబాద్‌ను ఆక్షమించింది. గోదావరీ 
ప్రాంత భూములను కొల్తగొట్టి విజయనగర సైన్యాలు ఆహమ్మద్‌ నగర్‌ 
రాజ్యంలో బీభత్సం సృష్టించినాయి చివరకు నిజాంషా క ల్యాణదుర్గాన్ని అలీ 
ఆదిల్‌ షా పరంచేసి సంధి కుదుర్చుకున్నాడు. 

గోల్కొండ సుల్తాన్‌ ఇబాహిం కుతుబ్‌షా రామరాయల సహాయం 
సౌందినవాడే. చాల రోజు లాతడు విజయనగరంలో శరణార్ధిగా ఉండి, రామ 
రాయలి నైనిక సహాయంతో గోల్కొండ సింహాసనం వశపరచుకున్నాడు. 


368 


క్రమంగా ఉభయులమధ్య అసూయా ద్వేషాలు [వబలినాయి. ముఖ్యంగా 
ఆదిల్‌ షాతో చేరి రామరాయలు నై జాంషాపె సాధించిన విజయాలతో విజయనగర 
(పాబల్యం ఇనుమడించడం ఇ బాహిం కుతుబ్‌కు ఆండోళన కారణమయింది. 

సెరిస్టా _ాసినదాన్ని బట్టి ఇ బాహిం కుతుబ్‌ షా-పై తిరుగుబాటు చేసిన ఇమ్మడి 
పన ద కరా శ ఆనే సర్దారుకు రామరాయలు ఆశయం ఇవ్వడంతో రాయలపె 
కుతుబ్‌ షా ఆ(గహించినాడు అందుచే ఆతడు నై జాంషాతో మ్యైతికి పయ 
త్నించినాడు కుతుబ్‌షామైతి నై జాంషాకు కూడ అవసరమే. నై జాంషా తన 
కూతురు బీబీజమాన్‌ను ఇ బాహింకిచ్చి పెండ్రిచేసి తన మతిని సుస్థిరం చేసు 
కొనడానికి నిశృయించినాడు. వివాహం కల్యాణదుర్గంలో జరగడానికి నియ 
మయింది. నై జాంషా కుతుబ్‌షా సైన్యాలు కల్యాణదుర్గం వై దండెత్తినాయి. 

ఆలీఆదిల్‌ షా విజయనగరం సందర్శించి రామరాయల సాయం అర్జించి 

నాడు. మితకూటమిపై రాయలు యుద్దానికి నిర్ణయించినాడు. వెంకటాది, 
జగ దేవరావులను సైన్యంతో గోల్కొండ షె పెకి పంపి; "ఆదిల్‌షా, ఆలీబరీద్‌షాలతో 
రామరాయలు అహమ్మద్‌ నగరం పెకి నడచి ముట్టడించినాడు. 'ఫెరిన్టా రచన 
(పకారం సేనానదిలో వరదలు ఉధ్భుతం కావడ వల్ల విజయనగర సైన్యాలు 
ముట్టడిని విరమించవలసి వచ్చింది. వెనుదింగి సైన్యాలు గోల్కొండ రాజ్యంలో 
అల్లకల్లోలం సృష్టించినాయి. విజయనగరంపె దండెత్తి రాయలద్భష్టి మరల్చ 
డానికి కుతుబ్‌షా చేసిన పయత్నం ఫలించలేదు. ఇంతలో కొండవీడు నేలుతున్న 
తిమ్మరాజు కొండపల్లిమీద, చితాబ్‌ ఖాన్‌ రాజమహేం దవరంమీద దాడులు 
చేసినారు. శ|తువు లీవిధంగా ముట్టడింపగా (yore ఇ బాహింకుతుబ్‌ షా 
ఘనపుర , పానగల్లు దుర్గాలను" రాయల పరంచేసి సంధి పనుకున్నాడు 
ఈ యుద్దంతో కుతుబ్‌షా రాసుకో మధ్య విద్వేషం సపెగిపోయింది, 


బాకోస్‌గండి యుద్ధం 

రామరాయల విజయపరంపరలతో అతని _నెన్యాల వీరషిహారాలతో 
సుల్తానులు కండ్లుతెరిచినారు; యథా పకారం పరస్పరయుద్ధాల్రో తాము నిమగ్ను 
లయితే తమ, రాజ్యాలను విజయనగరం కబళించడం త్యధమనే భయం వారిలో 
కలిగింది. ఆయితే ఒంటరిగా తామందరూ బలహీనులే. అందుచే సమైక్యమై 
విజయనగరాన్ని ఎదిరించి ధ్వంసం చేయడం రాజనీతి అని గు ర్తించినారు. రామ 
రాయలు ఇస్లాం మతాన్ని, విశ్వాసాలను తుదకు ఖురాన్‌ను అవమానపరచినా 
డంటూ -ఫెరిస్టావంటి ముస్టిం చర్మెతకారుల [వాతలు కేవలం కట్టుకథలేగాని 


విశ్వాసయోగ్యాలుకావు. విజయనగరంలోని తురకవాడలో గోవధను సయితం 
సమ్మ తింపజాలిన జొదార్భం రామరాయలు (పదర్శించినాడని స్పష్టంగా తెలు 


స్తుంది. దండయా. తల సందర్భంలో విజయనగర “సైన్యాలు ముస్థిం రాజ్యాల్లో 


369 


దారుణకృత్యాలకు పాల్పడి వుండవచ్చు. ఆవి ఆనాటి యుద్దతంతంలోని భాగా లే 
గాని [పత్యేకించవలసినపనిలేదు. సుల్తానుల కూటమిలో మాలిక్‌ ఇవాహిం 
కుతుబ్‌ షా, హుస్పేన్‌ నిజాంషాలు (పముఖప్మాత వహించినారనడంలో వింత 
లేదు. రామరాయలవల్ల ఎక్కువ నష్టపోయింది వారేకదా! వారితో ఆలీబరీద్‌షా, 
బుర్హాన్‌ ఇమాద్‌ ఉల్‌ ముల్క్‌-లు (బీరార్‌ చేరినారు. ఆలీ ఆదిల్‌ షాను బెదిరించి 
కూటమిలో చేర్చి నట్లు స్టానికచర్మితలు చెబుతున్నాయి. వీరిని “పంచ పాదుషాలు' 
అని వ్యవహరిస్తున్నాయి; గుత్తి కై ఫీయత్‌ వంటి రచనల్లో ఢిల్రీ పాదుషా (ఆక్బర్‌) 
సయితం పాదుషాల కూటమిలో చేరినట్టుంది గాని అది విశ్వాసయోగ్యంగా 
కన్పించలేదు. 


“పంచ పాదుషాలు' తమ సైన్యాలతో విజయనగరంపై దండెత్తినారు. 
ఈ సమాచారం (గపించి రామరాయలు పెద్ద నెన్యం కూర్చుకొని సోదరులైన 
తిరుమల వెంకటా దులతో వారిపై నడ చినాడు యుద్దం కృష్ణ నదికి దక్షిణంగా 
జరిగినదన్న ముస్లిం రచనలకు "ఆధారం కన్పించదు. స్థానిక చరితలు ముక్త 
కంఠంగా కృష్ణానది ఉత్తర తీరంలోని రక్షిసి తంగిడి (గామాలమధ్య యుద్దం 
జరెగినట్టు చెబుతున్నాయి. ఈ [గామాలు తళ్ళికోటకు దక్షిణంగా సుమారు ఇరవై 
మైళ్ళ దూరంలో ఉన్నాయి. యుద్దం మొత్తంమీద ఆరుమాసాలు జరిగిందని 
స్థానికచర్మితల వృతాంతం. యుద్దంలో మొదట ముస్టిం సైన్యాలు పరాజయం 
చేంది ఇరవై మెళ్ళు తిరోగమించినాయి. “కేలదిన్సపవిజయం' లోని సమాచారాన్ని 
బట్టి సుల్తానులు మోసబుద్ధితో శాంతి సంపదింపులు (పారంభించినారు. రామ 
రాయలు వారిని విశ్వసించినాడు. విజయగర్వంతో విజయనగర “సైన్యాలు 
అృపమత్తంగా ఉన్న అర్జర్మాతివేళ ముస్టిం సైన్యాలు విజయనగర శిబిరాన్ని 
చుట్టుముట్టినాయి. ఇదే సమయంలో రాయల నైన్యంలోని ముస్టింవిభాగం యుద్ధం 
నుండి తప్పుకొన్నట్లు తెలుస్తుంది, విజయనగర సైన్యాలు సర్యనాశనమయినాయి. 
రామరాయలు శ(ట్రవులచేజిక్కి హతుడయినాడనీ యుద్దం నిర్వహిస్తూ కాకతాళీ 
యంగా దెబ్బతగిలి మరణించినాడనీ భిన్న వృత్తాంతాలున్నాయి. 


విజయనగర విధ్యంననం 


రాకాసీగండి యుద్దదుర్వా ర్త ర్త విజయనగరాన్ని ద్మిగ్భాంతిలో ముంచెత్తింది. 
యుద్దంలో చావు తప్పించుకొని పారిపోయిన తిరుమఆరాయలు విజయనగరాన్ని 
ర&ించడం అసాధ్యమనే భయంతో అచటి ధనరాశులను 1550 ఏనుగులపై 
నెక్కించీ సదాశివరాయలతో అంతఃపురజనంతో పెనగొండకు తరలినాడు. 
విజయనగరంలో [పభుత్వం అదృశ్యమై రక్షణ లేకపోయింది. ఇప [గహించి 
సమీపారణ్యాలనుండి చెంచు, కురుబాది దోపిడిగాండు దాడిచేసి పజలను 


AC.24 


370 


దోచుకున్నారు. అనంతరం విజయోత్సాహంతో ముస్టిం సైన్యాలు నగరంలో 
(వవేశించి ఆరుమాసాలపాటు నగరాన్ని పరిసర| గామాలను దోచుకొని నగరంలోని 
రాజ [(పాసాదాలను [ప్రధాన నిర్మాణాలను నిర్మూలించి మరలినాయి. ముస్టిం 
దురాగతాలను కైఫియతుల వంటి స్థానిక చరితలు విపులంగా వర్షిస్తున్నాయి. 

విజయనగరాన్ని తురుష్క సైన్యాలు శ్మశానంగా మార్చినాయన్న 
సూయల్‌ వర్ధన అతిశయో క్రి, ముస్టీముల చేతిలో చాలా నష్టపడింది గాని విజయ 
నగరం వూ ర్రీగా ధ్వంసం కాలేదు. నాటి యుద్ధాలో ఇట్టి సంఘటనలు తరచుగా 
జరుగుతూ ఉండేవే. ఆయితే, యుద్ధానంతరం "=అనతికాలానికే విజయనగరం 
రూపు మాసీపోయింది. అందుకు ముస్టిం సైన్యాలెంతకారణమో అనంత పరిణా 
మాలూ ఆంత కారణం. తురుష్క సైన్యాలు మరలిన తరువాత తిరుమలదాయలు 
విజయనగరం తిరిగివచ్చి నగరాన్ని పునర్నిర్మించి పూర్వ (వతిష్టను సాధించ 
డానికి పయత్నించినాడు. పారిపోయిన |వజలు కూడ నగరానికి తిరిగి చేరు 
కున్నారు. పోర్చుగీస్‌ వర్తకులు విజయనగరంలో తిరుమలుని దర్శించి వాణిజ్యం 
యథ్యాపకారం సాగించడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది. కాని, కుటుంబ 
కలహాల వల్ద తిరుమలుని _వయత్నాలు ఫలించలేదు. సదాశివరాయలు తిరుమ 
లుని ధిక)_రించినాడు. ఆశియరామరాయల కొడుకైన సెదతిరుమలుడు పిన 
తిండిని నిరసించి ఆతి అధికారం నుండి తొలగించడానికై సుల్తానుల సహా 
యము అర్జించడానికి సయితం వెనుకాడలేదు. ఈ కుటుంబ కలహాల ఫలితంగా 
రాజ్యంలో అహా విజృంభించి ఆదోని, బంకాపుర, మధుర రాజ్యాల సామం 
తులు స్వతంతులయినారు. నిరాశతో నిస్సహాయుడైన తిరుమలరాయలు 
విజయనగరాన్ని విడిచి పెనుగొండ చేరి స్వతంతించి కర్ణాటక రాజ్యం నై సాపించి 
నాడు. తిరుమలరాయలు సదాశివరాయల్ని హత్యచేసి నాడన్న సూయల్‌ కథ 
నంలో సత్యం లేదు. |క్రీ శ, 1576 వరకు సదాశివరాయల్ని శాసనాలు సేరొం 
టున్నాయి. నాటివరకు జీర్ణవిజయనగరంలోనే నామమాతమైన అధికారం నెర 
పుతూ సదాశివరాయలు జివించివున్నాడు. అతనితో తుళువ వంశం ఆ స్తమించింది. 
రాజకీయాధికారం ఆంతర్హితంగావడంతో ఆలనా పాలనా లేక విజయనగరం 
పూదర్రిగా శిధిలమయింది. 


ఆరవీటి వంశం 


కర్నూలు జిల్లాలోని ఆరెవీడు కేందంగా (పసిద్దలయినందున ఆరెవీటి 
వంశం అనే పేరు వచ్చింది. కాకతీయుల కాలంలో వీరు మవారాష్ట్రం నుండి 
వలసవచ్చి స్థిరపడినారు. ఆరవీటి సోమదేవరరాజు ఆనెగొందిలో ముస్టిముల పై 
స్వాతంత్య పోరాటం జరపడం చదివినారు గదా! ఆనంతరం ఆరవీటివారు 
విజయనగర సామంతులయినారు. ఆరవీటి తిమ్మరాజు సాళువ నరసింహుని 


371 


సేవావతిగా (పసిద్దుడయినాడు. ఆతని కొడుకులే రామరాయలు, వెంకటాద్‌, 
తిరుమలరా యలు. మొదటి ఇద్దరూ రాకాసిగండి యుద్దంలో మరణించినారు. 
యుద్దానికి పూర్వుంగూడ తిరుమలుడు పెనుగొండ రాజ్యం పాలిస్తున్నట్లు 'ఫెరిస్టా 
రచనల వల్ల తెలుస్తుంది. యుద్ధానంతరం విజయనగరంలో తన కృషి ఫలించక 
పోవడంతో తిరుమలుడు పెనుగొండకు మరలినాడు. పెనుగొండలో నెతం 
ఆతనికి ఇక ట్టు తప్పలేదు. రామరాయల కొడుకైన పెదతిరుమలుడు అలీ 
ఆదిల్‌షా సాయంతో పెనుగొండ సింహాసనం సాధించే [ప్రయత్నం చేసినాడు. 
"పెద తీరుమలుని కోరిక పె ఆదిల్‌షా పెనుగొండ మీదికి భిజర్‌ఖాన్‌ నాయక 
తరంలో దండు పంపినాడు. పెనుగొండ దుర్గ పాలకుడైన సవరం చెన్నప్ప 
ఆ దాడిని తీప్పికొట్టినాడు అయితే, రాకాసిగండి యుద్ధానంతరం “పంచ పాదుషా ' 
లలో ఐకమత్యం నశించి యథ్మాపకారం వారు కలహించుకొనసాగినారు. స్వీయ 
రాజ్య రక్షణకు వారి వ్యవహారాలలో జోక్యం కలిగించుకొనడం అవసరమని తిరు 
మలుడు భావించిన ట్టు కన్పిస్తుంది. కుతుబ్‌ షా, నై జాంషాలు కలిసి ఆదిల్‌ షాపై 
చేసిన యుద్దంలో తీరుమలుడు మి _తకూటమితో చేంనాడు. ఇందుకు ఆ(గహించి 
ఆలీఆదిల్‌ మా 1565 లో ఆదోని, మెనుగొండలపె పె దాడులు పంపినాడు. పెను 
గొండపె దాడి విఫలమయింది గాని ఆదోని పాలకుడైన కోనేటి కొండమరాజు 
ఓడిపోయి బిజాపూర్‌ సామంతుడై నాడు. ఆదోని రాజ్యం శాశ్వతంగా బిజావూర్‌ 
రాజ్యంలో చేరింది. 
ముస్టిం దాడులు మరలిన తరువాత తిరుమలుడు (కీ. శ. 1570లో పెను 
గొండలో 'పట్టాభి వే షేకం జరుపుకున్నాడు. ఆరవీటి వంళస్థాపన జరిగింది. అనం 
తరం తిరుమలుడొక సంవత్సరం మాత మే పాలించి వూర్వవిజయ నగర అధికార 
వైభవాలు పునరుద్ధ రించడానికి (పయత్నించినాడు; తన రాజ్యాన్ని మూడు 
రాష్ట్రాలు (రాజ్యాలు )గా విభజించి తన కొడుకులను రాజ (పతినిరులుగా నియ 
మించినాడు. ఈ విభజన భాషను బట్టి జరిగినట్లు కన్పిస్తుంది. తెలుగు పాంకా 
లను పెనుగొండ కేం, (దంగా శ్రీరంగరాయలు, కన్నడ పాంతాన్ని శ్రీరంగ 
పట్టణం నుండి రామరాయలు. తమిళ (పాంతాన్ని చందగిరి నుండి వెంకటపతి 
పొలించినారు. తిరుమలుడు చేసిన ఈ విభజన రాజనీతితో కూడిన చర్యగా 
కన్ని ంచదు. రాకుమారులమధ్య పరస్పర సహకారం లోపించడంతో రాజ్యం 
బలహీనమై సుల్తానుల విస్తరణకు ఆవకాశం కల్పించింది. రామరాజభూషణుడు 
తిరుమలరాయలకు తన వసుచర్మితను అంకితం చేసినాడు. 


(శ్రీరంగరాయలు (కీ.శ. 1572 = రల) 
శ్రీరంగరాయలు సింహాసనం ఎక్కే_నాటికి రాజ్యం ఆల్పక ల్లోలంగా ఉంది. 
సామంతులు తమలో తొము పోరాడుకొంటూ రాయల్ని ధిక్కరించడమేగాక రాజ 


372 


దోవులై న ముస్టిం దండయ్మాతికులతో చేరసాగినారు. క్రీ.శ. 1576లో అలీ 
ఆదిల్‌షా దండె త్తిరాగా అనంతపుర పాలకుడై న హండె తీమ్మానాయకు డాతనితో 
చేరినాడు. మాలిక్‌ ఇ్మృబాహిం కుతుబ్‌షా సాయంతో శ్రీరంగరాయలు ఆదిల్‌షా 
నోడించి పారదోలినాడు. అచిరకాలంలోనే సారె, మట్టి, హండె సామంతులు 
రాయల్ని వ్యతిరేకించి కుతుబ్‌ షాను ఆవ్వోనించినారు. రాయలతోటి సంధిని 
విస్మరించి మాలిక్‌ ఇ బాహీంకుతుబ్‌ షా కందనవోలు రాజ్యంమీదికి మురహరిరావు 
అనే మరాటా [బాహ్మణ సేనానిని దండు పంపినాడు. మురహరిరావు అహోబల 
దేవాలయాన్నీ పరిసర (పాంతాలనూ దోచుకొని (పజలను హింసించినాడు. 
అహోబల [శీనివాసమఠ జియ్యర్‌ కోరిక పె శ్రీరంగరాయలు పంపిన కొండమరాజు 
వెంకటరాజు మురహరిరావు నోడించి పారదోలినాడు. దీనితో ఆగహించి 
కుతుబ్‌ షా కొండవీడు రాజ్యంపైకి హైదర్‌ ఉల్‌ముల్‌,-ను దాడి పంపినాడు. 
గోల్కాండ సైన్యాలు ఉదయగిరి పర్యంతం ఉన్న అనేక స స్థల గిరి దుర్గాల నాక 
మించి కొండవీటిని ముట్టడించినాయి. గొబ్బూరి తిమ్మరాజు, వెలుగోటి తిమ్మా 
నాయుడు కొండవీటిని పాలిస్తున్నారు. ముట్టడి చాలాకాలం సాగింది. చివరకు 
మురహరిరావు దగ్గిర లంచం పుచ్చుకొని వెలుగోటి తిమ్మానాయుడు దుర్గాన్ని 
కుతుబ్‌ షా స్వాధీనం చేసినాడు (క్రీ శ. 1580). కర్ణాటకం కొండవీడు రాజ్యాన్ని 
శాశ్వతంగా కోల్పోయింది, 

గోల్కొౌంండ దాడులు జరుగుతూవున్న కాలంలోనే పాలెయగార్థమధ్య 
భయంకర మైన ఆంతర్యుద్ధం జరిగింది. కొండాజు వెంకటరాజు విజృంభించి 
హండె, సారె కుటుంబాల రాజ్యాలను ఆకమించినాడు. సారి ఓబన ఏరువ రాజ్యం 
ఏలుతున్న వెలుగోటి రంగప్ప సాయం ఆర్థించినాడు. రంగప్ప తన బావమరిది 
దామెర్ల వెంకటపతితో బయలుదేరి మట్టి సామంతుల రాజ్యంగుండా నడచి 
కోడూరు (కడప జిల్లా, బద్వేల్‌ తాలూకా) చేరినాడు. ఇది మట్టి తిమ్మానాయునికి 
ఆగహం కలిగించింది. తిమ్మానాయుడు కొండాజు పథం వహించినాడు. 
ఉభయ సైన్యాలకు కోడూరు దగ్గిర ఘోర యుద్దం జరిగింది. (కీ. శ. 1579.) 
మట్టి తిమ్మానాయుడు మొదలైన పాశెగార్లనేకులు మరణించినారు. ఓబన, 
రంగప్పలకు విజయం లభించింది. కాని ఈ యుద్దంతో రాయల బలహీనత 
స్పష్టమయి, పెనుగొండ రాజ్యం పునాదులు కదలినాయి. 


రెండో వెంకటపతి, (క్రీశ. 1586. 1614) 

శ్రీరంగరాయలు సంతానహీనుడై నందున పెదతమ్ముడు రామరాయల్ని 
కాదని చెన్న వట్టణం జగదేవరావు మొదలైన సామంతులు కనిష్ట సోదరుడు 
చందగిరి పాలకుడైన వెంకటపతిని సింహాసనం ఎక్కి ౦చినారు. రెండో 
వెంక టపతిరాయలు సమర్ధుడు. సామంతుల తిరుగుబాట్ట నణచడమేగాక కుతుబ్‌ షా 


373 


ఆకమించిన రాజ్యభాగాలు చాలవరకు జయించి రాజ్యపూర్వవై భవం పునరుద్ధ 
రించినాడు. రాకాసిగండి యుద్ధంతో దక్షిణ దేశంలో హైందవ రాజకీయ 
(పాబల్యం నశించ లేదనడానికి వెంకటవతి పాలన నిదర్శనం. 

సింహాసనం ఎక్కిన వెంటనే వెంకటపతి ముస్లిము లా[క మించిన (పాంతా 
లను తిరిగి స్వాధీనం చేసుకొనే (ప్రయత్నం చేసినాడు. కీ శ. 1569 నాటికి 
ఉదయగిరి ఆతని వశమయింది. మొహమ్మద్‌ కులీకుతుబ్‌ షాపై తిరుగుబాటు 
చేసిన ఆలీఖాన్‌ లూర్‌ సేనాని వెంకటపతి సాయంతో కొండవీడు రాజ్యంలో 
అల్లర్దు సృష్టించినందున అమీర్‌ ఉల్‌ముల్క్‌ నంద్యాల, కర్నూలు, గుత్తి పాలె 
గార్హను జయించి గండికోటను వశపరచుకొని పెనుగొండ పై నడచినాడు. 
(శ్రీ శ 1597 ) వెంకటపతి సంధి సంపడింపులు సాగిస్తూ యుద్ధ [ప్రయత్నం 
చేసినాడు. చివరకు మట్టి ఆనంత, తంజావూరు రఘునాథరాయలు, “గు[లంగ సెట్టి 
మొదలై నవారి నాయకత్వంలో పెనుగొండ సైన్యం హటాత్తుగా గోల్కాండ 
సెన్యంయె వె బడినది. దీనికితోడు వర్షాలు (పారంభమై కృష్ణానదిలో వరదల 
ప్రమాదం కలిగింది. అమీర్‌ ఉల్‌ ముల్క్‌. పరాజయం హొంది తిరోగమించినాడు. 
గండికోట, గురంకొండ, గుత్తి మొదలైన దుర్గాలు వెంకటపతి వశమయినాయి. 
కొండవీడు రాజ్యంమినహి "కుతుబ్‌షా ఆక మణలోని తెలుగు |పాంతాలు 
"పెనుగొండ రాజ్యంలో చేరినాయి. 

గోల్కొండ దండయాతను అవకాళంగా తీసుకొని రాజ్యం నలు 
మూలలా సామంతులు వెంక టపతి'పై తిరుగుబాట్లు చేసినారు. కోలారు పాంతంలో 
తమ్మయగౌడ కప్పం చెల్లించక. రాయల్ని" ధిక్కరించినాడు. గోల్కొండ 
యుద్ధం పరిసమా ప్ర మయినంతనే మట్టి అనంత, వెలుగోటి రంగప్పలతో రాయలు 
ఆతడ్నీ ఓడించి కప్పం వ సూలు చేసినాడు. ఇది జరిగిన వెంటనే పొ త్రపినేలే 
కొండాజు తిరుపతిరాజు, కందనవోలు గోప్మాలాజులతో కలని నంద్యాల కృష్ణమ 
రాజు రాయల నెదిరించినాడు. (క శ 1598). ఈ తిరుగుబాటు నణచి రాయలు 
కృష్ణమరాజు, గోప్మాలాజులను బందీలుగా పట్టుకొన్నాడు. వారి రాజ్యాలు గండి 
కోట కేందంగా పెమ్మసాని తిమ్మానాయని కిచ్చినాడు. నాడు మొదలు గండికోట 
'పెమ్మసానివారికి రాజధాని అయింది. కొం|డాజు తిరువతి ఓడి పారిపోగా పులు 
గులనాడు, సిద్దవటం సీమలపై మట్టి ఎల్లమరాజును పాలకుడుగా రాయలు 
సియమించినాడు. 

తెలుగుపాంతాల తిరుగుబాటు లణగినంతనే తమిళ భూమిలో వెల్లూరు 
లింగమనీని తిరుగుబాటు జరిగింది. తిండివనం, తిరువాడి, వందవాని, ఆర్కాటు 
మొదలైన |పాంతాల సామంతు లతనితో చేరినారు. వెలుగోటి యాచపు నాయ 
కత్వంలో పెనుగొండ సైన్యం ఉత్తర మల్లూరు యుద్ధంలో తిరుగుబాటుదార్ల 


374 


నోడించి మరలినాడు. తిరగి లింగమనీడు రాయల్ని ధిక్కరించినాడు. మట్టి 
అనంత, దామెర్ల చెన్నసేనాయకు లతడ్ని మిన్నూరు, గూడలాటూరి యుద్దాల్లో 
ఓడించినారు. లింగమ బందీగా పట్టుబడి పద|భమ్షడయినాడు. 

వెంకటవతిరాయలు తపేటా సన "పెనుగొండనుండి వెల్లూరుకు మార్చినాడు 
సులానుకు దూరంగానూ, దాకణాత్య సామంతులకు సన్నిహితంగాను రాజధాని 
ఉండడం అవసరమని అతని అభిిపాయమయివుంటుంది. రెండో వెంకటపతి 
ఆస్థానానికి మొగల్‌ పాదుషా అక్సర్‌ తన సార్వభౌమత్వం అంగీకరించవల 
సిందిగా రాయబారం పంపినట్టు తెలుస్తుంది. అక్బర్‌ కోరికను తిరస్కరిస్తూ తాను 
అతనితో యుద్దానికి సిద్దమేనన్‌ కబురుపంపి ఉదాత్త విజయనగర సం పదాయాన్ని 
వెంకటపతి నిలీపినాడు. 
అంతర్యుద్ధం 

రెండో వెంకటపతికి సంతానంలేదు. అతని పట్టమహిషి బాయమ్మ ఆశియ 
రామ రాయల దౌహితి. గొబ్బూరి ఓబరాజు కూతురు బాయమ్మ రహస్యంగా 
ఒక |బాహ్మణ బాలుడ్ని చేరదీసి తనకొడుకుగా |పకటించి పెంచింది. అతడ్ని 
సింహాసనం ఎక్కించాలని ఆమె ఆశయం వెంకటపతికి ఈ రహస్యం తెలుసు 
అందుచే తస అన్నకొడుకు శ్రీరంగరాయల్ని తనకు వారసుడుగా (పకటించి 
వెంకటపతి మరణించినాడు. 

రెండో శ్రీరంగరాయలు సింహాసనం ఎక్కినాడుగాని బాయమ్మ 
సోదరుడు గొబ్బూరు జగ్గరాజు "సేనాపతులై న మాలెరాజు, తిమ్మనాయకులను 
కూడగట్టుకొని శ్రీ రంగరాయల్ని తొలగించి తన మేనల్లుణి సింహాసనం ఎక్కి.0 
డానికి కుట పన్ని నాడు. వెలుగోటి కస్తూరి రంగవ్ప కొడుకు యాచమనా యకుడు 
మాతం శ్రీరంగరాయల పక్షం వహించినాడు., జగ్గరాజు కుట ఫలించి శ్రీరంగ 
రాయల కుటుంబం బందీ అయింది. గ్రీరంగని కొడుకు రామదేవరాయల్ని 
మాతం యాచమ బందీ నుండి తప్పించగలిగినాడు. దీనితో ఆ[గహించి జగ్గ 
రాజు [శీరంగరాయలకుటుంబాన్ని ఖైదులో హత్య చేయించినాడు. 

జగ్గరాజు ఆమానుష [కూరకృత్యంతో రాజ్యం ఆట్టుడికినట్టయింది. వట్టి 
తిరువెంగళనాథాదిమి తులు సయితం జగ్గరాజుపట్ట విముఖత్వం వహించినారు. 
రాజ్యం యాచమ జగ్గరాజుల పజులుగా చీలిపోయింది. జగ్గరాజువక్షం బలహీనం 
కావడం గమనించి యాచమ మితబృందాన్ని కూర్చుకొని వెల్దూరు.పై దండెత్తి 
నాడు. జగ్గరాజు ఓడిపోయినాడు. వెల్లారు యాచమవశమయి, రామదేవరాయల 
పట్టాభిషేకం జరిగింది. 

పరాజయం చెందిన జగ్గరాజు తన (ప్రయత్నాలు మానలేదు. మధుర, 
చెంజి నాయకుల సాయం ఆతనికి లభించింది. రాకాసిగండి యుద్ధం నుండి ఈ 


375 


నాయకులు రాయల అధికారాన్ని ధిక్కరిస్తున్నవారెే. ఇది గమనించి యాచమ 
తంజావూరు రఘునాథరాయల సహాయం పొంచినాడు. ఉభయుల "సైన్యాలు 
తోవూరుదగ్గిర తారసిల్లినాయి మొదట్లో ఫిరంగులతో భీకరయుద్దం జరిగింది. 
దక్షిణదేశంలో పెద్ద యెత్తున ఫిరంగులు వాడింది తోపూరు యుద్ధంలో (క్రీశ. 
1686) నని చెవృవచ్చు. యుద్దంలో జగ్గరాజు మరణించడంతో మితకూటమి 
విచ్చిన్నమయింది. చెంజి కృష్ణప్ప, మధురవీరప్పలు పారిపోయి (పాణాలుదక్కిం 
చుకున్నారు. వారిసైన్యాలు చెల్లాచెదరయినాయి. గొబ్బూరువారు అపార నష్టానికి 
గురి ఆయినారు.వారి దుర్గాలనేకం యాచమ స్వాధీనం చేసుకున్నాడు. *వెలుగోటి 
వారి వంకావళి' తోవూరు యుద్ధాన్ని విపులంగా వర్ణిస్తున్న ది. 

తోపూరుయుద్దంతో అంతర్యుద్దం సమా ప్రం కాలేదు. జగ్గరాజు . సోదరుడు 


యతిరాజు బలాన్ని కూడదీసుకొని యోచమని ధెక్కరించినాడు. [కీ.ళ.1691 లో 
బాయమ్మ కొడుకు మరణించడంతో యతిరాజుల బలం శ్షీణించింది, అంతేగాక, 
రామదేవరాయలు ఆతనితో సమాధానపడి ఆతని కూతుర్ని పెండ్తాడినాడు. 
ఆంతర్యుద్దం అంతటితో ముగిసింది. ఈ అంతరు. ద్దాన్ని గురించిన " వివరాలు 
పోర్చుగిను బాటసారి మాన్యూల్‌ బ్యరడాన్‌ లేఖలను౦డి లభిస్తున్నాయి. 

అంతర్యుద్ధం ముగిసినా రామదేవుని అధికారం స్థిరపడ లేదు. మధుర, చెంజీ 
నాయకులు యధ్యాపకారం రాయల్ని ధిక్క_రించినారు. కాళహస్తి సామంతుడై న 
దామెర్ల వెంకటపతి బలవంతుడై తిరుగుబాటు [పారంభించినాడు. రామదేవ, 
యతిరాజులమధ్య సమాధానం 'యాచమ పక్షంవారు సహించలేదు. యాచమ 
కొడుకు వెలుగోటి కస్తూరి రంగప్ప విష్ణవధ్వజ మెత్తినాడు. ఇట్టి క్రి ష్షపరిస్థితుల్లో 
యతిరాజు సహాయంతో రామదేవుడు తిరుగుబాటుదార్ద పై పలు 'యద్దాలొనర్చి 
వారిని ఓడించినాడు. దామెర వెంకటపతి లొంగిపోవడ్‌ంతో కీ.శ. 1629 నాటికి 
శాంతి యేర్పడి రామదేవుని “అధికారం సుస్టిరమయింది. 

అంచర్యుద్ధము, సామంతుల తిరుగుబాట్లు అవకాశంగా తీసుకొని కందన 
వోలు రాజ్యం ఆక్రమించే ఆశయంతో ఆదిల్‌ షా రెండు దండయ్యాతలు వంపి 
నాడు. మొదటి దండయ్మాత (కీ.శ. 1621ను అబ్బుల్‌ ఖాన్‌ నడిపినాడు. 
కర్నూలు పాలకుడైన గోపాలరాజారణ్జి ఓడించి మరలించినాడు కాని, కీ.శ. 
1624 లో వాహబ్‌ ఖాన్‌ చేతుల్లో ఓడి బిజావూర్‌ సామంతుడయినాడు. కందన 
వోలు రాజ్యం బిజాపూర్‌లో కలిసిపోయింది. 
మూడో వెంకటపతి, [కీశ. 1680 _ 42 

రామదేవరాయల మరణంతో మరొక అంతర్యుద్ధం (పారంభమయింది. 
తనకు సంతానం లేనందున రామదేవుడు అశియ రామరాయల మనుమడు పెద 


376 


వెంక టపతిని తనకు వారసుడుగా నిర్ణయించినాడు. ఈ నిర్ణయాన్ని రామదేవుని 
పినతం| డి తిమ్మ రాజు ధిక్కరించి యుద్దానికి దిగినాడు. తిమ్మరాజు చర్యను 
మధుర, చెంబి, తంజావూరు నాయకులు గర్హించినారు. సామంతుల సాయంతో 
వెంకటవతి తిమ్మరాజు నోడించి సింహానం ఎక్కినాడు. కీ.శ. 1635 లో తిమ్మ 
రాజు మరణంతో ఆంతర్యుద్దం ముగిసింది. 

ఆనంతరంకూడ మూడో వెంకటపతి |పశాంతంగా రాజ్యం చేయలేదు. 
బిజాపూర్‌ సులాన్‌తో ఆతనికి సుదీర్హమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి 
విశ్వాస మాతుకులై న విజయనగర సామంతులే చాలవరకు కారణం. ముఖ్యంగా 
శ్రీరంగరాయలు బిజావూర్‌ సేనానితో చేరినాడు, శ్రీరంగరాయలు మూడో 
వెంకటపతి తమ్ముని కొడుకు. కందనవోలు గోపాలరాజు దత్తపుతుడు. 
ఆందుచే కీ శ. 1624 నుండి ఆతడు బిజాపూర్‌ సామంతుడు. ఆతడు వెల్లూరు 
సింహాసనం ఆశించినట్లు కన్పిస్తుంది. తిమ్మరాజులోటి యుద్ధంలో మూడో వెంకట 
పతికి ఆండగా ఉన్నాడు. ఆనంతరం ఉభయులమధ్య అభ్మిపాయభేదాలు 
వచ్చినాయి. బహుశా శ్రీరంగరాయల (ప్రోత్సాహంతో రణదౌలఖాన్‌ క్రీ.శ, 
1637 . 42ల మధ్య కర్గాటకం'పై పలుమారు దండె త్తినాడు. ఇకే్కేరి, బసువా 
వట్టణం, బెంగుళూరులు బిజావూరు సామంతరాజ్యా లయినాయి. రణదౌలఖాన్‌ 
బెంగుళూరులో షహజీని పాలకుడుగా నియమించి శ్రీరంగ వట్టణంపై దండెత్తి 
నాడుగాని, కంఠీరవ నరస రాజాతణ్ఞి ఓడించి మర లించినట్లు కన్పిస్తుంది. (క్రీ.శ, 
1641 లో రణదౌలఖాన్‌, (శ్రీరంగరాయలు కలసి వెల్లూరు పై దండె త్తినారు. 
వంకటపతిరాయలు మధుర, తంజావూరు నాయకుల సహాయం అర్థించినాడు, 
సమయానికి వారి సైన్యాలు రావడంతో రణదౌలఖాన్‌ తిరోగమించినాడు. 
తాత్యా. లికంగా వెంకటపతికి [(పమాదం తప్పింది. 

కర్గాటక రాజ్యంలో అధిక భాగం బిజావూర్‌ ఆకమించడాన్ని గోల్కాండ 
సుల్తాన్‌ సపాంచక, [కీ శ. 1642లో ఆంధపాంతాల మీదికి దండయాత పంపి 
నాడు. వెలుగోటి తిమ్మా నాయుడు దామెర్ల వెంకటపతి మొదలైన సామళతుల 
సాయంతో వెంకటపతి గోల్కొండ 'నైన్యాల నెదిరించినాడుగాని వూ శ్రిగా పరా 
జయం పొందినాడు. రాయలు చితూరు జిల్లా అడవుల్లోకి పారిపోయి కొన్ని 
రోజులకే మరణించినాడు. పులికాట్‌, శీ హరికోట, అర్ముగం మొదలైన దుర్గాలు 
గోల్కొండ సైన్యాలు ఆకమించినాయి. మూడో వెంకటపతి పాలన చివరికి 
ఆంధ్ర కర్ణాట (పాంతాల్లో అధికభాగం గోల్కొండ, బిజాపూర్‌ రాజ్యాల స్వాధీన 
మయినాయ్లి, 


377 


మూడో శ్రీర ంగరాయలు 


మూడో వెంకటపతి పారిపోవడంతో శ్రీరంగరాయలు రణదౌలఖానును 
వీడి వెల్లూరు చేరి సింహాసనం (కీ. శ 1642) ఆకమించినాడు. ఈతడే విజయ 
నగ. రాధ్రీకల్లో చివరివాడు. శ్రీరంగరాయలు సింహాసనం ఆక మించే నాటికి 
రాజ్యం పంతము దశలో ఉంది. ఆతనిలోవలెనే (వభువర్గాలన్నింటిలో (దోవ 
బుద్ది, స్వార్థచింతన ఐలనిసోయినాయి. రాజ్యంపై విషావూర్‌, గోల్కొండ 
సైన్యాలు దండె త్తివున్నాయి. సుల్తానుల్లో ఒకరికి వ్యతిరేకంగా మరొకరీ సాయం 
ఫొందడానికీ, సామంతులనణచి స్మామాడ్యాధికారాన్ని పు పునరుద్ధరించి తన వదవిని 
పదిలవరుచుకోడా నికి శ్రీరంగరాయలు చేసిన పయత్నాలు ఫలించలేదు. 
రాయలమాయోపాయాలు (గహించిన సుల్తానులు ఏకంగావడంతో సామంతులు 
రాయల్ని తుదముట్రించే [(వయత్నంలో సులానులసాయం కోరడంతో కర్ణాటక 
రాజ్యం సంక్షుభితమై [కమంగా ఆ స్తమించింది. 

సింహాసనం ఆకమించినవెంటనే మూడో శ్రీరంగరాయలు ఉదయగిరిని 
ముట్టడిస్తున్న గోల్కొండ సైన్యాలను తరిమివేయడానికి చేసిన [ప్రయత్నం 
కాళవా స్రిపాలకుడు దామెర్ల వెంకటపతి తిరుగు బాటువల్ల విఫలమయింది. 
ఇక్కేరి. (మలెనాడు) తిరుగుబాటు నణచే (వయత్నంలో బీజాపూర్‌ "సైన్యాలు 
నిమగ్నమై యున్నందున శ్రీరంగరాయలకు సహాయం ఆందలేదు. ఆయితే 
కర్ణాటకాన్ని గోల్కొండ జయించి ఆ (కమించడం మహమ్మద్‌ ఆదిల్‌షా సహించ 
లేక పోయినాడు. మలెనాడులో తరులు అణగినంతనే రాయలసహాయార్థం 
ఓక సైన్యంపంపినాడు. ఆ నైన్య తోరాయలు ఉదయగిరిని ఆక మించడ మేగొక 
వెంగల్లుయుద్ధంలో గోల్కొండ సైన్యాలనోడించి కందుకూరువరకు తరిమినాడు. 

ఈ విజయాలతో తనశ _క్రిసామర్హ్యాలలో విశ్వాసంకుదిరి చెంజి, తంజావూర్‌ , 
మధుర నాయకులను ఆదుపులో “పెట్టడానికి శ్రీరంగరాయలు | పయత్నించినాడు 
సామంతులీ (పయత్నాలు సహించలేదు. అదీగాక బఐపహుంళా తిరిగి రాయలు 
బలవంతుడవుతున్నాడనే భయంతో బిజాపూర్‌, గోల్కొ ౦డ లేకమై వెల్లూరు పై 
దండె త్రినాయి. మీర్‌ జుమ్లా నాయకత్వంలో గోల్కాండ 'నైన్యాలు ఎరగొండ 
పాలెం, ధద్ధణాలమొద లై న దుర్గాలు ఆక్రమించగా బిజాపూర్‌ సైన్యాలు నంద్యాల, 
నీరివెళ్ళ, కనిగిరి మొదలైనవి ఆ(కమించినాయి. బహుశా శ్రీరంగరాయలు 
సుల్తానులతో సమాధానపడినందున ఈ దండయాతలు మరలినట్టు కన్పిస్తుంది. 
కాని ఇంతలో చెంజి, మధుర, తంజావూరు నాయకులేకమై తిరుగుబాటొనర్చి 
సుల్తానుల సహాయం ఆర్థించడంతో పరిస్థితి మరల విషమించింది. బిజావూర్‌ 
“సైన్యాలు ము స్తఫాఖాన్‌ నాయకత్వంలో గ్నురంకొండ, బుక్క_పట్టణాలను 
ముట్టడించగా మీర్‌ జామా సైన్యాలు వినుకొండమీదికి నడచినాయి. ము స్తఫాఖాన్‌ 


378 


కోలారు |పాంతాలపై దాడులు జరువగా మీర్‌ జుమ్లా ఉదయగిరి, చిజ్వేలి, 
బద్వేల్‌ కోటలు వశపరచుకొన్నాడు. రాయలు నిస్సహాయుడయినాడు. ఖజానా 
వట్టిపోయింది. సామంతులు, సేనాపతులు [దోహులై ముస్టిందండ య్యా తికులతో 
చేరుతున్నారు. గోల్కొండ, బిజాపూర్‌ సైన్యాలు [కమంగా రాజ్యాన్ని 
పంచుకొంటున్నాయి. ఈ పరిస్థితి గమనించి మైసూర్‌, తంజావూరు, చెంజి 
నాయకులు రాయలకు సైనిక సాయం పంపినారు. కాని వెల్లూరుదగ్గిర జరిగిన 
యుద్దంలో (కీ క 1642) రాయలు వూర్తిగా పరాజయం పొందినాడు. 
ముస్తఫాఖాన్‌ వెల్లూరు ముట్టడించినాడుగాని ఆ (పాంతంలో త్మీవమైన దుర్భిక్ష 
పరిస్థితులేర్ప డినందున ముట్టడి విరమించి మెసూర్‌లోని పెక్కు దుర్గాలు 
ఆక మించి బీజాపూర్‌ మరలినాడు. 
తాత్కాలికంగా రాయలకు ముస్తఫాఖాన్‌ బెడదతీరినా మీర్‌ జుమ్లా 
(పమాదం హెచ్చింది. అందుచే రాయలు వెల్లూరికి తగిన రక్షణ కల్పించి చెంజి! 
తంజావూరు రాజ్యాల్లో తలదాచుకున్నట్లు కన్పిస్తుంది. ఉదయగిరి వశపరచుకొన్న 
మీర్‌ జుమ్లా తొండమాన్‌నాడు, తిరుపతి, చందగిరి ఆక్రమించి పులికాట్‌ 
చేరినాడు డీ. శ. 1646) పులికాట్‌ లోని డచ్చివారితో అతనికి సమాధానం 
కుదరలేదు. ఆనంతరం పొన్నేరి, వూనమల్లి, కాంచీపురం, చేంగల్పట్టుల 
న్మాకమించినాడు. శ్రీరంగరాయల (పోత్సాహంతో మధుర, మైసూరు నాయకు 
లేకమె మీర్‌జాన్లూ నెదిరించినారుగాని వందవాని యుద్ధంలో పరాజయ ంపొందినారు. 
మీర్‌ జుమ్లా చెంజిదుర్గాన్ని పట్టుకోడానికి [వయత్నించడంతో ము స్తఫాఖాన్‌ 
రంగంలో (పవెశించి ఆతి వేతిఘటించినాడు. ము స్తపాఖాన్‌ తో సమాధానవడి 
మీర్‌ జామా సిద్ధవటం, మట్టి సామంతులను, గండికోట పెమ్మసాని నాయకులను 
జయించినాడు. చెంజీ, " పెనుగొండ, వెల్లూరు దుర్గాలు కీ. శ, 1650) 
ముస్తఫాఖాన్‌ వశమయినాయి. సుగుమంచిపల్లి కైఫీయత్‌ (వకారం డీ. శ. 1652 
నాటికి విజయనగరరాజ్యం పూ ర్రిగా సుల్తానుల స్వాధీనమయింది, శ్రీరంగరాయలు 
రాజ్యాన్నీ రాజధానినీ కోల్పోయి మైనూర్‌ (ప్రాంతాల్లో శరణార్థి అయినాడు, 
కర్ణాటక రాజ్యాన్ని వంచుకొన్న బిజావూర్‌ గోలొండలమై తీ ఎంతో 
కాలం నిలువలేదు. చెంజి ఆ కమణను గురించి ఏర్పడ్డ అభ్యిపాయఖేదాలు 
[క్రమంగా త్మీవమయినాయి. ఇది ఇట్టుండగా మీర్‌జుమ్హా తాను జయించిన 
కర్ణాటక [పాంతాలను కుతుబ్‌షా పరం చేయక సొంత జాగీరుగా స్యతం తంగా 
పాలించడానికి సంకల్పించినాడు. అతబ్జి ఆణచే పయత్నంలో సుల్తాన్‌ 
శ్రీరంగరాయల్ని (పోత్సహించినట్టు కన్పిస్తుంది. కాని |క్రీ. శ. 1656లో 
మొగలాయిడక్కన్‌ సుబేదారయిన బారంగజేబు గోలా ౦డపై దండెత్తినాడు. 
అతనితో మీర్‌ జుమ్లా చేరినాడు బిజాపూర్‌లో మొహమ్మద్‌ ఆదిల్‌షా మరణించి 


379 


(కీ. శ 1656) ఆ రాజ్యంకూడ మొగల్‌ దండయ్యాతకు గురి ఆయింది.కుతుబ్‌ షా 
ఆదిల్‌ షాలు సలం తో సంధి చేసుకొని [పమాదం తప్పించుకున్నారు. 
మీర్‌ జుమ్లా మొగల్‌ కొలువుచేరి దక్షిణదేశం నుండి నిర్ణమించినాడు. కాని 
మవోరాష్ట్ర నాయకుడు శివాజీ విజృంభణతో బిజావూర్‌ ఆల్లకల్లోలితమయింది. 

ఈ పరిస్థితుల్లో శ్రీరంగరాయలు బిజావూర్‌ నుండి పెనుగొండను ఆ|కమించి 
(కీ. క 1665) సుమారు [కీ శ 1680 వరకు పాలించినట్లు తెలుస్తుంది. 
అతనితో ఆరవీటి వంశము, కర్ణాటక రాజ్యము అ స్తమించినాయి. 


నాయకరాజ్యాలు 


విజయనగర రాజ్యం కన్యాకుమారి వరకు విస్తరించి ఉ చృస్థితిలో ఉన్న 
ప్పుడు తమిళ మండలంలో _ ముఖ్యంగా తంజావూరు, చెంజి, మధుర రాష్ట్రాల్లో 
తెలుగు నాయకులు సామంత పాలకులయినారు. రాకాసిగండి యుద్ధానంతరం 
విజయనగరం శీణించడంతో ఆమరనాయక . పా? మగారి విధానంలోని దుష్ప 
లితాలు వెరితలలు వేసినాయి. రాష్ట్ర) పాలకులు పాశెగార్లు ఆంతర్వుద్ధాలు జర 
పడ మేగాక కేందంతో సయితం యుద్ధాలకు దిగినారు. ఈ రోజుల్లోనే పెరాజ్యాల 
నాయకరాజులు స్వతం్యతంగా పాలించసాగినారు. ఈ వంశాల చర్మితకు 
ఆం[ధదేశంతో ఏమ్మాతం సంబంధం లేదు కాని, వారిచర్మిత ఆరవీటి వంశ 
చర్మితతో ముడిపడింది. ముఖ్యంగా చెంజి, మధుర నాయకులు దో హబుద్దితో 
ఆరవీటివంశ నిర్మూలనకు, కర్ణాటకరాజ్య వినాశనానికి శక్తికొలది [పయత్నించి 
నారు. ఆయితే ఆంధసంస' కరీ వికాస వి స్తరణలకీ రాజ్యాలు ఇతోధికంగా 
కృషి చేసినాయి. తెలుగు సంగీత సాహిత్యాలకు రంగస్థలాలై దశ్నీిణదేశం ఆంతటా 
తెలుగు సంస్కృతికి గౌరవ పతిష్టలు చేకూర్చినాయి. 
మధుర 


(పాచీనపాండ్య దేశ మే రాయలనాటి మధురరాజ్యం. ఆందులో నేటి మధుర, 
రామనాథపురం, తురునల్వేలి, తిరుచునావల్లి, కోయంబత్తూరు, సేలం జిల్లాలు, 
తిరువాన్కూరులో కొంతభాగం కలిసివుంజేవి. మధుర రాజ్యస్థాపనను గురించి 
ఒక ఐతిహ్యం ఉంది. “పాండ్యరాజులనుండి మధురను జయించిన సేనాని నాగమ 
సీడు కృష్ణరాయలను ధిక్కరించి స్వతంతించినాడు. నాగమకొడుకు విశ్వ 
నాధుడు నాగమను జయించి బందీగా పట్టుకురాగా రాయలు సంతసించి మరుర 
రాజ్యాన్ని విశ్వనాథుని కిచ్చినాడు” అని ఆ కథ. అంటే _ కృష్ణరాయల కాలం 
లోనే విశ్వనాథుడు మధుర రాజ్యం స్థాపించినాడని ఆ కథ సారాంశం. దీనికి 
చార్మితక ఆధారం లేదు. విశ్వనాథుడు అచ్యుతరాయల కాలంలో కాంబూలకరండ 
వాహిగా ఉన్నట్లు శాసనసావ్యం ఉంది. బహుశా ఆద్యుతుని అభిమానంతో 
విశ్వనాథుడు చోళమండలంలో అమరనాయకుడయి వుంటాడు. తరువాత సదాశివుని 


380 


కాలంలో దక్షిణదేశ దండయా[తనడిపిన రామరాజు విఠలులకు సాయపడి 
రామరాయల అభిమానంపొంది తిరువాడ పాలకులయినట్లు తెలుస్తుంది. క్రీ, శ. 
1564 వరకు విశ్వనాథుని పాలనసాగింది. అనంతరం ఆతనికొడుకు కృష్ణప్ప 
పాలకుడయి రాకానీగండి యుద్దంలో పాల్గొన్నాడు. యుద్ధానంతరం తిరుమల 
రాయల ఇక్క-ట్టులు, నిస్సహాయత అవకాశంగా తీసుకొని నామమా తంగా 
ఆతనికి లోబడి కప్పం చెల్లిస్తూ స్వతం తంగా వ్యవవారింవసాగినాడు. ఆందుచే 
(కీ. శ. 1565 (పాంతంలో కృష్ణప్పనాయకుడే మధురరాజ్యం స్టాపించినాడని 
చెప్పవలే. 

కృష్ణ షప్పకాలంలో (శ్రీ. శ. 1564. 72) ఆరియనాథుడు (పధాని, 
దండనాథ పదవుల్లోవుండి రాజ్యవ్యవవోరాలు నిర్వహిం చినాడు. కృష్ణ ప్పకొడుకు 
వీరప్పనాయకుడు" (1572. 96) రెండో వెంకటపతిరాయలపె తిరుగుబాటుచేసి 
వల్పంకోట యుద్దంలో పరాజయం పొందినట్టు తెలుస్తుంది. ఈతని కాలంలో 
ఫెర్నాడియనే పోద్చుగీస్‌ క్రై) స్తవ మత| పచారకుడు "మధురలో చర్చి నిర్మించి 
ప్రచారం [పారంభించినాడు. వీరప్ప అనంతరం సింహాసనం ఎక్కినవారిలో 
ముద్దుకృష్ణవ్స (క్రీ శ. 1601.9) [వముఖుడు. మారవ దేశంలో (మధుర తీర 
(ప్రాంత భూములు) పోర్చుగీసులు జరుపుతున్న దుండగాల నణచి రామేశ్వరం 
వెళ్ళీ తీరయ్యాతికులకు రక్షణ కల్పించినాడు. ముద్దుకృష్ణప్ప కొడుకు ముద్దు 
వీరప్ప గీకి శ 1609.23) బాహాటంగా విజయనగరాన్ని ధిక్కరించి రెండో 
వెంక టపతిరాయలి అనంతరం చెలరేగిన అంతర్యుద్ధంలో జగ్గరాజుపక్షం వహించి 
తోవూరు యుద్ధంలో పరాజయం చెందినాడు. 

వీర ప్పకొడుకు తిరుమలనాయకుడు మధురనాయక రాజుల్లో అ గగణ్యుడు 
(క్రీ శ. 1623.59). రాజనీతి కిటుకులు తెలిసినవాడు. ఈతని పాలనలో 
మధుర [పాబల్యం ఇనుమడించింది కాని, స్వార్థంతో ఈతడు ఆనుసరించిన విధా 
నాలవల్ల విజయనగరరాజ్యం నశించడ మేగాక మధుర ఉనికికే పమాదం ఏర్ప 
డింది. శ్రీరంగరాయలు విజయనగర రక్షణకై చేసిన |పయత్నాలను 
(వతిఘటించి తిరుమలనాయకుడు బిజావూర్‌ గోల్కొండ సుల్తానులపతం౦ వహించి 
నాడు. దీనితో కర్ణాటకాన్ని బిజావూర్‌, ఆం్మధ|పాంతాలను గోల్కొండ ఆక 
మించినాయి దీనికితోడు తిరుమలరాయలకాలం ఆంతా మారవ సేనాపతులతోను 
ఇతర పాశెగార్డతోను యుద్ధాలతో సరిపోయింది. ఈతని చివరి రోజుల్లో మైసూ6 
కంఠీరవ నరసరాజు మధుర పై దండెత్తి, సత్యమంగళం పాంతంలో చేజీక్కిన 
వారిని ఆడ మగ విచక్షణ లేకుండా 'కూరంగా ముక్కులు కోయించినాడట. 
దీన్నే “ముక్కుల యుద్ధం" ఆంటారు, యుద్దంలో పోర్చుగీసువారు సాయం చేసి 
నందున తిరుమలుడు వారికి చర్చీలు కట్టించినాడు. ఈ రోజుల్లో నే రాబర్ట్‌ డ నోబీలీ 
ఆనే (వనీద్ధ మత (వచార కుడు మధుర్‌ కేందంగా కొ త్త పద్ధతుల్లో 3 క్రై) స్తవ 


351 


ప్రచారం | పారంభించినాడు. యుద్ధాల్లో నిమగ్నుడై వున్నా తీరుమలుడు కళలను, 
సారస్యతాన్ని పోషించడంలో ఏమరలేదు.నేటికీ మధురలో యా(తికుల నాకర్షించే 
“తిరుమల రాయల మహల్‌” అతని నిర్మాణమే. తిరుమలుని కాలంనుండి 
మధుర తెలుగు సారస్వతానికి ఆటపట్టయింది. 

తిరుమలుని కొడుకు చొక్క_నాథునీ కాలంలో (1657.82) మధుర రాజ్య 
విచ్చిన్నం |పారంభమయింది. ఉద్యోగులు కుటలు సాగించినారు. దానికితోడు 
[కీ శ. 1663 లో బిజాపూర్‌ సైన్యం దండె త్తిరాగా, చొక్కనాథుడు సంధి చేసు 
కొని మరలించినాడు. మధుర పరిస్థితు లీ విధంగా వుండగా, చొక్క-నాథుడు 
తంజావూరు న్మాకమించి పగ తీర్చుకున్నాడు. చొక్క_నాథుని తమ్ముడు ఆళగిరి 
తంజావూరు పాలకు డయినాడు. కాని, ఆచిరకాలంలోనే తంజావూరు, బిజావూర్‌ 
సామంతులై న మహారాష్ట్రల వశమయింది. ఇంతలో చొక్కునాథుడు కోయం 
బత్తూరు, చిత్తూరు పాంతాలను, మైసూరును కోల్పోయినాడు. 

చొక్క-_నాథుని కొడుకు మూడో ముద్దుకృష్ణప్ప ఏడేండ్డు పాలించినాడు. 
అతని కొడుకు విజయరంగచొక్కనాథుడు బాలు డయినందున మాతామహీ 
మంగమ్మ సామర్థ్యంతో రాజ్యవ్యవహారాలు నిర్యహించింది. సంగమ కాలంలో 
దక్షిణ దేశ రాజకీయాల్లో అనేక పరిణామాలు జరిగాయి. శీవాజీ స్వరాజ్యం 
స్టాపించినాడు (కీ. ళం 1674). తంజావూరు మవోరాష్టుంల స్వాధీనమయింది 
(8. శ 1676). మొగల్‌ పాదుషా జాౌరంగజేబు బిజావూర్‌, గోల్కొ_ండల నాక 
మించినాడు. దక్షిణదేశంలో అధిక భాగం హైదరాబాద్‌ సుబాలో చేరి నైజాం 
ఉల్‌ముల్క్‌ సుబేదారయినాడు. హైదరాబాద్‌ సుబేదార్‌ కింద ఆర్కాటులో 
“నవాబీ' ఏర్పడింది. ఇట్టిపరిస్టితుల్లో మంగమ్మ రాజనీతితో వ్యవహరించి జౌరంగ 
జేబుకు కప్పం చెల్లించడానికి “అంగీక రించింది. కీ శ, 1706 నుండి విజయరంగ 
చొక్కనాథుడు పరపాలనా భారం వహించినాడుగాని ఆతనికి సాహిత్యంలోవున్న 
ఆస క్రి (పభుత్వ నిర్వహణలో లేనందున ఉద్యోగుల దుండగాలు మితిమీరి 
(పజ లనేక బాధలకు గురి అయినారు. 

విజయరంగ చొక్కనాథుని మరణానంతరం (క్రీ. శ. 1732) ఆతని 
భార్య మీవాశి పాలనాభారం వహించింది. ఆస్థాన ఉద్యోగు లది సహించక 
కుటలు సాగించినారు. పరిస్థితు లవకాళ ౦గా తీసుకొని ఆర్కాటు నవాబు ఆనతితో 
చందాసాహెబ్‌ మధురపె దండె త్రీనాడు (కీ. శ, 1739). మీనాషి ఆత్మహత్య 
చేసుకొన్నది. మధుర రాజ్యం ఆర్కాటు *“నవావీిళో లీనమయింది. 
తంజావూరు 

(పాచీన చోళ మండలంలో తంజావూరు నాయక రాజ్యం ఏర్పడింది. 
తంజావూరు, తిరుచునాపల్తి, పుదుకో-ట (ప్రాంతం ఆందులో చేరివుండేది. కృష్ణ 
రాయల కాలంలోనే ఈ మండలాన్ని విజయనగరం ఆక్రమించింది. దూర్‌ 


382 


[ప్రాంతమయినందుస విశ్వాసప్మాతులైన వారిని పాలకులుగా నియమించడం 
అవసరమనే దృష్టితో ఆచ్యుతరాయలు తనకు దగ్గరి బంధువైన చెవ్వప్పను 
తంజావూరు పాలకుడుగా కీ.శ. 1535 లో నియమించినాడు. ఆచ్యుతరాయలు 
పట్టమహిషియైన వరదాంబిక చెల్లెలు మూర్తమాంబ భర్త చెవ్వప్ప. ఇది తంజా 
వూరు రాజ్యోదయము. చెంజి, మధురలవలె కాక, తంజావూరు చాలవరకు 
విశ్వాసంతో వ్యవహరిస్తూ రాయల అండగా వుండేది. అందుచేతనే ఐహుళకా 
మధుర, తంజావూరు రాజ్యాల మధ్య త్మీవమైన స్పర్థ ఏర్పడింది. 

తంజావూరు 


చెవ్వప్ప (క్రీ శ. 1535. 61) మంచి సమర్థుడు. తంజావూరు (పాంతాల్లో 
అలజడులకు కారణమైన చోళ నాయకుల నణచి “గాంతిభదతల నెలకొల్పినాడు. 
మహావిద్యాంసుడై న "గోవింద దీక్షితులు ఆతని మంతి. చెవ్యప్ప అనుమతితో 
పోర్చుగీసువారు తంజావూరులో చర్చి నిర్మించుకున్నారు. చెవ్వప్ప కొడుకు 
అచ్యుతనా యకుడు (క్రీ శ. 1561 - 1614) రాయలపట్ట విధేయతతో వళ్ళం 
కోట యుద్దంలో రెండో వెంకటపతి పశాన మధురతో *పోరాడినాడు. దీనితో 
మధుర, రేంజావూరుల మధ్య స్పర్థ పెరిగింది. అచ్యుతునకు యువరాజైన 
రఘునాథుడు ఆన్ని విధాల తోడ్చడుతూవుండే వాడు. కీ శ, 1597లో వెల్లూరు పై 
గోల్కొండ సైన్యాలు దండె త్రినపుడు రఘునాథుడే రాయల సవాయంగా 
సైన్యాలు నడిపినాడు. అచ్యుతనాయకుడు కుంభకోణం, చిదంబర కే తాల్లో 
గోపుర మండపాలు నిర్మించటమేగాక , కావేరి నది ఆనక ట్ట మరమ్మత్తు చేయించి 
(పజలకు మేలు చేకూర్చినాడు. 

తంజావూరు నాయక రాజుల్లో రఘునాథుడు (క. శ. 1613. 1633) 
అగగణ్యుడు. ఈతడు సింహాసనం ఎకేే_నాటికి విజయనగరంలో అంతర్యుద్ధం 
జరుగుతోంది. ఆదేసమయంలో పోర్చుగీసులచే పద్శభష్ణుడయిన నేపాళ (జాఫ్నా) 
రాజు రఘునాథుని శరణు జొచ్చినాడు. దేఏకోట “పాంతంలో చోళగుడనే 
దొంగల నాయకుని మశ్చర్యలు - “మితిమీరినాయి, ఇట్టి పరిస్థితుల్లో రఘునాథుడు 
డచ్చివారితో స్నేహంచేసీ, వారిచే తన సైనికులకు కి్షణనీప్పిరచి దేవికోటమీద 
దండె త్తినాడు. చోళగుని అణచి దేవికోటనా క మించి జాఫ్నా పెదండె త్తి పోర్చు 
గిసుల నోడించి నేపాళ్ళవభువును సింహాసనంపై పునరుద్దరించినాడు. అనంతరం 
యాచమనాయకునితో చేరి తోవూరుయుద్ధంలో వముఖ ప్రీత నిర్యహించినాడు. 
రఘునాథుడు సాహిత్య సష్ట, పోషకుడు; తంజావూరుకు శ్రీకృష్ణరాయల 
వంటివాడు. 


రఘునాథుని కొడుకు విజయ రాఘవుడు (క్రీ.శ, 1633.73) సాహిత్యాభి 
మానియేగాని రాజకీయాల్లో సమర్జుడుకాదు; కుత్సితుడు, తాతతం డులవలెగాక 


383 


మధురతో చేరి రాయలకు (దోహం తల పెట్టినాడు. 'ఆయితే, తిరుమల నాయ 
కునితో కూడ వైరం పెట్టుకొని ఏకాకి అయినాడు. రాజ్యంలో కూడ వైష్ణవ 
మతాభిమానంతో అన్యమతస్థు లను పీడించడంవల్ల [పజాభిమానం కోల్పోయి 
నాడు. విజయరాఘవుని బలహీనతను గహించీ బిజాపూర్‌, గోల్కొండ 
సుల్తానులు తరచు దండెత్రివచ్చి కప్పం వసూలు చేసీనారు. దీనితో (వజల-పై 
పన్నులభారం పెరిగింది. ఇందుకుతోడు [కీ.శ 1662 లో గొప్ప ఇమం 
సంభవించి |పజలనేక బాధలకు గురి అయినారు. "పరిస్థితులిట్లుండ మధుర చొక్క 
నాథునిపై తిరుగుబాటుచేసిన లింగమనీనికి విజయరాఘవుడు ఆశయం ఇచ్చి 
నందున చొక్కనాథుడు ఆగహీంచి దండె తివచ్చి విజయరాభఘవుని, ఆతని 
కొడుకు మన్నారుదాసును వధించి తంజావూరు రాజ్యాన్ని మధురలో కలిపినాడు. 

తంజావూరు రాజ్యంపై చొక్కనాథుని సవతితమ్ముడు ఆళగిరి పొలకు 
డయినాడు అళగిరి రాజనీతిపరుడుకాదు. విజయరాఘవుని కొలువుళోని ఉద్యోగి 
యైన రాయసం వెంకన్న బిజాపూరు సేనాని ఏకోజీ సహాయంతో ఆకగిరిని 
తొలగించి మన్నారుదాసు కొడుకు చెంగమలదాసును సింహాసనం ఎక్కి_ం౦చినాడు, 
చెంగమలదాసు తన _దుష్పరిపాలనతో వెంకన్న అభిమానం కూడ కోల్పోయి 
నాడు. అందుచే ఏకోజీ సేనాని చెంగమల దాసును తొలగించి తంజావూరు 
న్మాకమించినాడు. ఏకోజీ శివాజీ సవతితమ్ముడు. తంజావూరులో మహారాష్ట్ర 
పాలన [పారంభమయింది, 


విజయనగర యుగ విశేషాలు 


విజయనగరం కేవలం ఆంధస్నామాజ్యంకాదు. రాజధానీనగరం కర్ణాటక 
(పాంతంలో ఉన్నదనడం నిర్వివాదం; పాలించిన రాజవంశాల్లో సంగమ, ఆరవీటి 
వంశాలు తెలుగువారు. సాళువ, తుళువ వంశస్థులు కన్నడిగులు. సంగముల 
జాతీయత వివాదగ స్తం. (ప్రౌఢ దేవరాయల్ని శ్రీనాథుడు దక్షిణాదీశుడని, 
కర్ణాటక్షితిపాలుడనీ సంబోధించి రాడు. తనను శ్రీకాకుళ ఆంధవివ్షువు “కన్నడ 
రాయి అని పిలిచినట్టు కృష్ణరాయలు చెప్పుకున్నాడు. ఆయితే, విజయనగర 
స్మామాజ్యంలో కన్నడ, తమిళ, మళయాల |పాంతాలతోబాటు కృష్ణానదికి 
దక్షిణంగా సువిశాల ఆంధ భూభాగం చేరి వుండేది. రాజ్యం చివరదశలో 
సయితం ఉదయగిరి, పెనుగొండ, చందగిరి (పాంతాల్లో రాయల ఆధికారం 
చెల్లింది. అందుచేత పురాతన స్థానిక సం వదాయాలను "మన్ని స్తూ, సమకాలిక 
అవసరాల కనుగుణమైన పాలన విధానాన్ని విజయనగరాధీశులు రూపొం 
దించినారు. తురుష్క_దండయా తల (వమాదంనుండి హిందూ మత సంప 
దాయాలను రక్షించడానికి బద్దకంకణులయి సంస్కృతంతోబాటు దాక్షిణాత్య 
భాషాసంస్క్మృతులను పోషించినారు. ముఖ్యంగా తెలుగు సాహిత్య సంగితాలకు 


ప్రర్రేత్మ 


వీజయనగరంలో విశేష ఆదరణ లభించింది. నాడు దక్షిణదేశం ఆంతటా 
తెలుగు అధికారభాషగా చలామణీ ఆయినట్టు కన్పిస్తుంది. ఆందుచేతనే ఆంధ 
సంస్కృతీ వికాసచరితలో విజయనగర యుగాన్ని స్వర్ణయుగం అనడంక ద్దు. 


పొలన విధానం 

కేంద (పభుత్వం : మాధవాచార్యుల వరాశరమాధవీయం, ఆముక్త 
మాల్యద, నర్‌ నాటి (గంథాల్లో కన్పించే రాజనీతి చర్చలు 
కేవలం ఆదర్శ ప రిస్టితులను సూచిస్తాయేగాని ఆచరణలోవున్న యధార్థ పరి 
స్థితులను చెప్పవు. ఇక నాటి శాసనాలనుండి, న్యూనిజ్‌ వంటి విదేశీయుల రచనల 
నుండి కొన్ని వివరాలు లభిస్తాయి. వీటినిబట్టి విజయనగరంలో సం పదాయమైన 
రాచరిక మే అమలు జరిగినట్టు తెలుస్తుంది. అలకే, నాటిపరిస్థితులను బట్టి రాష్ట్ర 
సైనికపాలనా వ్యవస్థలను భూస్వామ్యపద్దతుల మె పె రూపొందించవలసిన అవసరం 
ఉన్నందున, సనాతనమైన సమయాచారాలను స్థానిక స్వపరిపాలనా సంస్థలను 
మన్నించవలసినందున నాటిది కేం (దీకృత నిరంకుశ రాచరికం ఆని చెప్పలేము. 
రాచరికం వంశానుగత మైనప్పటికీ రాజ్యభ|దతకు (పజామెమానికి విరుద్దంగా 
(పవ ర్తించేవారిని, అసమర్గులు, వ్యసనపరులునై న రాజులను తొలగించేహరు. 
అందుచేతనే సాళువ తుళువ 'ఆకమణలు జరిగినాయి. రాజాధిరాజ, రాజపరమేశ్వర 
వంటి బిరుదులవల్ల రాయలు రాజులకు రాజు ఆనేగాక దైవాంశ సంభూతుడనే 
భావం ఉన్నట్లు స్పష్ట మవుతుంది, రాయలు రాజ్యవ్యవహారాల్లో సర్వదా (శద్ద 
వహించేవాడు. న్యూనిజ్‌ రచననుబట్టి రాయవాచకంనుండి రాయల దినచర్య 
క మబద్దంగా ఉండేదని (గహిస్తాము. యువరాజు రాయలకు అన్ని విధాలా 
సహాయంగా వుండేవాడు. (పతిరోజు గూఢచారులను, దన్నాయకులను, "సంవతు 
లను కలిని చర్చించేవాడు; తరచుగా కొలువుకూటాల్లో సమావేశాలు జరిగేవి. 
దేవరాయలసభాభవనం ముత్యాలళాల అని శ్రీనాథుడు వర్ణించినాడు. కృష్ణ 
రాయల సభకు 'భువనవిజయంి అనీ అచ్యుతరాయల సభకు “వెంకట విలాస 
మండవిమనీ పే పేర్లు. (పాజ్ఞులగోష్టు లుకూడ పనిలోనే జరిగేవి, 

మర్మతిమండలి : రాజ్యం సప్తాంగ సమన్వితం. సప్తాంగాల్లో మంతి 
(ప్రాముఖ్యం వివరించవనిలేదు. రాయలకు సలహా ఇవ్వడానికి మంత్రిపరిషత్తు 
ఉండేది. దానికి సర్వశిరః వధాని అధ్యక్షుడు. ఇతల్లీ సభానాయక, తం తనాయక 
కార్యకర్త అనికూడ అనేవారు. ఉష పధాని, తొయకారడాకి, దళాధికారి (దన్నా 
యక), మహా సామంతాధిపతి మంతివర్గంలో ఇతర సభ్యులు. సాధారణంగా 
మం్యతిమండలి సమావేశాలు రహస్యంగా జరిగేవి. ముఖ్యమైన సమావేశాలకు 
రాయలే అధ్యక్షత వహించేవాడు మంతివర్గసమావేశాలను తరచు జరుపుతుండా 
లని కృష్ణరాయల సూచన, 


385 


(పభుత్వశాఖలు: _వభుత్వకార్య్మకమాలు కాఖలద్వారా జరిగేవి. అట్టవన, 
కందాచార, భాండార, ధర్మాసన, సుంక వ్యవవారాడి కాఖలుండేవి వీనిని వధాని, 
దన్నాయక, ధర్మాసనాధికాన, భాండాగారాదిమం్యతులు నిర్వహించేవారని 
చెప్పవచ్చు. (పతి శాఖలోను సం _వతులు, కరణాలు ఉండేవారు. తొమ్మిదిమంది 
సంపతు లున్నట్లు తెలుస్తున్నందున తొమ్మిది శాఖలున్నట్లు కాంతకు 
ఖాండారంలో రత్న భాండార, స్వర్ణ భాండార విభాగాలుండేవి. 'సేంవతులు సీమల, 
స్థలాలపొలిమేరల నుగురించి భూఖామందులనుగురించి, శీస్తులను గురించిన చిట్టాలు 
తయారుచే చేసీ వుంచేవారు. 

ఆదాయవ్యయాలు: (పభుత్వ ఆదాయమార్షాల్లో పన్నులు, సామంతులు 
చెల్లించే కప్పాలు, భాండారవాడల ఆదాయం, 'ఆమరనా యకుల మామూళ్ళు 
దర్శేనకానుక. అధికారవ ర్రని మొదలుగా సాం పదాయక వసూళ్ళు ముఖ్యంగా 
పేర్కొనవచ్చు. పుతోదయ, వివాహాది శభుభసమయా్ఞ్లో (పభువులు రాయలకు 
ధనరూపంలో, ఆభరణ రూపంలో కానుకలు చెల్లిస్తార సీ పేస్‌ వాసీనాడు. 

విజయనగరంలో అనేక రకాల పన్నులు వసూలు చేసినారు. వానిలో 
భూమిశిస్తు పధానమయింది. విజయనగరాదీశులు వంటపొలాల్ని 'స సర్వే” చేయించి 
నారని, తెలుగు |పాంతాల్లో 'సర్వే' తిమ్మరుసుమంతి నిర్వహించినాడని 
తెలుస్తున్నది. భిన్న ప్రాంతాల్లో వేరు వేరు కొలమానాలు వాడినారు. తీరాగధంలో 
కేసరిపాటిగడ (42 6), రేసాడులో దోరగడ వాడుకలో ఉండేవి. పాకనాడు 
లోనే రెండుగడలు [ప్రచారంలో ఉన్నట్లు కాసనాలవల్ణ తెలుస్తున్నది. శాస్త్రరీత్యా 
పంటలో ఆరోవంతు పన్నుగా వసూలు చేయవలెగాని పంటలోసగం (నంగోరు) 
లేక మూడోవంతు ముంగోరు) వరకు వసూలు చేసేవారు. (వాహ్మణుల ఈనాము 
లపై ఆరోవంతు, దేవాలయ భూములపై ముప్పదోవంతు వసూలుచేసినారు, 
క్రొ త్తగా ఏర్పడిన వ్యవసాయ [గామాలపై కొంత మినవోయింపు వుండేది. 
మాగాణి (నీరాంబర), మెట్ట(కాశాంబర పొలాల పై పన్నులో వ్యత్యాసాలుండేవి. 
పన్ను ధనరూపంలోగాని ధాన్యరూపంలోగాని చెల్లించవచ్చు కాని, హరిహర 
రాయలు పన్నులు ధన రూపంలోనే చెల్లించే కట్టడి చేసినాడని పరాశర మాధ 
వీయం చెబుతున్నది. నీరాంబరభూముల్లో థోన్యరూపంలో చెల్లించినా కాడాంబర 
భూముల్లో (ఆరటి, ఆకుతో టలు, కూరగాయతోటబు) ధనరూపంలోనే చెల్లించ 
వలె. సువర్ణాబాయాన్ని సేద్రాయం అనేవారు. (గా మాల్లో పంటపొలాలు శిస్తు 
మొదలై న,వివరాలను కరణాలు 'కవిలె'లలో నమోదుచేసి వుంచేవారు. 

భూమిశిస్తుతోబాటు వృత్తి, సామాజిక, -మత, పారిశ్రామిక, వాణిజ్య 
సుంకాలు పలుర కాలుండేవి. పకువులను మేపుకున్న.ందుకు వచి క బీళ వై పుల్లరి, 

AC.25 


386 


కొండలపై కొండగుట్ట చెలించవలె. (గా మోద్యోగులు, వురోహితులు, కంసాలి 
వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, మేళగాండు వళువుల కాపర్లు, 
జంగమ, మాదిగ వృ త్రిపన్నులు చెల్లిం చేవారు. బిచ్చగాండ పె “గణాచారిపన్ను' 
ఆనే వృత్తి పన్ను విధించేవారు. కొండోజు అనే మంగలి పార్థనపై ఆశియ రామ 
రాయలు కొన్ని పాంతాల్లో మంగలి వన్ను తీసివేసినాడు. వేశ్యలుకూడ వృత్తి 
పన్ను చెల్లించవలె. రాజధానీనగరంలో వేశ్యలు చెల్లించేపన్ను అందలి 12,000 
మంది రక్షక భటదళాన్ని పోషించడానికి సరిపోయేదని పేస్‌ (వాసినాడు. సాలె 
(మగ్గరి, పింజసిద్దాయం), కంసాలి, తెలిక (గానుగరి) కుమ్మరి (చ్మకకానికు, 
గమళ్ళ (ఈడుగ సుంకం) మొదలైన వారిపై పారిశ్రామిక సుంకాలుండేవి. 
ఉప్పుకొటార్డ పై ఉప్పరి నీద్దాయం వసూలు చేసేవారు. ఇండ్లు (ఇల్లరి), నిధి 
నిషేపాలు, 'పజవులు, తోటలు, నీటి బుగ్గల పై సంపత్తి పన్ను వుండేది. సలా 
దాయ మార్గాదాయ, మామూలాదోయ ములు వాణిజ్య సుంకాలు. కొండవీడు 
వంటి వాణిజ్య కేందాలలో వస్తువులపై సుంక|పమాణాన్ని వివరిస్తూ శాసనా 
లుండేవి. ఎండుగడ్డి, కట్టెల వంటి వానిప్రెగూడ "సుంకాలుండేవి. వసంతగరువు, 
కంర సంతలు 'వాణిజ్య సుంకాల వసూలు కేందాలు. వేలంపాటలో 

సుంకందార్లు' సంతల్లో సుంకం వసూలుచేసే హక్కులు కొనేవారు. నాగలా 
(పవేశించే వస్తువుల పె 42 వేల 'పరోడా'లు అదాయం వచ్చేదని 
న్యూనిజ్‌ |వాసినాడు. సభలు, "సమావేశాలకు గూడ పన్ను చెల్లించవలె, దేవా 
లయ పోషణకు, అందలి ఉత్సవ నిర్వహణకు కాసువీసాలు, మహారాజ [ప్రయోజ 
నాలు అనే పన్నులుండేవి. దన్నాయక స్వామ్యం, డుర్గస్వామ్యం, కావలికానిక 
అనేవి సైనిక పన్నులు. పెండ్లిండ్ద్డలో ఉభయ వశులమీద గుడి కల్యాణం, 
కల్యాణ కానికె అనే సుంకాలుండేవి. గుడి కల్యాణం ఊరేగింపు పన్ను అని 
తెలుస్తుంది. వివాహ సుంకాలను (వజలు తీవంగా నిరసించినారు. కృష్ణరాయలీ 
పన్నులను కందనవోలు, చందగిరి మొదలైన (పాంతాల్లో తొలగించినేట్టు తెలు 
స్తుంది. కొని, తరువాత మామూలుగా వసూలు చేసినవారు. ఒక శాసనంలోని 
“కల్యాణ కానుక వసూలు చేసేవాడు తల్లికి మొగుడు” అనే మాటను బట్టి (పజలీ 
పన్నును ఎంతగా గర్హి ంచినారో స్పష్టమవుతుంది. 

“అట్రవనం' అదాయవ్యయళాఖ: బహుకా ఇది పధాని పర్యవేషణలో పని 
చేసేది, మహానవమితో ఆర్థిక సంవత్సరం పారంభమయ్యేదని "పేస్‌ రచననుబట్టి 
తెలుస్తుంది. పన్నులు వనూలు చేయడంలో పలు పద్దతులుండేవి. కొన్ని సంద 
ర్భాలలో సుంకాధికారులను (పభుత్వం నియమించేది. కొన్ని చోట్ట సుంకాధి 
కారాన్ని మధ్యవర్తులు వ్మికయించుకొనేవారు. మరికొన్ని చోట్ల స్థానిక సంస్థలు 
ఆమర నాయకులు వసూలు చేసేవారు. 


357 


దక్షిణ భారతదేశంలో పన్నుల భారంతోను సుంకాధికారుల దౌర్జన్యాల 
తోను _పజలు కుంగిపోతున్నారన్న పేస్‌, న్యూనిజ్‌ రచనల్లో సత్యం లేకపోలేదని 
పైవివరణ రుజువు చేస్తున్నది. పన్నులు చెల్రించడానిక్రై చేసిన అప్పులు చెల్లించలేక 
రైతులు భూములు అమ్ము కోవడం, భూములు వదలి వలస పోవడం వంటి 
సంఘటనలు నాటి కైఫ్‌ యతుల్లో విస్తారంగా కన్పిస్తాయి. ఈ సమాచారాన్ని 
శాసనాలు బలపరుస్తున్నాయి. మాచుపల్లి కైఫియకు ననుసరించి వన్ను చెల్లించని 
రైతుల స్ర్రీల స్తనాలకు సంబెట గురవరాజనే ఉద్యోగి చిడతలు పట్టించి బాధించి 
నట్టు తెలుస్తుంది. కృష్ణరాయల కాలంలో కొండవీడులో బాచమరసు దౌష్ట్యంతో 
వ్యవ వారించినాడట. సుంకాధికార్లు పన్నులతోబాటు సొంతానికి కట్నాలు 
వసూలు చేసేవారు. పన్నులు చెల్లించ లేక తంజావూరును విడిచి వెళ్ళడానికి 
పంచాణం వారు నిశ్చయించగా వారిపై కానిక, తలారి కానిక మొదలైన పన్ను 
లను చిన్నప్ప నాయకుడు మినహాయించినాడట. తమిళ మండలంలో పన్నుల 
భారానికి వ్యతిరేకంగా వలంగై, ఇండగైె తెగలు సహాయ నిరాకరణోద్యమం 
సాగించడ మేగొక (పభుత్వానికి. తాము ఎంత చెల్లించేది తామే నిర్ణయించుకొన్న ట్లు 
శాసన సాక్షం లభిస్తున్నది. పన్నులు వసూలు చేయడంలో ఉద్యోగులు 
క్రూరంగా (పవ ర్రించేవారనడానికి కృష్ణరాయల ఆము క్రమాల్యద నుండి పైన 
వుదహరించిన వద్యం చక్కని నిదర్శనం. 

విజయనగర రాజ్యం మొత్తం ఆదాయం ఎంతో నిర్ధారణగా చెప్పలేము. 
స్థానిక చర్మితల సమాచారం ఆధారంగా లూయిరైస్‌ 82 కోట్ట రూపాయలని 
రెంచనా వేసినాడుగాని, ఇది అతిశయోక్తిగా కన్పిస్తుంది. “క ర్రాటక రాజకాల 
సవిస్తర చరిత" అనే |పాచీన [గంథం  పకారం శ్తూర్పు కన్నడ [పాంతాల 
నుండి కృష్ణరాయల ఆదాయం మూడుకోట్ల రూపాయలు. వార్తమా అనే 
పాశ్చాత్య బాటసారి రాయలను భారత దేశ ౦లోని రాజులందరిలో ఐశ్యర్యవంతు 
డని, అతని ఆదాయం రోజుకు 12,000 ఆనీ |వాసీనాడు. బుర్హన్‌ ఇమాసిర్‌ ను 
బట్టి సదాశివరాయలి ఆదాయం 12 కోట్ల హౌన్నులు. ఈ విధంగా ఆదాయ 
(పమాణం నిర్దుష్టంగా తెలియనట్టుగానే రాయల ఖర్చుల పద్దులేమో స్పష్టంగా 
తెలియవు. విజయనగరంలో ఉద్యోగులకు ఈనాములిచ్చే ఆచారం ఉంది. 
| వభుత్యం నిర్వహించే (క మబద్ద మైన న్యాయస్థానాలు లేవు. (గామాల్లో రషక 
భటులకు ఇతర ఉద్యోగులకు (గామస్టులే వరుమానాలు చెల్లించేవారు. విద్య, 
వైద్య సదుపాయాలకు (పయోగకర సంస్థలు స్థాపించి (పభుత్వం నిర్వహించ 
లేదు. ఆయితే, ఆదాయం అంతిపుర ఖర్చులకు, సైన్యపోషణకు, దేవాలయాది 
భవన నిర్మాణానికి, తటాకాది నీటిపారుదల సౌకర్యములకు, కళాసాహిత్య 
పోషణకు, దానధర్మాలకు వినియోగమయ్యేది. రాయలు తన ఆదాయం 65 లక్ష 


లలో 25 లక్షలు మాతం సౌంతానికీ వినియోగించి మిగిలిన మొత్తంతో గృురాలు, 
ఏనుగులు కొనేవాడని న్యూనిజ్‌ వాసీనాడు కాబట్టి ఆదాయంలో ఆధిక భాగం 
సైన్య పోషణకు ఖర్చయ్యేది. నాటి పరిస్థిల్లో ఆది తప్పనిసరి అని చెప్పనక్కర 
లేదు. ఇక రాయల ఆంతిపురం అత్యంత వై వె వ భవోశే పీతంగా ఉండేదని బాటసారులు 
వర్ణించినారు. ఆదాయంలో ఐదో వంతు దేవాలయ నిర్మాణ నిర్యహణలకు 
వినియోగించినారు, షప భా. (పతి సంవత్సరం కోటిపణాలు భండారంలో 
రాయలు నిల్వ చేసేవాడని పే పేస్‌ (వాతలనుబట్టి తెలుస్తుంది. 

విజయనగరంలో బంగారు, వెండి, రాగి అతీత అమలులో ఉండేవి. 
గద్యాణం బంగారునాణెం, దాన్నే “వరాహ” అనేవారు. ఇది చాళుక్యుల కాలం 
నుండి వస్తున్న నాణెం. బహుశా వరాహ పదమే 'వరహా' అయివుంటుంది. 
కృష్ణరాయల గద్యాణం 119.7 వడ్ల గింజల ఎత్తు ఉండేది. ఘట్టి వరాహ, 
దొడ్డ వరాహ ఆనే (కేక గద్యాణాలు కూడ ఇచ్చేవారు. గద్యాణంలో సగం 
'వకాప' తరువాతవి 'పణం', 'చిన్నం' ఇవి అన్నీ బంగారు నాణాలే. ఎక్కువ 
వాడుక లోవున్న నాణెం పణం. “*తార్‌” అనేది వెండి నాణెం. ఇది పణంలో ఆరో 
వంతు, జిటలు, కాసు అనేవి రాగి నాణాలు. వీని విలువ స్పష్టంగా తెలియదు, 
ఇవిగాక రాజ్యం పశ్చిమ (ప్రాంతాల్లో పోర్చుగీస్‌, ఈజీష్టీయన్‌ నాణెలు వాడుకలో 
ఉన్నట్టు తెలుస్తుంది. డీనారం ఈజిష్షియన్‌ నాణెం. “ పొఢరాయలు 'దీనార 
టంకాలితో శ్రీనాధుని త్రీర్థమాడించినాడు. కేంద పభుత్యమేగాక రాష్ట్ర పాలకులు 
నగరాధిపతులు (వర్తక (గోవులు) గూడ నాణేలు మ్నుదించేవారు “పతి సంస్థా 
నానికి టంకళాల గుత్త చేసుకొని వారి వారి పేరటను ముదలు కల్పించుతూ 
వచ్చిరి” అని ఆట్టవనతంత్రం చెబుతున్నది. నాణేల నాణెతను క౦సాలులు 
ఒర పురాతినుపయో గించి నిర్ణయించేవారు. 

న్యాయనిర్వహణ : న్యాయనిర్యహణకు విజయనగర ౦లో [క మబద్ధ మైన 
న్యాయస్థానాలు లేవనే చెప్పవలె. సభ్యులనుబట్టి నొల్గురకా ల న్యాయస్థానాలను 
పరాశర మాధవీయం పేర్కొన్నదికాని ఆవి ఎంతవరకు ఆచరణలో ఉన్నదీ 
చెప్పలేము. నిరంకుశ రాజరికాలన్నింటిలో వలెనే విజయనగరంలో కూడ 
రాయలే ఉన్నత న్యాయాధికారి. ఆతడే నేరాలను విచారించి నిందితులను శిక్షించే 
వాడు. “అయోగ్యులకు న్యాయ నిర్యహణాధికారం ,ఇవ్వరా”దని కృష్ణరాయల 
సూచన. కొని విజయనగరంలో రాయలకు బదులు (పధాని న్యాయనిర్వవాణ 
జరి పేవాడని రజాక్‌ రచన సూచిస్తున్నది. తిమ్మరుసు మం్యతికి ఉన్న “ధర్మ 
(పతిపాలక'' బిరుదం రజాక్‌ సాఖ్యాన్ని ఐలపరుస్తున్నది. ,పాడ్వివాకులు, 
సభ్యులు రాయలకు న్యాయనిర్వహణలో సహాయపడేవారు. రాయలు పర్యటనలో 
ఉన్నవ్పడు సయితం స్థానికులు ఆతడ్ని దర్శించి తమ వ్యవహారాలు నివేదించు 


389 


కొనే అవకాశం ఉండేది. రాష్ట్రాలలో రాష్ట్ర9 పాలకులు, ఆమర నాయకులు 
న్యాయ నిర్వహణ జరిపేవారు. వారి తీర్పు సంతృప్రికరంగా లేనిచో రాయలకు 
నివేదించుకొనే ఆవకాశం ఉంది ఆస్తి తగాదాలకు తాత్కాలిక న్యాయస్థానాలను 
ఏర్పాటు చేసేవారు వీటిని ధర్మాసనాలు అనేవారు. ఇవి సాధారణంగా ఆలయ 
మండపంలో సమావేశ మవుతుండేవి. నిందితులను హింసించి తద్వారా నేరం 
ఒప్పించే ఆచారం ఉంది “ఆడుమకట్టున వేడి ఎండలో మిగులజడియ వీపుల 
మీద కోపరాలె త్రి” పొగడ దండలువై చి హింసించేవారు. నేరనిరూపణకు దివ్య 
పరీక్ష లుండినట్లు నికోలో కాం పే పేర్కాన్నాడు. శిక్షలు కఠినంగా ఉండేవి. దేశ 
దోహ, రాజ |దోహనేరాలకు మరణమే శిక్ష. కృష్ణరాయల కాలంలో బహుశా 
నాగలాపుర తటాక నిర్మాణానికి నరబలి అవసరమైనందున మరణశిష విధింప 
బడిన బందీలను బలి ఇచ్చినట్లు న్యూనిజ్‌ |వాసినాడు. |బాహ్మణులకు మరణ శిత 
విధింపరాదు కాబట్టి కండ్లు ఫొడిచి యావజ్జీవ కారాగార కిక విధించేవారు. 
రషికభటవిధానం : నేర నిరోధమునకు శాంతిభ| దతల రక్షణకు |పభు 
త్యమూ (పజలూకూడ గ్రద్ద వహించే వారేకాని (పభుత్యంలో (పత్యేక రశక భట 
శాఖ ఉన్నట్టు తెలియదు (గ్రామంలోని పన్నిద్దరు ఆయగాండలో తలారి 
ఒకడు. దొ౦గలనుపట్టి వారు తస్కరించిన సొమ్ము రాబట్టడం, అల్లర్డు జరగ 


కుండా చూడడం ఈతని విధులు ఈతనికి నెల జీతం లేదు. పంటపొలంలో 
ఈనాము ఇచ్చేవారు. రైతులు, వర్తకులు, పంచాణం వారినుండి తలారి 
మామూలు వసూ చేసుకొ నేవాడు. పది పన్నెండు [గామాలకు . అంటే స్థలానికి 
“కావలిగారు' ఉండేవాడు (గామ తలారిని స సల కావలిగారే నియమించినట్లు 
తెలుస్తుంది. వీరిపై అధికారి దేశ కావలిగారు. “శాసనాల్లో అక్కడక్కడ “నాడు 
కావలి గారు” అనే మాట కన్పిస్తుంది. వీరిని బహుశా రోయలే నియమించేవాడు. 
సాధారణంగా చెంచు, కోయ, బోయ మొదలుగా గా (నేరస్థుల) జాతుల్లోని వారినే 
కావలిగార్లుగా నియమించేవారు.ఇది “దొంగకు తాళంచెవులివర్యడ ౦” వంటి విధానం 
దొంగలముఠాల స్థావరాలతోను వారివిధానాలతోను వీరికి పరిచయం ఉన్నందున 
నేరాలను సామర్థ్యంతో ఆపగలరని వీరిని నియమించినట్టు తెలుస్తుంది. పీరికికూడా 
మాన్యాలు ఇచ్చేవారు కొన్నిచోట్ల భూస్వాములు, ధనికులు (వత్యేకంగా కావలి 
గార్లను నియమించి పోషించడం కూడ కద్దు, ఇక పర్యతారణ్య (పాంతాల్లోను 
సరిహద్దులోను రక్షణకు పాశిగార్డుండేవారు. (పతి పాశెగానికి రెండు (గ్రామాలు 
జాగీరు! ఇచ్చి కోటలు కట్టుకొనే హక్కు. ఇవ్వడం జరిగింది. క్రమంగా 
పాశిగార్లు బలవంతులై విజయనగరం చివరి రోజుల్లో ఇతర భూస్వాముల వలెనే 
పరస్పర యుద్దాలో మునిగి, రాజ్య (శయస్సుకు [పమాదంగా పరిణమించినారు. 


390 


రాజధానీ నగరంలోను ఇతర |పధాన నగ రాల్లోను (పత్యేక మైన ఏర్పాటు 
లుండేఏ. విజయనగరంలో వన్నెండువేలమంది రశ్షకభటులుండేవారనీ ఒక్కా 
క్క-నికి ముప్పది పణాల జీతమనీ వారిపైఅధికారి కార్యాలయం టంకశాలకు 
ఎదురుగా వుండేదని అబ్దుల్‌ రజాక్‌ (వాసీనాడు. తలారులు రాతులందు దివిటీలు 
ధరించి కాపలా కాస్తుండేవారు. “పొద్దుపోయినదని తలారులకు వెరచి, యొక 
విధంబున నార్మాతి యుండదలచె” అన్న నిరంకుశోపాఖ్యాన వాక్యాన్ని బట్టి 
కేవలం దొంగతనాలేగాక ఇతర సాంఘిక నేరాలనుకూడ తలారు లరిక ప్రేవారని 
తెలుస్తున్న ది. రాష్ట్రాల్లో రాష్ట్ర (పభువులు, అమర నాయకులు శాంతిభ్మదతల 
రక్షణకు కృషి తేసేవాటి. ఇన్ని జాగత్తలు తీసుకున్నప్పటికీ రాజ్యంలో దొంగ 
తనాలు, దోపిడీలు, దార్జుకొట్టడం చాలా తరచుగా జరుగుతుండేవని కెఫీయత్తుల 
వల్ల, నాటి సారస్వతంనుండి తెలుస్తుంది 

సైన్యం : ; బహమనీలతో నిరంతర పోరాటాలు జరుగుతున్నందున విజయ 
నగరాధీశులు సైన్యపోషణలో అ పమత్తత వహించినారు. రాజ్య ఆదాయంలో 
అధికభాగం సైన్యానికి ఖర్చయ్యేది. స్థానిక పాలన విధానంకూడ నైనిక ఆవసరాల 
కనుగుణంగా రూపొందించినారు. రెండో దేవరాయలు, వీర నరసింహరాయలు, 
కృష్ణరాయలు అనేక సంస్కరణలొనర్చి |కమశిశ్షణలో, నేర్పరితనంలో, 
శకంలో, విజయనగర సైన్యం బహమనీ సైన్యానికి కనీసం తీసిపోనివిధంగా 
తీర్చిదిద్ధినారు. 

నికోలో కాంచె లెక్కనుబట్టి రాయల సైన్యంలో 90 వేలమంది, రజాక్‌ 
లెక్క. [వకారం లక్షమంది సైనికులుండేవారు. కృష్ణరాయలు 70,000 కాలి 
బంట్లు, 32,000 ఆశ్యదళం, 550 ఏనుగులు ఉన్న సెన్యంతో రాయచూరు పై 
దండె త్రినట్టు న్యూనిజ్‌ (వాసీనాడు. కాని, రాయవాచకం (పకారం రాయల 
సైన్యంలో 1200 ఏన్లులు, 60,000 గ్నురాలు, 5,00,000 కాలిబంట్లు ఉన్నట్లు 
తెలుస్తుంది. 

విజయనగర సైన్యంలో _పధా5౦గా రెండు విభాగాలు ఉండేవి. ఒకటి 
సిద్ద సెన్యం_ రాయలు స్వయంగా జీతంయిచ్చి పోషించే కై జీత సైన్యం. ఇందులో 
కొంత మూలబలం. సిద్ద నెన్య [పమాణం స్పష్టంగా తెలియదు. న్యూనిజ్‌ (వానీన 
దాన్నిబట్టి కృష్ణరాయల కై జీత సైనికులు 50 వేలమంది అని ఆందులో రెండు 
వేల ఆశ్వికులు ఆంతిపురరశ్షణకు, రెండువందలమంది ఆశ్వికులు రాజు అంగ 
రక్షకులుగా ఉన్నట్లు తెలుస్తుంది. నిద్ధ్ద సైన్యంపై అజమాయిషీకి కందాచార శాఖ 
ఉండేది. ఈ కాఖ అధిపతి సేనాపతి లేక దళవాయి; మం|తిమండలిలో సభ్యుడు. 
ఆంతిపుర రక్షక దళంమీద, బహుశా గజబలంమీద పత్యేక సేనావతులుండేవారు. 
ముస్త్టిం సైనికులకు రాయలు ఈనాము లిచ్చినాడని ఫెరిస్టా (వాసీనాడు. కాని, 


391 


జాగీర్జుగాక నాల్గు నెలలకొకమారు సైనికులకు రాయలు జీతాలిచ్చినట్టు రజాక్‌ 
చెప్పినాడు కందాచారశాఖకింద సైనికుల అవసరాలు తీర్చడానికి నల్లురు పారు 
సత్యగార్లు, ఆర్లురు కరణాలు, ఆర్లురు ముడుప్పగొల్లలు _ సుమారు మూడువేల 
మంది వరకు పనిచేస్తూండేవారు, వీరిలో 300 మంది మాలీసు చేసేవారు. కమ్మరి, 
కాసె, వంగి పనులవారు రెండువేలమంది; మిగిలినవారు చాకళ్ళు, మంగళ్ళు 
మొదలై నవారు. మహానవమినాడు రాయలు కై జీతంసైన్యాన్ని సమీక్ష జరి పేవాడు. 

రెండోవిభాగం ఆమరనాయక సైన్యం. అఆమరనాయక పద్దతికి కాకతీయుల 
నాటి నాయంకర విధానం పునాది. ఇది భూస్వామ్యవిధానం అని చెప్పవచ్చు. 
రాజ్యాన్ని అమరములుగా విభజించి, కోరినప్పుడు సైన్యం సరఫరాచేసే నిబంధన 
మీద విళ్యాసప్మాతులైన నాయకులకు పంచియివ్యడం జరిగింది. “సైనిక సహా 
యానికి ఇచ్చే భూమిని గాని ఆ భూమి" పె ఆదాయంగానీ ఆమరము” అని ఒక 
ఆర్థం. అమరం పారశీకభాషాపదం పే. ఆజ్ఞ అని దాని అర్థమనీ మరొక వాదం. 
త మరక (పమాణాన్ని బట్టి ఆమరనాయకుసీ హోదా, ఆతడు పోషించవలసిన 
సైన్య (ప్రమాణము ఉండేది. 'సెనిక సహకారంమీదనే ఆమరనాయకులు తమ 
భూములను కింది నాయకులకు పంచియిచ్చేవారు. అచ్యుతరాయలకాలంలో ఆరు 
లక్షల ఆమర నాయక సైన్యం ఉండేదని న్యూనిజ్‌ అంచనా. రాయవాచకం 
(ప్రకారం రెండు లక్షల కాల్బలం 24 వేల అశ్వదళం, 1200 ఏన్గులు అమర 
నాయకులు పోషింలేవారు. ఆమర నాయకులేగాక సామంత రాజులు, రాన 
పభువులు అవసరమైనప్పుడు రాయలకు సైనిక సహాయం చేసేవారు. 

విజయనగర సైన్యంలో వదాతి ఆశ్వ, గజదళ విభాగాలు ముఖ్యమైనవి. 
విల్లంబులు, కత్తి, ఈటె |పధాన ఆయుధాలు. కాలిబంట్లకు కవచశిర స్తాంణాలు 
లేబేనీ శరీరంనిండా నూనె పులుముకొనేవారనీ సెరిస్టా [వాసినాడుగాని చర్మంతో 
చేసిన కవచ శిరస్తాంణాలు డాలు ధరించేవారని పేస్‌, బ్మరోస్‌లవంటి పోర్చుగీస్‌ 
బాటసారులు వర్షించినారు. పదాతిదశంలో తుపాకివిభాగం కూడ ఉంది. “రటిత 
ది క్రటనటత్పెట పెటార్భటులతో ఘోరమైన తుపాకిగుండ్డు” అంటూ కుమార 
ధూర్జటి రచన. అయితే, విజయనగరారీశులు తుపాకిదళం పై ఎక్కువ శద 
వహించినట్టులేదు. గురాలు, ఏనుగులను ఆలంకరించేవారు. వళ్చిమతీరంలో 
విజయనగగరాదధీశులకు నౌకాదళం ఉండే. కృష్ణరాయల కాలంలో పొనొవర్‌- 
రాష్ట్రా9ధిపతి తిమ్మోజు నౌకాదళాధిపతి అయినట్టు తెలుస్తుంది, గోవా నాక 
మించడంలో పోర్చుగీసువారికి రాయల నౌకాబలం సహాయం చేసిందని ఫాదర్‌ 
హీరాస్‌ |నాసీనాడు 

మధ్యయుగ యుద్ధాల్లో దుర్గాలు (ప్రముఖ పాత నిర్యహించినాయి. అష్ట 
విధ దుర్గాలని సం వదా యంగాని రాయవాచకం మాతం గిరి, స్థల, జల, వన 


392 


ఆనే చతుర్విద దుర్గాలనే పేర్కొంటున్నది గడిదేశంలో - సరిహద్దుల్లో - దుర్గా 
లెక్కువగా నిర్మించాలని కృష్ణరాయల మూచవ. విజయనగరం సరిహద్దుల్లో 
పెక్కు. దుర్గాలున్నాయని వానిచుట్టూ దుర్గమాటవులు పెంచుతారని పేస్‌ (వాసి 
నాడు. దుర్గ రక్షణకు పాషాణయం తాలు, దంభోళి ఉండేవి. శ్యతువులపై 
రాలురువ్వే ఫిరంగియే దంభోళి. దుర్గ ఆక్రమణకు లగ్గలు వేసే పద్దతిఉంది. 
కృష్ణరాయలు కొండవీటిని లగ్గలంబట్టుకొన్నాడు. 

నెనికుల నెన్నిక చేయడంలో రాయలు స్వయంగా శ్రద్ద వహించేవాడు. 
దైర్య సాహసాలకు పేరొందిన తుళు, క బ్బలి, మొరసజాతులవారు రాయల 
సైన్యంలో ఆధిక సంఖ్యాకులు ఆటవికులై న చెంచు, కోయ, బోయలకుగూడ 
(పత్యేక అవకాళాలుండేవి. (ప్రజల్లో దై ర్యశౌర్యాలు, యుద్దోత్సాహం, దేహ 
దార్జ్యం పెంసొందించడానికి ఆవకాశాలు కల్పించినారు 'ద్వంద్యయుద్దానికి 
(ప్రోత్సాహం ఉండేది. దేశం నలుమూలలా సాముగరిడీలుండి హోంతకారులు 
శిక్షణ ఇచ్చేవారని నాట్మిగంథాలనుండి తెలుస్తున్నది. విజయనగరం భిన్న భాషా 
(పాంతాల రాజ్యం కాబట్టి వారి సైన్యంతో భిన్నత్వం కన్పిస్తుంది. రాజ్యస్థాపశ 
కాలంనుండి ఇంచుమించు రాయల సైన్యంలో ముస్లిములు చేరినారు. దేవరాయల 
కాలంనుండి వారి సంఖ్య పెఏగి ఆశి యరామరాయల కాలంలో వివరీతమయింది. 
రామరాయలు రాకాసిగండి యుద్దంలో పరాజయంచెంద టానికి ముస్తిం సేనాపతుల 
[దోవాం ఒక కారణం, 

సానిక పాలన ఏ; విజయనగరంలో స్థానిక పాలస విధానం నాటి 'సెనిక 
అవసరాల కనుగుణంగా రూపొండించినారు. బలిష్టములై న దుర్గాలు కేం దంగా 
రాష్ట్రాలు ఏర్పడినాయి. ఆం్మధ, తమిళ, కన్నడ | పాంతాలలో స్థానిక పాలన 
విధానంలో వ్యత్యాసాలున్నాయి. తమిళమండలంలో చోళయుగంసాటి నాడు, 
కొట్టం మొదలైన విభాగాల్లో మార్పు లేదు. ఆంధ పాంతంలో రాష్ట్రాలను 
రాజ్యాలు ఆని వ ్యవహరించినారు. పెనుగొండ, గు ర్తి, నోటు శ్రీశైలము 
ఉద యగిరి, తన కొండఏడు రాజ్యాలకు కేందాలు. వీటిలో గండికోటను 
కూడా చేర్చవచ్చు. పర్వత నాయకుడు గండికోట రాజవానిగా సీరివొళ్ళ, 
సిద్దవట, సకిలి, పొత్తపినాడు రాజ్యాలను పాలించినాడని స్థానిక చరిత్రలు 
చెబుతున్నాయి. ఆచ్యుతరాయల కాలంలో సామాజ్యంలో మొత్తం 17 రాజ్యా 
లున్న ట్టు శాసనాలవల్ల తెలుస్తుంది. 

దుర్గదన్నాయకుడు రాజ్యంపై అధికారి. సాధారణంగా వీరు రాజకుమా 
రులు, రాజబంధువులు లేదా మాధవమంతి, లక్కన, తిమ్మరుసుల వంటి 
విశ్వాసప్యాతులై న మంతులు. దన్నా యకులుగా (బాహ్మణులను నియమించడం 
లోని రాజనీతిని కృష్ణరాయలు వివరించినాడు. సరిహద్దురాజ్యాల దన్నాయకులు 


393 


మినహా ఇతరులు రాజధానిలోనే వుంటూ తమరాష్ట్ర వ్యవవోరాలను కార్యకర్తల 
ద్వారా నిర్వహించినారు. రాష్ట్రాల్లోకూడ (పధాని, కార్యకర్త, దళవాయి, 
సామంతాధికారి మొదలై వ వారితో సలహా సంఘం వుండేది. దన్నాయకులకు 
నాణేలు ముదించడం, పన్నులు మినహాయించడం, కొత్ర పన్నులు విధించడం 
వంటి అధికాఠరాలుండేవి. “దుర్గదన్నాయక నివర్రన' ఆనే పన్నులు వీరు 
వసూలు చేసినట్టు తెలుస్తుంది. దన్నాయకుడు తన రాబడిలో కొంత రాయలకు 
చెల్లిస్తూ తనకు నీర్దేశితమైన సైన్యాన్ని పోషించవలె. ఉదయగిరి దన్నాయకుని 
ఆదాయం 8 లషరు. అందులో 3 లతలు రాయలకు చెలించేవాడు; 25 వేల 
కాల్చలాన్ని, 1500 అశ్యదళాన్ని, 40 ఏనుగులను సోషేం చేవాడని న్యూనిజ్‌ 


(వాసినాడు. దన్నాయకులను ఒక దుర్గంనుండి మరొక దుర్గానికి తరచు మారు 
స్తుండేవారు, 


శాసనాల్లో చావడి, కరణాలు అనే మాటలు తరచు కన్పిస్తాయి. చావడి 
దన్నాయకుని కార్యస్థానమని. కరణాలు ఆందలి గుమాస్తాలని శావించవచ్చు. 
దీన్నిబట్టి రాష్ట్ర వ్యవహారాలు నిర్వహించడానికి ఒక ఉద్యోగి బృందం ఉండేదని 
తెలుస్తుంది. 

అమరనాయక వ్యవస్థ స్టె స్థానిక పాలనవిధానంలో ఆంతర్భాగంగా ఉండేది. 
ఈ వ్యవస్థనమసరించి రాజ్యంలోని భూమిసమస్తానికి రాయలు యజమాని. ఆ 
భూమిని అమరాలుగా విభజీంచి నెన్యసహాయం చేసే షరతుమీద నాయకులకు 
రాయలు పందేవాడు. ఇవి సౌందినవారే అమరనాయకులు. పోర్చుగీస్‌వారి రచ 
నలను బట్టి రెండువందల మంది అమర నాయకులున్నట్లు తెలుస్తుంది. ఆమర 
నాయకులు తమ భూములను తమకింది నాయకులకు పంచేవారు. కొన్ని వ్యతా 
సాలున్నప్పటికి భూస్వామ్య, ఆమరనాయక విధానాలకు పోలికలున్నాయ్యి 
భూమిలో హక్కులు, సైనిక సహాయం అనేవి రెంటికీ సమాన లక్షణాలు. 

అమర[గామాలమీద దన్నాయకులకు అధికారం లేదు. దన్నాయకుడు 
రాయల ప్రతినిధి; ఆమరనాయకుడు రాయల నైనిక సామంతుడు. ఆమరం 
(పమాణాన్నిబట్టి అమరనాయకుని హోదా ఉండేది. అమరనాయకుడు (పతి 
సంవత్సరం రాయలకు 'కప్పం' చెల్లించవలి. అంతేగాక, కొన్ని సందర్భాల్లో 
ముఖ్యంగా సంవత్సరాది రోజున రాయలకు మామూళ్ళు, కానుకలు సమర్పించ 
వలె మామూళ్ళలో భోజనపదార్థాలుకూడ ఉండేవి. తనకు నిర్దీత మైన నెన్యాన్ని 
పోషించి రాయలకు సహాయం చేయవలె. తన అమరంలో శాంతి భదతల 
రక్షణకు ఆతడే బాధ్యుడు. అడవులు ఛేదించి వ్యవసాయా భివృద్దికి పాటుపడ 
వలె. అమర నాయకులుకూడ రాజధానిలోనే వుండేవారు. దన్నాయకులకంచె 
వీరి స్వాతంత్యం ఎక్కువని చెప్పవచ్చు. వీరిని ఒక ఆమరం నుండి మరొక 


394 


దానికి మార్చరు. అయితే, విధినిర్వహణలో (పమత్తులైన వారిని రాయలు శిషించ 
వచ్చు లేదా తొలగించవచ్చు. రాకాసి గండియుద్దం వరకూ అమర నాయకుల్లో 
వారసత్వహకు్కు.. లేర్పడ లేదు. 

రాజ్యంలో ముఖ్యవిభాగం సీమ; పారువత్యగారు సీమపె ఆధికారి, 
రాయసం వారు, ఆవసరికులు, రాచకరణాలు ఆనే మాటలు కన్పిస్తున్నాయిగాని 
వీరు సీమల్లో ఉద్యోగులని స్పష్టంగా చెప్పలేము. పారువత్యగారు సీమ ఆదాయ 
వ్యయాలపై రద్ద వహించేవాడు. రైతులకు పట్టాలివ్వడం, పన్నులు మినహా 
యించడం, కొ త్రపన్నులు విధించడం,సంతలు ఏర్పాటు చేయడం ఈతని ఆధి 
కారాలు. సీమను స్థలాలుగా విభజించినారు. వతి స్థ సలంలో చావడి ఉండేది. రెడ్డి 
లేకగొడ, స్థలకరోణాలు ఇందలి ఉద్యోగులు. వీరీకి (గామపాలనతో సన్ని హిత 
సంబంధం ఉండేది రెండుమూడు గ్రామాల ఉద్యోగులతో కలిసి వీరు ధర్మా 
సనంగా ఏర్పడి నేరస్థులను విచారించి శిక్షించేవారు. 

గ్రామాల్లో fe అమర[గామాలు, మాన్య గామాలు అని 
మూడు రకాలుండేవి అమర నాయకుల అధీనంతో ఉండేవి అమర (గామాలు. 
మాన్య (గ్రామాల్లో దేవ, బాహ్మణ అ/గహారాలూ, ఉబ్బలిగామాలూ ఉండేవి. 
(పకుత్వానికి జేసిన సేవకు (వతిఫలంగా బహూకరించిన గ్రామాలు ఉబ్బలి 
(గామాలు. మాన్య (గామాలు నామమ్మాతమైన “జోడి” అనే పన్ను చెల్లించేవి. 
(బాహ్మణా గ వోరాల్లో విద్వాన్‌ ,మహాజనసభలు (గామపాలనని నిర్యహీంచేవి. 
భాండార వాడలు రాజమ్మే, తంలోనివి. 

సాధారణ [గామ వ్యవవారాలను పన్నిద్దరు ఆయగాండు నిర్వహించే 
వారు. వాస్తవానికి వీరు [గౌమ సేవకులు పీరు కరణము, రెడ్డి, తలారి, 
పురోహితుడు, కంసాలి, కమ్మరి, వడంగి, కాసె, కుమ్మరి, చాకలి, మంగలి, 
మాదిగ. కొన్ని (గ్రామాల్లో నీర్గంటి పన్నిద్దరిలో వుండేవాడు. కరణము, రెడ్డి 
తలారికిమా తము [పభుత్వ్‌ంతో. ముఖ్యంగా స్థలోద్యోగులతో సంబంధం ఉండేదీ. 
ఇసు వ జీతాలు లేవు; భూములు ఆనుభవించేవారు. రైతులు పంటలో 
“మేర అను పేర మామూళ్ళు చెల్లించేవారు. 
ఆర్థికపరిస్థితులు క 

విజయనగర రాజ్య ఆర్థిక సౌష్టవాన్ని రజాక్‌, పేస్‌, న్యూనిజ్‌ వంటి 
విదేశయా (తికులు వర్ణించినారు. సుభిక్షమై సరిసంపదలతో తులతూగుతున్నందునే 
విజయనగరం తరచు బహమనీల దాడులకు దోపిడీలకు గురి ఆయింది. (పతి 
సంవత్సరం రాయలు లక్షమాడలు భండార ౦లో భద పరుస్తూన్నట్లు పోర్చుగీసు 
బాటసారుల వృత్తాంతం. దేశ ఆర్థిక వనరులను పెంపొందించడంలో రాయలు 
గద్ధ వహించేవాడు. ఆము క్రమాల్యదలో కృష్ణరాయలు. 


395 


దేశ సౌభాగ్య మర్థసీద్దికినిమూల మిలయొకింతైన కుంటకాల్వలు రచించి 
నయము “పేదకు ఆరికోరునను నొసంగి _వఐలజేసిన ఆర్థధర్మ ములు 
"పెరుగు 
నంటాడు, 
(ప్రజల్లో అధిక సంఖ్యాకులకు వ్యవసాయమే ముఖ్య వృత్తియని చెప్ప 
పనిలేదు భూమి సారవంత మైనదని వ్యవసాయం సమృద్దిగా సాగుతున్నదని 
పేస్‌ న్యూనిజ్‌లు మెచ్చుకున్నారు. రాజులు వారి యుద్యోగులు తటాకాలు, 
కాల్వలు తవ్వించి నీటి సౌకర్యాలు కల్పించినారు. బుక్కరాయలకాలంలో పెను 
గొండదగ్గిర శిరువేరు తటాకం నిర్మించినారు. సాళువ నరసింహుని కాలంలో 
ఆనంతపురం దగ్గిర నరసాంబుధి అనే తటాకం ఏర్పడింది, కృష్ణదేవరాయలు 
పోర్చుగీసు ఇంజనీర్ద సాయంతో నాగలాపుర తటాకం నిర్మించడ మేగాక పంట 
కొలువలు తవ్వించినాడు. కొండవీటిరాజ్యంలో కొండమరసు తిమ్మసము( దం, 
కొండసముదాలను నిర్మించినాడు ఉదయగిరి రాజ్యంలో అనంత సాగరం, 
కందనవోలులో సీద్ధవట తటాకం వ్యవసాయాని కుపయోగించేవి. తటాకాల 
మరమ్మతులు మొదలైన పనులకు పన్నులు వసూలు చేసేవారు! ఆలయాలు, 
| గొమసభలు (శద్ద వహించేవి. రాజులు సయితం కొ త్ర వ్యవసాయక [గామాలు 
నిర్మించి మిరాశీలిచ్చి కొన్ని సంవత్సరాల పాటు పన్నులు వసూలు చేయక 
వ్యవసాయాభివృద్ధికి తగిన [పోత్సాహం ఇస్తుండేవారు. దేశం అంతటా జామ, 
మామిడి, స్‌, ఆరటి, కొబ్బరి ఆకుతోటలు విస్తార మనీ పండ్లు చవకగా లలి 
స్తాయనీ పేస్‌ వర్ణించినాడు. వరి, జొన్నలు, రాగులు, మినుములు, పెసలు, 
శనగలు, చెరకు. "నువ్వులు, ఆముదాలు పుష్కలంగా వండేవి. వరిధాన్యంలో 
తీగమలెలు, ఖరూరాలు, సంపెంగలు, రాజనాలు, కుసుమలు మొదలుగా పలు 
రకాలున్నట్లు తెలుస్తుంది. ఆయినా, వరి అన్నం విలాస వస్తువుగానే ఉండేది. 
సాధారణంగా (పతి |గామంలోను వ్యవసాయసంబంధములై న పర్మిశమలు- 
బెల్లం, నూనెల తయారీల వంటివి _ సాగుతుండేవి. నీలిమందు చాలచోట్ల తయా 
ర య్యేది. అనాదిగా ఆంధ దేశ © వస్త్రపర్శిశ మకు పేరుపొందింది, విరామ 
సమయాల్లో రైతు శ్రీలు రాట్నాలపై నూలు వడకేవారు. బట్టల నేతకూడ (వతి 
(గామంలోను సాగిందని చెప్పవచ్చు. “పింజసిద్ధాయం' అనే పన్నునుబట్టి పత్తి 
శుభం చేయడం కొందరి వృత్తి అయింది. సాలె, పద్మసాలె, జాండ, కురుబ, 
మాలకులాలు నేతవృత్తి నవలంబించినారు కురుబలు, గొల్లలు, బహుశా కంబళ 
నేస్తుండేవారు. తాటిపతి, ఆదోని, గుత్తి, వినుకొండ నూలుపరి శమకు కేందాలు* 
ఒక ఆలవకొండ [గామంలో 411 మగ్గాలుండి నట్లు తెలుస్తుంది. వస్త్రపరిిశమకు 
సంబంధించినదే అద్దకం పర్మిశమ మంజష్ట, ఇంగిలీకం, కరక్కాాయలతో చేసిన 


396 


రంగులతో వస్తా9లకు రంగులు వేసేవారు. వీనిని కలంకారీ బట్టలంటారు. 
కలంకారీ వస్తారిలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉండేది. 

ఆం|ధ దేశంలోని వ జసరిశమను విదేశ బాటసారులెంతగానో వ ర్రించినారు. 
కర్నూలు, గుత్తి, అనంతపురం _పాంతాల్లో వ్యజాలు దొరుకుతున్నట్టు, అందులో 
వజకరూరు గనులు (పసిద్ధములై నట్టు పేర్కాన్నారు. నకిలీ వజాలు కూడ 
దేశంలో తయార వుతున్నట్లు బార్బోసా (వాసీనాడు. బంగారు, వెండి నగలు 
చేయడంలో; కర, ఇనుము, రాగి, కంచు మొదలైన లోవోలతో వ్యవసాయం 
పనిముట్లు, గృహోవకరణాలు, చవికెలు, సింహాసనాలు. కీలుగు[రాల వంటి 
దేవతావాహనాలు చేయడంలో వంచాణంవారు సిద్ధహస్తులు. విజయనగర రాజ్యం 
పోషిస్తున్న సైన్యానికి సరిపడు ఆయుధాలు, కవచశీరస్తా౦ణా లు స్థానికంగానే 
తయారయ్యేవని చెప్పవచ్చు. పన్నీరు, బుక్కా-పిండి మొదలైన సుగంద|దవ్యా 
లను తయారుచేయు గంధకారులకు ఆంధదేశం (పసిద్ధి కెక్కింది. వన్నీటిని 
తోలుతిత్తులలో పోనీ అమ్మేవారు. నగరాలలో వూటకూటి ఇండ్లు, కారశాలలు 
ఏర్పడినాయి. పూటకూటిండ్హకు పాలు, పెరుగు, నెయ్యి సరఫరా చేయడం 
(గ్రామాల్లో కొందరికి వృత్తి అయింది. 

విజయనగరాధీశులు రాకపోకల సౌకర్యాలు కల్పించి దేశీయ విదేశీయ 
వాణిజ్యం పెంపొందించినారు. “రేవుల్‌ మావుమతం గజంబులు మణిశ్రీ గంథ 
ముక్తాశియన్‌ రా వాణిజ్యము పెంచి యేలగనగున్‌' అని కృష్ణరాయలు. విజయ 
నగరం నుండి రాజ్యం నలుమూలలకు రహదారులుండేవి, తిరుపతి బాట, కాశీ 
రామేశ్వరం బాట, విజయనగరం కంచీనగరాల మధ్య బాట, అహోబలం, పోరు 
మామిళ్ళ, ఐనవోలు, కంభములను కలిపే బాట, మచిలీపట్టణం, కోవిలకొండ, 
కంపిలిని కలిపే బాటలు చాల ముఖ్యమైనవి. ఇవి దండు బాటలుగా కూడ ఊపక 
రించినాయి. వీనిమీద కావళ్ళు, ఎద్దులు, గ్మురాలు, గాడిదలు, ఎడ్డబండ్డు, 
పల్లకీలు ప్రయాణ సాధనాలు. వల్పకీలను బోయలు మో సేవారు. "ఎత్తను, 
గుర్రాలను మజిలీ స్థలాలలో అద్దెకి చ్చేవారు, “లావుగల. యద్దేగ్మురప్పు జావడముల 
మీద మా|తనంచులు (ాలన్‌' అని ఆము క్షమాల్యద. బాటల'పె చలివేందిరలు, 
పూటకూటిండ్లు, సృతాలు ఉండేవి, చలివేందిరలలో వనితులు సుగంధ మి శిత 
మైన మంచినీటిని, నీరుమజ్జిగను ఇచ్చి దాహం తీర్చేవారని నాటి (గంఠాల 
నుండి తెలుస్తుంది. వారానికోమారు బహుశా [పతి [గామంలోను సంత జరిగేది. 
స్థానిక పాలకులీసంతల నేర్చాటు చేసేవారు. 'ఊరూరి సంత సంతకు” అని 
ఆము క్రమ్యాల్యద. హంసవింశతి అనే 18వ శతాద్ది కావ్యం దక్షిణాపథంలోని 
(వముఖ వ్యాపార కేందాల్లో ఆంధదేశంలోని ఆదోని, పెనుగొండ, ఉద యగిరి, 


397 


కొండవీడు, వినుకొండ, పొదిలి, దేవరకొండ, కంభం, మార్మా_పురం, పోరు 
మామిళ్ళ, మాచర్ల, మంగళగిరి, కొండపల్లి మొదలై న వానిని పేర్కొంటున్నది. 

రహదారులపై దోపిడిదొంగల బెడద హెచ్చుగానున్నట్లు స్టా స్తానిక చర్మితల 
నుండి తెలుస్తుంది. లను దోచుకొని, అడ్డగించిన క స నిర్జాక్షిణ్య గా 
చంపేవారు. దొంగల గుంపుల్లో బోయవారెక్కువ. మాలవారు కూడ దారులు 
కాచి దోచుకొనేవారు. ఇండ్లకు కన్నాలు వేసి దోచుకోవడం కూడ ఎక్కువగా 
ఉండేది. దొంగల భయానికి వర్తకులు, యాతికులు గుంపులుగా పయనిస్తుండే 
వారు. కృష్ణరాయలు సయితం ఆను క్రమాల్యదలో దొంగల పద్ధతులు, (కూర 
చర్యలు వర్ణించినాడు. 

విదేశ వాణిజ్యానికి రేవుపట్టణాలు కేం దాలు. విజయనగరంలో 300 లకు 
'పెగా ఓడ రేవులున్నవని అబ్బుల్‌ రజాక్‌ (వాసినాడు. వీనిలో చాలవరకు పశ్చిమ 
తీరంలోనివి. ఆంధ పాంతంలో మైలపూర్‌, పులికాట్‌ , మోటుపల్లి ముఖ్య మెన 
రేవులు. మైలపూర్‌ అప్పుడప్పుడే వృద్ధిలోకి వస్తున్నది. మోటుపల్లి కోసం 
కొండవీడు, విజయనగరాల మధ్య చాలకాలం సంఘర్షణ జరిగింది. మోటుపల్లిని 
మొదటి దేవరాయ లాకమించి అచట ధర్మశాసనం వేయించినాడు (కీ ¥. 
1416). కాని, [క్రమంగా మోటుపల్లి (పాముఖ్యం శీణించి పులికాట్‌ ఆభివృద్ధి 
చెందింది. పులికాట్‌ రేవులో ముస్లిం, హిందూ వర్తకు లసంఖ్యాకంగా వాణిజ్యం 
సాగిస్తున్నారని, రాజ్యం శకుమాలల చుండి బాటలమీదుగా రకరకాల వస్తువు 
లచటికి చేరుతాయని; ముఖ్యంగా పెగూ, టెనాసరిం, మలాకా, సుమత్రా నీవల 
తోను, పళ్చిమాన మలబార్‌, గుజరాతులతోను పులికాట్‌ ఎక్కువగా వాణిజ్యం 
సాగిస్తున్న దని; తూ ర్పుదీవు లకు ఎక్కువగా కలంకారీ బీర లెగుమతి చేసి ధనం 
గణిస్తూన్నదనీ, వస్తా 9లుగాక రాగి, వ్యజవై డూర్యాలు, పాదరసం, వన్నీరు. 
ధాన్యం ఇచటి వాణీజ్య వస్తువులనీ బార్బోసా [వాసీనాడు. విదేశ వాణిజ్యం 
క్రమంగా అరబ్బులనుండి పోర్చుగీసుల వశమవుతోంది. విజయనగరాధీశులు 
పోర్చుగీసులతో స్నేహసంబంధా లేర్నరచుకొన్నారు. తూర్పుదేశాల్లో పోరు 
గీసుల పాబల్యం విజయనగరంతో పెరిగి విజయ నగరంతోబాటే 'కూలిందని 
ఓక చర్మితకారుడు (వాసి నదాంట్లో సత్యం లేకపోలేదు. పదిహేడో శతాబ్ధారంభానికి 
డచ్చి, ఆంగ్ల కంపెనీల రాక [పారంభమయింది. డచ్చివారు పులికాట్‌ లోను, 
ఆంగ్లేయులు మచిలీపట్టణం, నిజాం పట్టణాలలోను స్టావరా లేర్పరచుకొన్నారు. 
పాశ్చాత్య జాతుల మధ్య పోటీ పారంభమయింది. దిగుమతులలో ముఖ్యమయి 
నవి గ్మురాలు. బాహ్లిక, పారశీక, శక, ధట్టా, రట్ట; "ఘోట్టాణములనే జాతుల 
గుర్రాలను సాహిత్యం పేర్కొంటున్నది. ఆ మాటలనుబట్టి ఆవి ఆయాదేళాలకు 
చెందిన గ్కురాలని భావించవచ్చు. పచ్చకవ్వురం, పట్టుబట్టలు, కస్తూరి, ముత్యాలు 


398 


మణులు పారశీక వనితలు కూడ దిగుమతుల్లో ముఖ్యమయినవి, ఎగుమతుల్లో 
కలంకారీ వస్తాంలు రత్నకంబళ్లు, సుగంధ! (దవ్యాలు, వ(జాలు పధానమయినప్‌. 
వర్తకులు, పంచాణం, సాలె, మేదర మొదలైన చేతిపనులవారు, ఉప్పు 


కొటార్లవారు సంఘాలుగా నేర్పడి తమ వృత్తులు సాగించినారు. వర్తక, హస్త 
కల్లా సంమాలమధ్య పరస్పర సహకారం వుండేది. శాసనాల్లో “అయ్యావశిచాలు 
మూల'వ రకసంఘం పస క్రి కి కన్పిస్తుంది. [పతి ముఖ్య “వాణిజ్య కేందంలోనూ 
ఈ సంఘ శాఖ ఉండేది. “ఇట్టిపట్టణ శిష్ట” ఈ సంఘానికి అధ్యతుడు. సంఘ 
సమావేళాలు సాధారణంగా ఆలయమంద వంటో జరిగేవి. (పతి సంఘానికి ఒక 
లాంఛనం ఉండేది. వర్తకసంఘాలు స్థానికపాలనలో కొన్ని విధులు నిర్ణ రించేవి. 
సభ్యులు |పభుత్యానికి చెల్పించవలనిన' నుంకాలు కావలిగాని రుసుము ఆలయా 
లకు, నుఠాలకు చెల్లించవలసిన మినహాయింపులు, మామూళ్లు వసూలుచేసి 
చెల్లించేవి. స్థానిక పాలకులతో కలిసి ధర్మాసనా లేక్పడి న్యాయ నిర్వహణలో 
తోడ్పడుతుండేవి 
ఆర్థిక కృషి ఇంతగా జరిగినా (వజానీకం జీవితం సుఖంగా, | పశాంత ౦గా 
జరిగిందని చెప్పలేము. ఆందుకు |వధాన కారణం విపరీతమైన పన్నులభారం. 
రాజుకు, అమరనా యకునకు, అయగార్డకు, ఆలయాలకు చెల్లించవలసిన రక 
రకాల పన్నులతో మామూళ్ళతో రైతు పంట హరించిపోయేది. తరచుగా జరిగిన 
బహమనీ దండయ్యాతల్లో యుద్ధాల్రో పొలాల్లోని పంటకు నష్టం వాటిల్లేది; 
(గామాలు దోపిడులకు గరిఅయ్యేవ వీనికితోడు అజ్ఞానంతో మూఢవిశ్వాసాలితో 
జరిపే కొలుపులు యాతలు, సంతర్పణలు, వివాహాది సాంఘిక కార్య కమా 
ల్లోని ఆడంబరాలు సామాన్యులను ఆర్థికంగా కుంగదీస్తుండేవి. అందుచే రై తులకు 
అంబలే గతి అయ్యేది. “నృరుగుంజెంచలి తుమ్మి లేదగిరిసాకుం తిం తిణీవల్ల 
వోత్కరముం గూడి పొరంటినూనియలతో కట్టారికుట్టారికోగిరముల్‌ మెక్కే” 
వారని పరిహాసంతో కృష్ణరాయలు రెడ్డను గురించి “బాసిన ఆ మాటలు నాటి 
సామాన్య [పజానీకం జీవీత పమాజానికీ దర్పణం ఆని చెప్పవచ్చును. ఇదే 
యుగంలో బహమనీ రాజ్యంలో వర్యటించిన రష్యా య్యాతికుడు నికిటిన్‌ 
“పట్టణాల్లో (వభువులు ఐశ్వర్యంతో, విలాసాలతో తులతూగుతుండ గా సామాన్య 
(వజలు 'దుర్భర దార్మిద్యంలో మునిగిజేలుతున్నారు” అని [వాసినాడు. విజయ 
నగర పరిస్థితులు అందుకు ఏమంత భిన్నములు కావ. 


మతపొాంఘిక పరిస్థితులు 5 
తురుష్క స్మామాజ్య విస్తరణ నరికట్టి ఏర్పడిన విజయ నగర రాజ్యానికి 
హిందూమత సంస్కృతుల రక్షణ, పోషణ ఆశయాలు కావడం సహజం. విజయ 


నగరారీశు లు “వేదమార్ల్గ (పతిష్టాపనాచార్య” బిరుదం ధరించినారు. ఆయితే 
విజయనగర రాజ్యంలో హిందువుల్లోని భిన్నళాఖలేగాక జైనులు, తగినంత 


399 


సంఖ్యలో ముస్టిములు, కై 9 స్తవులుకూడ నున్నారు. తమ అభిమాన మతం 
ఏదయినప్పటికీ విజయనగరాదీశులు మతాలన్నింటినీ సహనంతో చూచినారు, 
శ్రీరంగంలోని వైష్ణవులు జైనులను హింసిస్తుంటే బుక్కరాయలు కల్పించు 
కొని వారి మధ్య సమాధానం కుదిర్చినాడు. రాజధానిలో విరూపాశాలయం 
పక్కనే జైనుల ఆలయాలున్నాయి. దేవరాయలు జైనులకు ముస్టిములకు కూడ 
(పార్థనా సౌకర్యాలు కల్పించినాడు. ఆము క్రమాల్యదలో కృష్ణరాయలు వైష్టవా 
ధిక్యాన్ని స సాపించడానికి పయతి ఎంచడమేకాక “వ్మెరిశై వంబుముదిరి మద్వినుతి 
వినడు” అంటూ అన్యమతనిరసనం (పదర్శించినాడు కాని విరూపాతనకు స్వర్ణ 
కిరీటాది కానుక లర్పించినాడు. శైవ వై ష్షవ మేతాలు రెండూ దర్శించి, అచట 
గోపుర మండపాలు నిర్మించినాడు. వీర వుడైన శాంతలింగప్ప శ్రీశైల 
(పాంతంలోని జై నులను హింసించడం విని "కృష్ణరాయలు పంవగా వెలుగోటి 
గని తిమ్మానాయ డాతణ్ణి దండించినాడట. ఆశియ రామరాయలు రాజధానిలోని 
తురకవాడలో గోవధను కూడ సమ్మతించే దూరదృష్టిని (పదర్శించినాడు. 
భారతీయ |పభువులకు మత సహనం సాంపదాయక మే అయినా ముస్టిములతో 
నిరంతరం పోరాడుతున్న విజయనగరాదీశులు తమ రాజ్యంలో మత్‌పరమైన 
కలతలు లేకుండ జూచి సర్వ (పజల సమాదరాన్ని చూరగొనడం రాజనీతి "అని 
కూడ భావించి వుంటారు. 

కాకతీయయుగంలో వేళ్హూనడానికి _పారంభించిన స్మార్తమతానికి విజయ 
నగ రారంనంలో రాజాస్థానంలో పోషణ లభించింది. సంగమ వంశీయులు 
కాలాముఖ శై వులని చెవ్పవచ్చు. వారి కులదైవం విరూపాతుడు; కులగురువు 
[కియాళ క్రి ఆచార్యులు. గంగాదేవి “అసాధారణ సార్యజ్ఞ్యం విలసత్సర్వ మంగ 
శమ్‌ |కియాశ క్తి గురుంవన్షే (తిలోచనవివావరమ్‌'” అంటూ కీ రించింది. కానీ 
నాటికి ఆతివాద శైవం “వెనుకాడి స్మార్త గురుపీఠమైన శృంగేరి (ప్రాబల్యం 
వహించ సాగింది. ఆందుచేతనే హరిహరుడు సోదరులతో సహా శృంగేరి దర్శించి 
మఠాధివతియైన విద్యాతీర్ధులకు దానధర్మాలు చేని ఆశీస్సులు పొందినాడు. రాజ 
ధానిలో విరూపాఖులయం కేందంగా స్మా ర్తమఠశాఖ ఏర్పడింది. వైదిక విద్యలో 
కూలంకష పాండిత్యం ఉన్న మాధవాచార్యులు బుక్కురాయల మంతి. మాధవా 
చార్యులు, అతని తమ్ముడు శాయణాచార్యులు వేదాలకు, స్మతులకు భాష్యాలు 
(వాసీనారు. బుక్కరాయలి చివరి రోజుల్లో స్మార్త పీఠాధిపతి అయిన ఏద్యా 
రణ్యులు (పాఐల్యం వహించినాడు. మాధవాచార్యులూ, విద్యారణ్యులూ ఒక్కరే 
ననే బఅమైన వాదం ఉంది. కాని, ఆ వాదానికి బలవ త్రర మైన అభ్యంతరాలు 
సయితం ఉన్నాయి. శేవలం శంకరాచార్యుల ఆద్వ్వైత వేదాంత విధానమేగాక 
మాధవాచార్యులు కర్మమీమూంసా పద్దతిని పునరుద్ధరించడానికి ప్రయత్నించినాడు. 


400 


అతడు “మహాక్రతూనాం ఆహర్త”, “పతి వసంత సోమయాజి. ఈ 
విధానాన్ని వివరిస్తూ “ఇ మినీయ న్యాయమాలావి స్తర ", “యజ్ఞతంత సుధానిధి” 
అనే (గంథాలు రచించినాడు. ఈ యుగ |పముఖ అద్వైత (పవ ర్తకులలో 
అప్పయ్య దీక్షితులు చివరివాడు (క శ. 1520.93"; బహు (గంథక ర్త, రెండో 
వెంకటపతి రాయల ఆస్థానంలోనివాడు. అయితే, నాటి (పధాన సమస్య రాజకీయం 
గానేగాక మత సాంస్కృతిక వరంగా కూడ ఇస్లాం వ్యాప్తి నరికట్టడం, ఆదే 
ఆశయంతో ఉత్తర భారతంలో సంస్క-రణాత్మ కమైన భక్తి ఉద్యమం సాగింది. 
ఆ ఉద్యమానికి; మాధవాచార్య, విద్యారణ్యుల ద్యారా విజయనగరం పోత్స 
హించిన వైదిక ధర్మ పునరుద్దరణోద్యమానికి పొంతన లేదు. సంస్కృతంలో 
సంతరించిన వేదభాష్యాల ద్వారా (పజానీకంలో హిందూమత సందేశంలో 
విశ్వాసం బలపరిచి ఇస్తాం స సవాలు నెదుర్కొనగల శక రాలను వారికేమా తం 
ఈ ఉద్యమం ఇవ్యగలిగిందో అనుమానం అందుచేత విజయనగ రాస్థానంలో 
సాగిన మతోద్యమ సామాజిక |సయోజనం ఆత్యల్ప మేనని చెప్పవచ్చు. 

స్మా ర్రమతం రాజాస్థానానికీ (బావ్మాణుల్లో ఒక చిన్న వర్గానికీ మాతమే 
పరిమితం. |పజానీక ౦లో భీ క్రిపధానమైన శై వ్‌వై ష్రవాలకే ఆదరేం ఉంది. 9 వ 
మతశళాఖల్లో కాలాముఖ వీఠ శె వాలకు పరిమితంగా“ ఆదరణ వుంది. సంగమ 
వంశస్టులో దేవరాయలవరకు కాలాముఖాచార్యుడైన క్రియాశక్తి 'కులగురువు. 
వారి శాసనాలు “శ్రీవిరూపాక” పదంలో సమా వ్రమయ్యేవి. హరిహరుని సోదరుడు 
మారప్పకు మందిగా బానవానీ రాజ్యం పాలించిన మాధవమంతి గురువు కూడ 
(కీయాశ కి కి పండితుడే. మాధవమంతి ఉపనిషన్మార్ల (ప్రవర్త రకుడు. నూలంగా 
ఆలోచిస్తే వైదిక మార్గం క ర్మమార్షం; ఉపనిషన్మార్గం జ్ఞానమార్గం. రెండో 
దేవరాయలు “వీర పొగమ సంపన్నుడు. ” |కమంగా తీవవాద శై ఇ 'వశాఖలు 
Ux] లం, (తీపురాంతకంవంటి (వ దేశాల్లో ఆలయాలకు, మఠాలకు ls 
పరిమిత మైనట్లు కన్పిస్తుంది. నాటి సారస్వతంలో సిద్ధ, కాపాలిక శాఖల (పన కి 
కూడ ఉందిగాని, వారి ప్రభావం సమాజం మీద 'చాల స్వల్పం. 

విజయనగర యుగంలో వైష్టవం రాజాదరణతో ఎక్కువగా (వచార 
మయింది. ద్వైత, విశిష్టాద్వెతపర ౦గా వైష్టవంలో రెండు ప్రధాన శాఖలున్నాయి. 
ద్రైతమత స్థాపకుడు మధ్వాచార్యులు (క్రీశ ్ట 1193-1275). ఆంధదేశ పర్యట 
నలో మధ్వాచార్యులు గోడావరి తీరంలో క్యామశాస్త్రి, శోభనభట్టులను శిష్యులుగా 
స్వీకరించినాడని వారే నరహర తీర, పద్మనాభతీర్దులని ఒక గాథ వుంది. మధ్యా 
చార్యుల అనంతరం పద్మనాభ తీర్థులు దై. వతగురుపీఠ ౦ అలంకరించినాడు. నర 
హరితీర్ణులు శ్రీకూర్మం కేందంగా ఆంధ కళింగ (పాంతాల్లో మాధ్యమతం 
[వచారం చేసినాడు. వెష్టవ సంపదాయ [(గంథాల నుండి ఆవోత్యతీద్ధలకు 


401 


విద్యారణ్యు లకు వాగ్వాదంజరిగినట్టు తెలుస్తుంది.ఏ మైనా విజయనగరంలో (సిద్ద 
ద్రైతాచార్యులు వ్యాసతీర్చులు. సాకువ నరసింహుని కాతడు గురువు. ఆతని 
కోరిక పె వ్యాసతీర్ధులు తిరుపతిలో ఆర్బకత్వం నిర్వహించి, ఆతడు విజయనగర 
సింహాసనం ఆకమించిన తరువాత చందగిరి నుండి విజయనగరం చేరినాడు. 
వ్యాసతీర్దులు గొప్ప విద్వాంసుడు. కృష్ణరాయల కాతనిపట్ట అపారమైన అధి 
మానం; రాయలపట్ట తీర్చులకెనలేని వాత్సల్యం. ఇంతటి రాజాదరణ లభించి 
నప్పటికీ సనాతన సం్యపదాయ [పియత్వం వల్ల మాధ్యమతం కూడ జనాదరణ 
పొందక (దాహ్మణుల్లో అత్యల్ప వర్గానికి మాతమే పరిమితమయింది. 

విశిష్టాద్వైత పరమైన శ్రీ నీ వై ష్షవంలో వడగలకాఖ ఆం ధదేశంలో || ,వచార 
మైనట్టు పెన చదివినారు, ప. 'సరసింహుని కాలం నుండి వై ష్టవానికి రాజా 
స్థానంలో బలం చేకూరింది. నాటి వైష్టవ కుటుంబాలలో తాళ్ళపాక, తాతా చార్య 
కుటుంబాలు పసిద్ధములు. తాళ్ళపాకవారు తిరుపతిలో ఉండేవారు; కవులు, 
వాగ్గేయకారులు, తాతాచార్యకుటుంబంవారు తుళువ, ఆరవీటి వంశాల కులగురువు 
బ్రటుహకు: కృష్ణరాయలు గోవిందదేశికుని తొలగించి తాతాణార్యులను రాజగురు 
పీఠంలో నిలిపినాడు. వై షవంలో పుష్టిపద్దతికి [పవ ర్లకుడైె న వల్పభాచార్యులు 
కృష్ణరాయ లి ఆస్థానం 'దర్శీంచినాడనీ, "అతనికీ వ్యాసతీర్దులకు వాగ్వాదం జరిగిం 
దని ఒక సం్యపదొయం. కృష్ణరాయల ఆస్థానకవి పెద్దనే గురువు శఠగోపయతి. 
అశీయ రామరాయలకి గూడ తాతాచార్యుతే గురువు. 'ఏరిద్దరి సహాయంతో దొడ్డ 
యాచార్య ఆనే వైష్టవ గురువు ఆప్పయ్యదీక్న్షితుల నోడించి శై వక్నే తమైన 
చిదంబరంలో గోవింద రాజస్వామి పూజోత్సవాలను (పతిష్టించినాడట. ఆరవీటి 
వంశంలో ఇంచుమించు అందరూ వైష్షవులే. శ్రీరంగరాయల గురువు తిరుమల 
తాతాచార్యులు. రెండో వెంకటపతి కాలం నుండి శాసనాల్లో శ్రీ విరూపాక్షునికి 
బదులు శ్రీ వెంక టేశ్వరుడు (పత్యక్షమయినాడు. అతని కకముంహీక కూడ 
శ్రీ వెంక క చేశ్వరాయ నమః అనే లేఖనం కన్పిస్తుంది. వెంకటపతి ఆస్థానంలో 
రాతుకార్ములప తోడు తిరుమల శ్రీనివాసాచార్య, కందాళ అప్పలాచార్య, తాళ్ళ 
పాక తిరుమలాచార్య అనే వైష్షవ విద్యాంసులుండేవారు. 

ఆలయము, మఠము మత విద్యలకు సంప్రదాయాలకు పట్టుగొమ్మలుగా 
నిలిచినాయి. ఆలయనిర్మాణం విరివిగా సాగింది. పాత ఆలయాలకు కొత్తగా 
గోపుర మండపాదులను కల్పించినారు. తిరువతి, శ్రీశైలం, అహోబలం, 
కాళహస్తి ఆలయాలు (పసిద్దములు, ముఖ్యంగా వైష్టవ శేతాలైన తిరుపతి, 
అహోబలాలను తుళువ, ఆరవీటిరాజు లెక్కువ ఆదరించి పోషించినారు. అనేక 
ఉత్సవాలు, తిరునాష్ట జరిపి ఆలయాలు (పజలను ఆకర్షించేవి. (పజల ఆర్థిక 

AC.26 


402 


సాంస్కృతిక జీవితంలో ఆలయం నిర్వహించిన పాతను పై అధ్యాయాల్లో 
చదివినారు. సాధారణంగా మఠాలు ఆలయాలకు అనుబంధంగా వుండేవి. పుష్ప 
గిరి (కడప జిల్లా)లో శృంగేరి స్మా ర్రమఠళాఖ వెలసింది. శ్రీశైలంలో. భి 
వృత్తి మొదలైన వీరశైవ మఠాలుండేవి, తిరుపతి, అహోబలాలలో వైష్ణవ 
మఠాలు (పసిద్దములు. ముఖ్యంగా వైష్ణవ గురువులు దేశసంచారం చేస్తూ మత 
(ప్రచారం జరిపేవారు. 

(పజలలో మతసంబంధమైన మూఢ విశ్వాసాలు ఆచారాలు ఎక్కువగా 
ఉండేవి. ఒకే దేవుడు తమ కోర్కె.లన్నింటిసీ తీర్చలేడేమో ఆనే భయమో లేక 
ఒక దేవుని ఆరాధిస్తే ఇతరులకు ఆగహం వస్తుందనే భయమోగాని బహు 
దేవతారాధన ఎక్కువయింది. స్మార్తులు ఐదుగురు దేవతలతోటి “పంచాయతన” 
అరోల చాలా కాలంగా చేస్తున్నారు. ఆ దేవతలకు కుమారస్వామిని చేర్చి 

“షణ్మతాలను' రూపొందంచడమే గాక అదె ద్వైత బోధకుడై న శంకరాచార్యుని 

“'షణ్మత స్పావకు' డని కీ రించసాగినారు. మాధ్యమతం వల్ల హనుమంతుని 
పూజకు ఆదరణ హెచ్చింది. మధ్వాచార్యులు హనుమంతీని అవతారమని 
మాధ్యుల విశ్వాసం. మహారాష్ట్ర) నుండి విఠోబా ఆరాధన (ప్రవేశించింది. కృష్ణ 
రాయలు వికోబా భక్తుడు. (గామదేవ తల సంగతి వేరే చెప్పనక్కరలేదు. సాగ్‌ 
మానం సహగమనం) చేసినవారు దేవతలై పూజ లందుకొనేవారు. శకునా లలో 
దయ్యాలు భూతాలలో నమ్మకం విపరీతంగా ఉండేది. గామదేవతల కొలువు 
ల్లోను నవర్శాతులలోను జంతుబలులు జరిగేవి, విజయనగరంలో నవరా తులలో 
[వతిరోజు 24 ఫ్‌ 150 మేకలు, చివరిరోజున 250 దున్నలు, 400 మేకలు 
బలి ఇస్తారని పేస్‌ (వాసీనాడు. జనులు రకరకాల మొక్కులు మొక్కి. వానిని 
జాతర్లలో తీర్చేవారు. వానిలో సీడ మెక్కి ఆడడం, వీపుకండ లివ్వటం, అరటి 
ఆకు “దిరగకుండ నడవడం, నిప్పులపై నడవడం, నిప్పుగుండంలో (పవేశించడం, 
నోటి తాళాలివ్వడంవంటి వికృతములైన [కూర ఆచారాలుండేవి రాజధానిలో 
శివర్మాతినాడు సిడ మెకే_వారనీ రథోత్సవంలో రథానికిఉన్న ఇనుప గాలాలకు 
వీపుచర్మం గుచ్చి వేలాడతారనీ నికోలో కాంటి వర్ణించినాడు. ఆపారమైన కష్ట 
నష్టాలను, దోపిడి దొంగల ఉషదవాలను లశ్యంచేయక కాశీ, (పయాగ, 
చిదంబరం, శ్రీరంగ, రామేశ్వరాలు; శ్రీశైలం, తిరుపతి, కాళహ సి, అహో 
బలాల తీర్ధయ్యాతకు వెళ్ళేవారు. తిరునతి కొండకు వెళ్ళేవారు వింత మొక్కులు 
మొక్కుకొనేవారు, “అనశనవతముచే నతుల్యకార్యంబున గనుపట్టునోరి వీగ 
ములవారు, దైహికాయాసంబు దలపక దొర్దచునడతెంచు పొరలు దంఠడముల 
వారు” తిరుపతి య్యా తికుల్లో ఉన్నట్టు చందభాను చర్మితలో తరిగొప్పుల 
మల్చన్న వర్ణించినాడు. 


403 


భిన్న మతళాఖలమధ్య శైవ వైమ్ణవాలు, అద్వైత విశిష్టాద్వెతాలు - తీవ 
చర్చలు వాగ్యాదాలు జరుగుతుండేవి. పరస్పరం దూషించుకొనేవారు. అవకాశం 
లభించినపుడెల్ల నిందారోపణ చేసుకొనేవారు. కృష్ణరాయలంతటివాడు ఆరాధ్య 
దేవుళ్ళను (శ్రైవగురువులను) పతితులని శ్రీరంగశాభునిచే అనిపించాడు. ఆము క్ర 
మాల్యదలో వివ్లమూ ర్తి పాండ్యరాజును గురించి లశ్ష్మీ దేవికి ఫిర్యాదు చేస్తాడు, 
“వెరి శైవంబు ముదిరి మద్వినుతి వినడు.” “మాయావాదు లాత్మీయ దుర్యుభి 
చారం ెబదిమేరువంతయిన మాయన్‌ మిథ్యలేదండు పెల్లభియోగంపుదు 
రన్యదుష్కృతము గోరంతై న కొండంతగా” అని విపనారాయణ చర్చిత చెబు 
తున్నది, 
సనాతనధర్మ పునరుద్దరణ ఆశయమైన విజయనగరంలో వర్ణ ఫవస్త స్ట 
బలవడే ఆవకాశం ఎక్కువ. ఆదిమ వర్ణ ధర్మాలు చాలవరకు నశించి నప్పటికీ 
వర్ణవ్యత్యాసాలు తత్పలితంగా వై వై షమ్యాలు "పెరిగినాయి. (వాహ్మణుల్లో వూజా 
రులు, మఠాధిపతులు, భూస్వాములు, ఉద్యోగులు, వర్తకులు, భో క్రలు అనే 
వర్జాలున్నట్లు బార్చ్పోసా, పేస్‌ పంటి పాళ్చాత్య యాత్రికులు గమనించారు. 
కృష్ణరాయల కాలం వరకూ (బాహ్మణు లెక్కువ సంఖ్యలో మంతులుగా, 
దండనాయకులుగా విజయనగరానికి సేవ చేసినారు. కాని |కమంగా [బాహ్మణులు 
వ్యవసాయవృ త్తి నవలంబించసాగినారు. కొందరు నీచ వృత్తులకుదిగి ఆపహాస్యా 
నికి పాలై నారు. చివరి వర్గాన్ని గురించి “పీరు భోజనం మినహా ఏ ఇతరపనీ 
చేయ” రని బార్బోసా వానిహారు. బహుశా వీరిని గురించే 'గుత్తిన్‌ పుల్లలు 
గుట్టి, చందగిరిలో గూడెత్తి, పెనుగొండలో హత్తిన్‌ స త్రమునందు వేడి, బలు 
దుర్గాధీశ లాంబూలపున్‌దిత్తుల్‌ మోసీ, పదస్టులె” ' నారని భట్టుమూర్తి నిరసించి 
నాడు. శివాలయాల్లోని ఆర్చకులు తంబశవారు, నంబివారు విష్ట్వాలయంలోని 
పూజారులు. ఉభయులూ అనేకవిధాల దేవదవ్యం హరిస్తారని వారిపట ట్ర (పజలకు 
సదభి| పాయం వుండేదికాదు. క్యతియులు నామమ్మాతులు. దేశీయ వాణిజ్యం 
చాలావరకు వైశ్యులు నిర్వహించినారు. వీరిలో నీతినియమాలు మృగ్యమైనాయి. 
వీరి రి త్రభ క్తిని గురించి వీరు చేసే మోసాలను గురించి నాటి కావ్యాల్లోను, చాటు 
వుల్లోను చాల సమాచారం లభిస్తుంది. పంచారణంవారు దొంగసొమ్ము కొనేవారని 
రక్షకభటులు వారి ఇండ్లపై నిఘా వేసి వుంచేవారని తెలుస్తుంది. “కంచును 
వెండియు, రాగియు, కాంచనమును మౌ క్రికాదికములగు మణులన్‌ పంచాణము 
వారింటికి, కొంచక కొనివత్తు రమ్ముకొనుటకు చోరుల్‌” అని వైజయంతీ 
విలాసము. రెడ్డు, వెలమలు తమ రాజకీయ [పాముఖ్యం కోల్పోయినారు, కృష్ణ 
రాయల ఆనంతరం కమ్మవారు.రావెళ్ళ, సెమ్మసాని మొదలైన కుటుంబాలవారు 
సేనానులుగా, సామంతులుగా ప్రాబల్యం వహించసాగినారు. 


404 


సమాజవ్యాప్తంగా అనేక దురాచారాలు |ప్రబలినాయి. (పభు, ధనిక వర్గా 
లలో శృంగార [పియత్వం భోగలాలసత్వం ఎక్కువయింది. బహు భార్యాత్వం 
సర్వసాధారణమయింది. వివాహాలు ఆడంబరంగానే జరిగేవి. కన్యాశుల్కం, 
వరశుల్క-౦ విపరీతంగా వుండేవి. రెండో దేవరాయలు [బాహ్మణులను సమావేశ 
పరిచి కన్యాదాన విధానమే ఆనుసరిస్తామని వారిచేత [ప్రతిజ్ఞ చేయించినాడు. ఆడ 
పిల్ల పెండ్డిని భారంగా తల్లిదం[డుల పరిగణించేవారు. కొన్ని సందర్భాలలో 
భూములమ్మి “పెండ్లి చేయవలసి వచ్చేది. వేశ్యాలంపటత్యాన్ని గురించి వేరే 
చెప్పనక-ర్లేదు. ఊంపుడుక_తై హోదాకు చిహ్నం కాసాగింది. ముఖ్యంగా రాజ 
వేశ్యలకు [పత్యేక గౌరవం ఉన్నట్టు పాక్చాత్య బాటసారులు కూడ గుర్తించి 
నారు. నాటి సారస్వతం నిండా వేశ్యల మోసాలు, ధనార్దనోపాయాలు కన్ని 
స్తాయి. భూములు, వస్తువులు కుదవ బెట్టి డబ్బు వడ్డీకి తీసుకునే పద్దతి ఎక్కువ 
యింది. సాధారణంగా తాకట్టు.వడ్డీ వ్యాపారం కోమట్లు చేసేవారు. సతీసహ 
గమనం అక్కడక్కడ కనిపిస్తుంది. రాయల అంతఃపురంలోని స్త్రీలలో కొన్ని 
వందలమంది ఆతనితో సహగమనం చేయడానికి సిద్ధం అని కొంటే |వాసినాడు. 
భ ర్రశవంతోపాటు భార్యను పూడ్చి పెళ్లే ఆచారం తెనుగువారిలో నున్నట్లు న్యూనిజ్‌ 
కథనం. వీర శై వుల్లో బహుళా ఇటువంటి సర్మపదాయం వుండివుంటుంది. మద్య 
పానం ఎక్కువయింది. దానికి ధూమపానం తోడయింది. అన్ని తరగతులలోను 
రక రకాల జూదం సర్వసామాన్యమై అనేక బాధలకు కారణమయింది. వేషధా 
రణలో తురుష్క పాళ్చాత్య సంప్రదాయాలు (సవేశించినాయి. 

సమాజంలో వర్ణవైషమ్యాలు కూడ బలవడసాగినాయి, కృష్ణరాయల 
వంటి (పభువే రెడ్డను పరిహసించినాడుగదా ! తమ సీచవృత్తులచే విద్యాహీనతచే 
[దాహ్మణులు గౌరవం కోల్పోయినారు. ఇతర వర్ణాలవారు విద్యావంతులై. 
(దాహ్మ ణాధిక తను ధిక్కరించసాగినారు. ఈ యుగానికి చెందినదని విమర్శ 
కులు భావిస్తున్న చం[దశేఖర శతకంనిండా ఈ నిరసన కన్పిస్తుంది. అందొక 
వద్యంలో భూదవర్ణజాడు స్త 

నన్నుసదించె బాబు సిననాడుతమాసగ భాగతయు రా 

మాన్నము భారతంబునుతమాముగ, కిందివి ముందెవచ్చె నే 

నిన్ని సదుండగానె బవుయెత్తుమునోరిక , బాపనోండ్డు నా 

కన్నను లొజ్జటం[డు” 
అని ఫిర్యాదు చేస్తాడు. మత సాంఘిక కార్యకలాపాలలో శూదులు | బాహ్మణు 
లతో సమాన హక్కులు కోరసాగినారు. రెండో వెంకటపతి కాలంలో (కీ శ 
1596) ముద్ధకృష్ణప్ప నాయకుని సమశాన కండెయ దేవరను వృద్ధాచలానికి 


405 


(పభువుగానొక జూద పురోహితుడు అభిషేకించిన ట్లు శాసన సాక్షం వుంది. 
పదిహేడో శతాబ్ద ఆరంభంలో జీవించిన వేమన రచించిన. 

హాద్రతనముపోయె శూదుడగానని ద్విజుడనుకొను బెల్ల తెలివిలేమి 

ఇ త్రడెసగు వసిడి ఈడనవచ్చునా? (తాడు మెడనువేసి తనదుకూదత్యంబు 

పోయెననెడిదెల్ల బుద్దిలేమి మనసునిలక [తాడు మరివన్నె తెచ్చునా? 
అనే పద్యాలనుట్టి వేమనకోలానిశే శూ దులు యజ్ఞోపవీతం భరించడం మొదలు 
'పెట్టినారని ' పౌరోహిన్యం' పారంభించినారని భావీంచడానికి అవకాశం వుంది 
ఈ 'చె ద్రైతన్యంవల్ల వర్ణ వైమునస్యాలు పెచ్చు పెరీగినవేగాని సమసీపోయి, జాతి 
సమైక్యం కాలేకపోయింది. 


విద్యలు=ఎవాషలు=క ళలు 


(ప్రజల్లో విద్యాభివృద్దికి (ప్రభుత్వం (పత కరగా గ్రద్ద వహించేది కాదు. 
అధిక సంఖ్యాక జనులు నిరక్ష రాస్యులే. విద్యలో ఆసక్తి ఉన్నప్పటికీ స్మకమ 
మైన పాఠశాలలు లేవు. గంథాలుకూడ సులభంగా లభ్యమయ్యేవికావు. అనా 
దిగా పేరొందిన (బాహ్మణుల్లో సయితం విద్యపట్ల నిర్ణక్ష్యం ఏర్పడింది. ఒక 
విప యువకునిపట్ట “నిగమళర్మా భిధానంబు 'శేతీపీరకయ”వలె ఆయధార్థమ 
యిందని పాండురంగ మాహాత్మ వృతాంతం. అగవోరాల్లో, మఠాల్లో, ఆల 
యాల్లో విద్యాబోధన జరుగుతూనే వుండేది. ఈ సంస్థలకూ “జ్యోతిష “ఆయుర్వే 
దాది “కాస్ర్రపండితులకూ అగహారాలు, మాన్యాలు ఇచ్చీ (పభువులు పరోక్షంగా 
విద్యలను ప్రోత్సహించినారు. ఇతర (గ్రామాల్లో మాధుకరవృత్తితో జీవిస్తూ 
విద్యార్థులు విద్యనభ్యసించేవారు. తమ ఇండ్లలోనే ఉచితంగా భోజనం పెట్టి 
విద్యను బోధించే ఉదారులై న ఉపాధ్యాయులు" లేకపోలేదు. వేదవేదాంగాలు, 
పురాణీతిహాసాలు, తర్క-వ్యాకరణ జ్యోతిష ఆయుర్వేదాలు, న్యాయమీమాంసా 
దర్శనాలు మొదలైన సాంపదాయక' విద్యలను |బాహ్మణులు అభ్యసించేవారు. 
రాజోద్యోగాలు ఆశించినవారు గణీత, జ్యోతిష కాస్తా9లు, రాజనీతి, భిన్నలిపులు 
మొదలై నవి ఆభ్యనించేవారు. “కరణంబుకొడుకు ముందర కరణిక ధర్మంబు 
నందు కడుకుశలుండై ధరణిగల విద్యలన్నియు బరువడి నెరుగంగ వలయు 
బనిలేకున్నన్‌ ” ఆని సకల సీతిసమ్మతం. “సరులు (గుచ్చినయట్లు వెరసులు 
చక్కగా విశదముగ” (వాయడంపట్ట అభిమానం ఉండేది. 

రాజసభల్లో వాగ్యాదాలు, విద్యాపరీశ్షలు జరిగేవి. రాజులు యోగ్యతా 
పృతాలు 'బహుళకా, తా్యామపషతాలమీద (వాయించి ఇచ్చేవారు. మతఠాల్లోను. పండి 
తుల ఇండ్లలోను పుస్తక భాండాగారాలుండేవి. శృంగేరీ పీఠ పుస్తక భాండాగార 
ఉద్యోగి, పౌరాణిక కవి కృష్ణభట్టును రెండో బుక్కరాయలు ఈనాములిచ్చి గౌర 
వించినాడు. నాటివి చాలవరకు తాళపవ్మ్యత |గంథాలే, రాగిరేకులపై కూడ 


406 


(వాయడం వుంది. తాళ్ళపాక అన్నమాచార్యులు తన కీర్తనలు రాగిలేకులపై 
(వాయించి “సర స్వతీభాండార౦ిలో వదం చేసినాడు. 

భాషలు : దక్షిణదేశ చరితలో మరి వీ యుగంలోకూడ విజయనగరా 
ధీశుల పోషణలో జరిగినంతటి సాహిత్య పర్మిశ్రమ జరగ లేదనడం అతిశయో క్రి 
కాదు. (పభువుల్లోను వారి సామంతుల్లోను పలువురు సంస్కృతాం్య ధాదిభాషల్లో 
పండితులు, కవులు, పండితగోష్టి వారి | పధాన కాలక్షేపం. దాక్షిణాత్యభాష 
ల్లోను సంస్కృతంలోను వివిధ సారస్వతశాఖల్లో పెక్కు. [గంథాలు వెలసీవాయి, 
నూతన కవితారీతుల సృష్టి జరిగింది, 

నంన్కతం 8 విజయనగర చర్మిత వూర్వార్ణంలో సంస్కృ తభాషా 
[ప్రాబల్యం ఎక్కువగా కన్పిస్తుంది. సంస్కృతం వైదిక _ దేవభాష గదా! వేద 
భాష్యాలు, ఆలం౦కారళాస్తాంలు, కావ్యనాటకాలు అనేకం సంస్క్భతంలో వెలువడి 
నాయి. అద్వైత, ద్వైత, విశిష్టాద్వెతవర మైన [(గంథాలనేక ౦ రచించినారు. 
విద్యారణ్యులు ఐత రేయదీపిక, తై త్తిరియదీపిక , పంచదశి, జీవన్ము క్రివివేకాది 
(గంథాలకు కర్త; మాధవాచార్యులు పరాశర స్మృతి. వ్యాఖ్య (పరాశరమాధ 
పీయం)తోబాటు. జైమినీయ న్యాయమాలావిస్తర, సర్వదర్శన సంగహోది 
(గంథాలు రచింపగా ఆతని సోదరుడు య దాం లు “వేదార్థ్మపకాశిక' అనే 
పేర చతుర్వేదాలకు కూలంకష మైన భాష్యం రచించినాడట. తంజావూరు రఘు 
నాథరాయల, మంతి అద్వైత విద్యావిచార బిరుదాంచితుడునై న గోవిందదిక్షితుల 
కొడుకు వెంకటమఖి బోధాయన; శౌతసూూతాలకు భాష్యమూ శుల్చమీమాంస ఆనే 
(గంథమూ రచింపగా, ఆతని తమ్ముడు లింగాధ్వరి 'వేదార్ణతత్య నిర్ణయం' 
రచించినాడు. శాయణమాధవాచార్యుల సమకాలికుడైై న వేదాంత దేశికుడు తత్యటీక , 
తాత్పర్యచందిక, న్యాయసిద్ధాంజనములద్వారా విశిష్టాద్వైత సిద్ధాంతానికి బలం 
చేకూర్చినాడు. ఇక ద్ర్వైతవరంగా వ్యాసతీర్ణులు తాత్పర్యచందిక* తర్కతాండవ, 
న్యాయామృత ములను; వాదిరాజతీర్ణులు మధ్యతం తముఖభూషణమును రచించి 
నారు. శ్రీకంఠ పండితుడు వీరశె 'వవరంగా దహ్మసనూతభాష్యం |వాయగా, 
దానిపై అప్పయ్యదీక్షితులు శై శై వార్శమణిదీపిక శే పెర వ్యాఖ్యానం రచించినాడు, 
మొదటి బుక్కరాయలకాలంవాడైన మాధవమంతి సూతసంహితషె తాత్పర్య 
దీపికను, శ్రైవామ్నా యసారమును రచించినాడు. ఈ విధంగా భిన్న మతశాఖల్లో 
వెలువడిన సారస్వతం లక్ష్యం అన్యసిద్దాంత ఖండనము, స్వీయసిద్దాంత 
(వతిష్టావన! 

ఈ యుగం కావ్యాలలో వేదాంత దేశికుడు రచించిన యాదవాభ్యుద య, 
రామాభ్యుదయాలు మొట్ట మొద టివి. వేదాంతదేశికుని *కవితార్కి.కసింహి అని 
సమకాలికులు పిలిచినారు. భోగనాథుడు |తిపుర విజయ, రామోల్లాస కావ్యాలు 


407 


రచించినాడట! రెండో దేవరాయలు 'మహానాటకసుధాగిధి'ని, ఆతనికాలంవాడే 
ఆయిన ఉద్దండక వి “మల్చికామారుతి' నాటకాన్ని రచించినట్లు తెలుస్తుంది. నాటి 
సారస్వత చర్మితలో కవయ్యితుల రచనలు, చారిత్రక రచనలు విశిష్ట లక్షణాలు. 
వీనిలో గంగాంబ 'మరురావిజయి కావ్యం సుప్రసిద్ధం. [పైఢ దేవరాయల కాలం 
లోనే డిండిమకవి కుటుంబం విజయనగరాస్థానంలో (పవేశించింది. వారిలో అరుణ 
గిరినాథ డిండిముడు “సోమవల్సీ యోగానంద (పవానని కర్త. శ్రీనాథుడు ఓడించిం 
దీతబ్జే. ఇతని సంతతివారిలో రెండో రాజనాథుడు సాళు వాభ్యుదయాన్నీ, మూడో 
రాజనాథుడు అచ్యుత రాయాభ్యుదయాన్నీ రచించినారు కృష్ణరాయలు జాంబవతీ 
కల్యాణం మొదలై నవి రచించినాడు. విరూపాశ స్వామి చై[తోత్సవ సందర్భంలో 
జాంబవతీ కల్యాణం |పదర్శించేవారని తెలుస్తుంది. ఆచ్యుతరాయలకాలంలో 
తిరుమలాంబ “వరదాందికాపరిణయం'ి (అచ్యుతరాయల వివాహ గాథ) రచిం 
చింది; మహామంతి సాళువ తిమ్మరుసు అగస్సుని బాల భారతం-పై మనోరమా 
వ్యాఖ్యను, ఆతని మేనల్పుక్ళు గోపరసులు, అప్పరసులు కృష్ణమ్మిళుని (ప్రబోధ 
చందోదయనాటకం పై వ్యాఖ్యానాలు రచించినారు. తంజావూరు రఘునాథ 
రాయలు సంస్కృతంలో మహాకవి. ఆతనిమంతి గోవిందదీక్షితులు వేదాంత 
గంథాలతోబాటు సాహిత్యసుధను రచించినాడు. 

అలంకార, నాట్య, సంగితళాస్తాంల పై గూడ పెక్కుగంథాలు వెలువడి 
నాయి. అలంకారళాన్త్ర (గంథాలలో సాయణుని ధాతువృత్తి, భో గనాథుని 
ఉదాహరణమాల, గోపతిప్పని కావ్యాలంకార సూూతాలపై వ్యాఖ్య ముఖ్యమైనవి. 
నాట్య, సంగీ తశాస్త్రాల పె గంథాలలో మహానాటక సుధానిధి, దేవనభట్టు “సంగిత 
ము క్రావళి,’ గోవతిప్పని తాలదీపిక, లక్ష్మీధరుని సంగితసూర్మోద యము, రఘు 
నాదరాయలి సంగితసుధ ఎన్నదగినవి. రఘునాథరాయలు జయంత సేన, 
రామానంద ములనే కొ త్ర రాగములను సృష్టించడమే గాక, రఘునాథవిలాసిమనే 
కొత్త నాట్యపద్ధతిని రూపొందించినాడు. 

తెలుగు : విజయనగర యుగం ఆం ధభాషాచర్మితలో స్వర్ణయుగమని 
సర్వసాధారణ ఆధి పాయము. |దావిడ, కర్ణాటాం ధ దేశాలను కలిపి పాలిస్తున్న 
విజయనగరాదీశులు “దేశభాషలందు తెలుగులెస్స” అని గుర్తించినట్లు కన్ని 
స్తుంది. ఆం్భధభాషాచర్మితలో విజయనగరాస్తానానికి (వత్యేకస్థానం వుంది. 
అచటనే శ్రీనాథ కవిసార్వభౌముడు అం ధభాషావిజయధ్వజం (పతిష్టించి, 
ఆంధ వాణికి కనకాభిషేకం చేయించినాడు. రాయల ఆదరాభిమానాలతో ఆంధం 
దాషేణాత్య భాషలకు మార్గదర్శక మయింది. 

ఈ యుగవూర్వార్థంలో వెలువడిన సారన్వతాన్ని రెడ్డియుగ సార 
స్వతంతో పోల్చవచ్చు. శైవులు, వైష్టవులు తమ తమ సిద్దాంతాలను ద్విపదల్లో 


(ప్రచారం చేసుకున్నారు. మతేతరములు , నీతిబోధకమునై న పంచతం|[ తంవంటి 
కథానిక కావ్యాలు సయితం వెలువడినాయి, కృష్ణరాయల నుండి మార్పు 
వచ్చింది. నాటికి ముస్తిం దండయా[తలు వెనుకొడి, రాజ్యం [ప్రకాంతంగా అభి 
వృద్ధి చెందసాగడ మే కః మార్పుకు కారణమని చెప్పవచ్చు. |పబంధ పర మేశ్వ 
క. వీజపాయంగా కన్పించి శ్రీనాథ, పినవీరభదులు పోషించిన |పబంధ 
(పక్రియ కృష్ణరాయల కాలంలో వికనించినది. ఊహాళ క్రికి, వర్ణనా సామర్థ్యానికి 
భాషావై చితీ (పదర్శనకు |పబంధ (ప్యకియ మంచి అవకాశం కలిగించింది. 
జై మినీ భారతం, పాండురంగ మాహాత్మ్యం, కాళహస్తి మాహాత్మ్యం వంటి 
పురాణాలు సయితం |పబంధ శై శ లిలో నడిచినాయి. ఈ పరిణామ ఫలితంగా 
సారస్యతానికి (పేజా జీవితానికి సంబంధం లేకుండాపోయింది. వా స్తవానికి 
(ప్రబంధ కవుల్లో నన్న య్యలోని ఆధ్యాత్మిక తగాని, తిక్క_నలోని జాతీయస్పృహ 

గాని, శివకవుల్టోని సాంఘిక దృష్టిగాని లేవని చెప్పవచ్చు. శృంగార (పీయుడనే 
అష పథకు గురీయైన శ్రీనాథుని కవిత్వానికి “ఆర్యధకమామండలా ఖండలుండై న 
వేమభూపతి న (అంటే రాజభ క్రి) వేదా దినరసింవా విపులవశస్థలీ 
కల్హారమా లికాగంధలహరి (దై వభ క్రి)” కారణములు, ఉద్భోదకములుకాగా 
అల్లసాని పెద్దన్న కు “రమణీ (పియదూతిక తెచ్చియిచ్చు కప్పురవిడె మాత్మ కింస 
యిన భోజనమూ యెలమంచ” ముంటేగాని కవిత్వం రాదట! కావ్య |పయోజనం 
చాలవరకు [పభువుల సంతోషము, కవుల ఉదరపోషణ అయిపోయింది. రాక్షసీ 


తంగడి యుద్ధంతో భాషాచర్మితలో క్షీణయుగం [పారంభమై, సారస్వతగుణం 
నీరసించింది. విజయనగరం నుండి అంధ సరస్వతి దాక్షిణాత్యనాయక రాజ్యాల 
న్మాశయించింది. స్మామాజ్య విచ్చిన్నంతో సుల్తానులదాడులతో |పజలలో నై తిక 
దౌర్బల్యం చోటుచేసుకున్నది. భావనాపటిమ సన్నగిల్లింది. (పృక్రియలో వై విధ్యం 
ఉన్నప్పటికీ శబ్దచితణ'పై దృష్టినిలిచిన గారడీ కవిత్వం ఎక్కువయింది. పచ్చి 
శృంగారం మితిమీరింది. 

నాచన సోమునితో విజయనగర ఆంధ భాషాచర్మిత (పారంభ మవుతుంది. 
ఇతడు అష్టభాషామహాక వి; కవిసార్వభౌముడు. రెండో బుక్కరాయలు ఈతనికి 
పంచాకల దిన్నెను అ(గహారంగా యిచ్చి (కీ.శ. 1344) సత్కరించినాడు. 
ఈతడు తన ఉత్తరహరి వంశాన్ని హరహరదేవునకు అంకితం చేసినాడు. “పరి 
హాసాస్పదవాదమోద మదిరా పానంబునన్‌ మత్తులై హరి మేలంచు హరుండు 
మేలనుచు” శై వవైష్టవులు చేసే వాదోపవాదాలను నిరసీంచినాడు. ఎ్యర్మాపగడకు 
సమకాలొకుడై ఆతనితోబాటు పురాణాన్ని అలంకారిక శైలితో నింపినవాడు. 
క్రవితాగుణంలో కమితయం తరువాత నెన్నదగినవాడు. 


409 


సదిహేనో శతాబ్దంలో విజయనగరంలోకంచె ఉద యగిరిలోని గజపతుల 
ఉదోోగులనుండి తెనుగుభాషకు ఎక్కువ ఆదరం లభించింది. క్రీశ. 1470 
ప్రాంతంలో ఉదగిరినేలే పూసపాటి బసవరాజుకు దూబగుంట నారాయణ కవి 
“పంచతం తం” అంకితం చేసినాడు. నారాయణకవి గూడ హరిహర దేవుని భక్తుడే. 
బసవరాజుమంతి పెసరువాయ గంగన్నకు దగ్గపల్లిదుగ్గన నాసికేతో పాఖ్యానాన్ని 
నంది మలయ, ఘంట సీంగయలు, (వబోధ చందోదయాన్ని ఆంకితమిచ్చి 
నారు. సంస్కృత నాటకాన్ని తెలుగుకావ్యంగా మొట్టమొడట రచించింది ఈ 
జంట కనులే. 

సొళువ నరసింహుని కాలంలొ విజయనగరాస్థాన నంలో తెలుగుభాష నిల 
దొక్కుకున్నది. పిల్లలమ్మరి పినవీరభ| దుడు జై మినీ భారతాన్ని తెనిగించి 
రాయలకు అంకితం చేసినాడు. శాకుంతల నాటకాన్ని శృంగార శానుంతలమనే 
"పేర కావ్యంగా (వాసినాడు. బహుళా మల్హయ సింగ యజంటకవులీతనికి ఆదర్శ 
మయివుంటారు. పినవీరభ్య దుడు “వాణి నారాణి” అని చెప్పుకొన్నాడట! నరసింహ 
రాయలచే అ్యగహారాదులు పొందిన [పోలుగంటి చెన్నమంతి ఆష్టభాషాకవి, 
నారసింహ పురాణాన్ని ద్విపద కావ్యంగా, బాలభారతాన్ని వచనంగా, వివ్ణుపురా 
ణంలోని సౌభరి చరితను యక్షగానరిగా (వాసినాడు “తెలుగు భాషలో" ఇప్ప 
టికి "పేరు తెలిసిన (ష్మృపధమ యక్షగానంగా సౌభరిచచ్యత, దాని రచయితగా 
(పోలుగంటి చెన్నయమంతి ఆంధసాహిత్య చర్మితలో ఒక విశిష్టసానాన్ని 
అలంక రిస్తారు” ఆరు[ద) బహుశా ఉదయగిరిని సాళువ నరసింహరాయలు ఆక 
మించిన తరువాత మల్లయ సింగయ జంటకవులు తుళువ నరసనాయకుని ఆశ 
యించి ఆతనికి ఆంకితంగా వరాహపురాణం చెప్పినారు, నరసింహరాయల కాలా 
నికే తాళ్ళపాక అన్నమాచార్యులు తిరుపతి చేరి పద రచన (పారంభించినాడు. 

ఇదేకాలంలో తెలంగాణా _పాంతంలో ఇద్దరు |పసిద్ద కవులు కన్పిస్తారు" 
నాడు ఓరుగల్లును పాలించే చితాప్‌ఖాన్‌ మం తీయెన ఎల్లపెద్దను ఆశయించి 
చరిగొండ ధర్మన్న “చిత భారతం రచించినాడు. ఇతడు “శతలేఖసీ సుర 
(తాణీ బిరుదం ధరించినాడు. బహుశా ఇతనికి సమకాలికుడే కొరవి గోపరాజు 
“సిం హాసనద్వా తింళత్సాలభంజిక "ను హరిహరునకు ఆంకితం చేనీనాడు. “వేపోకల 
బోనియట్టి సిరిపుట్టిన ఇంటికి ఓరుగంటికిన్‌'” అన్న ఈతని వర్ణ ననుబట్టి డీ శ, 
1500 (ప్రాంతానికి ఓరుగల్లు పూర్తిగా ధ్వంసం కాలేదని తెలుస్తుంది. 

కృష్ణరాయలు సింహాసనం ఎక్కడంతో కొత్త శోకం ఆరంభమయింది. 
అతడు క వితాపావీణ్య ఫణీశుడు; సాహితీసమరాంగణ సార్వభౌముడు; ఆంధ 
భోజుడు, అతని భువన విజయసభను ఆలంకరిన్రూ ఆష్టదిగ్గజా లనే కవులున్నట్లు 
(సిద్ది. పీరిలో సంస్కృతాం్యధకర్ణాట భాషాకవులున్నారని భావించడం సమం 


410 


జసం. కాని అష్టదిగ్గజాలు ఆం; (భభాషాకవులేనని సంపదాయం. ఆ కవులు: 
అల్పసాని పెద్దన, నంది తిమ్మన; హాదయగారి మల్లన, ధూర్జటి, అయ్యలరాజు 
రామభ్యదుడు, తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన, భట్టుమూ రి అని పండితుల 
ఆభి పాయం. వీరిలో పెద్దన, తిమ్మనలు మాత మే తమ కృతులను రాయలకు 
అంకితం ఇచ్చినారు. “పెద్దన ఆస్థానకవి, ఆంధక వితా పితామహుడు; (ప్రబంధ 
పరమేష్షి. ఆతడం టే jae అపార మైన అభిమానం. పెద్దన చేతిలో 
(పబంధీ వకియ సర్వాంగ సుందరంగా రూపొందింది. అందుచేతనే “స్వారోచిష 
మనుసంభవం'* తెలుగులో bow rege సిద్ధి చెందింది. నంది 
తిమ్మన _పబంధం “పారిజాతాపహరణం.” ఈ రెండు |పబంధాలు బహుశా 
కళింగజె జై|తయాత అనంతరం రాయచూరు యుద్ధానికి పూర్వం రాయలు 
అంకితం పొందివుంటాడు.,. మిగిలిన కవులు రాయలను స స్మరించనై నా లేదు. 
మాదయ్యగారి మల్లన్న రాయలకు సమకాలికుడే కాని, తన “రాజ శేఖరచరి త”ను 
కొండపీటిసీమ నేలే నాదెండ్ల అప్పరుసుకు అంకితం చేసినాడు. అయితే 'రాయ 
వాచకం” (ప పకారం మల్చన అష్ట దిగ్గజాల్లోనివాడే “రాజూల్‌ మత్తులువారి సేవ నరక 
పాయంబు"అని ధూర్జటి తనీ శ్రీకాళహా స్తీశ్యరశతకము' 'శ్రీకాళహ స్తీ స్తీశ్వర మహా 
త్మ్యము'లను తన ఇష్టదైవానికి అంకితం ఇచ్చినాడు ధూర్జటి రాయల ఆస్టా 
నంలో ఉన్నట్టు కొన్ని “చాటువులున్నాయి. అంతేగాక తన “క్చోష్టరాయవిజయ” 
కావ్యంలో కుమార ధూర్జటి కృష్ణరాయలు ధూర్జటిని ఆదరించినట్టు చెప్పినాడు. 
అయ్యలరాజు రామభ[దుడు “రామాభ్యుదయ” కావ్యాన్ని గొబ్బూరు నరస 
రాజుకు అంకితం చేసినాడు (కీ. శ. 1550). నరసరాజు ఆశియ రామరాయల 
మేనల్లుడు. రామభ|దుడు డు దిగ్గజాల్లో ఉండడానికి ఆవకాశం తక్కువ; ఆయితే 
దిగ్గజాల్లోనివాడు కృష్ణరాయల సకల కథాసారం తెనిగించిన పు తేటి రామభ।దు 
జం వుండవచ్చునని కొందరి అభి పాయం పింగళి సూరన్న తెలుగు సాహిత్య 
చర్మితలో విశిష్టస్థానం ఆక మిస్తాడు, కృష్ణరాయల కాలంలో ఆతడు బాలు డై 
వుండవచ్చు. ఆతని మొదటికావ్యం రాఘవ పాండవీయం' తెలుగు భాషలో 
మొదటి ద్య్యర్థికావ్యం. ఆకువీటి పెదవెంకట్నాదికి అంకితం. రెండోది 'ఆపూర్వ 
కథాసంవిధానవై చితి”'తో రచించిన కళాపూర్ణోదయం. ఇది *““'వద్యంలో నవల’ 
అని విమర్శకుల అభిపాయం; నంద్యాల |పభువు కృష్ణభూపతికి అంకితం. 
కృష్ణభూపతి ఆరవీటి వంశస్థుడు. ఆశియ రామరాయల దూరపు బంధువు. 
మూడోది %వభావతీ | పద్యుమ్నం'. రామకృష్ణుడు రాయల అస్థానంలో ఉన్నట్లు 
సూచించే చాటువుల్లో ఎంత సత్యం ఉందో అనుమానం. అతని ఆసలు పేరు 
గార్లపాటి రామలింగయ్య; తెనాలి స్వగామం; శై వకుటుంబంలో జన్మించినాడు. 
నాదెండ్ల గోపరసుకు మంతియెన ఊర దేచయ్యకు ఆంకితంగా ఉదృటారాధ్య 


411 


చరిత చెప్పినాడు. విజయనగరంలో వైష్ణవం (పబలంగా “ఉన్నందున రాయల 
అభిమానం సంపాదించడానికి వైష్ణవం స్వీకరించి రామకృష్ణుడై వుంటాడని ఒక 
అభ్మిపాయం. వైష్టవుడై వానిక మొదటి గంథం 'మటికాచలమావోత్మ్యం.” 
అనంతరం 'పైండురంగమావాత్మాన్ని' విరూరి వేద్మాదికి ఆంకితం ఇచ్చినాడు 
రాష్ట్రోద్యోగి దగ్గిర వేద్నాది రాయసంగా వుండేవాడు. భట్టుమూ రి వసుచరిత్ర 
తరువాతనే (క్రీశ 1580) పాండురంగమాహత్మ్యం వెలువడిందనడానికి ఆంత 
రంగికంగా సూచన ఉంది. భట్టుమూర్తి మొదటి [గంథం “కావ్యాలంకార 
సంగహం” లేక నరసభూపాలీయం శ్రీశ. 1557 ప్రాంతంలో తొరగల్లు 
(పభువైన పోచిరాజు నరసరాజుకు అంకితం. నరసరాజు ఆశియరామరాయలి 
మేనల్లుడు. ఈ కావ్యం అవతారికనుబట్టి భట్టుమూ రి ఉద్దండపండితుడని బహు 
ముఖ (పజ్ఞాశాలి అని తెలుస్తుంది అనంతరం రామరాయల ఆశయం పొంది 
భట్టుమూర్తి రామరాజభూషణుడయినాడు. రాషసి తంగడి యుద్దానంతరం 
తిరుమలరాయలతో పెనుగొండ చేరినాడు. కేవల కల్పనాకథలు వీడే అవారిత 
కల్పనా విశేషంతో పూర్వవృత్తమైన “వసుచర్మిత"ను సాన బట్టిన జాతిరత్నంగా 
తీర్చి కవిత్వంలో సంగీతాన్ని మేళవించి రాయలకు అంకితం ఇచ్చినాడు. 
రామరాజ భూషణుడుగానీ, రామకృష్ణుడుగానీ రాశని తంగడియుద్దాన్నీ విజయ 
నగర దుస్థితిసీ తలవకపోవడం ఆశ్చర్యం. భట్టుమూర్తి చివరిరచన *హరిశ్చంద 
నలోపాఫ్యోనం” ద్య్వర్థికావ్యం. 

నవరత్నాలనే సంస్కృతకవులు చందగు ప్త విక్రమాదిత్యుని కొలువులో 
ఉండే వారన్న సాంపదాయంలో వలెనే అష్టదిగ్గజ సంపదాయంలో కూడ 
చార్మితక సత్యం లేదు. ఆయితే రాయలు స్వయంగా మహాకవి. “వివ్ణుచి త్రీయం' 
అనే నామాంతరం ఉన్న ఆము క్రమాల్యదను తిరువతి వేంక టేశ్వరునకు ఆంకి 
తంగా చెప్పినాడు. తెలుగులోని పంచకావ్యములలో ఒకటి అము క్రమాల్యద. 
అష్టదిగ్గజాల్లో లేని కవులు రాయలకాలంలో ఉన్నారు. వారిలో కొందర్ని రాయలు 
ఆదరించినాడు. క వికర్ణరసాయన కావ్యనిర్మాత సంకుసాల నరసింహకవి; రాధా 
మాధవ కృతికర్త చింతలపూటి ఎల్పన ఎన్నదగినవారు. ఎల్హనకు “రాధామాధవ 
కవి" అనే బిరుదం రాయలు ఇచ్చినాడట. కొండవీటిరాజ్యంలో ఉద్యోగియైన 
నాదెండ్ల గోపరుసు 'కృష్ణారున సంవాదం” పేర గయోపాఖ్యానం ద్విపదలో 
పానీనాడు. ఉదయగిరిపాలకుడై న కంపరాయలు మనుమంచి భట్టుచే “అశ్యలన్షణ 
సారం ఆంకితం పొందినాడు. అన్నమాచార్యుల కుమారుడు పెదతిరమలయ్య 
రాయల కాలంవాడే. ఈ విధంగా అపారమైన సాహిత్య పర్మిశమ జరిగినందునే 
కృష్ణరాయలి కాలం తెలుగుభాషా చరి తలో స్వర్ణయుగంగా _పసిద్ధమయింది. 


412 


కృష్ణరాయల మరణంతో చెలరేగిన వారసత్య యుద్దాలవల్ల విజయ 
నగరంళో సారస్వత పర్మిశమ క్షీణించి పింగళి సూరనాది మహాకవులు చిన్న 
చిన్న [వభువుల న్నాశయించవలసి వచ్చింది. రాక్షసితంగడి యుద్ధానంతరం 
అరవీటివంశచరిత సయితం ఆంతర్వ్యుద్దాలతో సుల్తానుల దాడులతో నిండి 
సారస్యతపో షణకు పరిస్థితులు అనుకూలించలేదు. ఆయితే ఆరవీటివంశ కాలం 
లోనే దశ్నిణాన నాయకరాజ్యాలు బలపడి సునూరొక శ తాద్దికాలం ఆం ధభాషకు 
(ప్రధాన రంగస్గలాలయినాయి. తెలుగు తమిళ నాయకులేగాక మహారాష్ట్ర 
(ప్రభువులుసయితం తెలుగునాదరించినారు. దక్షీణదేశంలో ఆంధం అధికారభాష 
ఆయినదా అనిపిస్తుంది. అందుచే ఆం ధభాషా చర్మితలో ఈ యుగాన్ని నాయక 
రాజ యుగమని లేదా దాక్షిణాత్య యుగమని వ్యవహరిస్తారు. 

దాశ్నీణాత్య యుగానికి ఆం|ధవాజ్మయంలో కొన్ని (పత్యేక లక్షణాలు 
కన్పిస్తాయి. హ్‌ కాలి [పజలమధ్య వర్టిల్పడంచే తెలుగులో తమిళ, కన్నడ, 
మహారాష్ట్ర పదాలు; పాళ్ళాత్య ఇ జాషావదొటు ఎక్కువగా |పవేశించినాయి. శివ 
కవుల యుగంలోవలె (ప్రజలకు సన్నిపితములై న జాతీయాలతో పలుకుబడులతో 
చమత్కారాలతో కావ్యాలు తయారయినాయి. నాటి సారస్వతంలో వై విధ్యం 
ఎక్కువగా గోచరిస్తుంది. ప్రబంధాలు వెలువడినాయి. సంగీత, 
సాహిత్యాలు మేళవించిన గేయాలు, దృశ్యకావ్యశాఖ అయిన యక్షగానాలు 
అసంఖ్యాకంగా తయారయినాయి, వచన వాజ్మయం ఈ యుగంలోనే [కమ 
వరిణామం పొందింది. తంజావూరు యక్షగానానికి, మధుర వచనానికి పేరొంది 
నది. శాస్త్రవిషయాలమీద కూడ (గ్రంథాలు రచించినారు. వననప్ప అనే కవి 
“ఖగ్గలక్షణం”' పేర 132 ఆయుధాలను వర్ణిస్తూ _పద్యకావ్యం [వాసినాడు. నాటి 
వాజ్మయంనిండా చార్మితక సంఘటనలు, ఆర్థిక, సాంఘిక పరిస్థితులను గురించిన 
వివరాలు కన్పిస్తాయి. అయితే దాక్షిణాత్య కవులలో శృంగార, హాస్యరస 
(పియత్వం ఎక్కువ. విలాసవంతులై న [పభువుల అభిరుచినిబట్టి వచ్చి శృంగా 
రాన్ని సృష్టించడ మే వీది కావ్యరచనకు _పయోజనం అయింది, కేవలం కళా 
దృష్టితో రచన సాగించినారనడానికి వారి రచనల్లో ఉత్తమ కళాఖండా లనదగిన 
కావ్యాలు కూడా అరుదుగా కన్పిస్తాయి. 'అందుచేత పింగళ లక్ష్మీ కాంతంగారి 
మాటల్లో “అ కావ్యాల్లో పెక్కింటికి ధర్మసౌందర్య లోపం వాటిల్లింది. మరి 
కొన్నింటికి కథా నిర్మాణమున బిగువులేక సొంపు చెడినది” మరొకవై పున 
భావానికి, వర్ణనకుకూడ [ప్రాధాన్యం ఇవ్వని కేవల శబ్ద వై చ్మితితోకూడిన గారడీ 
కవిత్వం తయారయింది. ఇట్టి కవిత్వంలో రేవూరు కొళహాన్తి దేవుడు చాల 
సమర్థుడు. అతడు “చలజిప్వాకాచ లజిప్వాకా చలాచలజిప్వాకా రచనా విశేష 
నిపుణుడు, ఓష్ట్యనిరోష్ట్యవర్ణోద ర్థ కల్పనుడు,కరిన్మ తిపాద సంఘటన కుశలుడు.” 


413 


నాయక రాజ్యాలు ఏర్పడడానికి పూర్వమే దక్షిణదేశంలో ఆంధభాష 
(పవేశించింది. వీరకంపరాయల మధురావిజయ య్మాతలో పాల్గొని శ్రీరంగంలో 
దేవుని (ప్రతిష్టించి దేశికాచార్యునిచే ఆధినందనలందుకొన్న జింజి పభువై న గోపన 
మంతి తెలుగులో 'సింధుమతీ విలాసం” రచించినట్లు తెలుస్తుంది. అచ్యుత 
రాయల కాలంలో తిరువత్తూరు పాలిస్తున్న గోళ్ళ చినరామప్ప పచ్చకవ్పరపు 
తిరువెంగళనాథునిచే “చొక్క_నాథ చరితను చెప్పించినాడు. ఇదే కాలంలో 
ఆరుణ్చాది మంగళం నివాసియైన జంగమదేవరకు అంకితంగా భ్యదకవి లింగయ 
'సానంద చరిిత'*ను ద్విపదగా రచించినాడు.. 

దక్నిణదేశంలో ఈ విధంగా |పవేశించిన ఆంధసారస్వతోద్యమం నాయక 
రాజ్యా లేర్పడడంతో బహుముఖంగా వికసించింది. నాయకరాజులందరలో భాషా 
పోషణలో రఘునాథ నాయకునకు ఎవరూసాటిలేరు.తంజావూరునకాతడు శ్రీకృష్ణ 
రాయలు. రఘునాథుడు ఆశువుగా పారిజాతాపహరణంచెప్పి తం్మడిచేత కనకాభి 
"షేకం చేయించుకున్నాడట. ఆతని ఆస్థానంలోని తెలుగు కవులలో చేమకూర 
వెంకటకవి అగగణ్యుడు; సారంగధరచర్శిత, విజయవిలాస కావ్యాలను రఘు 

నాథునకు అంకితం ఇచ్చినాడు. తెలుగుభాష లోని మార్దవాన్నీ లాలిత్యాన్నీ వెంకట 

కవి విజయవిలాసంలో వడగట్టినాడు. కృష్ణాధ్య రి తన నై షధపారిజాతం అనే 
శ్లేష కావ్యాన్ని రాయలకు అంకితం చేసినాడు. రఘునాథుడు వాల్మీకచరి తాది 
'పేక్కు కావ్యాలను ద్విపదలను, యశ్షగానాల్ని రచించినాడు. ఈతని ఆస్థానంలో 
రామభదాంబ, మధురవాణి అనే కవయితులుండేవారు. మధురవాణి రోయలకే 
కనకాభిషేకం పొందింది. రఘునాథ నాయకుని కొడుకు విజయరాఘవుడు అష్ట 
భాషాధురీణుడై సాహిత్యరాయ పెండేరమును ధరించి అనేక యకగానాలను, 
పదాలను, కీర్తనలను రచించినాడు. ఈతని రఘునాథాభ్యుదయం పద్యగద్యాత్మ 
కమై తెలుగు నాటకాల్లో మొదటిదిగా (పసిద్ధి. చెంగళ్వ కాళకవిని విజయరాఘవుడు 
పోషించినాడు. విజయరాఘవుని |పియురాలు రంగాజమ్మ మన్నారుదాస 
విలాసాది యక్షగానాలు రచించింది. శృంగార రసభరితాలైన పదరచనలో సాటి 
లేని వేతయ్య విజయరాఘవుని ఆదరణకు పాఠతుడై అతనిపై వేయి పదాలు 
ఇెప్పినాడు. విజయరాఘవుని కొడుకు మన్నారుదాసు సయితం పెక్కు యవ 
గానాల రచయిత, 

తెలుగు నాయకుల అనంతరం తంజావూరు నేలిన మహారాష్ట్ర్రలు కూడ 
తెలుగు కవులై కవులను పోషించినారు. శహాజీ (1684 _ 1712) తెలుగులో 
ఇరవై నాటకాలు రచించినాడట! (పతాపనీంహుని (1739 a 62) (పియురాలు 
ముద్దుపళని 'రాధికాసాంత్యనము'న పచ్చి శృంగారాన్ని వెరితలలు చేయిం 
చింది. ' రెండో శరభోజికాలంలో (1798 - 1833) త్యాగరాజు ఉండేవాడు 


414 


(1764 - 1846). ఇతనిది కాకర్ణ వంశం. ఈతడు శొంఠి వేంకటరమణయ్య 
శిష్యుడు. రామభ క్రిపరుడు. భక్తి పారవశ్యంలో శ్రీరాముని పై త్యాగయ్య 
చెప్పిన కృతులు సుమారు వేయికి పెగా ఉన్నాయి. ఈ కృతులు కర్ణాట 
సంగీతానికి (పాణ్యవదాలు. 

మధురలో విశ్వనాథుని స్థ సానాపతి “రాయవాచకం” ఆనే వచన చర్మిత 
ద్యారా తెలుగు భాషా సేవకు [ప్రారంభం చేసినాడు. “విజయనగర వృత్తాంతము 
సుజనులచే విన్న యట్టి సూనృతవాక్కుల్‌ , (ప్రజలకు తేటపడంగా, సృజియించితి 
కృష్ణరాయశేఖర చరితల్‌” అని చెప్పుకున్నాడు. ఇతడు రెండవ కృష్ణప్ప 
నాయకుని ర విశ్వనాథుని స్థా సానాపతియని oe: నిర్ణయం. ఇంచు 

మించు ఇడే కాలంలో ఏకా మనాథుడు “వతాప చరిత" అనే శే పీర్‌ కాకతీయుల 

చర్మిత |వాసినాడు. (పతాప చర్మిత ఆధారంగా కాసె సర్వప్ప సిద్దేశ్వర చరితను 
ద్వివదలో రచించినాడు. తిరుమలనాయకుని కాలంలో అతని కొడుకు ముద్దళ 
గిరికి అంకితంగా లింగనమఖి కామేశ్వర కవి సత్యభామా సాంత్వనం చెప్పినాడు. 
ధేనుమాహాత్మ్యం అనే వచన కావ్యం కూడ రామేశ్వర కవి రచనయే. ఇదే 
కాలంలో వెలిదండల వెంకటపతి శృంగార రాధామాధవం రచించినాడు. విజయ 
రంగ చొక్కనాథుని కాలంలో మధురలో ఆంధ భాష బాగా వికనీంచింది. 
చొక్క నాథుడు స్వయంగా [గంథక ర్త. శ్రీరంగ మాహాత్మ్యం, మాఘమాహాత్మ్యం 
అనేవి ఈతని వచన రచనలు, ఇతని సామంతుడై న సముఖము వెంక టకృష్ణవ్ప 
నాయకుడు వచన జైమినీ భారతానికి, రాధామాధవ, అహల్యాసంకందన పద్య 
కావ్యాలకు కర్ర. వీరి సమకాలికుడై న శేషము వెంకటపతి తారాశకాంక 
కావ్యాన్ని వంగల సీనయామాత్యునకు అంకితం చేసీనాడు 

పుదుక్కోటనేలిన రఘునాథతొండమాన్‌ పార్వతీ పరిణయం అనే తెలుగు 
[పబంధాన్ని రచించినాడు. ఈ ఆస్థానములోనే నుదురుపాటి కవివంశం 
వర్టిల్లి ంది. వీరిలో నుదురుపాటి వెంకన్న తెలుగులో వథమకోశం అనదగిన 
“ఆం ధభాషార్ణవం” తయారు చేసినాడు. మైసూరు. పభువైన చిక్కరాయలి 
(672 1704) దళవాయి కళువె వీరరాజు మహా భారతాన్ని తెలుగు వచనంలో 
(వాసీనాడు. 

సాహిత్యానికితోడు సంగీత, నాట్య, నాటక కళలను విజయనగరాధీశులు 
(పోత్సహించినారనడానికి నాడు వెలువడిన సంగీతళాస్త్ర గంథములే నిదర్శనం. 
విద్యారణ్య మహర్షి తన 'సంగీతసారంిలో పెక్కు. రాగాలను వర్ణించినాడు. 
కృష్ణరాయలు “కృష్ణ' అనే విద్వాంసుని దగ్గిర వీణను అభ్యసించినట్లు తెలు 
స్తుంది. రామరాయలు తన కుమా ర్రెలకు రావు మంతిచే సంగీతం" నేర్పించి 
నాడు. రామయ మంతి స న్యర మేళ కళానిధి” కర్ణాటక సంగీతానికి వేదం వంటిది. 


415 


సంగీత నాట్యకళలకు వేశ్యలు నిధులై దేవతా ఉత్సవాల్లో సాంఘిక మైన వివాహాది 
శుభ్ర కార్యాల్లో పాల్గొనేవారు. నాట్యంలో పలురకాలుండేవి, పెద్ద దేవాలయాల్లో 
(పత్యేకించి నాట్యమండపాలు నిర్మించినారు. “శుద్ద పద్దతి చిత పద్దతి ఘనదేశి 
పద్ధతులను. ఆదిగాగల్లు నృత్య నృతెక ముఖ్య నాట్య విధములు సూచించి 
నయ మొన ర్చ జనుల కెల్లను లోచనోత్స వముగాగ నాడె" అని మల్హాణచర్మిత. 
మృదంగం, ఆవంజం, తలి కిన్నెర, వీణ, ముఖవీణ, మౌరి, గౌరు, 
గుమ్మెట, డక్కి, చక్కి, చుయ్యంకి మొదలైన వాయిద్యాలను కృష్ణరాయలు 
పేర్కొన్నాడు. అన్నింటిలో వీణకు జనాదరణ హెచ్చింది నాటకాలు ఆడడం 
ఎక్కువయింది. మాచుపల్లి కె ఫీయతునుబట్టి వీరనరసింహరా యలికాలానికే 
కూచిపూడి భాగవతులు దేశసంచారం చేస్తూ నాటకాలు ఆడుతుండేవారు. నాట్య 
సంగీతాలకు |పాధాన్యం ఉన్న యక్షగానాలకు ఆదరణ హెచ్చుగా కన్పిస్తుంది. 
విజయనగరాధీశులు (పతి సంవత్సరం జరిపిన వసంతోత్సవాలలో ఈ కళకు 
(పోత్సాహం లభించింది. 
చితలేఖనాన్ని గురించిన |పస్తావన గూడ వాజ్మయంలో ఎక్కువగా 
కన్పిస్తుంది. సంగితంతోబచాటు చి తలేఖనాన్ని స్రీలు అభ్యసించేవారు. “పసిడి 
గచ్చమర సోపానముల్‌ మూట దుంగితయు, విశాంతయు, చితితయునైన సభ” 
అని ఆముక్తమాల్యద. గచ్చుడేసి మాలికతో చ్మితాలు (వాసేవారు. అంతః 
పురంలో నరసానాయక, కృష్ణరాయల నిలువెత్తు వర్గచితాలున్న ట్లు "పిస్‌ 
(వాసినాడు. నాట్యమందిరాల గోడలపై చిత్తరువులు [వా సేవారని తేలుస్తుంది. 
చితాలలో ఇతిహాస, పురాణగాథలు, కృష్ణలీలలు, రతీ మన్మధలీలలతో ః బాటు 
సామాజిక జీవిత దృళ్యాలుకూడా వుండేవి. హంపీ విరూపాతస్వామి ఆలయ 
మండపంలోను, లేపాక్షి ఆలయాలలోను ఈ యుగ చితాలను చూడవచ్చు. 
విజయనగరంలో, దక్షిణదేశం ఆంతటా విరివిగా ఆలయ నిర్మాణం 
జరిగింది. సా్మామాజ్య విస్తృతికి, ఐశ్వర్యానికి నాటి ఆలయాలు నిదర్శనాలుగా 
వుండేవి. రాజ్యం తొలిదశల్లోని ఆలయాల్లో చాళుక్య శైలి స్పష్టంగా కన్పిస్తుంది. 
[కమంగా శై శఇలిలో చోళశైలీ సం పదాయాలు చోటు చేసుకున్నాయి. సువిశాల 
మైన [ప్రాంగణంలో ఎత్తైన గోపురాలతోడి [ప్రాకారాల మధ్య గంభీర విమానా 
లతో దేవీఆలయంతో రంగ, కళ్యాణమండ పాలతో విజయనగరాలయం సర్వాంగ 
సుందరంగా రూపొందింది. సాధారణంగా నాటి మండపాలు విశాలంగా వుండి 
హస స్తంభ మండపాలు”*గా సిద్ధి చెందినాయి. ఈ స్తంభాలను ఏకశిలలో 
వ్యాళ అళ్వారూఢు లై న యోధులు స్తంభం నుండి వెలికి దుముకుతున్నారా అన్న 
ట్టుగా 'మలిచేవారు. విజయనగర ఆలయాల్లో ఎక్కువ భాగం రాజధానీ నగరం 
(హంపీలోనే ఉన్నాయి. వానిలో విరూపాక్ష, విథల, హశజార రామాలయాలు 


416 


సృుపసిద్ధములు. హజార రామాలయ కుడ్యాలపై రామాయణ గాథలను శిల్పీక 
రించినారు. విజయనగర ఆలయ వాస్తువుకు విఠలాలయం ws 
ఇందలి కళ్యాణమండపంలో స ప్రవిభాగాలుగా మలచిన ఏకశిలా స్తంభాలు సప్త 
స్వరా లీనుతాయి. ఈ మండపానికి ఎదురుగా రాతిరథం ఉంది. ఈ రథమూ 
వినాయక, లక్ష్మీ నరసింహ వ్మిగవాలూ ఒకే శిలలో చెక్కిన పెద్ద శిల్పాలు. ఇవి 
గంభీర సౌందర్యానికి నిదర్శనలు. విజయనగర హక వం పద్మ 
మహలులోనూ పట్టపు టేనుగుల శాలలోనూ ముసీం వాస్తు |పభావం సృష్టంగా కన్ని 
స్తుంది. ఆంధ దేశంలో పుష్పగిరి, తాడిష తి” లేపాక్షి, చం దగిర, పెనుగొండ 
మొదలై నచోట్ట విజయనగర ఆలయాలున్నాయి. విజయనగరాధీశులు తిరుపతి, 
శ్రీశైలం, కాళహస్తి ఆలయాలకు గోపురాలు సమకూర్చినారు. అహోబలం, 
మార్కాపురం, సింహాచలాలలో మండపాదులు నిర్మించినారు వీనిలో తాడిషతి 
రామలింగేశ్వర ఆలయ గోపురాలు విళఠలాలయ గోపురాల కంచె సుందరము 
లైనవని విమర్శకుల ఆభి పాయం తాడిషృతి ఆలయాలు ఉబ్బెత్తు శిల్పసంపదకు, 
లేపాక్షి వీరభ్యదాలయం వర్ణచితాలకు నిధులు. విఠలాలయంలోని ఏకశిలా 
స వంటిది తాడివతి ఆల యంలోకూడ ఉంది. “లేపాక్షి బసవన్న! పెద్దశిల్పం. 

సుందరమైన శిల్పసంపదకు బేలూరు, హశివీడుల ఆలయాలతో పోటీగా విజయ 
నగరాలయాల్లో నిలువగలిగింది ఒక తాడిపృతియే' నని పెర్లూసన్‌ అధిపాయం. 
యస్‌, డబ్ల్యు. వాక్‌ స్టాఫ్‌మాటల్లో “నిధులు కట్టిన శిల్పసంపద... .వస్తువిన్యాస 
రచనలో శిల్పసామర్థ్యంలో ఆత్మ విశ్వాసంలో విజయనగర శిల్పానికి జోడైన 
శిల్పం లేదని మనం' చెప్పవచ్చు” అన్నాడు. 


కొన్ని ఉపయు క్ర (గంథాలు 


1. Arudra సమగ ఆంధ సాహిత్యం, 6, 7, 8, 9 
2. Desai, P.B. (ed) History of Karnataka 
3. Habib (ed) Comprehensive History of India V 
4. Heras రై రలు of Vijayanagara His- 
ory. 
5. Mahalingam Administration and Social life 
under Vijayanagara 
6. Ramachandraiah Studies in Sri Krishnadevaraya 
7. Sastri& 
Venkataramanaiah Further Sources of Vijayanagara 
History. 
8. Sathianathiyar The Nayaks of Madura 
9. SewellR Forgotten Empire of Vijayanagara 
10. Sherwani & Joshi History of Medieval Deccan 1, Il 
11. Sherwani History of the Qutab shahis 


Dynasty 


కుతుబ్‌ షాహీ యుగం 


కాకతీయ రాజ్య పతనంతో ఆం, ధదేశంలో ముస్టిం అధికార స్థాపన 
జరిగింది, ఆరవీటి, ముసునూరి, రెడ్డినాయకులు నడిపిన 'స్వాతంత్య ఉద్యమ” 
ఫలితంగా [కీ శ. 336 నాటికి ఆం్యధదేశం నుండి ముస్టిం అధికారం అస్త 
మించింది. కాని క్రీ.శ. 1347 లో గుల్బర్గాలో బహమనీ రాజ్యస్థాపన కాలం 
నుండి ఆంధ నాయక రాజ్యాలకు ముస్టిం _పమాదం ఏర్పడి, [కమంగా 
తెలంగాణా, తీరాం; ధ న ముస్తిముల వశమయినాయి. |క్రీ శ. 1500 సం॥ 
(ప్రాంతానికి బహమనీ రాజ్యం విచ్చినమై ఐదు స్వతర్శత ముస్టిం రాజ్యా లేర్పడి 
నాయి. వానిలో గోల్కొండ రాజధానిగా పాలించిన కుతుబ్‌ షాహీ వంశస్థులు 
రాకాసిగండి యుద్ధానంతరం క్రమంగా వి స్తరించి ఆం ధదేశాన్ని సమైక్యం చేసి 
సుమారొక శ తాబ్బంన్నర కాలం పాలించి ఆంధ సంస్కృతిని పోషించి తెలుగు 
(పజల ఆదరాభిమానాలు బడసినారు. క్రీశ. 1687 లో కుతుబ్‌షాహీ రాజ్యం 
మొగలాయీల వశమై దక్కన్‌ సుదాలో అంతర్భాగ మయింది. నాటికే ఆంగ్లే 
యులు దేశంలో స్థావరా లేర్చరచుకొన్నారు. పాళ్ళాత్య సంస్కృతీ [పభావం 
(పజల్లో వ్యాపించసాగింది. అందుచే కుతుబ్‌ షాహీలతో ఆంధుల చరితలో 
మధ్యయుగం ఆంతరించి ఆధునిక యుగారంభ మైనదని నిర్ణయిస్తారు. 

కుతుబ్‌ షాహీలు 

నుల్తాన్‌ కులీ 

గోల్కొండ రాజ్యస్థాపకుడై న సుల్తాన్‌ కులీ మధ్యఆసియాలోని కారాకు 
సీల్‌ తెగకు చెందినవాడు. హమ్హన్‌ (దక్షిణ ఇరాన్‌) కేందంగా వీరు మధ్య 
ఆసియా రాజకీయాల్లో ఒక శరాబ్దీ కాలం |పముఖిప్మాత వహించినారు. సుల్తాన్‌ 
కులీ తండి షేర్‌ కులీ, తల్లి మలిక్‌సాలె. అకునేవ్‌ తెగతోటి సంఘర్షణలో 
కారాకునీల్‌ తెగ |పాబల్యం కోల్పోయి రాకుమారులకు |పాణాపాయం ఏర్పడ్డ 
పరిస్థితుల్లో సుల్తాన్‌ కులీ తన పినతండియైన అల్హా కులీతో కలిసి భారతదేశానికి 
వచ్చినాడు. ఢిల్టీ సులావత్‌ శ్షీణీంచి ఉత్తర భారత రాజకీయాలు ఆళాజనకం 
కానందున ఉభయులు బహమనీ రాజ్యం చేరినారు. నాటికే షియాబ్‌ ఉద్దీన్‌ మహ 
మూద్‌ పాలనలో బహమని రాజ్యం కూడ ఆంత్యదశలోనే వుంది. కాని ఊత్తర 

AC.27 


418 


భారతదేశం నుండి మా్యతమేగాక అరేబియా, పర్షియా, టర్బీ- స్టాన్‌ ల నుండి 
కాందిశీకు లస:ఖ్యాక౦గా బిదర్‌ వస్తుండే రారు. కులీ బిదర్‌లో గ్మరాల వ్యాపారం 
చేయ నిశ్చయించినాడని, బానిసగా బహమనీ ఆస్థానంలో పవేశించినాడనీ భిన్న 
అభ్మిపాయాలున్నాయి. ఏమైనా అచిరకాలంలోనే తన పాండిత్యంతో దైర్య 
శౌర్యాలతో సుల్తాన్‌ మహమూద్‌ అభిమానం సంపాదించి సుల్తాన్‌ కులీ ఆస్థాన 
ఉద్యోగి బృందంలో చేరి ఖవాస్‌ఖాన్‌. బిరుదం పొందినాడని తారిఖ్‌ ఇకుర్చియా 
మొదలైన స్థానిక కుతుబ్‌ షాహీ చర్మితవల్ల తెలుస్తున్నది. 
సులాన్‌ కులీ సమర్ధుడైన సేనాపతి, బహమనీ రాజ్యంలో చెలరేగిన అలజ 
డ.ల్లో మహమూద్‌ షా పట్ట “ విదేయుడై అపారమైన నేవ చేసినాడు. దారి దోపిడి 
దొంగల వల్ల సామంత అవిధేయత వల తెలంగాణా (ప్రాంతాల్లో (ప్రబలిన 
ఆరాపకఠ: అ ఎని: హారతి నెలకొ ల్నినాడు. శ్ర. శ. 14687 లో బిదర్‌ నగరంలో 
డక్క్యానీ ఆఫాకీమున్టిం వర్గాల మధ్య తీవ సంఘర్షణ జరిగి సుల్తాన్‌ |పాణానికే 
_పమాదం వాటిల్లగా ఆఫాకీ వర్గనా య కుడుగా కులీ మహమూద్‌షాను రక్షించి 
నాడు. అనంతరం క్రీశ. 1493లో గోవా పాలిస్తున్న బహాదూర్‌ జిలానీ తిరుగు 
బాటు చేసి జంబుఖండి దుర్గం కేందంగా సుల్తాన్‌ సైన్యాలను |పతిఘటించినాడు. 
ఆతనితోటి యుద్దంలో తెలంగాణా పాలకుడైన కుతుబ్‌ ఉల్‌ముల్క్‌. డక్కానీ 
మరణించడంతో" ఢక్కానీ స్థానంలో మహమూద్‌షా కులీని నియమించినాడు. 
జంబుఖండి తోబాటు మిరాజ్‌ మొదలై న దుర్గాలను పట్టుకొని, జీలానీ తిరుగుబాటును 
కులీ పూర్తిగా అణచినాడు. సులాన్‌ సంతోషించే కులీక్సి కుతుబ్‌ ఉల్‌ ముల్‌ ,. 
బిరుదమిచ్చి అతణ్ణి గోల్కొండ జాగీర్‌ దార్‌గా చేసినాడు. కుతుబ్‌ ఉల్‌ ముల్‌, 
బిరుదమే కుతుబ్‌షా వంశనామమయింది. 
గోల్కొాండకు (పాచీనమైన చరిత ఉంది, చాళుక్యయుగంలో రః 
(పాంతాన్ని మంగళవరం అనేవారని తెలుస్తుంది. కాకతీయులీ కొండపె దుర్గం 
ప ఈ కొండపె గోవులను మే'పేవారనీ ఆందుచే దీనికి గోల్కొండ 
అనే పేరు వచ్చిందనీ ఒక అభి, (పాయం, కీ శ. 14196 లో జాగీద్దారయినప్పటి 
నుండి సుల్తానీ కులీ ఇచటి దుర్గాన్ని మరమ్మత్తు చేయించి రక్షణ శేణులు, పౌర 
జననివాస |పాంతాలు నిర్మించి ' దుర్భేద్యమైన దుర్గంగా ఆక ర్షణీయ మైన నగరంగా 
రూపొందించి తనకు రాజధానిగా చేసుకున్నాడు. [క్రమంగా దక్షిణదేశంలో 
మిక్కిలి ఐశ్వర్యవంతమైన నగరమై సుమారు రెండు శతాబ్దాల కాలం 
గోల్కాండ దాక్షి ణాత్యరాజకీయాలకు వాణిజ్యానికి సంస్కృతికి కేం 'దమయింది. 
సుల్తాన్‌కులీ కూడ యూసఫ్‌ ఆదల్‌ షా (బిజాపూర్‌ ), అహమ్మద్‌నై జాంషా 
(అహమ్మద్‌ నగర్‌) లతో బాటు (క్రీశ. 1483 [పాంతములోనే స్వతంతించినాడని 
ఒక అభ్మిపాయం వుందిగాని దానికి ఆధారంలేదు. (కి. శ. 1512లో ఆతడు 


త్తం 


స్వతంతించినాడని మరొక వాదం, కాని |క్రీ.శ. 1518 లో సులాన్‌ మామూద్‌షా 
మరణించే వరకు కులీ ఆతనికి విధేయుడై యున్నట్లు గోర్కోండ దుర్గంలో 
నిజామీ మసీదు శాసనం సూవిస్తున్నది. కాబట్టి మామూద్‌షా మరణానంతరం 
కీ. శ, 1518 చివర్లో సుల్తాన్‌ కులీ స్వతం్యతించినాడు. స్వతం తించినప్పటికీ 
స్వతంత వతిపత్తి సూచించే “షా' దిరుదం ధరించక 'కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌" 
బిరుదుతోనే తృ ప్రిపడినట్లు తెలుస్తుంది. (పజ లాతజ్ణి _పేమతో “బారెమాలిక్‌” 
( పెద్ద సర్దార్‌ ) అని పిలిచెవారు, 

కులీ స్వత ౦ తించినప్పుడు గోల్కొండ జాగీరు కోహిర్‌ ఓరుగల్లు మధ్య 
పాంతానికి మ్మాత మే పరిమితం. ఓరుగల్లునుండి తూర్పుతీరం వరకు గజపతుల 
సామంతుడుగా చితాబ్‌ ఖాన్‌ పాలిస్తున్నాడు. తెలంగాణాలోని రాజుకొండ, దేవర 
కొండ, నల్గొండ మొదలైన దుర్గాధివతులు స్యతం తులు. కీ. శ, 1518.19 లో 
కృష్ణరాయలు కళింగ దండయ్యాతలో చితాబ్‌ ఖాన్‌తోసహా పెక్కుమంది 
దుర్గాధిపతులను జయించినాడుగాని ఆనంతరం వారాతని ఆధిపత్యం ఆంగీక రించ 
లేదు తీరాంధంకూడ గజపతుల స్వాధీనమయింది. సుల్తాన్‌కులీ రాజ్యవి స్తరణ 
కాంత ఉన్న మహాయోధుడు. తెలంగాణాన్ని తన పాలనలో సమైక్యం చేయాలని 
అతని కనీస ఆశయం, కాని, కృష్ణరాయల జీవితకాలంలో ఆది సాధ్యం కాదనే 
భావంతో రాజ్యవిస్తరణకు పూనుకొనలేదు. రాయల న (కీ శ 
1529) విజయన వగరంలోని అంతఃకలహాలు ఆతనికి మంచి ఆఅవకాశమయినాయి, 

కృష్ణరాయల మరణానంతరం తీరాంధం పై గజవతి దండెత్తిన సమయం 
లోనే బహుళా కులీ కొండవీడుపై దండె త్రినాడుగాని, వెలుగోటి (గని) తిమ్మా 
నాయడు గోల్కొండ సైన్యాన్ని ఓడించి "మరలించినాడు. ఆయితే, గోల్కొండ 
రాజ్యవిస్తరణ రాజుకొండదుర్గా క కమణతో పారంభమయింది. ఆనంతరం దేవర 
కొండ, పానగల్లు, ఘనపుర 'కుర్గాలాతని వశమయినాయి. ఇస్మాయిల్‌ అరల 
ఘోర యుద్దం “జరిగిన తరువాత కోవిలకొండ కులీ స్వాధీనమయింది. ఈ యుద్దా 
నంతరం అన్‌తికాలానికే ఆదిల్‌ షా మరణించినాడు. (కీ: న 1534) ఈ విజయా 
లతో కృష్ణానది వరకు పశ్చిమ తెలంగాణము కులీ వశమయిండి. కులీ ఈ దండ 
య్యాతల్లో ఉన్న సమయంలో కిరామ్‌ ఉఖాముల్క్‌ అనే తురుష్క సర్దారు 
ఎల్లందల, మలంగూర్‌ మొదలైన దుర్గాలను ఆక మించి తిరుగుబాటొంర్చినాడు. 
ఆతనికి బీరార్‌ సుల్తాన్‌ రాష్‌ ఉల్‌ముల్క్‌- సహాయం వుంది. కులీ 
దండెత్తి, ఆతని వశంలో ఉన్న దుర్గాలను ఆక్రమించడమేగాక, రాంగీర్‌ 
యుద్ధంలో బీరార్‌ సైన్యాలను ఓడించి పారదోలినాడు.దీనితో ఉత్తర తెలంగాణా 
అధిక భాగం అతని పాలనలోకి వచ్చింది. హరిచంద్‌ తరుగుబాటు నణచి 
నల్గొండను కులీ ఆకమించినాడు, 


420 


అనంతరం కులీ తూర్పు తెలంగాణంపై దృష్టి మరల్చినాడు. కొండపల్లి, 
ఇం్యదకొండ, ఏతగిరి దుర్గాధీశులను కూడగట్టుకొని బలవంతుడై పీతల హాన్‌ 
కులీ రాజ్య విస్తరణనరిక ట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అతనికి ఖమ్మమ్మెట్టు 
దుర్గం బలమైన కేందంగా వుండేది. కులీ దండె త్రి చితాబ్‌ ఖాన్‌ కూటమినోడించి 
ఖమ్మమ్మెట్టు న్మాకమించినాడు. చితాబ్‌ ఖాన్‌కు సహాయంగా గజపతి కులీ 
నెదిరించినాడు. కాని, ఉభయులు గోదావరీ యుద్ధంలో పూర్తిగా పరాజయం 
పొందినారు. కృష్ణా _ గోదావరీ డెల్టాలమధ్య తీరాంధం గోల్కొ_౦డ రాజ్యంలో 
దేరింది. 
సుమారు అర్థశతాబ్దిపాటు విరామం లేకుండా యుద్దాలు చేసీ, కృష్ణానదికి 
ఊఉ త్తరంగా ఉన్న తగు పాంతాలన్నింటిని చాలవరకు కులీ గోల్కొండ 
రాజ్యంలో తన పాలన కింద సమైక్యం చేసినాడు. “నికితఖడ్గధారినై ఆరవై 
డెబ్బయి దుర్గాలను స్వయంగా ఆ (కమించినా"నని చెప్పుకున్నాడు. కులీ షియా 
మతస్థుడు. 'నాటికే టికావూర్‌, 'అహమ్మద్‌నగర రాజ్యాలలో షియా మతం 
వచార ౦లో వుంది. మత విషయాల్లో కులీ ఉదార బావాలున్నవాడు. నాటి 
రాజకీయాలదృష్ట్యా సున్నీయైన బహమనీ సుల్తాన్‌తో చేరి బిజావూర్‌తో పోరాడి 
నాడు. ఆతని ఆస్థానంలో హిందువులు ఉన్నత పదవులు నిర్వహించినారు. 
ఆరవీటి రామరాయ లాతనికి కొంతకాలం కుడిభుజంగా ఉన్నాడు. కులీ చివరకు 
తొంబయి యేండ్లు దాటిన వృద్దుడై, కొడుకు జంషీద్‌ కుటకు క్రీశ 1543లో 
బలి అయినాడు. 


జంషీద్‌ (1548 సై 1570) 


సుల్తాన్‌ కులీకి ఆర్గురు కొడుకులు. యువరాజైన హైదర్‌ కులీ తం డికి 
ముందే మరణించినాడు. రేండోవాడై న కుతుబ్‌ ఉద్దీన్‌కు రాజకీయాల్లో (శద్దలేదు, 
పొలనాదకృృడు కూడ కాదు. తరువాతి ముగ్గురు జంషీద్‌, అబ్బుల్‌ “కరీం, దౌలత్‌ 
కులీలు తండి కాలంలోనే సింవోసనం కాంక్షించినారు. అబ్దుల్‌ కరీం తిరుగుబాటు 
చేసి బిజావూర్‌ పారిపోయి అచటనే మరణించినాడు. జంషీద్‌ గోలొ-ండకోట 
లోను, దౌలత్‌ కులీ భువనగిరిలోను బందీలయినారు, చివరివాడ్డెన ఇ బాహిం 
మంచి సమర్థుడు, తం డిపట్ట విధేయుడు. అనేక బాధ్యతాయుత పదవులు నిర్వ 
హించి తండి మరణ సమయంలో దేవరకొండలో రాజ పతినిధిగా ఉన్నాడు. 

జంషీద్‌ను గోల్కొ ండలోనే బందీగా వుంచడం (పమాదమయింది. జైలు 
అధికారుల కండ్తుగప్పి రాజధానిలో తన వర్గాన్ని బలపరచుకొని స్పీర్‌ మహమ్మద్‌ 
హందసీ ద్వారా, మసీదులో పార్థన చేసుక స్తున్న తం్మడిని చంపించినాడు, అనంతరం 
బయల్పడి అంతఃపురాన్ని ఆకమీంచి, , అన్న కుతుబ్‌ ఉద్దీన్‌ కండ్లు పొడిపించి 
బందీచేసీ సింహాసనం ఎక్కి_నాడు, 


తీ21 


జంషీద్‌ సమర్థుడేగాని పరమ |కూరుడు. |పజలకుగాని ఆస్థానంలోని 
సర్జారులకుగానీ ఆతనివట్ట సదభి పాయం లేదు.చిన్న నేరాలకు సయితం మరణ 
శిక్షల వంటి |కూరశిక్షలు విధించేవాడని "ఫెరిస్టా (వాసీనాడు. చదువుకున్నవాడు. 
కవిత్వం కూడ చెప్పేవాడట. ఆతని పట్టాభిషేక సందర్భంలో ఒక్క నిజాంషా 

మ్మాతమే అభినందనలు వంపినాడు. జంషీద్‌ పాలనలో గోల్కాండ రాజ్యం 
అభివృద్ధి పొందలేదు. కాని క్షీణించకపోవడం ఆశ్చర్యమని చరి తకారులంటారు. 
ఆతని కాలంలో డక్కన్‌ సుల్తానుల మధ్య సంబంధాలు దారుణంగా క్షీణించి 
ర కపాతం జరిగింది. 

జంషీద్‌ పట్టాభి షేకానంతరం ఇ|బాహిం కులీ బిదర్‌ పారిపోయి మాలిక్‌ 
బరీద్‌ సాయంతో గోల్కొా౦డపై దండె శత్రివాడు, జంషీద్‌కు బుర్హాన్‌ నిజాంషో 
సహాయం లభించింది. ఇ్యబాహిం గోల్కొండ ముట్టడి విరమించి విజయనగరం 
పారిపోయినాడు. ఈ సంఘటనతో గోల్కొాండ, ఆహమ్మద్‌ నగర్‌ ల మధ్య 
మెతి బలపడింది. ఇది జరిగిన అనతికాలానికే బుర్హాన్‌ నిజాంషా, జంషీద్‌, 
ఉమాద్‌ ఉల్‌ ముల్క్‌. (బీరార్‌) కలిసి బిజాపూర్‌ పై దండెత్తినారు (1544). 
ఇ|బాహిం ఆదిల్‌షా గత్యంతరంలేక మాలిక్‌ బరీద్‌ సాయం ఆర్థించినాడు. కాని, 
ఉభయులు పరాజయం పొందినారు. మాలిక్‌ బరీద్‌ను బిదర్‌ వరకు తరిమి 
అపారధనరాశులతో జంషీద్‌ గోల ౦డకు మరలినాడు. 

(పతీకారకాంక్షతో మాలిక్‌ బరీద్‌ పలుమార్లు గోల్కాండపై దండెత్తి 
నాడు. (కీ.శ. 1545 లో పటాన్‌ చెరువు, కొల్పగూర్‌ల మధ్య జరిగిన యుద్దంలో 
ఓడి, తిరోగమించినాడు. మరుసంవత్సర మే దండె త్తివచ్చి మెదక్‌ దుర్గం అక 
మించినాడుగాని, నారాయణఖేడ్‌ యుద్దంలో ఓడినాడు. అనంతరం "బుర్హాన్‌ 
నిజాంషా, జంషీద్‌లు కలిసి బిదర్‌ రాజ్యనిర్మూలనం చేయ నిశ్చయించి బీదర్‌ పై 
దండెత్తినారు. బరీద్‌కు ఇ|బాహింషా సవాయం లభించింది. కౌలాస్‌ యుద్దరంగ 
మయింది. జంషీర్‌ సేనాని జగదేవరావు యుద్దంలో [పముఖపాత వహించి 
విజయం సాధించినాడు. నారాయణఖేడ్‌, హసనావొద్‌లు జంషీద్‌ వశమయినాయి. 

కీ.శ. 1547లో దక్కన్‌ సుల్తానుల మధ్య సంబంధాల్లో కొత్త 
పరిణామం జరిగింది. జంషీద్‌, బుర్హాన్‌ నిజాంషాలు ఇ|బహిం ఆదిల్‌షాను రెచ్చ 
గొట్టి తమ కూటమిలో చేరు కొన్నారు. బిదర్‌ రాజ్యనిర్మూలనమే వీరి ఆశయం. 
నై ఊొంషా దిదర్‌ మీద, ఆదిల్‌షా విజయనగరం మీద దండె త్తడానికి నిర్ణయం 
జరిగింది. దీని వకారం నిజాంషా దండెత్తి కంధార్‌ దుర్గం ముట్టడించగా 
ఆదిల్‌షా సహాయం ఆర్థించడానిక్రె బరీద్‌షా స్వయంగా బిజాపూర్‌ చేరినాడు. 

కాని, బరీద్‌ను ఖై దుచేసీ ఆదిల్‌షా విజయనగరంపై దండె త్తినాడు. విజయనగర 
(పాంతాల నాకమించి ఆదిల్‌ షా బలవంతుడు కాగలడనే భయంతో నై జాంషా 


422 


బిదర్‌ వ విరమించి బిజాపూర్‌ రాజ్యంలోని షోలావూర్‌ పె దండెత్తి 
నాడు. విజయనగర దండయ్మాత నుండి అడల్‌ షా మరలక తప్పలేదు. షోలా 
పూర్‌ దగ్గిర ఘోర యుద్ధం ను ఈ పరిస్థితుల్లో ఆదిల్‌ షా, నిజాంషా, 
కమల ముగ్యరు పష. సహాయం ఆర్థించినారు. డక్కన్‌ రాజకీయాల్లో 
మధ్యవర్తిగా గోత్కా. ండకు కీలక స్థానం" లభించింది గోల్కొండ గౌరవ్‌ 
(పతిష్టలు ఇనుమడించినాయి. బరీద్‌ విము కిని సాధించి జదిల్‌ షా, నై జాంషాల 
మధ్య సమాధానం కుదిర్చి జంషీద్‌ బిదర్‌ వరకు నడచివాడు. కృతజ్ఞతతో బరీద్‌ 
అమూల్యములై న బహుమతులిచ్చి జంషీదును గౌరవించినాడు. ఈ పరిణామాల 
ఆనంతరం అనతికాలానికే జంషీద్‌ రాజయక్షు వ్యాదితో బాధపడి మరణించి 
నాడు, 
ఇ[బాహిం కుతుబ్‌ ఉల్‌ముల్కా (1550. 80) 

జంషీద్‌ మరణానంతరం గోల్కొండ తిరిగి ఆరాజకంలో మునిగింది. 
రాణీ బిల్‌ కీస్‌జమాన్‌ తన కొడుకు సుభాన్‌ కులీని సింహాసనం ఎక్కించింది. 
సుభాన్‌ ఏడేండ్ల పసిబాలుడు, విదేశీ ముస్టిం నాయకులై న ముస్తఫాఖాన్‌, సలా 
బత్‌ఖానులు ఈమె అండగా ఉన్నారు. రాజ వ్యవవారాలను సై నెఫ్‌ఖాన్‌ అయినుల్‌ 
ముల్క్‌ నిర్వహించినాడు. ఈ యేరా అట్లు ఆస్థానంలోని సర్జారులలో చాలమందికి 
నచ్చలేదు. ముఖ్యంగా జగదేవరావూ ఆతని అనుచరులూ భువనగిరికోటలో 
బందీగా ఊన్న దౌ-త్‌ కులీని సుల్తాన్‌గా | పకటించడంతో అంతర్వుద్దం (పారంభ 
మయింది. సైఫ్‌ఖాన్‌ తిరుగుబాటుదార్హనణచి దౌలత్‌ను తిరిగి భువనగిరిలో బంద్‌ 
చేసి జగ దేవరావును బందీగా గొల్కాండకు తెచ్చినాడు. కాని, విజయగర్వంతో 


'సెఫ్‌ఖాన్‌ సర్దారుల పట్ట అహంకారంతో (వవర్తి రించడంతో వారందరూ విసిగీ 
సోయి, విజయనగర 6లో (పవాసిగా వున్న ఇ| బాహింను బలపరచసాగినారు. 
చివరకు ము స్తఫా,సలా బత్‌ ఖాన్దుకూడ ఇబాహింతో మంతనాలు [పారంభించారు. 


గోల్కొండ పరిస్థితి (గ్రహించి రామరాయల సైనిక సహాయంతో 
ఇబాహీం బయలుదేరినాడు. అతనివెంట రామరాయల (రాయ్‌ఆజాం) సోడరు 
డైన వెంకటాది వెళ్ళిగట్లు తెలస్తుంది. పానగల్‌, కోయిలకొండ పజలాతని 
పక్షం వహించినారు. ముస్తఫా, సలాబత్‌ఖానులు సయితం తమ బలాలతో 
ఇ బాహింతో చేరినారు. ఇబ హిం నెడిరించడానికై 'సైఫ్‌భఖాన్‌ పెద్ద సైన్యంతో 
కోయిలకొండమై నడచినాడు. ఇంతలో గోల్కొండలో తిరుగుబాటు జరిగింది. 
జగ దేవరావు బంధ విముక్తుడై సుభాన్‌, కులీని ఖై దుచేసి, అతనిపక్షం వారిని హత 
మార్చినాడు, గత్యంతరం లేక సెఫ్‌భాన్‌ ఓీరార్‌ పారిపోయినాడు. ఇ బాహిం 
పుకోగమించి గోలొ)_౦డ నాక్రమించి, కి. శ. 1550 లో పట్టాభిషేకం జరుపు 
కున్నాడు. 


423 


గోల్కొండ సుల్తాను లందరిలో ఇ్యబాహిం కులీ విశిష్టమైన వ్యక్రత్వం 
ఉన్నవాడు. సమర్థుడు. షిరాజ్‌ మొదలై న సమకాలిక రచయితలు ఆతని పాలనా 
ధ్యకతను |పశంసించినారు. చిరకాలం విజయనగ రాస్థానంలో ఉన్నందున రాజనీతి 
చాతుర్యమేగాక ఆంధ భాషా సంస్కృతుల్లో అతనికి అభిమానం ఏర్పడింది. 
సంక్షుభితమైన గోల్కాండ పాలనా యం తాంగాన్ని మాలిక్‌ పటిష్టం చేసినాడు. 
తెలంగాణా (పాంతాల్లో కల్లోలానికి కారణమైన దోపిడి దొంగలను దారుణంగా 
శిక్షించి దేశంలో శాంతిభదోతలు నెలకొల్పినాడు. గూఢచారి దళాన్ని ఏర్పరచి 
స్టానిక సమాచారం సేకరించి అవసర చర్యలు తీసుకొనేవాడు. ఆతని కాలంలో 
న్యాయశాఖ పున నర్భ్యవ స్టీకరణ జరిగింది. ఆలీబీన్‌ ఆజిజూల్తా అభి పాయంలో 

న్యాయశీలతలో (పపంచరాజు లందంకీ ఇ బాపొం ఆదర్శ: పాయుడు. 

పరిపాలన కట్టుదిట్టంచేసి ఇ్యబాహిం దాక్షిణాత్య రాజకీయాల పె దృష్టి 
మరల్చినాడు. ఇబాహిం 'శాంతికాముకుడని ముస్టించర్మితకారు అభివర్ణిస్తారు. 
సుల్తానులమధ్య కొంతవర కాతడు మధ్యవ ర్రిగా "న్యవహౌరించి, తుల్య పాబల్య 
సిద్ధాంతం అనుసరించే పయత్నం చేసి, వారిమధ్య అనవసర ర క్రపాతాన్ని నివా 
రించినాడు. అతని విధానాలవల్లనే కొత్త పరిణామా లేర్పడి, విజయనగరానికి వ్యతి 
రేకంగా సులానుల కూటమి ఏర్పడినదనడం౦ చాలవరకు యథార్థం. 

చిరకాలంగావున్న అహమ్మద్‌నగర్‌, గోల్కాండలమధ్య మైతతి పాటిస్తూ 
గుల్బర్గాను నిజాంషా రాజ్యంలో చేర్చే ఉద్దేశ్యంతో హుస్సేన్‌ నిజాంషాతో కలిసి 
ఇబాహిం బిజాపూర్‌ పై దండె త్తినాడు. (é. ధే 1557] ఇజబాహిం ఆదిల్‌ షా 
విజయ నగర సహాయం ఆర్జించినాడు. రామరాయలు జోక్యం కలిగించుకొని 
సులానులమధ్య సమాధానం" కుదిర్చినట్లు తెలుస్తుంది. గుల్చర్గాను ఆక మించి 
నై జాంషా బలవ త్రరుడవుతాడ నే భయంతోనే ఇబాహిం యుద్ధ విరమణ చేసినాడని 
"ఫెరిస్టా కథనం. 

బిజాపూర్‌లో ఇబాహిం ఆదిల్‌ షా మరణానంతరం ఆలీ ఆదిల్‌షా సింహా 
సనం ఎక్కి.నాడు. రామరాయలు ఆలీ ఆ ప్రమ్మితుల్లోనివాడు. ఆలీ యుద్ధ 
[పియుడు; రాజ్యవిస్తరణ కాంక్ష ఉన్న వాడు అందుచే సుల్లా నులమధ్య యుద్ధాలు 
తిరిగి [పారంభమయినాయి. రామరాయలతో సంధి కుదుర్చుకొని కొల్హాపూర్‌ 
కల్యాణ్‌ [పాంతాల నాకమించే ఆశయంతో ఆలీ అహమ్మద్‌ నగర్‌ పె యుద్ధానికి 
సన్నద్దుడయినాడు. ఈ కూటమిలో ఇబాహీం చేరినాడు. విజయనగరంతో 
వైరం ప్రమాదకరమని ఇబాహిం అధిపాయమై యుండవచ్చు. పరోక్షంగా 
నై జాంషాకు సహాయం చేసే ఉద్దేశ్యంతోనే ఇబాహిం కూటమిలో చేరినాడని 
కొందరి అభ్మిపాయం. కూటమి సైన్యాలు అహమ్మద్‌ నగర్‌ను ముట్టడించగా 
హుస్సేన్‌ నిజాంషా రాజధానిని విడిచి పరాజయ భయంతో పారిపోయినాడు. 


424 


బిజాపూర్‌ , విజయనగర “సైన్యాలు అహమ్మద్‌ నగర్‌ను దోచుకొని చాలా నష్టం 
కలిగించినాయి. చివరకు ఇ బాహిం జోక్యం క లిగించుకొని వారిని మరలించినాడు. 
కల్యాణి దుర్గం బిజావూర్‌ వశమయింది. 

ఇదే సమయంలో బహుశా ఇబాహించపై జగదేకరావు తిరుగుబాటు 
చేసినాడు. బీరార్‌ సుల్తాన్‌ సహాయంతో దౌలత్‌ కులీని సింహాసనం ఎక్కించాలని 
అతని పయత్నం. ఆతనికి ఎల్లందల కేందం. ముస్తఫాఖాన్‌ దండెత్తి జగ 
దేవరావు నోడించి ఎల్లందల ఆక మించినాడు. జగదేకరావు విజయనగరం పారి 
పోయినాడు. రామరాయ లాతణ్జి ఆదరించి ఉన్న తోద్యోగంలో నియమించినాడు 
రామరాయలచర్య ఇ! జహార ఆ గహకారణమయింది. 

రామరాయ, అదిల్‌ షాలమీద ఆగహం ఇ(బాహిం కుతుబ్‌షా, హుస్సేన్‌ 
నిజాంషాలను సన్నిహిత పరచింది. ఉభయులవధ్య సంధి కుదిరింది. ఈ సంధికి 
కుతుబ్‌- షాయే కారణమని ఫెరిస్టా (వ్రాసినాడు. నైజాంషా తన చెల్టెలు బీబీ 
జమాల్‌ను ఇబాహిం కిచ్చి కల్యాణి దుర్గం సమీపంలో పెండ్లి చేసి ఉభయులూ 
కలిసి (కీ. శ. 1562) కల్యాణి దుర్గంపై దండె త్రినారు. ఆలీ ఆదిల్‌ షాకు 
సహాయంగా రామరాయల తమ్ముడు వెరకటపతి, జగదేకరావు, ఐన్‌ ఉల్‌ ముల్క్‌, 
చందాఖాన్‌లతో గోల్కొండ పై దండెత్తగా రామరాయలు అహమ్మద్‌ నగర్‌ పై 
దండెత్తి ఆ రాజ్యంలో బీభత్సం సృష్టించినాడు. ఇృబాహిం, హుస్సేన్‌షాలకు 
కల్యాణి దుర్గం ముట్టడి విరమించక “తప్పలేదు. కల్యాణి దుర్గం ఆదిల్‌షా వశ 
మయింది. “తిరోగమిస్తున్న కుతుబ్‌షాహీ “సైన్యాలను వెన్నంటి విజయగర 
సైన్యాలు గోల్కాండవరకు తరిమి, దేశాన్ని దోచినాయి. దీనికితోడు జగదేక 
రావు (ప్రోత్సాహంతో ఇందకొండ పాలించే కేశవరావు; కోయిలకొండ, ఘనపుర 
పానగల్లు సామంతులు కుతుబ్‌ షాపె తిరుగుబాట్లు చేసినారు. ఇదే సమయంలో 
రామరోయల కోరిక పె కొండవీటి సామంతుడు 'గనితమ్మానాయుడు కొండపల్లి పై 
దండె త్రినాడు. శతు దండయ్మాతలతో, సామంతుల తిరుగుబాట్టతో గోల్కొండ 
రాజ్యం ం విచ్చిన్నమయ్యే (పమాదం ఏర్పడింది. 

ఇట్టి కష పరిస్థితిలో ఇబాహిం దైర్యంతో, రాజనీతితో వ్యవహరించి 
రాజ్యానికి (పమాదం తప్పించినాడు, ము స్తఫాఖాన్‌ సలహాపై శ తువులతో 
సం పదింపులు [పారంభమయినాయి. అదృష్టవశాత్తు అహమ్మద్‌ నగర్‌, 
గోల్కొండ రాజ్యాలలో రామరాయల విశృంఖల వీరవిహారంతో ఆలీ ఆదిల్‌షా, 
ఆలీ బరిద్‌ షాలకు విజయనగర పాబల్యంవట్టభయాందోళనలు హెచ్చి ఇ బాహింతో 
స్వయంగా సం| పడింపులకు సిద్దమయినారు. ఇందు మున్తఫాఖాన్‌ [వముఖ 
పాత నిర్వహించినట్లు తెలుస్తుంది. పానగల్‌, ఘనపుర దుర్గాలతో తృ ప్రిపడి 
రామరాయలు విజయనగ౮ానికి మరలినాడు, 


425 


శతుభయం తప్పిన తర్వాత ఇ|బాహిం కతువులతో చేరిన కేశవరావు 
మొదలైన సామంతుల నణచి శాంతి భ|దతలు నెలకొల్పినాడు. గోల్కొండ 
దుర్గానికి కొత్త రక్షణ |శేణులు నిర్మించి దుర్భేద్యంగా చేయడం జరిగింది. 

విజయనగరం పట్ట ఏర్పడిన భయాందోళనలు క్రమంగా సుల్తానుల 
కూటమికి దారి తీసినాయి. కూటమి నిర్మాణంలో ఆదిల్‌ షా (నముఖ ప్మాత 
నిర్వహించినట్లు సెరిస్టా వ్రాయగా; నైజాంషా, కుతుబ్‌ షాలు కారణమని 
కుతుబ్‌ షాహీ చర్మితకారుల కథనం. ఏమైనా, కుతుబ్‌షాహీ మంతియైన 
ము స్తఫాఖాన్‌ సుల్తానుల మధ్య రాయబారాలు నిర్వహించి అనుకూల వాతా 
వరణం కల్పించినాడు. ఇంతకు పూర్వమే ఆదిల్‌షా, కుతుబ్‌షాహీ వంశాల 
మధ్య వివాహ సంబంధం ఏర్పడింది. (పస్తుతం ఆదిల్‌ షా, నై జాంషాల మధ్య 
వివాహ సంబంధం కుదిరింది. తన కూతురు (పసి ద్దురాలై న చాంద్‌బీబీని 
వుస్పేన్‌షా అలీ _ ఆదిల్‌షా కిచ్చి పెండ్లి చేసినాడు. ఆలీ ఆదిల్‌ షా చెల్లెలు 
హదియా సుల్తానాను నై జూంషా యువరాజు మూ రజా పెండ్డాడినాడు. ఆదిల్‌షా 
నైజాంషాల మధ్య యుద్ధాలకు కారణమైన షోలావూర్‌ “బిశాపూరుకు దత్త 


మయింది. ఈ సంబంధాలతో ఆదిల్‌షా, నైజాంషా, కుతుబ్‌ షాల మధ్య మెతి 
బలపడింది. 


ముస్లిం చర్మితకారుల (పకారం ఆదిల్‌షా, నై జాంషా, కుతుబ్‌షా, 
బరీద్‌షాలు“* మాతం కూటమిలో చేరినారని, వీరార్‌ సుల్తాన్‌ ఖుర్హాన్‌ ఇమాద్‌ షా 
చేరలేదని తెలుస్తుంది. తెలుగులోని స్థానిక చరి తలు “పంచే పాదుషాలిను 
సేర్కొ_౦టున్నాయి., సుల్తాను కూటమి ఎగర పె యుద్దం _పకటించి 
తళ్ళి కోటకు తమ సైన్యాలను నడిపించింది. రామరాయలు యుద్దానికి సిద్దమయి 


న్‌ యుద్దం కృష్ణానదికి దక్షిణంగా జరిగిందని ముస్టిం" చర్మితకారులు 
(వాసీనారుగాని స్థలనిర్దేశం చేయలేదు. వారి రచనలవట్ట విశ్వాసంతో ఆచార్య 
షేర్యాణీ యుద్దం మూసీ - హుక్కేరి నదుల సంగమ స్థలంలో బట్టిహాట్టి దగ్గిర 
జరిగినట్టు నిర్ణయించినాడు. ఇది కేవలం ఊహ పై ఆధారపడి, ఇతర ఆధారాలను 
పరిగణింపని నిర్ణయం. రాబర్ట్‌ సూయల్‌ యుద్ధం తళ్ళికోట సమీపంలో జరిగిం 
దని నిర్ణయించి, దాన్ని తళ్లి కోట యుద్దంగా వ్యవ హరించినాడు , హీరాన్‌ 
పండితుడు యుద్దం కృష్ణానదికి ఉత్తరంగా రావని _ తంగడి గామాల మధ్య 
జరిగిందనగా, నేలటూరు వెంక టరమణయ్యగారు ఆ నిర్ణయాన్ని బలవరిచినారు. 
తెలుగు, కన్నడ భాషల్లోని స్టానికచర్మితలు సుల్తానులకు రాయలకు మధ్య 
యుద్ధం కృష్ణామల్నపభా సంగమ స్థలంలో రాషసి _ తంగడి [గామాల మధ్య జరి 
గిందని ము క్రకంఠంగా చెబుతున్నాయి. 


426 


రాకాసిగండి యుద్ధంలో రామరాయలు మరణించి, విజయనగర సైన్యాలు 
సర్యనాశనమయినాయి. విజయగర్వంతో ముస్టిం సైన్యాలు విజయనగరంలో 
(పవేశించి పధాన నిర్మాణాలను ధ్వంసం చేసినాయి. హిందూ రాజకియాధికార 
కేందంగా విజయనగరాన్ని నిర్మూలించాలనే సుల్తానుల ఆశయం ఫలించింది. 
రాకాసిగండి యుద్ధానంతరం అచిరకాలాని'కే సుల్తాన్‌ కూటమి విచ్చిన్న మై 
వారి మధ్య ఆంతర్వుద్దాలు చెలరేగినాయి. విజయనగర రాజ్యంలోని కల్లో లిత 
పరిస్థితి అవకాశంగా తీసుకొని ఆదిల్‌ షా కర్ణాటకంలో విస్తరించడానికి [పయ 
త్నించినాడు. బీరార్‌ రాజ్యాన్ని ఆక్రమించాలని నైజాం షా ఆశయం. 
ఇబాహీం అనుసరించిన తుల్యపాబల్య విధానం పూర్తిగా విఫలమయింది, 
రాకానిగండి యుద్ధం ముగిసిన వెంటనే ము స్తఫాఖాన్‌ రాయచూరు అంతర్వేదిని 
ఆక మించి ఆలీఆదిల్‌ షా పరం చేయడం హుస్నే న్‌ నిజాంషాకు ఆగహం 
కలిగించింది. అతి తృ ప్రిపరచడానిశ్రై ము స్తఫాఖాన్‌ను పదవి నుండి ఇ|బాహిం 
తొలగించవలసివచ్చింది. ఇంతలో హుస్సేన్‌ : మరణించి, మూర్తుజా అహమ్మద్‌ 
నగర్‌ సింహాసనం ఎక్కినాడు. మూర్పుజా రాజనీతిలో చతురుడు, మంచి 
యోధుడు. కాని, చపలచిత్తుడని పసిద్ది. "కేవలం స్వార్థంతో వ్యవహరించేవాడు. 
అతనితోటి మై! తివల్ల ఇ బాహింకు లాళంకంచె నష్టమే ఎక్కువగా కలిగింది, 
సుల్తానుల కూటమిలో చేరని నేరానికి ఇమాద్‌షాను శిశ్షీంచే ఉద్దేశంతో 
(కీ, శ. 1566 లో అలీ ఆదిల్‌ షా, మూర్తుజాలు కలిసి వీరారుపై దండె త్త్‌గో బీరార్‌ 
మంతి తుఫాల్‌ఖాన్‌ వారికి యుద్ద పరివారం చెల్పించి మరలించినాడు. బిజా 
సూర్‌, అహమ్మద్‌ నగర్‌ ల మధ్య మెతి ఎంతో కొలం కొనసాగలేదు. డీ. థ్‌, 
1567 లోనే ఆలీ ఆదిల్‌ షా అహమ్మద్‌నగర్‌ పెదండయా తలు పారంభించినాడు, 
ఇబాహిం మూర్తుజాపక్షం వహించినాడుగాని, డీ శ. 1569 లో ఆదిల్‌షా 
కుతంతాన్ని _గహించ లేక కుతుబ్‌ షా సైన్యం పైనే దాడిచేసి మూర్తుజా 150 ఏన్లు 
లను సంగహించినాడని ఫెరిస్టా ఐ-సీసాడు. కర్ణాటకంలో ఆదోని, బంకాపుర్‌, 
దార్వాడ దుర్గాలను ఆకమించి (వబలుడవుతున్న ఆలీ ఆదిల్‌ షాను, తిరుమల 
రాయలు, మూర్తుజాలతో కలిసి ఆరికట్టాలని ఖృబాహిం చేసిన [ప్రయత్నం కూడ 
మూ ర్రజా మొండితనంవల వ విఫలమయింది. 
బీరార్‌ స్వాతం త్యాన్ని నిర్మూలించి ఆహమ్మదడ్‌ నగర్‌ లో కఠళిపివేయాలనే 
[పయత్న౦ం మూర్తుజా విరమించ లేదు, ఆలీ ఆదిల్‌షా, ఆలీబరీద్‌షాలతో కలిసి 
మూర్తుజాను (పతిఘటించడానిక్షై ఇ్యబాపాం చేసిన కృషి ఫలింవకపోగా 
మూర్తుజా, ఆలీ ఆదిల్‌ షాలు చేసుకొన్న ఒప్పందం |వకారం వబీరారును మూర్వజా, 
కర్ణాటక [పాంతాలను ఆదిల్‌షా ఆక మించడానికి ఆంగీకరించినారు. అలీ ఒరీద్‌, 
బుర్హాన్‌ ఇమాద్‌ షాలను కూడగట్టుకొని ఇ్యబాహిం మూర్తుజా దుర్శాకమణ నరిక ట్రై 


427 


(పయత్నం చేసినాడు. నై జాంషాహీ సైన్యాలు తెలంగాణంపై దాడులు జరిపి 
నాయి. కౌలాస్‌ దుర్గం పరశురామ (పీతి అయింది. కీ. శ. 1574లో బీరార్‌ 
అహమ్మద్‌నగరంలో లీనమయింది. ఇది ఇ బాహీిం రాజనీతికి పెద్ద పరాజయం. 
క్రీశ. 1579 లో ఆలీ ఆదిల్‌షా మరణానంతరం బిజావూర్‌ రాజకీయాలు కల్లో 
లితం కాగా మూర్తుజాతో కలిసి బిజాపూర్‌ రాజ్యాన్ని విచ్చిన్నం చేయాలని 
కుతుబ్‌ షా చేసిన (పయత్నాలు స 

ఆలీఆదిల్‌ షా, మూర్తుజాల రాజ్య విస్తరణను ఇ,బాహిం ఆరికట్ట లేక 
పోయినాడు. కర్ణాటక రాజులైన తిరుమల, న (కీ శ 1576) 
సాయంచేసీ ఆదిల్‌ షా దురా|క్రోమణను ఆపడం కూడ ఆతనికి సాధ్యం కాలేదు. 
అతని తుల్యభార విధానం ఫలించలేదు. అందుచే బిజాపూర్‌కు సమవుజ్జీగా 
గోల్కొండ రాజ్యాన్ని ఆంధ |పాంతంలో విస్తరింపజేయడం సముచితమని 
ఇబాహీం నిర్ణయించినట్లు కన్పిస్తుంది. గజపతి రాజ్యంలో ఆంతర్యుద్దం చెలరేగి 
ఉ త్రరతీరాంధ తత. పరిస్టితి ఇబాహీం రాజ్య విస్తరణకు అనుకూలించింది. 
(కశ శ, 1572లో త్రహ్యునుల్‌ము ర్ట. సలాబల్‌ ఖాన్‌ల నాయకత్వంలో కుతుబ్‌ షా 
సైన్యం రాజమహేం్యదవరం, కశింకోట * వీర ఘోట్టాలను ఆకమించింది. దక్షిణ 
కళింగ గోల్కొండ రాజ్యాంతర్భాగమయింది నంతరం ఇబాహిం దృష్టి 
కొండవీటి రాజ్యంపై మరలింది. (కీ. శ. 1575లో అహోబల [ప్రాంతాన్ని 
జయించినాడు గాని, తిరిగి కోల్పోయినాడు. తరువాత వినుకొండ, కంభం, 
కొచ్చర్ద కోటలను పట్టుకొని గోల్కొండ సేనాని మీర్‌షామీర్‌ కొండవీటిని 
ఆ[కమించినాడు. విజయ నగరారీశులు కొండవీడును శాశ్వతంగా కోల్పోయినారు. 
తెలుగువారిలో అధిక భాగం గోల్కౌాండ పాలన కిందికి వచ్చినారు. 

ఇబాహిం కుతుబ్‌షా కీ. శ. 1580 లో మరణించినాడు. గోల్కొండ 
సేనాని మురహరిరావు ఆహోబల దేవాలయాన్ని బంగారు విగ వాలతోసహో దోచి 
సుల్తాను ముందు పదర్శింపగా ఇజ్రాహిం భఖిన్నుడై స్వస్థత చెడి మరణించినాడని 
ఒక గాథ. ఏమైనా ఇబాహిం మరణం చాల ఆకస్మిక సంఘటన అని చర్మిత 
కారుల అభి పాయం. ఇబాహిం కాలంలో గోల ండ సర్వతో ముఖా భివృద్ది 
చెందినదనడం నిర్వివాదం. రాజ్యంలో శాంతిభ|దతలు నెలకొన్నాయి. “పెట్టెడు 
బంగారంతో వృద్దురాలై నా గోల్కొండ నుండి బెంగాలుగాని, బిజావూర్‌గాని 
నిర్భయంగా వెళ్ళగలిగేది? అని సెరిస్టావంటివారు వాసినారు. ఇబాహిం 
సారస్వత (పీయుడు; ఉరుదు, ఫారశీక, తెలుగు కవుల నాదరించి పోషించినాడు. 
ఇబాహిం ఇభరాముడని (వసిద్దిచెందినా డు. అతని ధైర్య ళౌర్యాలు, విద్యా 
పోషణను గురించి తెలుగులో పెక్కు. చాటువులున్నాయి. అతని మరణాన్ని విని 
విలపిస్తూ ఒక కవి అంటాడు ; 


428 


రార విధాత! యోరి వినరా! తగురా! తలకొట్టమారి! ని 

స్పారపు లోభిరాజులను జంపక మల్కి.భ ౦*'మభూవరున్‌ 

జారుయశోధనున్‌ సుగుణి జంపితి వర్జులకేమి దిక్కురా! 

చేరిక నింత రాజును సృజింపగ నీ తరమా వసుంధరన్‌? 
ముహమ్ముడ్‌ కులీకుతుబ్‌షా (1580-1614) 

ఇబాహీం ఆర్ల్షురు కొడుకుల్లో అబుల్‌ కొదర్‌ పెద్దవాడు. తం్మడిపట్ట అవి 
ధేయత వల్ల దేవరకొండలో ఖై దీగా- తం డికంటేముందే 'సురణించినాడు. 'రెండో 
వాడైన పంస్సేన్‌ కులీ మంచి విద్వాంసుడు. తర్క-వేదాంత శాస్తాల్లో 
పండితుడు. మూడో కొడుకు ముహమ్ముద్‌ కులీ పదునాలుగేండ్ల బాలుడు. ఇతల్లే 
ఇబాహీం తనకు వారసుడుగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. య్‌ క్రవయస్కుడు, 
విద్వాంసుడునై న హు స్పేన్‌ను కాదని ముహమ్మ ద్‌ సింహాసనానికి రావడం ఆంతః 
పుర కుటవల్ల జంగివుండవచ్చని షేర్వాణీవంటి చర్మితకారుల ఆభి పాయం. 

ముహమ్మద్‌ కులీ బాలుడయినప్పటికీ రాజ్యవ్యవహరాల్లో మంచి శిషణ 
పొందినట్లు కన్పిస్తుంది. ఇతడు సయితం మంచి విద్వాంసుడు. దక్క-నీభాషలో 
గంథక ర్త, తెలుగులోకూడ కవిత్వం చెప్పేవాడట! సాహిత్యంలో, వాస్తుకళలో 
గొప్ప అభిమాని. హైదరాబాద్‌ నగర నిర్మాత. ఈతని కాలంలో సోదరులు, సామం 
తులు తిరుగుబాట్లు జరిపినారు, రెండో వెంకటపతితో సుదీర్హ మైన యుద్ధం జరి 
గింది, డక్కన్‌" రాజ్యాలకు మొగలాయీ విస్తరణ [వమాదం ఏర్పడింది. 
అయితే, తన "పేష్వా మీర్‌ ముమిన్‌ ఆర్టిష్టానీ, మీర్‌ జుమ్లా ఆమీన్‌ ఉల్‌ ముల్‌_ల 
సహాయంతో తిరుగుబాట్లనణచి (పజలకు శాంతి భృదతలు చేకూర్చినాడు. 
విద్యలకు, కళలకు ఆతని స్థానంలో విశేష ఆదరణ లభించింది. అందుచే 
ముహమ్మద్‌ కులీ కాలాన్ని స్వర్ణయుగంగా చరి తకారులు వర్ణిస్తారు. 

ముహమ్మద్‌ సింహాసనం ఎక్కిన సమయంలో నల్‌దుర్గ్‌ దగ్గిర బిజా 
పూర్‌ తో యుద్దం సాగుతున్నది. బిజాపూర్‌ను విచ్చిన్నం చేయాలన్న ఇ|బాహిం 
సంకల్పం నెరవేరలేడు. అందుచే బిజాపూర్‌తో సమాధానం కుదుర్చుకొని 
(కీ. 1581) ముహమ్మద్‌ గోల్కొండ సైన్యాలను ఉపసంహరించినాడు. 
ఇదే సమయంలో ఆలీఖాన్‌ లూర్‌ సేనాని తిరుగుబాటుచేసి, వెంకటవతిరాయల 
సాయంతో కొండ వీడున్నాకమించడానికి (పయత్నించినాడు గాని, లాభం లేకపో 
యింది. కుతుబ్‌షా సామంతుడుగా కొండవీడు పాలిస్తున్న రాయ్‌రావ్‌ ధైర్య 
సాహసాలవల్ల కొండవీడు లూర్‌కు లొంగలేదు. ఈలోగా గోల్కొండ సైన్యాలు 
లూర్‌ తిరుగుబాటు నణచినాయి. అనంతరం ముహమ్మద్‌ కులీ తన చెల్లెలు 
చాంద్‌ సులాన్‌ (మాలి కా_ఇ. జవాన్‌) ను ఇబాహిం అదిల్‌ షాకిచ్చి పెండ్లిచేసి, 
విజాపూర్‌ " గోల్కొండ” 'తసీ పటిష్టం చేసినాడు. 


429 


ఆలీఖాన్‌ లూర్‌కు వెంకటపతి సహాయం చేయడంతో విజయనగర, 
గోల్కొండల మధ్య సంఘర్షణ (పారంభమయింది. అమీన్‌ ఉల్‌ ముల్క్‌ నాయ 
కత్వంలో కుతుబ్‌ షాహీ సైన్యాలు కర్నూలు, గుత్తి ఉదయగిరి, గండికోట 
లా|క్రమించి, పెనుగొండ పై నడిచినాయి. వెంకటపతిరాయలు సంధి సంప్రదింపు 
లతో సుల్తానును నమ్మించి సామంత సైన్యాలు కూర్చుకొని హటాత్తుగా 
గోల్కొండ _సెన్యాలపై పడినాడు, కృష్ణానదిలో వరదలు [ప్రారంభించడంతో 
గోల్కొండ సైన్యాలు మరలక తప్పలేదు. కొండవీడుమినవా మిగిలిన దక్షిణ 
ఆం(ధ్రపాంతాలను వెంకటపతి ఆకమించినాడు. 

విజయనగరంతోటి యుద్దకాలంలోనే గోల్కొండ సామంతులు రాజ్యం 
నలుమూలలా తిరుగుబాట్లు (ప్రారంభించినారు. కొండవీటి [పాంతంలో భవేరావ్‌, 
ఆలంఖాన్‌ వఠాల్పను అమీన్‌ ఉల్‌ ముల్‌ ,- అణచినాడు. ఇంతలో (కీ. శ, 1590 
కశింకోట పాలకుడై న ముకుందరాజబాహుబలేందుని తిరుగుబాటు జరిగింది. 
ఈతనితో కొండవీడు, ఏలూరు, రాజమహేందవర సర్దారులుచేరి, తీరాంధం 
మొత్తం తిరుగుబాటు (ప్రభావానికి గురిఅయింది. సుదీర్షమైన పోరాటం తర్వాత 
అమీన్‌ ఉల్‌ముల్క్‌- (సర్‌నోబత్‌) చంఘిజ్‌ ఖాన్లు ఈ తిరుగుబాటు నణచి శాంతీ 
నెలకొల్పినారు. 

ముహమ్మద్‌ కులీ కాలంలోనే దాక్షిణాత్యరాజ్యాలకు మొగలాయి విస్తరణ 
దం ఏర్పడింది. ఇంచుమించు ఆదేకాలానికి (క్రీ. శ 1606) పాశ్చాత్య 
వర్తక సంఘాలు ఆంధ దేశంలో (పవేశించి వాణిజ్యం పారంభించినాయి డచ్చి 
కంపెనీవారు మచిలీపట్టణం, నిజాంవట్టణం, పులికాట్‌ రేవుల్లో స్థావరా లేర్పరచు 
కున్నారు, వారి అనంతరం ఆంగ్లేయులు (పవేశించినారు- పాదుషా అక్బర్‌ 
భారతదేశం ఆంతటిసీ మొగలాయి అధికారంలోనికి తీనుకురావాలని ఆశించి 
నాడు. గుజరాత్‌, మాళవలు ఆతని స్మామాజ్యంలో చేరినాయి. ఖాన్‌ దేష్‌పాలకు 
డొతని సామంతుడయినాడు. ఇక అక్సర్‌ దృష్టి దాక్షిణాత్యరాజ్యాల మై (పసరిం 
చడం సహజం. మూర్తుజా నై జాంషా కాలంనుండి అహమ్మద్‌ నగర రాజకీయాలు 
అల్హకల్లోలమై, ఇబాహీం నై జాంషా మరణానంతరం (కీ. థా 1595) మరింత 
దిగజారినాయి. ఇబాహిం కొడుకు బహదూర్‌ను సింహాసనం ఎక్కించి చాంద్‌ 
బీవీ పరిపాలన నిర్వహించసాగింది. ఆమెకు ప్యతిరేకంగా అహమ్మద్‌ అనే 
రాకుమారుని సుల్తాన్‌గా |పకటించి, పేష్వా టియాన్‌ మంజూ తనకు సాయంగా 
గుజరాత్‌ను పాలిస్తున్న మొగల్‌ రాకుమారుడు మురాద్‌ను ఆవ్వానించినాడు. 
అవకాశంకోసం నిరీక్షిస్తున్న అక్బర్‌ పాదుషా ఆజ్ఞపై మురాద్‌ (కీ. శ, 1595లో 
ఆహమ్మద్‌నగర్‌ పై దండె త్తినాడు. బచాంద్‌బీవీ ఓడిపోయి, బీరార్‌ను మొగలా 
యీలకు ద త్తంచేసి (కీ.శ. 15586 లో సంధి చేసుకొన్నది. -.ం-ర ఆక్రమణలో 


430 


మొగలాయి సైన్యాలు జరిపిన దుండగాలవల్ల యుద్ధం తిరిగి పారంభమయింది. 
చాంద్‌బీబీ ఆదిల్‌షా కుతుబ్‌షాల సాయం ఆర్జించింది. తాహిర్‌ఖాన్‌ నాయ 
కత్యంలో కుతుబ్‌షాహీ _నెన్యం చాంద్‌వీవీకి సహాయవడింది. కాని దాక్షిణాత్య 
సైన్యాలు సోనేపట్‌ యుద్దంలో (డ్రీ-శ. 1597) పరాజయం చెంది చెల్లాచెదరయి 
నాయి. మొగలాయి సైన్యాలు ఆహమ్మద్‌నగర్‌ పై పురోగమించినాయి. చాంద్‌ బీవీ 
ఆత్మహత్య చేసుకొన్నది. ఆహమ్మద్‌నగర్‌ మొగలాయీల వశమయింది. 
(క్రిశ. 1600) ఆదిల్‌షా, కుతుబ్‌షాలు తమకు సన్నిహితమైన [వమాదం 
గురించినారు; కాని బలవ త్రరుడై న మొగల్‌పాదుషాతో వై రంకూడ ప్రమాదమే 
అకృర్‌కూడ బీజాపూర్‌, గోల్కాండల వై మె; (తినాశించినట్టు కన్పిస్తుంది. మసూద్‌ 
బేగ్‌ ఆనే రాయబారిని అక్సర్‌ గోల్కొండ ఆస్థానానికి పేంపినాడు. ముహమ్మద్‌ 
కుతుబ్‌షా అమూల్యములైన బహుమతులిచ్చి తన మైతిని [పకటించినాడు. 
మరొకమారు (కీ.శ. 1604 లో కూడ కుతుబ్‌షా మొగల్‌పాదుషాకు కానుకలు 
పంపినట్టు తెలుస్తుంది. 

ముహమ్మద్‌ కుతీ కీ శ. క1ర12 లో మరణించినాడు. ఆతని కాలంలో 
గోల్కొండ సంస్కృతీ నిలయం అయింది. ఆతని కొలువులో హిందువులనేకులు 
ఉన్న తోద్యోగాలు నిర్వహించినారు. పారకీకంనుండి కవులు, పండితులు అసం 
ఖ్యాకంగా గోల్కొ౦డ చేరి ఆతని ఆదరణ పొందినారు. ముహమ్మద్‌ కులీకి 
కాశ్యత కీర్తి చేకూర్చింది. కొత్త రాజధాని నగరం హైదరాబాద్‌, ఆందలి బార్‌ 
మినార్‌ మొదలైన భవనాల నిర్మాణము. భాగమతి అనే హిందూ “పియవత్ని” 
పేర భాగ్యనగరంగా హైదరాబాదును ముహమ్మద్‌ కులీ నిర్మించినాడన్న గాథలో 
సత్యంలేదని చార్మితకులు నిర్ణయిస్తున్నారు. 
నుల్తాన్‌ ముహమ్మద్‌ కులీ (1612.16) 


ముహమ్మద్‌ కులీకుతుబ్‌ షాకు కుమారులు లేరు. అందుచే సోదరుడైన 
మీర్జా అమీన్‌ కొడుకైన సుల్తాన్‌ ముహమ్మద్‌ను పెంచుకొని తన కూతురు 
హయాత్‌ బక్షీబేగంనిచ్చి "పెండ్డిచేసి తన వారసుడుగా (ప్రకటించినట్లు తెలుస్తుంది, 
సుల్తాన్‌ ముహమ్మద్‌ సింవాసనం ఎక్కిన సందర్భంలో ఆదిల్‌షా, నై జాంషాలే 
గాక పారశీక చకవర్తి రెండో షా అబ్బాస్‌ కూడ అభినందనలంపినాడు. పారశీక 
రాయబారి మీర్‌ జయినుల్‌ అబిదీన్‌ 1614 లో హైదరాబాద్‌ను దర్శించినట్టు 
తెలుసుంది. 

సుల్తాన్‌ ముహమ్మద్‌ శాంతి కాముకుడు. అతని కాలంలో [ప్రజలు సుఖ 
“శాంతులతో ఉన్నారని చరి తకారులు వర్ణిస్తారు. అయితే, దాక్షిణాత్యరాజ్యాలకు 
మొగలాయి (పమాదం మరింత హెచ్చింది. ఈ సమయంలో దాక్షిణాత్యరాజ్య 
రాజకీయాల్లో మాలిక్‌ యాంబర్‌ కీలకమైన పాత్ర నిర్వహించినాడు. యాంబర్‌ 


431 


అబిసీనియా దేశస్టుడు. దాక్షిణాత్య రాజ్యాల్లో పెక్కు వదవులు నిర్వహించి 
ఆనుభవం గడించినాడు. మోగలాయిలు ఆక్రమించగా మిగిలిన నై జాంషాహీ 
రాజ్యంలో మూర్తుజా అనే రాకుమారుణ్ణి పారెంద నగరంలో సింహాసనం ఎక్కించి 
అహమ్మద్‌నగర్‌ గౌరవ (పతిష్టలు పునరుద్దరించడాసికి సంకల్పించినాడు. 
మరాటా ఆశ్వికులను సైన్యంలో చేర్చుకొని వారికి గెరిల్లా యుద్ధపద్ధతిలో శిక్షణ 
ఇచ్చి మొగలాయిలతో తలపడినాడు. (కీ.శ. 1610 నాటికి అహమ్మద్‌నగర్‌ 
నుండికూడ మొగలాయిలను పారదోలి ఆక్రమించి, పాదుషా జహాోంగీర్‌ చేసిన 
దాడులను తిప్పికొట్టినాడు. పరోక్షంగా ఆడిల్‌ షా కుతుబ్‌షాలాతనికి సాయ 
వడినట్టు తెలుస్తుంది. చివరకు జహాంగీర్‌ తన కుమారుడైన ఖురంను 
యాంబర్‌ పై పంపినాడు. యాంబర్‌ ఓడి (కీ.శ. 1616) మొగలాయిలతో 
సంధి చేసుకున్నాడు. బిజాపూర్‌, గోలా. ౦డ సులానులు ఖ్యరం విజయంతో 
హడలిపోయినారు. మొగల్‌ రాయబారి మీర్‌ మక్కి గోల్కొండ దర్శించగా 
పాదుషాతో తన మైత్రికి నిదర్శనంగా సుల్తాన్‌ 15 లతల రూపాయలు విలువ 
చేసే బహుమతులు సమర్పించినాడు. షాజహాన్‌ ఉత్తరాదికి మరలినంతనే (క్రీ.శ. 
1620 |పాంతంలో మాలిక్‌ యాంబర్‌ తిరగి విజృంభించి ఆహమ్మద్‌నగర్‌,' 
బీరారులను ఆక్రమించి, బుర్దాన్‌పూర్‌ ను ముట్టడించినాడు. మరల షాజహాన్‌ 
దండె త్రిరాగా పలుయుద్దాల్లో యాంబర్‌ పరాజయం పొందినాడు. మొగలాయి 
సైన్యాలు అహమ్మద్‌ నగర్‌ను దోచి, ధ్వంసం చేసినాయి (క్రీ.శ. 1621). 
యాంబర్‌ షాజహాన్‌తో సంధి చేసుకొన్నాడు. మొగల్‌ మహారాణి నూర్జవోన్‌ 
కటల ఫలితంగా షాజహాన్‌ తండిపై తిరుగుబాటు చేయడంతో తాత్కాలికంగా 
దాక్షిణాత్య రాజ్యాలకు |పమాదం తప్పింది. షాజహాన్‌ యాంబర్‌ తో, చేరి 
కుతుబ్‌షా సాయం ఆర్జించినాడు. షైజహాన్‌కు సాయం చేసి మొగల్‌ పాదుషా 
ఆగవానికి గురికావడానికి కుతుబ్‌షా సాహసించలేదు. కాని, మొగల్‌ సేనాపతి 
మొహబత్‌ ఖాన్‌ చేతిలో ఓడిన షాజహాన్‌ గోల్కొండ, మచిలీపట్టణాలమీదుగా 
బెంగాల్‌ చేరడానికి ఆనుమతించడమేగాక , [వయాణంలో ఆతనికి ధనధాన్యాలు 
సహాయం చేయవలసిందిగా [గామోద్యోగులను ముహమ్మద్‌ కుతుబ్‌ షా ఆజ్ఞా 
పించినట్లు ఇక్సల్‌ నామాజహంగీరీ మొదలైన |గంథాలనుండి తెలుస్తుంది. 
సుల్తాన్‌ ముహమ్మద్‌ (కీ.శ. 1526 లో మరణించినాడు. అతని పాలన 
కాలం అన్ని విధాలా ముహమ్మద్‌ కులీ కాలానికి అనుబంధం అని చెప్పవచ్చు. 
సుల్తాన్‌ మంచి విద్యావంతుడు. కవి. ఆతని ఆస్థానంలో పారశీక, దక్కనీ భాష 
లకు పోషణలభించింది. పారశీకభాషలో సపెక్కుళాస్త్ర (గంథాల రచన జరి 
గింది. మీర్‌ ముహమ్మద్‌ ముమీన్‌ తూనికలు కొలతల మీద “రిసాలామిక్టరీయ” 
అనే (గంథం రచించినాడు. హకీం తకీయుద్దీన్‌ వైద్యశాస్త్రంపై “మిజానుళ్‌ 


432 


తబాయీ కుతుబ్‌షాహీ? రచించినాడు. 'తారీఖ్‌ ఇ ముహమ్మద్‌ కుతుబ్‌షా అనే 
చారిితక [గంథం తయారయింది. ముహమ్మద్‌ కులీకివలె సుల్తాన్‌ ముహమ్మద్‌ కి 


4 
2) 
గో 


గ్ల 


గ 


ca 
కిలో ol క 
నా. మ్మం స 


కాయసుల్లి 


| rods 


త ్య 
rr 
ప తపో Dat p BSL 


డ్రీ.$.1670 





గూడ భవన నిర్మాణంలో ఆస క్తి ఎక్కువ. ఆతని పోషణలో భవనాలతో, తటా 
కాలతో (మాన్‌ సాహిబ్‌ కా తాలబ్‌) హైదరాబాదు సుందరమైన నగరంగా 
రూపొందింది. ఖైరతాబాద్‌ మాస్కును నిర్మించడ మేగాక |పసిద్ధమైన మక్కా 
మసీదుకు సుల్తాన్‌ పునాదులు వేసినాడు. సుల్తాన్‌ మరణానంతరం అనతికాలానికి 
హైదరాబాద్‌ దర్శించిన టవర్న్షియర్‌ అనే | ఫెంచి నగల వ్యాపారి మక్కా మసీ 
దును “భారతదేశ (పసిద్ధ నిర్మాణాలలో ఒకటి' అని |పశంసించినాడు. దాని 
నిర్మాణంలో 2000 మంది రాలు చెక్తే_వారు, 2000 మంది తాపీ మేన్ర్రీలు, 
4000 కూలీలు సంవత్సరాల తరబడి పనిచేసినారని తెలుస్తుంది. 


అబ్దుల్లా కుతుబ్‌ షా (1662.1672) 

అబ్దుల్లా కుతుబ్‌ షా సుల్తాన్‌ కులీ కొడుకు. ఈతని కాలంలో గోల్కొండ 
రాజ్య క్షీణదశ _పారంభమయింది. అయితే గోల్కొండ, బిజాపూర్‌లు కలిసి 
జీర్ణక ర్షాటక రాజ్యాన్ని పంచుకొని వి స్తరించినాయి. ఇదే కాలంలో ఆం[ధదేశంలో 
ఆంగ్లేయులు బలపడి అలజడులు కలిగించసాగినారు. 


433 


సింహాసనం ఎక్కే_నాటికి (1626) ఆబ్బుల్హా పన్నేందేళ్ళ బాలుడయి 
నందున తల్లి హయత్‌ బక్షీ బేగం సంరకకురాలుగా పరిపాలన నిర్వహించింది. 
హయత్‌బక్షీకి కులీకాలం నుండి (పభుత్వ వ్యవహారాలు పరిశీలించడంలో మంచి 
ఆనుభవం వుంది. అయినప్పటికీ క్రమంగా పాలనాయంతాంగం స్వార్థపరులై న 
ఉద్యోగుల హస్తగతం కావడం వల్ల రాజ్యంలో ఆలజడులు చెలరేగినాయి. వానికి 
అబ్దుల్లా నిర్ణక్ష్యమూ విలాస పీయత్యమూ తోడయినాయి. అల్సర్లకు కారకుడు 
మీర్‌ జానూ గా ఉన్న మన్‌సూర్‌ ఖాన్‌ 1628 లో మరణించడము, “విదేశీయుడై న 
షీక్‌ మొహమ్మద్‌ పేష్వా కావడం (1629) తో రాజ్యంలో కాంతి నెలకొన్న ది. 
ఇంతలో గోల్కొండకు మొగలాయి విస్తరణ |వమాదం ఏర్పడింది. 

పాదుషా జహంగీర్‌ మరణించి, కీ శ. 1628 లో షాజవోన్‌ మొగల్‌ 
సింహాసనం అధిష్టించినాడు షాజహాన్‌ దాక్షిణాత్య రాకీయాలు కుణ్బంగా తెలిసిన 
వాడు. షియా మతాన్ని ద్వేషిం చేవాడు. సాధ్యమై నంతవరకు దాక్షీ ణాత్య రాజ్యా 
లను మొగల్‌ సామాజ్యంలో చేర్చడమే ఆతని ఆశయం. అందుకు అవకాశంగా 
దాక్షిణాత్య రాజకీయాలు అసమర్జులు నిర్వహించసాగినారు మాలిక్‌ యాంబర్‌ 
మరణించి (కీ శ. 1627) ఆతని కొడుకు ఫతేఖాన్‌ కుతి; సత స్వార్ద విధానాలవల్ల 
ఆహమ్మద్‌నగర్‌ రాజ్యం కల్టోలితమయింది. దీనికితోడు మొగల్‌ డక్కన్‌ రాజ 
వతినిధియైన ఖాన్‌ జవోన్‌లోడీ షాజహాన్‌ పె తిరుగుబాటుచేసి, మూర్తుజా 
నై జాంషాను ఆశయించినాడు, ఇది కారణంగా మొగల్‌ సైన్యాలు నై జాంషా 
రాజ్యంపై దండె త్తినాయి రాజ్యంలో ఆంతఃకలవాల వల్ల నై జాంషా మొగలాయీ 
లను (పతిఘటించలేకపోయినాడు. (క్రీశ. 1633 లో మూడో హుస్సేన్‌ నిజాంషా 
మొగలాయీలకు బందీగా చిక్కినాడు. మొగల్‌ సైన్యం దౌలతాబాదు నాక 
మించి దోచింది. ఆనంతరం మహారాష్ట్ర నాయకుడైన షాజీ భాన్‌ స్టే మొదలై న 
వారు షాజవాను నెదిరించినారుగాని, వారి |పతిఘటన అనతికాలంలోనే వీగి 
పోయింది. నై జాంషాహీ రాజ్యం మొగల్‌ స్మామాజ్య ఆంతర్గతమై బిజాపూర్‌, 
గోల్కొండ ౯ రాజ్యాలకు మొగల్‌ పమాదం మరింత చేరువయింది. 

నై జాంషాతోడియుద్దంలో జోక్యం పెట్టుకోవద్దని షాజహాన్‌ బవిజావూర్‌, 
గోల్కొండ లకు రా యబారోలు పంపినాడు. పాదుషా “కోర్కెను ధిక్కరించి తన 
వ్యక్తి త్యం నిలుపుకోడానికి (ప్రయత్నించడమే గాక బిజాపూర్‌ కుతుబ్‌ షాను 
కూడ [పోత్సహించింది ఈ మూడు రాజ్యాలు సమైక్యంగా మొగలాయి లను 
(వతిఘటించినట్టయితే దక్షిణదేశ చరిత భిన్నంగా ఉండేదని ఆచార్య షేర్యాణి 
వంటి చర్మితకారుల ఆభ్మిపాయం, కాని, అబ్బులా కుతుబ్‌ షా భయపడ్డాడు. 
మొగల్‌ రాయబారులను సగౌరవంగా అవ్యానించి అమూల్యములైన బహుమానా 

AC.28 


434 


లతో సత్కరించి పాదుషాకోరికలను మన్నించడానికి ఆంగీకరించినాడు. ఆయి 
నప్పటికి మొగల్‌ వైన్యాలు కుతుబ్‌ షాహీ పాంతాలై న కకింకోట, మన్‌సూర్‌ 
ఘర్‌లపై రెండుమార్లు దొడి జరిపీ గోలొ-౦డ సైన్యాలను చె చెల్పాచెదరుచేసినాయి* 
దౌలతాబాద్‌ అకమణ అనంతరం షాజహాన్‌ దిజావూర్‌, గోల్కాండలను 
కప్పం చెల్లించవలసిందని ఆజ్ఞాపీంచినాడు. కీ. శ. 1636 [ప్రారంభంలో ఆదిల్‌ షా 
సంధి చేసుకొని మొగల్‌ సామంతుడైనాడు. ఆదే సంవత్సరం మొగల్‌ రాయబారి 
యైన అబ్దుల్‌ లకీఫ్‌తో సంధి చేసుకొని అబ్బుల్లా సామంతుడై పతి సంవత్సరం 
రెండున్న ర లశలు కప్పం చెల్లించడానికి, తన రాజ్యంలోని శుకవారం పార్థన 
లలో పారశీక చకవర్రి “సరుకు బదులు మొగల్‌ పాదుషా పేరు నమోదు చేయ 
డానికి అంగీకరించినాడు. గోల్కొండ మొగల్‌ సామంతరాజ్యమయింది. 

మొగలాయిలతో సంధి ఆనంతరం కుతుట్‌షా కర్ణాటక రాజ్యంపై దృష్టి 
మరల్చినాడు. కర్ణాటక రాజ్యాన్ని నిర్మూ లించవలసిందిగా పాదుషా ఇచ్చిన 
ఆదేశానుసార మే 'ఆరాజ్యంపె బిజాపూర్‌, గోల్కాం౦డలదాడులు జరిగినాయని 
ఆచార్య చషేర్యా ణీ పరిశీలన. కర్ణాటకంలో గోల్కాండ విస్తరణకు నాయకత్వం 
వహించింది మొహమ్మద్‌ సయ్యద్‌. ఈతని జన్మభూమి అర్జిష్టాన్‌. నగలవ్యాపారి 
బానిసగా గోల్కొండకు వచ్చినాడు. ఆ వ్యాపారి మరణించడంతో అతని అస్థికి 
వారసుడ్రే గోల్కొండలో _పముఖవ్య క్తి కావడమేగాక ఆస్థానంలో ప్రవేశించి 
[క్రమంగా మీర్‌ జుమ్లా, సేనాపతి పదవులు నిర్వహించసాగినాడు. మొహమ్మద్‌ 
సయ్యద్‌ విశ్యాసఘమాతకుడై న స్వార్థపరుడు. కుతుబ్‌ షా అతణ్ణి కంభం పాంతా 
లపై రాజపతినిధిగా నియమించి కర్ణాటకాన్ని జయించవలసిందిగా ఆజ్ఞా 
పించినాడు, మీర్‌ జుమ్లా పెద్ద సైన్యం సమకూర్చుకున్నాడు ఇరవై వేల కాల్బలం 
ఐదువేల గురాలు, మూడువందల ఏన్గులు, ( ఫెంచి, ఇంగ్లీషు. ఇటాలియన్‌ 
ఉద్యోగుల కిందనున్న శతఘ్ని దళం అతని “సైన్యంలో ఉన్నట్టు, ఈ శతఘ్ని 
దళసాయంతోనే గండికోట మొదలైన దుర్గాల నాతడాాకమించీనట్టు టవర్నియర్‌ 
మొదలైనవారి (వాతలనుండి తెలుస్తుంది." గండికోటను స్థావరంగా చెసుకొని 
మూడో వేంకటపతి, మూడో శీ రంగ రాయులులను పలుయు ద్ధాల్రో య 
మాసు పర్యంతం తూర్పు. ఆంధ (పాంతాలను మీర్‌ జున్లూ స్వాధీనం చే 
కున్నాడు. కర్ణాటక రాజ్య విధ్యంసనం పూర్తయింది. 

మీర్‌ జుమ్లా విజయ పరంపరలతో గోలొ-౦డ రాజ్యం విస్తరించి, 
గౌరవం పెరిగింది కాని, అతని స్వార్ద చింతన [పమాదకరంగా పరిణమించింది. 
తాను జయించిన కర్ణాటక [ప్రాంతాలను సులాన్‌ పరం చేయక మీర్‌ జుమా తన 
స్వంతరాజ్యంగా వరిగణిస్తూ సుల్తాన్‌ . ఆదేశాలను ధిక)-రించసాగినాడు, 
రాజధానిలో మీర్‌ జుమ్లా కొడుకు ఆమీన్‌ సయితం అవిధేయత |ప్రదర్శించడంతో 


435 


సుల్తాన్‌ ఆ గహించి అతడ్ని ఖైదు చేసినాడు. మీర్‌ జుమ్లా సుల్తానుకు లొంగ 
డానికి బదులు డక్కన్‌లో మొగల్‌ రాజ, పతినిధియెన బారంగజేబుతో 
సమాధానం కుదుర్చుకొని, అతడ్ని గోలొ,_ం౦డ పై దండెత్తమని కోరినాడు. 

దక్షిణ రాజ్యాలపట్ల షాజహాన్‌, బారంగజేబుల విధానాలలో వ్యత్యాసం 
లేదనే చె చెప్పవచ్చు. వానిపై దండెత్తే ఆవకాశం కోసం నిరీక్షిస్తున్న బొరంగ జేబుకు 
మీర్‌ జామా ఆహ్వానం మంచి (పోత్సా ృహమయింది. తండి అనుమతితో కౌరంగ 
జేబు తన కొడుకు మహమ్మద్‌ సులాన్‌ను గోల్కొండ పై దండు పంపినాడు, 
అబ్బులా కుతుబ్‌షా హైదరాబాదును విడిచి గోల్కొండలో తలదాచుకొన్నాడు. 
మొగల్‌ సైన్యాలు హైదరాబాదును ఆకమించి దోచుకున్నాయి. (కీ శ. 1656.) 
జారంగజేబుతో అబ్బులా జరిపిన సంధి సంప్రదింపులు ఫలించలేదు. అందుచే 
అబ్దుల్లా చక్రవర్తి రినీ “అర్థించాడు. షాజహాన్‌ జోక్యంతో కౌరంగజేబు సంధికి 
అంగీకరించి వాడు. మొగలాయీలకు కోటి రూపాయలు చెల్లించడానికి, తన 
కూతురిన్ని మహమ్మద్‌ సులాన్‌ కిచ్చి పెండ్రి చేసి, అతడ్ని తనవారసుడుగా (పక 
టించడానికి అబ్బులా కుతుబ్‌షా అంగీకరించినాడు. గోల్కొండ గౌరవ వతిష్టలు 
అడుగంటినాయి. మీర్‌ జుమ్లా మొగల్‌ సైన్యంలో మన్నబ్‌దారై, గోల్కొండ 
నుండీ నిష్కమించినాడు. 

మీర్‌ జుమాతి రుగుబాటు, మొగలాయిలతోడి యుద్దం ఫలితంగా కర్ణాటకం 
లోని పరిస్థితులు ఆస్తవ్య స్తమయినాయి. నాటికే ఫెంచి, డచ్చి, ఇంగ్రీమ వాణిజ్య 
sre తూర్పు తీరంలో స్థావరా లేర్పరచుకున్నాయి. వారిపట్ల కుతుబ్‌షాహీలు 
ఉదారంగా |పవ ర్హించినారు. “8. శ. 1636లో అబ్దుల్లా ఆంగ్లేయలకు “బంగారు 
ఫర్మానా” ద్యారా అనేక సౌకర్యాలు కలిగించినాడు ఆయనా రాజ్యంలోని 
కల్లోలాలు అవకాశంగా తీసుకొని ఐరోపా కంపెనీలు ఆవిధేయంగా |పవ_ర్థించ 
సాగినాయి. డచ్చివారు శాన్‌థోం జఆక్రమించినారు, మచిలీపట్టణం, చెన్న 
పట్టణంలో ఆంగ్లేయులు అద్దెలు, సుంకొలు చెల్లించడం నూనినారు, పరిస్థితులను 
చక్కబరచడానికై అబ్దుల్లా కర్ణాటక రాష్ట్రం పాలకుడుగా రజాక్‌ కులీ నెక్నం 
ఖాన్‌ను నియమించినాడు (క్రీ.శ. 1663) నెక్నంఖాన్‌ మంచి సమర్థుడు. 
కర్ణాటకంలోని తిరుగుబాటుదార్గ నణచి డచ్చివారినుండి శాన్‌ థోమ్‌ న్మాకమించి 
నాడు, ఆతని బల సామర్థ్యాలకు వెరచి చెన్నప ట్టణంలోని ఆంగ్లేయులు పన్నెండు 
వేలు ఆద్దెగాను, 4200 రూపాయలు సుంకంగాను చెల్లించడానికి అంగీకరించి 
నారు. ఈ ఒప్పందం తర్వాత ఆనతికాలానికే ఆబ్దుల్లాకుతుబ్‌ షా మరణించినాడు. 
మీర్‌ జుమ్లా [దోహంవంటి పరిస్థితుల | సభావంతోబాటు అబ్దుల్లా అనుసరించిన 
దూరదృష్టిలేని దుర్భలవిధానాల ఫలితంగా గోల్కాండ మొగల్‌ సామంతరాజ్యం 
కావడ మేగాక వతనోన్ముఖమయింది. 


436 


అబుల్‌ హనన్‌ (1672.1687) 

అబ్లుల్లా మరణానంతరం ఆతని మూడో అల్లుడు, తాన్‌ షా (తానీషా)గా 
(వసిద్ధుడు “నైన ఆబుల్‌ హసన్‌ సులానయినాడు. ఆబుల్‌ హసన్‌ నిద్ధికే పట 
వాస్తవ్యుడైన సాలె అనీ, అక్కన్న మాదన్నలాతజ్ణి పెంచి పెద్దచేసినారనే స్థానిక 
గాథ యదార్థంకాదు. దేశీయ ,విదేశీయ రచనలవల్ల అబుల్‌ హసన్‌ ఇరానీయుడని, 
కుతుబ్‌ షా వంశానికి దూరపు బంధువనీ, వ్యాపార నిమి త్రం గోల్కొండ వచ్చి 
నాడని తెలుస్తున్నది ఆబుల్‌ హసన్‌ ఆధ్యాత్మీక చింతన ఉన్నవాడు. చాల కాలం 
అతడు షారజూకట్టాల్‌ అనే సూఫీ గురువు ఆశ్రమంలో పొద్దుపుచ్చినాడు, ఆ 
గురువే అబుల్‌ హనన్‌కి తానాషా (బాలయోగి) అనే బిరుదం ఇచ్చినాడట. ఆబ్బుల్లా 
పెద్దల్లుడెన సయ్యద్‌ మహమ్మద్‌ [పోత్సాహంతో అబుల్‌ హసన్‌ సుల్తానుకు 
అల్లుడయినాడు. అబుల్‌ హసన్‌ భార్యను బాద్‌ షావీదీ అనేవారు. అబ్దుల్లా మరణా 
నంతరం సయ్యద్‌ ముజఫర్‌, ముసాఖాన్‌, అక్కన్న, మాదన్న మొదలైన 
ఉద్యోగుల మద్దతుతో సయ్యద్‌ మహమ్మద్‌ను కాదని ఆబుల్‌ హసన్‌ సింహాసనం 
ఎకీ నాడు. 

అబుల్‌ హసన్‌ వ్యసనపరుడనీ అసమర్థుడ నీ వర్ణించే రచన్లో సత్యం 
కన్పించదు. అతడు విద్యావంతుడు, ఆలోచనోపరుడు. ఆతని చర ల్లో రాజనీతి 
(పతిఫలిస్తుంది పరిపాలనలో (శద్ధ వహించి తరచు దేశాటనం చేస్తుండేవాడు. 
సింహాసనం ఎక్కిన ఆచిరకాలానికే సయ్యద్‌ ముజఫర్‌ అహంకారంతో ఆస్థాన 
ఉద్యోగులపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుండడం గమనించి ఆతల్లి తొలగించి 
(1674) ఆతని స్థానంలో మాదన్నను మీర్‌ జుమ్లాగా నియమించినాడు. మీర్‌ 
జుమా అయినప్పటికీ సమస్త రాజ్య వ్యవహారాలూ మాదన్న మంతియే నిర్వ 
హించసాగినాడు. మొగలాయి విస్తరణ |పమాద భీతి. ఉన్న ఆ రోజుల్లో 
గోల్కొండ  స్యాతం్మత్యాన్ని రక్షించడానికి హిందూ మంతియే హృదయ 
పూర్వకంగా పయత్నించగలడని అబుల్‌ హసన్‌ భావించి వుంటాడు. 

అక్కన్న _ మాదన్నలు ఆం|దులీనీ, కన్నడీగులనీ, మహారాష్టుంలనీ భిన్న 
అభి[పాయాలున్నాయి. వీరు పింగళి వంశస్థులు. ఆన్మకొండ . వాస్తవ్యులు అని 
తెలుస్తుంది. ఈ సోదరులు బహు భాషల్లో పండితులు. ఆస్థాన ఉద్యోగానికి 
నాడు అవసరమైన విద్యల్లో శిక్షణపొందినారు,. మొదట్లో సయ్యద్‌ ముజఫర్‌ కింద 
ఉద్యోగాల్లో చేరినారు. సయ్యద్‌ ముజఫర్‌ సర్వ 'సెన్యాధ్యక్షుడయినప్పుడు అతనికి 
మాదన్న పేష్కారు కాగా, మాదన్నకు అక్కన్న కార్యదర్శి ఆయినాడు. కీ.శ. 
1674లో “సూర్య పకాశరావు' అనే బిరుదంతో మాదన్నను మీర్‌జున్లూ చేసి 
అబుల్‌ హసన్‌ రాజ్య వ్యవహారాలన్నీ అతనికి అప్పగించినాడు, 


437 


మాదన్న |పభుభ క్రివరుడు. పాలనాదక్షుడు. కొండవీడు, కొండపల్లి, 
ఓరుగల్లు మొదలైన దుర్గాల రక్షణ (శేణులు బలపరచి సైన్యాన్ని వృద్ధి చేసి 
నాడు. “పాలనా 'యంతాంగాన్ని సంస్కరించి ఆర్థిక వనరులు పెంచీనాడు. 
మదాస్‌లోని ఆంగ్లేయుల ఆగడాలు కట్టించి, ర చెల్లించవలసిన అద్దెలు, 
సుంకాలు బకాయీలతోసహా వసూలు చేయగలిగినాడు. ఆయితే, మాదన్న 
హిందూ పక్షపాతియె, తన బంధుమి తులను ఉన్నతోద్యోగాల్లో నియమించినాడు. 
అతని అన్న అక్కన్న సర్వ సై క్యాధ్యకుడై. (సర్‌లష్క-ర్‌) అంతరంగిక వ్యపహా 
రాలు చక్కబెప్రేవాడు.. తమ్మాడు వెంకన్న రుస్తుంరావు అనే బిరుదంతో 
సైనికోద్యోగి అయినాడు. మేనల్లుడు పొదిలి లింగన్న కర్ణాటక పాలకుడు కాగా, 
మరొక మేన ల్లుడు కంచర్ల గోపన్న భదాచలం తరఫ్‌దారయినాడు మాదన్న 
ముస్టిములపట్ట - ముఖ్యంగా విదేశీ ముస్టిములపట్ట _పతీకార కాంక్షతో వ్యవహరించి 
నాడనీ, లంచగొండి యనీ, కొన్ని సందే ర్భాల్లో రాజ్య గౌరవ భ|దతలకు భంగ 
కరంగా. స్వార్థంతో వ్యవహరించినాడనీ సమకాలిక ముస్టిం, పాళ్చాత్య రచయితల 
(వాతల్లో సత్యం లేకపో లేదని జదునాథ్‌ సర్కార్‌, కృష్ణస్వామి త 
షేర్యాణీవంటి చర్మితకారుల అభ్మిపాయం. మాదన్న ముస్టిం గురువులకు, సంస్థ 
లకు దానధర్మాలు చేయకపోలేదు. కాని, ముస్లి ములపట్ల "మరికొంత ఉదారంగా 
విచక్షణతో వ్యవహరించివుంటే అతణ్ణి వధాని చేయడంలోని అబుల్‌ హసన్‌ 
ఆశయం ఫలించి వుండేది. 

అబుల్‌ హసన్‌ పాలన" కాలంలో- దాక్షిణాత్య రాజకీయాలు క్రిష్టరూపం 
.ధరించినాయి. పాదుషా జొరంగజేబు (1658. 1707) దాక్షిణాత్య రాజ్యాలను 
'నిర్మూలించవలెననే దీక్షతో అవకాశం లభించినపుడల్లా దాడులు పంపుతున్నాడు. 
బిజాపూర్‌ లో ఆలీ ఆదిల్‌ షా మరణించి (1672) బాలుడైన సికందర్‌ ఆదిల్‌షా 
సింహాసనం ఎక్కడంతో స్వదేశీ విదేశీ ముస్టింవర్గాలమధ్య సంఘర్షణ విజృంభించి 
రాజ్యం కల్టోలిత మయింది. టై శ. 1650 (పాంతం నుండి మహారాష్ట్ర వీరుడు 
శివాజీ సాహసకృత్యాలు (పారంభమయినాయి. మొదట్లో బిజాపూర్‌ గోల్కాండ 
రాజ్యాలపైె దాడులు జరిపి శివాజీ దేశాన్ని కొల్పగొట్టినాడు. (కీ. శ, 1672లో 
గో ర్కొాండవరకు దాడిచేసి రెండు లశల పొన్నులు న. చేసినట్టు తెలుస్తుంది 
(షేర్వాణీ!. (క మంగా బీజాపూర్‌, గోల్కొండ లతో సమాధానపడి మొగలాయిల 
నెదిరించడానికి శివాజీ ప్రయత్నించినట్లు కన్పిస్తుంది. క్రీ. శ. 1674 లో 
“స్వరాజ్యం అనే పేర స్వతం త మవోారాష్ట్ర) రాజ్యాన్ని శివాజీ స్టాపించినాడు. 
స్వరాజ్య వి స్తర ణాభివృద్ధులవట్ట వహించినంతగా మొగలాయి విస్తరణకు సమైక్య 
(పతిఘటనకు సంఘటితం చేయడానికి శివాజీ శ్రద్ధ వహించలేదు. మాదన్న 

AC.-29 


438 


మంతి (పోత్సాహంతో (క్రీశ. 1676 లో శివాజీ గోల్కొండను దర్శించి అబుల్‌ 
హసన్‌తో సంధి చేసుకున్నాడు. శివాజీ సాగించనున్న దక్షిణ దిగ్గయ యాతలో 
(వతినిత్యం సైన్యపోష క్రై మూడువేల హొన్నులు సులాన్‌ చెల్లించేటట్లు, శివాజీ 
కర్గాటకంలో జయించిన |పాంతాలను సుల్తానుతో పంచుకునేట ట్టు ఒప్పందం 
జరిగింది. |క్రీ ళ. 1677 లో బళ్లారి, వెల్లూరు, ఆరణి, జింజి మొదలైన. పాంతా 
లను శివాజీ జయించినాడు. ఒప్పందం |పకారం శివాజీకి అబుల్‌ హసన్‌ డబ్బు 
చెల్లించినాడు. కాని, శివాజీ మాతం తాను జయించిన (పాంతాలేవీ సుల్తాన్‌ పరం 
చేయలేదు. ఇదీ మోసంగా, తనకు జరిగిన పరాభవంగా సుల్తాను, రాజకుటుంబము, 
మున్షిర్యపభు వర్గీయులు భావించినారు. ఒప్పందానికి కారకుడైన మాదన్నపట్ట 
రాజకుటుంబానికి, ముస్టింలకు ఆనుమానము, ద్వేషమూ "పెరగడంలో ఆశ్చర్యం 
లేదు, 

శివాజీ (క్రీశ, 1680 లో మరణించి శంభూజిీ ఛ తపతి అయినాడు, 
శంభూజీలో రాజనీతి మృగ్యం. అందుచే జొరంగజేబ్‌కు దశ్షిణదేశం జయించ 
డానికి నాటివరకూ వున్న ఆటంకం తొలగి అవకాళం హెచ్చింది. [కీ.ళ. 1685 లో 
జారంగ జేబు దక్షిణదిగ్గయయాత (పారంభమయింది. (పత్యక్షంగానూ పరోక్షం 
గానూ మహారాష్ట్ర్రలకు సహాయకారులుగా ఉన్న బిజాపూరు, గోల్కొాం౦డలను 
ఆ[కమించి, అనంతరం స్వరాజ్యాన్ని జయించాలనే పథకం [పకారం కీ. శ. 
1686 లో జొరంగజేబు బిజాపూర్‌ పై దండెత్తినాడు. బిజాపూర్‌కు గోల్కొండ 
నైనికసహాయం అందకుండా మొగల్‌ సేనలు ఆటకాయించినాయి. అబుల్‌ 
హసన్‌ (ప్రయత్నాలు గుర్తించి బౌరంగజేబు బిజావూర్‌, గోల్కొాండలపై ఒకే 
మారు దాడులు జరిపీనాడు. మొగల్‌, కుతుబ్‌ షాహీ సైన్యాలు మాల్‌ ఖేడ్‌ దగ్గిర 
తారసిల్లినాయి. మొగల్‌ సైన్యం రాకుమారుడు మవుజాం (షాఆలం) నాయ 
కత్వంలో నడిచింది. మొదట్లో గోల్కా౦డకే విజయం లభించింది కాని, చివరకు 
గోల్కొండ సైన్యాలు ఓడి చెల్లా చెదరయినా యి ఇ బాహీం, దావూద్‌, మొహ 
మ్మద్‌ తాకీ, షరీఫ్‌ ఉల్‌ముల్క్‌_ మొదలైన కుతుబ్‌షాహీ సేనాపతులు మొగ 
లాయీలతో చేరినారు. అబుల్‌ హసన్‌ హైదరాబాదు విడిచివెళ్ళి గోల్కొండ 
కోటలో తలదాచుకొన్నాడు. నిస్సహాయమైన హైదరాబాద్‌లో మొగల్‌ సైన్యాలు 
(పవేశించి వ్మినక్షణ లేకుండా దోపిడి చేసినాయి చివరకు షాఆలం విధించిన 
షరతులతో అబుల్‌ హసన్‌ సంధి చేసుకున్నాడు సంధి (ప్రకారం బకాయీలకింద 
అబుల్‌ హసన్‌ మొగలాయీలకు కోటిహొన్నులు, సాలుసరికప్పం రెండు లక్షలు 
చెల్లించవలె. మాల్‌ ఖేడ్‌ ప్రాంతాన్ని మొగలాయీలకు అప్పగించవలె. అక్కన్న 
మాదన్న లను ఉద్యోగంనుండి తొలగించవలె. 


439 


మొగల్‌ నైన్యం వంది తరువాత అక్కన్నమాదన్నలను తొల 
గించడానికి సుల్తాన్‌ జాప్యం చేసినాడు. కౌరంగజేబుకు కోవకారణం హీందూ 
సోదరులేనని కుతుబ్‌షాహీ ఆంతఃపురము, ముస్టిం _వభువర్గమూ భావించినారు. 
అంతఃపుర [పోత్సాహంతో షేక్‌ మిన్ల్నజ్‌ నాయకత్యంలో అక్కన్న మాదన్నల 
హత్యకు కుట సిద్దమయింది. క్రీశ. “1686 మారి ఎ 24 వ తేదీ ర్మాతి నుల్తాన్‌తో 
సం|పదించి, ఇంటికి మరలుతున్న అక్కన్న మాదన్న లను గోల్కొండ నడివీధిలో 
హత్య చేసినారు. సుల్తానే స్యయంగా వారిని వధించినాడనే సమాచారం 
యధార్డం కాదని చర్మితకారులు "భావిస్తున్నారు. ఆక్కన్న మాదన్నల తలలు 
జారంగే జేబుకు కాన్మగా సమర్పించడం జరిగింది. 

అక్కన్న మాదన్నల నిష్క-మణతో జొర ంగ జేబు తృపి వహించలేదు. 
గోల్కొండలో హిందూ పాబల్యం అనేది అబుల్‌ హసన్‌ను నిందించడానికి 
ఉపయోగించిన సాకు మాతమే. గోల్కొండ విధ్వంసమే బౌరంగజేబు ఆశయం, 
అక్కన్న మాదన్నల హత్యతో గోల్కొండ రక్షణ మరింత దుర్భల మయింది. 
బిజావూర్‌ ఆకమణ వూ ర్రయినంతనే కీ.శ. 1687 లో జొరంగజేబు స్వయంగా 
గోల్కొండ దుర్గాన్ని ముట్టడించినాడు. ముట్టడి ఎనిమిది మాసాలు సాగింది, 
గోల్కొండ సెన్యాలు ధైర్యసాహసాలతో పోరాడి మొగలాయిలకు అపార 
నష్టం కలిగించినాయి. బొరంగజేబుకు విజయం అనుమానాస్పదమయింది. చివ 
రకు గోల్కాండ 'సేనావతుల్లో అబ్దుల్లా పాణి అనే [దోహికి లంచం ఇచ్చి అర్ధ 
రాతీవేళ కోట తూర్పుద్వారం తెరిపించి మొగల్‌ సైన్యాలు కోటలో (వవేశించి 
నాయి. |పభు భక్తిపరులైన రజాక్‌ లారీ వంటివారు ఆమరణాంతం మొగల్‌ 
'నైఛ్యాలతో తలపడి పోరాడినారుకాని, లాభం లేకపోయింది. కోట మొగలాయీల 
వశమయింది. అబుల్‌ హసన్‌ బందీ అయినాడు. అతజ్జీ సకుటుంబంగా గాల్వియర్‌ 
కోటకు పంపినారు. కోటలోని ఏడుకోట్టకు పె పెగా ధనం, అపారములైన సువర్ణ 
వజ వైడూర్య రాశులను బౌరంగజేబు దోచుకున్నాడు. గోల్కొండ రాజ్యం 
మొగల్‌ సామాజ్యం ఆంతర్భాగమయింది. తిరిగి ఆంధదేశం వ్యక్తిత్వాన్ని 
కోల్పోయింది. 


దేశ కాల పరిస్థితులు 


కుతుబ్‌ షాహీలకు ఆంధుల చరితలోనేగాక యావద్భారత చర్మితలోనే 
ఒక వైశిష్ట్యం వుంది. కుతుబ్‌ షాహీలు పారశీక ముస్టిములు,. ఆయినా, తాము 
విదేశీయులమని వారెన్నడూ భావించలేదు. కర్నూలు, ఆనంతపురం [పాంతాలు 
మినహా మిగిలిన ఆంధ పాంతాలను జయించి సమైక్యంచేసి ఆర్థిక సంస్కృతా 
భీవృద్దికి కృషి చేసినారు. స్థానిక వేషభాషలపట్ట ఆదరాభిమానాలు (పదర్శంచ 
డమేగాక స్వయంగా అనుసరించినారు. తెలుగు క వులను పోషించడమేగాక 


440 


స్వయంగా తెలుగును అభ్యసించినారు. తెలుగులో ఫర్మానాలు జారీ చేసినారు; 
వానిని నాగరి లిపిలో వాయించినారు. ఉద్యోగుల నియామకంలో విచక్షణ చూవ 
లేదు. వారీ పాలనలో పాందువులకు పూరి మతస్వాతం త్యం వుండేది. తాము 
విదేశీయుల పాలనకింద వున్నామనే భావమే [పజలకు ఉండేదికాదు. కుతుబ్‌ 
షాహీలు _ ముఖ్యంగా మాలిక్‌ ఇబాహింషా, తానాషాలు |వజల స్మృతిపథంలో 
చెరగని ముద వేసుకున్నారు. ముస్లిం పాలకులకు స్థానిక హిందూ (పజలకు 
మధ్య ఇంతటి పరస్పరాభిమానం భారత దేశంలో మరే[పాంతంలోనై నా ఉండేదా 
అనేది అనుమానం. అందుచే కుతుబ్‌ షాహీలను తెలుగు రాజులని వర్షించడంలో 
విశేషం లేదు. 
పొలన విధానం 

కుతుబ్‌ షాహీలు బహమనీ సులానుల పాలనవిధానమే చాలవరకు అను 
సరించినారు. [వభుత్వ యంత్రాంగంలో సులానుది కీలకస్థానం. తాము దైవాంశ 
సంభూతులమని సుల్తానులు విశ్వసించినారు. న్యాయతః వారు నిరంకుశులు, 
(పభుత్వ విధానాలను రూపొందించి సుల్తానే ఫర్మానాలు జారీ చేసేవాడు. 
ఉన్న తోద్యోగులను రాయబారులను నియమించేవాడు. గోల్కొండ రాజ్యం 
ఐశ్వర్యానికి తమ అధికారానికి అనుగుణంగా రాజాస్థానం ఆడంబర విలాసాలతో 
నిండివుండేది. కుతుబ్‌షాహీలు విద్యావంతులు, ఉన్నత సంస్కారం వున్న 
వారు. (పజాశ్నేమాన్ని గుర్తించి పాలించినారు. తరచు రాజ్యంలో పర్యటించి 
(పజల కష్టసుఖాలు విచారించేవారు. ఈ పర్యటనల్లో రాజశిబిరం “నడుస్తున్న 
రాజధాని నగరమా' అనిపించేటంత ఆడంబరంగా ఉండేదని సమకాలిక 
రచనలవల్ల తెలుస్తుంది. 

సుల్తాన్‌కు సలహా ఇవ్వడానికి మబ్జిస్‌ దివాన్‌దరి అనే పరిషత్తు వుండేది. 
దీనిలో మతాచార్యులు, విద్వాంసులు, రాజనీతివరులు, 4 న్న తోద్యోగులు సుమారు 
ఇరవై మంది సభ్యులుగా వుండేవారు. వీరిని సుల్తాన్‌ నియమించేవాడు. వీరు 
రాజధానిలోనే వుంటూ తరచుగా సమావేశమై రాజ్య వ్యవహారాలు చర్చించి 
విధాన నిర్ణయంలో సుల్తానుకు తోడ్పడేవారు. 

సుల్తాన్‌ తరువాత రాజ్యంలో అధికారి పేష్వా లేక (పధాని, అన్ని 
విధాలా పేష్వా సుల్తానుకు అండదండగా వుండేవాడు. [పభుత్వం ఆతని పర్య 
వేకణలో జరిగేది. "పేష్వానే అబుల్‌ హసన్‌ కాలంలో దివాన్‌ అన్నారు. పేష్యా 
తర్వాత అధికారి మీర్‌ జుమ్లా వ ఆర్థిక శాఖామం తి; అందుచే తరచు పేష్యాకంచె 
ఎక్కువ అధికారం చలాయిస్తూ వుండేవాడు. సైనిక శాఖామంత్రి ఐనుల్‌ 
ముల్‌-. పేష్యాకింద వజీర్ణనే పన్నెండుమంది మం్యతులుండేవారు. వీరికి జాగీ 
ర్హుండేవి. ఈ జాగీరు రాజధానికి దూరంగా ఇచ్చేవారు. అందుచే వీరు బలవంతులై! 


441 


సుల్తాన్‌ ఆధికారాన్ని" ధిక్కరించకుండా వీరి చర్యలను మెలకువతో పరి 
శీలిస్తుండేవారు, పేష్యాకింద “దవబీర్‌” అనే ఇద్దరు కార్యదర్శులుండేవారు. ఫర్మా 
నాలు తయారుచేయడం, వానిని అమలుపరచడం వీరివిధి వీరిలో ఒకరు 
తప్పనిసరిగా హిందువై వుండేవాడు. ఈతడు ఫర్మానాలను స్థానిక భాషల్లో 
తర్జుమా చేసేవాడు. మజుందార్‌ గణాంక కాఖాధ్యక్షుడు. కొత్వాల్‌ రక్షక భట 
త తకం. శాంతిభదతల రక్షణ ఈతని ఉద్యోగ ధర్మం. కొన్ని సందర్భాల్లో 
ఈతనికి న్యాయావిచారణాధికారం వుండేది. గోల్కొండ రాజ్యంలో రక్షకఖభట 
తాలి సమర్థంగా పనిచేస్తున్నదని టవర్ని యర్‌ మొదలైన పాక్చాత్య యాతికులు 
[వాసినారు. 
కుతుబ్‌ షాహీలు న్యాయనిర్వహణలో (శద్దవహించినారు. [(గామంమొదలు 
రాజధాని వరకు భిన్న అంతస్తుల్లో న్యాయస్థానాలుండేవి. కాజీలు, పండితులు 
నేరాలు విచారించి కిక్షణ విధించే రు, న్యాయం జరగనిపక్షంలో సుల్తానుకు 
ఫిర్యాదు చేసుకొనే అవకాశం వుంది. మహమ్మడ్‌కులీ *దాడ్‌ మహల్‌ *ను, అబ్దుల్లా 
కుతుబ్‌ షా “అమన్‌ మహలును న్యాయస్థానాలుగా నిర్మించినారు. వారానీకొక 
అ సుల్తాను ఈ భవనాలలో సమావేశమై వివాదాలు పరిష్కరించి న్యాయం 
-సీవాడని టవర్నియర్‌ వాసీనాడు, బిజావూర్‌ వాస్తవ్యుడైన మీర్హా ఇ బాహిం 
అ తన “బసాటిన్‌ సలాతీన్‌' (దస్తూర్‌ ఉల్‌ అమర్‌) అనే రాజనీతి 
[గంథంలో న్యాయనిర్యహణ ఆదర్శపాయంగా వుండాలని ఇచ్చిన సలహా 
కుతుబ్‌ షాహీలు పొటించినారు. 


గోల్కొండ రాజ్యాన్ని ఆరు రాష్ట్రాలుగా విభజించినారు. రాష్ట్రాన్ని 
తరఫ్‌ అనేవారు. రాష్ట్రపాలకుడు తరఫ్‌దార్‌. రాష్ట్రాలలో కర్ణాటకం చాలా 
ముఖ్యమయింది. మదాస్‌, పులికాట్‌ వంటి రేవులు ఇంగ్లీమ, డచ్చి స్థావరాలు 
ఉండి ఐశ్వర్యవంతమయినందున కర్ణాటక పాలన వట్ట సుల్తానులు శద్ద వహించి, 
నెక్నంఖాన్‌, అక్కన్న, లింగన్న వంటి సమర్దులను పాలకులుగా నియమించే 
వారు. సముతులు రాష్ట్రంలోని విభాగాలు. [కమంగా గోల్కొండ రాజ్యంలో 
మొగల్‌ పాలన విధానాన్ని అనుసరించి సర్కారు, పరగణా అనే విభజన ఆమలు 
జరిగింది. అబుల్‌ హసన్‌ కాలంలో 37 సర్కారులు, 517 పరగణాలు ఉండేవి. 
సర్కార్‌లోనూ పరగణాల లోనూ ఫౌజ్‌ దార్జు, న్యాయనిర్వహణకు కాజీలు ఉండే 
వారు. ఖతీల్‌ అనే స్థాన కోద్యోగి ఫర్మానాలు వజలకు తెలియజెప్పి, అవి అమలు 
జరగడంలో తోడ్పడేవాడు. రేవుపట్టణాల్లో షాబందర్‌, పావల్‌దారులు సుంకాలు 
వసూలు చేసీ శాంతిభదతలు పరిరక్షిం చేవారు. [గామవ్యవహారాలను పూర్వంవలినే 
బారాబలవంతులనే పన్నిద్దరు ఆయగాండు నిర్యహించేవారు, 


442 


శిస్తు వసూలుకు సయితం సర్కా.రు (ప్రమాణంగా ఉండేది, శిస్తు వసూలు 
అధికారాన్ని వేలంపాటల్లో అమ్మేవారు. అధికారం కొన్నవారికి “ము స్తజీర్లు అని 
పేరు. వీరు సర్కారు కేందంలో నివసిస్తూ సర్కారును కొన్ని |పాంతాలుగా 
విభజించి తమ ఇష్టులకు శిస్తు వసూలు అధికారాన్ని పంచేవారు. ఈ విధంగా 
(వభుత్యానికి రైతుకు మధ్య ఇద్దరు ముగ్గురు మధ్యవర్తు లేర్పడడంతో రైతుపై 
శిస్తు భారం పెరిగింది. ము స్తజీర్ణలో ఆధిక సంఖ్యాకులు హిందువులు. వారిలో 
(బాహ్మణులు, వైశ్యులు ఎక్కువ. మూ ర్త్‌జానగర్‌ సర్కారునుండి 11,67,709, 
ముస్తఫా నగర్‌ నుండి 12,00,160 వరంగల్‌ నుండి 7,78,491, గోల్కాండ 
నుండి 15, 57, 573 పొన్నులు శిస్తురూపంలో వసూలయినట్లు తెలుస్తున్నది. 

కుతుబ్‌ షాహీలకు ఐదు లక్షల సైన్యం ఉన్నట్లు (కీ.శ. 1660 (పాంతంలో 
గోల్కొండ దర్శించిన థేవ్‌నట్‌ (వాసినాడు. గోల్కొండ నెన్యం బనుల్‌ 
ముల్క్‌. పర్యవేక్షణలో వుండేది. ఆతని తరువాతి సైనికోద్యోగి భక్షి ఉల్‌ ముల్క్‌. 
సైన్యంలో సిద్ద సెన్యం, జాగీర్‌దార్‌ సైన్యం ఉండేవి. అబుల్‌ హసన్‌ కాలంలో 
రాజధానిలో జ వేల అశ్వదళం, 96 వేల వదాతిదళం ఉన్నట్లు గిరిధర్‌ లాల్‌ 
(వాసీన “తారీభీ జ్యృపా' అనే [గంథం చెబుతున్నది. ఇదిగాక సుల్తాన్‌లు అంగ 
రశక దళాన్ని (ఖాసాఖై ల్‌) సోషించినారు అబుల్‌ హసన్‌ కాలంలో అంగధ కక 
దళంలో ఆరువేల ఆశ్వికులు నర్‌ఖ్రైల్‌ నాయకత్వంలో ఉండేవారు సిద్ద నైన్యా 
నికి, ఆంగరక్షక దళానికి సుల్తాన్‌ జీతాలిచ్చేవాడు. మంతులు, జాగీర్జార్టు ప్ర సైన్యాలు 
పోషించి సుల్తాన్‌కు సరఫరా చేసేవారు. కర్ణాటక తరఫ్‌దార్‌ సైన్యీంలో ద్‌ వేల 
ఆశ్యదళం, "40 వేల పదాతిదళం ఉండేది. సెన్యాలను పోషిస్తున్నందువల్లనే 
తరఫ్‌ధార్లను షర్‌ లష్కర్‌ లనేవారు. సైనికులకు ఒకే రకం దుస్తులు (Uni. 
forms) ఉండేవి. ఆశ్వికులు ఎర్రపంట్లాములు, నల్ల తలపాగాలు "ధరించేవారు. 
కుతుబ్‌షాహీలు శతఘ్నిదళ పోషణలో శ్రద్ద వహించినారు. ఇందులో ఎక్కు_వ 
మంది యూరోపియన్లు. అబుల్‌హసన్‌ కాలంలో శతఘ్ని దళానికి సాలుకు 
సుమారు తొమ్మిది లక్షల పొన్ను లు వ్యయమయ్యేది, మొగల్‌ -నైన్యాన్ని ఎనిమిది 
మాసాలు నిలువరించి పోరాడిన గోల్కొండ సైన్యంలోని కే శక్రిసామర్థ్యాలను, (కమ 
శికణను బేరీజు వేయడం సాధ్యం కాదు. 
ఆర్థిక పరిస్థితులు 


కుతుబ్‌ షాహీలు (కీ. శ. 1636 నుండి మొగలాయీలకు చెల్లించిన నజ 
రానాలు, యుద్ధనష్టపరిహారాలు, సాలుసరి కప్పాలనుబట్టి గోల్కొండ రాజ్యం 
సిరిసంపదలను ఊహించవచ్చు. 1686 లో హైదరాబాదును దోచిన మొగల్‌ 
సైన్యాలు నగర ఐశ్వర్యానికీ 1687 లో గోల్కొండను దర్శించిన మొగల్‌ 
రాకుమారుడు దర్బారు వై భవానికీ దిగ్భాంతి చెందినట్లు సమకాలిక రచనలు 


443 


చెబుతున్నాయి. పభుత్వ ఆదాయం 5 కోట పొన్నులీని ఆందులో సాలుకు 19 
లక్షలు నికరాదాయంగా ఖజానాలో చేరేదని మెథోల్డ్‌ పేర్కాన్నాడు. వ్యవ 
సాయం, పర్మిశమలు, వాణిజ్యం సుల్తానుల |పధాన ఆదాయ మార్గాలు, (ప్రజల్లో 
అధిక సంఖ్యాకులకు వృత్తి వ్యవసాయమే. భూమిశిస్తుద్వారా [వభుత్వానికి 
రెండుకోట్ల ఆదాయం వచ్చేది అయితే, రైతులపై పన్నులభారం ఎక్కువగా 
వుండేది. 

అనాదిగా ఆంధదేశం వజ పర్మిశమకు పేరుపొందింది. “గోల్కొండ 
వ|జాలు' _పపంచఖ్యాతి నార్జించినాయి. కృష్ణాతీరంలో కోళ్టూరు (గుంటూరు), 
పరిటాల (కృష్ణా), రామళ్ళ కోట, వ్యజకరూరు (అనంతపురం) వ్యజాల గనులు 
(వసిద్ధమైనవి. ఈ గనులను (వభుత్వం “కౌలుకు ఇచ్చేది. కోళ్లూరు గనిని 
మూడులక్షల పణాలకు కౌలుకు ఇచ్చినట్లు, అందులో 30 వేలమంది పనిచేస్తు 
న్నట్టు మెథోల్డ్‌ (వాసినాడు. జగత సిద్దమైన కోహినూర్‌ వ్మజం కోళ్టూరు గను 
ల్లోనే దొరికింది. మొదట్లో ఆ వజం బరువు 750 ఇంగ్లీమ కారట్టట! వ జాలే 
గాక ఆం (ధదేశంలో పచ్చలు వై వై డూర్యాలు కూడ దొరికేవని తెలుస్తుంది. 

వ్యజాల తరువాత చెప్పదగింది ఇనుము. ఉక్కు పర్మిశమ. “ఇనుము విరిగె 
నేని ఇరుమారుముమ్మారు కాచి ఆతకనేర్చు గరు అనే వేమన్న వాక్యం 
వల్ల ఇనుముపరి| మలో కమ్మర్దుసాధించిన నై పుణ్యం వెల్లడవుతుంది ముఖ్యంగా 
నిర్మోల్‌, ఇందూర్‌లు ఆయుధ పరిశ్రమకు కేందాలు. ఇందల్‌ వాయ్‌లో 
తయారైన కత్తులు, బాకులకు దేశంలోని విఫణివీధులన్ని టా మంచిగిరాకీ వుందని 
థేవ్‌నట్‌ వానీనాడు గోల ౦డ నుండి ఇనుము పంజాబుకే గాక వర్షియాకు 
సయితం ఎగుమతి అయ్యేది. కొండపల్లి, నరసాపురాలు దారుపరి శమకు పధాన 
కెందాలు. రాజ్యం వివిధ (ప్రాంతాల్లో. వస్త్ర పర్మిశమ విరివిగా సాగింది. వస్త్ర 
పరిశ్రమలో ఉపయోగించే సీలిమందును నల్గొండ (పాంతంలో ఎక్కువగా 
తయారుచేసి విదేశాలకుకూడ ఎగువతి చేసేవారు. మచిలీపట్టణం నాడొక గొప్ప 
పారిశామిక వాణిజ్యకేండం. అక్కడ కలంకారీ బట్టలేగాక, తెరచావగుడ్డ, 
తుపాకిమందు, తూటాలు తయారుచేసేవారు. మచిలీపట్టణం, నరసాపురాలలో 
ఓడల నిర్మాణం జరిగేది. స్టానికులేగాక ఇంగ్రీమ, పోర్చుగీసువారు సయితం 
తమ ఓడల్ని ఈ రేవుల్లో తయారుచేయించుకొనేవారు. తమ వర్తకులు భారత 
దేశంలో ఓడలు నిర్మించుకోరాదని ఆంగ్ల (పభుత్వం ఆడేశించింది! 

వస్తూత్పత్తి కేందాల్లోనే వాణిజ్యం విరివిగా సాగింది. వాణిజ్యం కేందా 
లను, రేవుపట్టణాలను కలుపుతూ రహదారులుండేవి. హైదరాబాద్‌ నుండి నల్ల 
గొండ కొండపల్లి, బెజవాడల మీదుగా మచిలీవట్టణానికి; హైదరాబాద్‌ నుండి 
సూరత్‌కు; హైదరాబాద్‌ కోళ్ళూరుల మధ్య, విజవాడ నుండి కొండవీడు గండి 


444 


కోటల మీదుగా చెన్న పట్టణానికి; మచిలీపట్టణం, పులికాట్‌ ల మధ్య రహదారులు 
ముఖ్యమైనవి, నరసాప్పరం, మచిలీపట్టణం, నిజాంపట్టణం ( పెదపల్లి), పులి 
కొట్‌, చెన్న పట్టణాలు ముఖ్యమైన రేవు పట్టణాలు. ఈ రేవులనుండి పళ్చిమాన 
అరేబియా, టర, పర్షియా, ఐరోపాదేశాలతోనూ; తూర్పున ఆరకాన్‌, పెగూ, 
మలయా మొదలైన దేశాలతోనూ వాణిజ్యం జరిగింది. డచ్చి, ఇంగ్లీషు వర్తక 
సంఘాలు ఈ రేవు ప్రాంతాలను కౌలుకు తీసుకొని గిడ్డంగులు నిర్మించి వాణీజ్యం 
సాగించేవి. వారిరాకతో విదేశవాణిజ్యం “పెరిగిందో కాని, (క్రమంగా విదేశీ 
యుల హ స్తగతమయింది వాణిజ్య సుంకాలు |పభుత్వానికి (పధాన ఆదాయ 
మార్గాలున్నాయి. ఎగుమతి, దిగుమతులమీద సాధారణంగా ్యెళాతం సుంకం 
విధించేవారు. పులికాట్‌ రేవులోమాతం 2శాతమే సుంకం. రేవులో లంగర్‌ 
వేసిన (పతి నొక 15 పొన్నులు చెల్టించవలె. నిజాంపట్టణం పర్గణా నుండి 
వాణిజ్యసుంకాల ద్వారా ఆరు లతల వొన్ను లు లభించేవి. ఎగుమతుల్లో ధాన్యం, 
వ వజాలు, ఇనుము.ఉక్కు సామా।గి; దిగుమతుల్లో చందనం కసూరి, 
పట్టు, లక్క-, గాజు ముఖ్యమైనవి, 

గోల్కొండలో |పధాన నాణెం హొన్ను ఇది బంగారు నాణెం. విదేశీ 
యులు దీన్నే పెగొడా అనేవారు. పొన్ను తరువాతిది ఫణం _ హొన్నులో 
పదారోవంతుది; తరువాతివి *తార్‌*, 'కాస్‌'లు. ఫణంలో 32వ వంతు తార”; 
తార్‌కు రెండు కాసులు. (క్రమంగా మొగల్‌రూపాయి, అణాలు వాడుకలోనికి 
వచ్చినాయి. రూపాయి విలువ పొన్నులో నాలుగో వంతు. రూపాయి వెండి 
నాణెం. రూపాయి ఎత్తు తులం ఉంటుందని, విలువలో ఒక షిల్లింగు ఆరు పెన్నీ 
లని థేవ్‌నట్‌ (వాసినాడు. దిగుమతియైన పట్టు, కస్తూరి మొదలైన విలాస 
వస్తువుల ధరలు ఎక్కువగా వున్నా నిత్యావసర వస్తువులు చవకగానే లభించేవి. 
ఒక రూపాయకు బియ్యం 40 శెర్దు; నెయ్యి అర్థవ ణుగు, వ్యవసాయపు ఎద్దు 
ఖరీదు 5 రూపాయలు; మేక వెల "12 అణాలు. కార్జానాల్లో పనిచేసే కూలీకి 
రోజుకు మూడణాలు వేతనం. నాటిధరలను బట్టి ఈ వేతనంతో సాధారణ 
జీవితం గడపవచ్చు. 


సాంఘిక పరిస్థితులు 

కుతుబ్‌ షాహీలు పారశీకంనుండి వచ్చిన షియా మతస్థులు. పర్షియా 
గోల్కొండల మధ్య రాయబారాలు తరచు నడుస్తుండేవి, గోల్కొండలో శుక 
వారం (ప్రార్థనల్లో పర్షియా చకవర్తి పేరు చెప్పేవారు. షియా సంప్రదాయానికి 
సహజమైన సహనం “కుతుబ్‌షాహీలు (పదర్శించినారు. రాజ్యం నలుమూలల్లో 
సులానులు, వారి సామంతులు మసీదులు ని నిర్మించి, మాన్యాలిచ్చి సోషించినారు. 
అందులో విడ్డూరం లేదుగాని, హిందూ దేవాలయాలకు, (వాహ్మణులకు అ(గవోరా 


445 


లిచ్చి ఆదరించడం గమనార్హం అబుల్‌ హసన్‌ భ (దాది రామాలయానికి భదా 
చలం, శంకరగిరి, పాల్వంచ (గామాలను; కృష్ణాతీరంలోని మల్లేశ్వర స్వామి 
ఆలయానికి భోగాపురం,  చెరుకూరు, వీరన్న పట్టణాలను దానం చేసినాడు. 
మహమ్మద్‌ కులీ ఉద్య|ోగియెన లాల్‌ ఖాన్‌ ఉప్పునూతుల |గామం బ్రాహ్మణులకు 
దానం చేసినాడు. అబ్దుల్లా కాలంలో మీర్‌ జుమ్లా ఒక |బాహ్మణునకు మధురాపురం 
అగ హారంగా ఇచ్చినాడు. ఇక ఉద్యోగుల నియామకంలో సుల్తానులు విచక్షణ 
చూపలేదు. వారికాలంలో హిందువులు ఉన్నతోద్యోగాలు నిర్వహించినట్లు 
పై చరిత స స్పష్టం చేస్తున్నది. మిరాశీదార్దు, జాగీరుదార్లు, డేశముఖ్‌లు, దేశ 
పాండేలుగా [బాహ్మణ, రెడ్డి, వెలమ, కమ్మకులాలవారు ఆధికసంఖ్యలో ఉండే 
వారు. తర్వాతి కాలంలో తీరారధలోని (పసిద్ధ జమీందారులందరూ కుతుబ్‌ షాహీ 
కాలంలో మిరాశిదార్డే. ఆయితే, మహమ్మద్‌ కులీమ్మాతం షియమతాభిమానంతో 
సున్నీ మతస్థులను నిరసించినట్లు తెలుస్తుంది. దూరదృష్టిలేని ఈ విధానంవల్ల 
గోల్కొండలో సున్నీ _ షియా వె వైషమ్యం (పబలి, సంఘర్హణలకు దారితీసింది. 
కుతుబ్‌ షాహీల షియా అభిమానమూ హిందువులను ఉద్యో గాల్లో నియమించడమూ 
జొరంగజేబు గోల్కొండ'పై దండె త్తడానికి ప 
బహమనీల కాలంలో చాలవరకు తెలంగాణకు పరిమితమైన మ. స్పింజనాభా 

గోలొండ యుగంలో ఆం్మధదేశం అంతటా విస్తరించి వృద్దిచెందింది. సుల్తాను 
లెవ్వరూ పెద్ద ఎత్తున మతాంతరీకరణను ప్రోత్సహించిన నిదర్శనాలు లేవు. 
పర్షియా, మధ్య ఆసియా (పాంతాలనుండి ఉదో్యోగార్థం, వ్యాపార నిమి త్రం 
ముస్టిము లనేకులు గోల్కొండ వచ్చి స్థిరవడినారు. 

“షేకు 'నెదు మొగలు చెలగిపఠాను లు 

తురకలు దొరతనము తొలుతచేసి 

రాగ రాగవిడిచి రౌతులై కొలిచిరో 
అనే వేమన సూ క్తివల్ల ముస్టిములలో పలు తెగలున్నాయనీ (కమంగా వారిలో 
తాము పాలక వర్గానికి చెందిన వారమనే అహంకారం తొలగి చిన్న చిన్న ఉద్యో 
గాలు ఇతర వృత్తులు ఆవలంబించసాగినారని తెలుస్తున్నది. 

హిందువుల్లో షణ్మతాలు |పచారంలో ఉండేవిగాని వానిలో స్మార్త, శైవ 

వైష్టవాలు ముఖ్యమైనవి. స్మార్త |వావ్మాణులు చెదురుగా యజ్ఞాలు చేస్తుండే 
వారు. బహుదేవతారాధన, “విగహారాధ నతోబాటు మత సంబంధమైన ఆనేక 
మూఢాబారాలుండేపి. కొలుపులు, జంతుబలులు యథ్యాపకారం కొనసాగినాయి. 
“* బతుకుతెరువు కొరకు బడుగులందరు పెద్దయోగివరులమనుచు”', “లింగ 
ధారులందు దొంగలు గలరయా”” మొదలైన వేమన సూక్తులనుబట్టి మతం 
పేరుతో ఆమాయక (పజలను మోసగించడం జరుగుతుండేది. జాతకాలు, మువూ 


446 


రాలు, శకునాలలో హిందువులకు, ముస్షిములకుగూడ విశ్వాసం ఉండేది. 
బ్రాహ్మణ శతియ వై శ్యులతోబాటు కమ్మ, వెలమ, రెడ్డి షట, చొల్ప, బలిజ, 
కుమ్మర, బెస్త, కమ్మరి, వ్యడంగి, కాసె, కంచర, అగసాల, సాలె, సాతాని, 
కటిక, జెట్టి, జాండ, తొగట, గాండ్ల మొదలైన కులాలను హంస వింశతి 
కావ్యం పేర్కొంటున్నది. ఉద్యోగులుగా మిరాశిదార్జుగా [దాహ్మణుల పరిస్టీతి 
కొంత మెరుగయింది. హిందువుల్లోనూ, ముస్టిముల్లోనూ బహుభార్యాత్వం, వేశ్యా 
లోలత్వం ఎక్కువగా వుండేవి. హైదరాబాద్‌ నగరంలోనే రెండువేలమంది వేశ్య 
లున్నారని టవెర్ని యర్‌ |వాసీనాడు. వేశ్యలకు |వభుత్య ఆదరం, సమాజంలో 
గౌరవం ఉండేవి" హిందువుల్లో సతీసహగమనం తరచు కన్పిస్తుంది. కొందరు 
స్వచ్చందంగా సహగమనం మే-సేవారసీ కొందర్ని బంధువులు, [| బావ్మణులు 
బలవంతంగా సహగమనం చేయించేవారనీ వెర్నియర్‌ మొదలైన విదేశ 
యాతికులు [వాసినారు. 
హిందూ ముస్టిం సామరస్య పురోగతి ఈ యుగ సాంఘిక పరిణామాల్లో 
గమనించదగింది. పాలకుల సహనం, సామర స్యదృష్టి (వజల్లో (పతిఫలించి' 
పరస్పర అవగాహనకూ సంస్కృతీ సమ్మేళనానికీ దోహదం చేసింది. వాస్తవానికి 
దశిణ భారతంలో హిందూ ముస్లిం సామరస్యం ముస్టిం సూఫీ మతగురువుల 
బోధనలతో నే [పారంభమయింది. సూఫీల్లో చిస్టీశాఖకు "ెందిన గురువులు అల్లా 
ఉద్దీన్‌ ఖిల్జీ దండయా తలకు వూర్యమే దక్షిణ డేళంలో (పవేశించి తమ మఠాలు 
(శంఖాలు) నై సాపించినారు. ముస్లిములు, హిందువులు ఉభయులు వీరికి శిష్య 
లయినారు. శ్ర శ, 1294లో మరణించినట్లు తెలుస్తున్న షేక్‌ ఫక్రుద్దీన్‌ "పెను 
గొండలో కంఖాను నిర్మించినాడని తెలుస్తుంది. "షేక్‌ బాబాషర్‌ పుద్దీనో షియా 
బుద్దిన్‌ అనే సోదరులు నేటి హైదరాబాద్‌ "సమీపంలో స్థిరపడినారు. బహమనీల 
కాలంనాటి సూఫీయోగులందరిలో ఐందెనవాబ్‌ గిసూదరాజ్‌ (పసీద్దుడు. ఈతడు 
లౌకికదృక్పథం [పదర్శించి, మానవులందరూ సోదరులని బోధించినాడు. నూఫీ 
యోగులందరూ మతసహనానికి, హిందూముస్టిం సామరస్యానికి కృషిచేసి, 
హిందూ ముస్లిం సం పదాయాల సమ్మేళనానికి దారి తీసినారు. హిందువులకువలె 
ముస్టిములు సూఫీ యోగులకు సాష్టాంగ ధండ్మపణామం చేసేవారు. మొహరం, 
రంజాన్‌ పండుగల్లో హిందువులు పాల్గొనేవారు. తెలుగులో మొహరం పాటలు 
చాల వున్నాయి ,రంజాన్‌కు ముందురోజు జరిపే షవీరాత్‌లో ముస్టిములు తమ 
ఇండ్లను దీపాలతో అలంకరించుకొ నేవారు. నౌరోజ్‌ హిందువుల వసంతోత్సవం 
వంటిదే. వివాహ సమయాల్లో తెరనెల్తాపే ఆచారం హిందువులు, మస్తిములు 
ఆచరించినారు. ముస్లిం నిర్మాణాల్లో 'పూర్ణకుంభం, లతాపద్మాలు, హంసలు, 
ఏనుగులవంటి హిందూ శిల్ప సంపదాయాలు |ప్రవేశించినాయి. కంఖాలను 


447 


హిందువులు, దేవాలయాలను ముస్టిము లు దర్శించేవారు. “తిరుపతికినిబోవ తురక 
దాసరిగాడు”' అంటాడు వేమన. 


లలితకళలు = సాహిత్యం 


కుతుబ్‌ షాహీలకు లలితకళ ల్లోనూ సాహిత్యంలోనూ అభిమానం ఎక్కువ, 
వారిలో చాలమంది నిర్మాతలున్నారు. వారి నిర్మాణాలు షియామత సూతాలకు 
అనుగుణంగా పారశీక, పఠాన్‌, హిందూసం పదాయాల సమ్మేళనమైన మిశ్రమ 
శైలిలో వుంటాయి. ఈ శైలిలోనే గోల్కొండ, హైదరాబాద్‌, హయత్‌నగర్‌, 
వినుకొండ, కంభం మొదలై నచోట్ట కుతుబ్‌ షాహీలు, వారి సర్షారులు అనేక 
మసీదులు నిర్మించినారు. ఈ శైలిని [పారంభించింది కులీ కుతుబ్‌ ఉల్‌ ముల్‌; 
ఆబుల్‌ హసన్‌ కాలంలో ఈశ లి రట చేరింది. ఈ శైలిలో గుమ్మటాలు, 
కమానులు, మీనారెట్లు వై దేశికం; పక్షి, పుష్పలతాది అలంకారాలు భారతీయం, 
గోల్కాండ, హైదరాబాదుల్లో కుతుబ్‌ షాహీలు నిర్మించిన రాజ్మపాసాదాలు 
(పభుత్వ కార్యాలయ భవనాలు చాలవరకు శిధిలమయినాయి. అబ్బుల్హా కుతుబ్‌ షా 
తన తల్లి పేర హయత్‌నగర్‌ను, అందులో ఒక రాజ పాసాదాన్నీ నిర్మించినాడు. 
ఈ అంతఃపురం పారిస్‌లోని |ఫెంచి రాజపాసాదమంతటి మనోహరంగా 
ఉంటుందని టవర్నియర్‌ (వాసీనాడు. కుతుబ్‌ షాహీలకు శాశ్వత మైన క్రీర్రి 
తెచ్చింది హైదరాబాద్‌ నగర నిర్మాణమే, నగరంలోను, నగరాన్ని పరివేష్టించి 
ఉద్యానవనాలు, పండ్లతోటలు కా అందుచేతనే హైదరాబాద్‌కు బాగ్‌నగర్‌ 
అనే పేరు వచ్చిందనీ థెవ్‌నట్‌ శే పేర్కొన్నాడు. బాగ్‌ నగర్‌ (ఉద్యానవన నగరం) 
భాగ్యనగర్‌గా సంస్కృతీకరణ పొంది వుండవచ్చును. మూసీనదిపైన ఈ నగ 


రానికి రేఖాకాస్త్ర వద్దతిపై నిర్మాణ _పణాళికను మహమ్మద్‌ కులీ  తయారుజేసి 
పునాదులు వేసినాడు. కుతుబ్‌షా నిర్మాణాలలో పశ స్తమైన చార్‌మీనార్‌ను 
నిర్మించిందికూడ ఆతడే. ఆరవై ఆడుగుల చతుర |వణాళికపై 60' ఎత్తు. 
3('_6'' వెడల్పు ఉన్న కమానులపై నాల్లు అంతస్తుల్లో దీన్ని నిర్మించినారు. 
పె ఆంతస్తులో మాస్కు ఉంది. పై అంతస్తును 146 మెట్టద్వారా చేరవచ్చు. 
186’ ఎత్తున్న నాల్గు మినారెట్లు ఈ నిర్మాణానికి అందమూ, హుందాతనము 
ఇస్తున్నాయి. బార్‌మినార్‌ నడిబొడ్డుగా ఉండి హైదరాబాద్‌ నాల్గుదిశలకు విస్త 
రించాలని ముహమ్మద్‌ కులీ ఉద్దేశం. చార్‌ మినార్‌ కు కొద్దిదూరంలో చార్‌ కమాన్‌ 
నిర్మాణం జరిగింది. ఆరవై అడుగుల ఎత్తునవున్న ఈ కమానులు చాల గంలీర్య 
మైన కట్టడాలు. వీసి ఉద్దేశ్యం స్పష్టంగా తెలియదు. కుతుబ్‌ షాహీల మరొక 
(పసిద్ద నిర్మాణం హైదరాబాద్‌లోని మక్కామసీదు. మక్కా లోని 'కాబా' ఆల 
యంలో వలె ఈ మసీదులో కూడ అన్నివేళలా (ప్రార్ధనలు జరుగుతూ ఉన్నందున 


448 


దీనికీపేరు వచ్చింది. దీనిలో సాం పదాయక మైన మినారెట్టు లేకపోవడం విశేషం. 
షేర్పాణీ అభి పాయంలో మక్కామసీదును డిల్టీలోని జామీమసీదుతో పోల్చవచ్చు. 

కుతుబ్‌ షాహీల చితలేఖనంలో హిందూ పార శీక పద్ధతుల సమ్మేళనంతో 
బాటు పాశ్చాత్య సంపదాయ |పభావంకూడ కన్పిస్తుంది. దీన్ని డక)_నీవర్ణ 
చ్మితకళ అని వ్యవహరిస్తారు. (గంథాలను సూవ్మచితాలలో అలంకరించే పద్దతి 
కూడ దశ్నీణదేశంలో (పచారం పొందింది. నైజాంషా కొలువులో తయారయిన 
“'తారిఫ్‌ హు స్పేన్‌ షాఫాద్‌ షాహీదక్కన్‌” అనే (గంథ ౦లో 14 సూక్ష్మ చితా 
లున్నాయి. దశక్షిణావథంలో సూక్ష్మవర్ణ చితాలకు మొదటి ఉదాహరణగా వీనిని 
పేర్కొంటారు. ఈ చ్నితాలన్నీ రాక్షసితంగడి యుద్దానికి సంబంధించినవి, 
గోల్కాండ ఆస్థానంలోని మీర్‌ వోషిం అనే చితకారుని పనితనం మెచ్చుకొని 
మొగల్‌ పాదుషా లాతళ్ణి తమ ఆస్థానానికి రప్పించుకున్నాడట! దక్కనీ వర్ణ 
చిత శైలికి ఆతడే పితామహుడు. ఈ శైలి అబ్బులా, తానాషాల కాలంలో 
వరిపుష్టినందింది. అబ్బుల్హా, కాలంనాటి ఊరేగింపు చితంలో మీర్‌ జుమ్లా, అక్కన్న 
మాదన్నల ముఖాకృతులు సహజంగా కన్పిస్తాయి. ఈ చితంలో అజంతా చిత 
చ్చాయలున్నాయని విమర్శకుల ఆభి పాయం, తానాషా కాలంలో అర్థ ముఖా 
కృతిలో చిత్రించిన సుల్తానుల _ ముఖ్యంగా అబ్దుల్లా, తానాషాల రూపపటాలు 
ఇటీవల బయల్పడినాయి. 

నృత్య సంగితాలకు కుతుబ్‌ షాహీకాలంలో విశేష ఆదరణ లభించింది. 
“హైదరాభాద్‌ నగరంలో రెండువేల మంది వేశ్యలుండే వారని, వారు సంగీత 
నృత్య కళలలో ఆరితేరినవారని పాశ్చాత్య బాటసారులు |వాసినారు. సుల్తానుల 
దర్భారులోను, సామంతుల ఆస్థానాల్లోను తరచు నృత్య |పదర్శనలు జరిగేవి. 
మత, సాంఘిక కార్యక్రమాలకు జంట కళ్శావదర్శనతోనే నిండుదనం వచ్చేది. 
నాటకాల (పదర్శనలో కూడిపూడి భాగవతులు బాగా సిద్ది చెందినారు. కూచి 
పూడి [గామాన్ని ఆగహారంగా చేసి తానాషా భాగవశులకీచ్చినాడు. 


కుతుబ్‌ షాహీలలో చాలమంది స్వయంగా బహుభాష ల్లో పండితులు, 
కవులు. వారి ఆస్థానానికి పర్షియా, మధ్య ఆసియా (పాంతాలనుండి కవిపండితులు 
వస్తుండేవారు. గోల్కొండ సుల్తానులు పారశీకాన్ని అధికార భాష నేసినారు. 
కాని, ఊఉర్దూభాషా చర్మితలో గోల్కొాండకొక (ప్రత్యేక స్థానం వుంది. ఆరబీ, 
తుర్కీ., పారశీక, హిందీ భాషాపదాల సమ్మేశనంతో నైనిక శివిర భాషగా 
ఉత్తర భారతంలో ఊర్జూ జన్మించినప్పటికి దక్షిణ రాజ్యాల్లో విశేష ఆదరణ 
పొంది దక్కనీగా (వసిద్ది చెందింది. ఉర్దూ పారశీకాలతోబాటు స్థానిక మైన 
తెనుగుకుకూడ గోల్కొండలో సముచిత స్థానం లభించింది. ముఖ్యంగా బహు 


449 


బాషావే త్ర అయిన మాలిక్‌ ఇ బాహింషా కాలంలో గోల్కోండ సాహిత్య రంగ 
స్థ్టలమయింది. ఖుర్దా అనే పారశీక కవి “తారీఖ్‌ ఎల్బినిజాంషా"* అనే చారితక 
[(గంథాన్ని సుల్తానుకు అంకితమిచ్చినాడు. మాలిక్‌ ఆస్థాన ఉర్లూకవుల్లో 
ముల్లాఖియా, ఫిరోజ్‌ అనేవారు (పముఖులు ఆం ధదేళ ఉర్దూ కవుల్లో ఖియా 
ఆద్యుడని షేర్యాణి అభి పాయం. మహమ్మద్‌ కులీ, సుల్తాన్‌ కులీ కాలంలో 
పేష్వాగా ఉన్న మీర్‌ ముహమ్మద్‌ ముమీన్‌ గొప్ప పారశీక కవి; కవిపోషకుడు* 
వీరి ఆస్థానాల్లో పెక్కుమంది పారశీక, ఉర్దూ కవులకు ఆశ్రయం లభించింది. 
పెక్కు. కావ్యాలు, చార్మితక (గంథాలు తయారయినాయి. ఆలీఫుర్సీ అనే కవి 
ఊర్జూలో “నసబజ్‌ నామా కుతుబ్‌షాహీ'ని పద్యాల్లో రచించినాడు, ముహమ్మద్‌ 
కులీ ఆస్థానంలో ఉన్న తోద్యోగాలు నిర్యహించిన మీర్జా మహమ్మద్‌ అమీన్‌ 
రచించిన పెక్కు కావ్యాల్లో లై లామజ్నూ ముఖ్యమయింది. సుల్తాన్‌ కులీ కాలంలోనే 
'తారీభ్‌ ఇ మహ్మద్‌ కుతుబ్‌ షాహీ' తయారయింది. (క్రీశ. 1617 వరకు కుతుబ్‌ 
షాహీల చర్నితకిది చాల ఉపకరిస్తుంది. సుల్తాన్‌ కులీ స్వయంగా కొన్ని వందల 
పద్యాలు రచించినాడు వర్ణనాత్మక కవిత్వంలోనూ గజల్‌ రచనలలోనూ ఆతడు 
సిద్ధహస్తుడు. పారశీక, తెలుగు, ఉర్దూ పదాలను ధారాళంగా (పయోగిన్తూ 
ముస్టిం హిందూపండుగల నాతడు కళ్ళకు గట్టినట్లు వర్ణించినాడు. ఆతని పద్యాల్లో 
నాటీ హైదరాబాదు సాంఘిక జీవితం (పతిఫలిస్తుంది. 'ఉర్దూభాషకు సుల్తాన్‌ కులీ 
' ఇం గ్రీమభాషకు ఛాసర్‌వంటివాడని షెర్యానీ అభి పాయం. అబ్దుల్లా కుతుబ్‌ షాకు 
పేషేగా ఉన్న మహమ్మద్‌ ఇబన్‌ఖాటూన్‌ కొరాన్‌ మొదలైన (గంఠాలకు 
పారశీకంలో వ్యాఖ్యానాలు [వాసినాడు. “ఖుర్హ న్‌ఖాటూన్‌” అనే పారశీక 
నిఘంటువు తయారయింది. సువసిద్ద ఊర్జూకవి గవాసీని అబ్ధుల్దా ఆదరించినాడు. 
“సెపుల్‌ ముల్‌, నాబదియుల్‌ పమూల్‌ తనే కావ్యాన్నీ నరచించడమేగాక 
గవాసీ అనేక అనువాదాలుకూడ జేసినాడు. వానిలో “'తూత్‌నామా” ముఖ్య 
మయింది; సంస్కృత శకస ప్రతికి పారశీక అనువాదం ఆధారంగా [వాసింది. 
అబ్బుల్టా స్వయంగా ఊర్జూలో అనేక ద్విపదలు రచించినాడు. అబుల్‌ హసన్‌ 
ఆస్థానంలో ఆలీచిన్‌తై పూర్‌ ఆనే పారశీక కవి “హదై ఖుల్‌ సలాతిన్‌' (Garden 
of Kings) రచించినాడు. ఉర్జూకవుల్లో షాకులీభాన్‌, గులాం ఆలీ ముఖ్యులు. 
జాయ్‌ సే రచనయైన పద్మావతీ కావ్యాన్ని గులాం ఆలీ ఉర్దూలోకి అనువదించి 
నాడు. అబుల్‌ హసన్‌కాలంలో ఆరబీభాషలోకూడ విశేష వరిశ్రమ జరిగింది. 
కుతుబ్‌ షాహీ యుగ తెలుగుసాహిత్యంలో చాలావరకు తంజాపురసాహిత్య 
లవణాలు కన్పిస్తాయి. సులానులు, వారి సామంతులు తెలుగు కవుల నాదరించి, 
వారి (గంథాలు అంకితం పుచ్చుకున్నారు. ఈ యుగ సారస్వత చరిత శంకర 


450 


కవి హరిశ్చందోపాఖ్యానంతో |పారంభమయిందని చెప్పవచ్చు. ఈ కావ్యం 
గోల్కొండ రాజ్యస్థాపకుడై న కులీ కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌ కాలంలో కోర్కొలను 
జాగీర్ణారయిన ఈడూరు ఎల్తయ్యకు అంకితం ఇబాహిం కుతుబ్‌ షాకై తెలుగులో 
అనేక చాటువృలున్నాయి. వీనివల్ల మాలిక్‌ ఇబాహీం (మల్కిభరాముని) 
మాతృభాష తెనుగా అనే సందేహం కలుగుతుంది. ఆతని తెనుగు ఆస్థానకవి 
ఆద్ధంకి గంగాధరుడు. తన “తపతీసంవర జోపాఖ్యానం' అంకిత మిస్తూ మాలిక్‌ 
ఆస్థానాన్ని వేదపురాణ వ్యాకరణ శాస్త్ర విద్వాంసులు ఆలంకరించి నట్టు గంగా 
ధరుడు వర్ణించాడు. కందుకూరి రుదకవికి ఇబాహిం చింతలపాలెం ఆగహారం 
ఇచ్చి సత్కరింపనాడు. ఈతడు నిరంకుశో పాఖ్యానం, స్నుగీవ విజయ యక 
గానం రచించిన ర్ముదకవి కాడనీ ఆతని వంశంలోనే తరవాతి వాడనీ చర్మిత 
కారులు నిర్ణయిస్తున్నారు. మరింగంటి వై షవ పండితవంశం వారుకూడ 
ఇబాహిం కొలువులో వుండేవారు. వీరిలో అప్పన్న సిఫారసు పె పె ఇబ్రాహీం సామం 
తుడుగా పటాన్‌ చెరువునేలే అమీన్‌ఖాన్‌కు పొన్నెగంటి తెగలనార్యుడు తన 
యయాతి చర్మిత'ను అంకితం చేసినాడు. యయాతి చరిత ఆచ్చతెలు గులో 
రచించిన మొదటి గంథం; ఆనంతర కావా కలకు మార్గదర్శక మయింది. ఓష్ట్య, 
నిరోష్ట్య, ద్వర్థి, ఆచల జహ్వికాది గారడీ కవిత్వానికి ఉదాహరణ, అయినప్పటికి 
కవిత్వం రసవంతంగా ఉందని విమర్శకుల అభ్మిపాయం,. 

అమీన్‌ ఖాన్‌ కుటుంబంలోని వారంతా బహు భాషావేత్తలు, సాహితీ 
[పియులు. ఇతని తమ్ముడు గతాతఖాన్‌ అరవీ, పారశీక, ఘూర్డర, తమిళ, 
కర్ణాటార్థధ భాష లెరిగినవాడు. అమీన్‌ ఖాన్‌ పేద వ్మిపులకు పెండిండ్లు చేసి 
నాడట. ఆతని పెద్ద భార్య బడేవీవీ దయా ధర్మ గుణాల్లో హిందూ గృహిణుల 
కేమ్మాతం తీసిపోయేదికాదు. మహమ్మద్‌ కులీ కాలంలో తెలుగు కవియెన గణేశ 
పండితుడు ఆస్థాన విద్వాంసుడు. ముహమ్మద్‌ కులీ నాటి తెలుగు కవులందరిలో 
సారంగు తమ్మ య్య (పసీద్ధుడు ఈతడు గోల్కొండ కరణీకం నిర్వహిస్తూ 
సుల్తానుకు ఇస్టుడయినాడు. ఈతని వైజయంతీ విలాసం శృంగార రస |పధాన 
మైన కావ్యం. కులీకాలానికి బిక్కనవోలు సంస్థానం తెనుగు సాహిత్యానికి కేంద 
మయింది. బీక్కనవోలు రాజ్యానికి మూలపురుషుడు కామినేని కా చారెడ్డి మొదట్లో 
విజయనగర రాజ్యంలో ఉద్యోగి, కులీ కుతుబ్‌ ఉల్‌ ముల్క్‌. కాచారెడ్డి నావ్వో 
నించి మెదకు దుర్గాధీశుణ్ణి చేసినాడు. కాచారెడ్డి సంతతివారు బిక్క_నవోలు 
నగరం నిర్మించి, కేందంగా చేసుకున్నారు. 

కాచారెడ్డి ముని మనుమడు ఎల్హారెడ్డి బాలభారతం, కిరాతార్జునీయం అనే 
కావ్యాలు అంకిళం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాని, ఆ |గంథాలు “లభించలేదు 


451 


ఎల్లారెడ్డి మనుమడు కామిరెడ్డి ముహమ్మద్‌ కులీ సమకాలికుడు. పట్టమట్ట సోమ 
నాథ సోమయాజి ఆంధ్రీకరించిన స్కాంద పురాణంలోని సూతసంహితను కామి 
రెడ్డి; ఆతని తమ్ముడు ఎల్లారెడ్డి సోమయాజి రచించిందే [బహోో త్రరఖండం 
ఆంకితం తీసుకున్నారు. ఎలా రెడ్డి తమ్ముడు మల్లారెడ్డి బహు [గంథకర్త; 
షట్బ[కవరర్తి చరిత, శివధర్మో త్తరం, పద్మ పురాణం ఆతని కృతులు, అబ్బులా 
ఆస్థానాన్ని (పసిద్ధ పదక ర్త క్షేత్రయ్య దర్శించి, సుల్తాన్‌ పె వేయి పదాల దాకా 
చెప్పినాడు. చే. [(తయ్య పదాలనే మొవ్వగోపాల పదాలు అంటారు. క్షేతయ్యది 
కృష్ణాజిల్లా మా న మొ వ్వలోని గోపాలకృ్షుని పై చెప్పినవయినందున 
మొవ్యగోపాల పదాలుగా (దేనిద్దిచెందినాయి. శ్నేతయ్య పేరు వరదయ్య అనీ; 
తిరువతి, కంచి, శ్రీరంగం మేదలై న క్షేతాలను దర్శించినవాడయినందున 
శ్నేతయ్య అనే పేరు వచ్చిందని - చెబుతారు క్షేతయ్య పదాలు శృంగార 
భూయిష్టములు. తాన్‌ షా కాలంలో జట్మపోలు, గద్వాల నంస్థానాలలో కూడ 
తెలుగు సారస్వత సృష్టి జరిగింది. ఈ కాలంలోనే భద్నాది తాసీల్‌దారైన 
కంచర్ల గోపన్న శిస్తు (పభుత్వానికి చెల్లించక ఆచట రామాలయ నిర్మా ణానికి 
ఖర్చు చేయగా (వభుత్యం అతణ్ణి నిర్బంధంలో ఉఊంచిందనీ, బంధ విము క్‌ 
గోపన్న భ(ద్నాది రామునిపై గ క్రి ఆవేశంలో కీర్తనలు రచించి రామదాసుగా 
(పసిద్ది చెందినాడనీ సంవదాయం. త్యాగరాజు కృతులంత (పశ స్తములు కావుగాని 
రామదాసు క్రీ ర్రనలు లయతాళబద్ధంగావుండి, భజన కీ ర్రనలుగా విశేష జనాదరణ 
ఫొందినాయి. తన దాశరథీ ౨శతకం'లో “దుర్యుసనము జెంది కావ్యము 
దురాత్ముల కిచ్చితి మోసమయ్యె” నంటాడు గోప్పన్న. కాని, ఆ కావ్యమేమో, 
అంకితం పుచ్చుకొన్న “దురాత్ములు” ఎవరో తెలియదు. 

క్షేత య్యలో“పచ్చి శృంగారా”నికీ రామదాసులో భ క్రిపారవళ్యానికీ సాధన 
మైన కవిత్వం వేమనలో నీతిబోధకు సంఘసంస్కార [పబోధానికి సాధన 
మయింది. వేమన కీ.శ. 1625 |పాంతంవాడని చర్మితకారుల నిర్ణయం. అందుకు 
ఆరని పద్యాల్లోనే సాక్ష్యం ఉంది దేశాటనంచేస్తూ తేటయైన ఆటవెలది వృత్తంలో 
ధారాశుద్దితో సులభంగా అర్థమయ్యే తేటతెనుగుమాటల్లో తన శిమ్యలకు వేమన 
వేయికి పైగా పద్యాలు చెప్పినాడు. వేమనపద్యాలు నాలుగువేలు పెగా ఉన్నా 
యంటారు. భారతీయ ప్రాచీన సారస్వతంవలెనే మనకు మూడువందల ఏండ్ల 
ముందు జీవించిన వేమన పద్యాల్లో కూడ కూర్చులుచేరి వాస్తవ చరిత కాంశాలు 
మరుగునపడిపోవడం విచారకరం. వేమన బోధించింది వీరశైవమనీ శూన్యవాద 
బొద్దమనీ సామ్యవాదసిద్దాంతమనీ వివాదాలు చెలరేగాయి. ఇందుకు రెండు 
కారణాలు కన్పిస్తాయి. మొదటిది పెన పేర్కొన్న (వక్షిప్తాలు. రెండోది 
మధ్యయుగం చివర్లో సామాన్య |పజానీకం ఆరికద్దైన్యత, మత సాంఘికరంగా ల్లో 


452 


(ప్రబలిన ఆరాజకత వేమన పద్యాల్లో (పతిఫలించడం. ఏసిద్దాంత మైనా సమకాలిక 
ఆలోచనతో (పభావితమై నాటి సమస్యలకు సమాధానంగా రూపొందుతుందనేది 
నిర్వివాదాంశం. నాటి తెలుగుసార స్వతంలోక ల్లా ఇస్టాం [ప్రభావం కన్నించేది 
వేమన పద్యాల్లో మ్మాతమే. వానిలో కబీర్‌, నానక్‌ల బోధనల ఛాయలు 
కన్పిస్తాయి. వేమన వేదాలు వేశ్యలవంటివి, ఎంగిలివిద్యలు అని నిరసిస్తాడు; 
సోమయాజికాదు కామయాజి అని సరిహసిస్తాడు; పురాణగాథల్లోని వై రుధ్యాలను 
హేళన చేస్తాడు; విగ హారాధన, తీర్ణాటన, _శాద్ధకర్మలు, వర్ణవ్యత్యాసాలు, 
అస్పృశ్యత మొదలైన సాం[పదాయక మతసాంఘిక విశ్వాస ఆచారాలను ఖండి 
స్తాడు. మానవతాదృక్పథం పెంచుకొని నిరాడంబర మైన కృషిద్వారా ఆత్మజ్ఞానం 
సాధించమని వేమన బోధిస్తాడు. నాటికీ నేటికీ ఎంతో [పయోజనం ఉన్న 
(పబోధం. 


కొన్ని ఉపయుక్త (గంథాలు 


Arudra సమ్మగ అంధ సాహిత్యం 6,9. 
Habib Comprehensive History of India 


Sherwani History of the Qutb Shahi Dynasty. 
Siddiqui History of Golkonda. 


1 

2 

3. Zadunath Sarkar History of Aurangazeb. 

4 

5 

6. Venkataramanaiah Further Sources of Vijayanagara 


History. 


a] 


ఆంధుల చరి త 
(ఆధునిక యుగము 
కి. శ 1900 వరకు 

* 


x 
రెండవ భాగం 


ఆం|ధుల చరిత 
ఆధునిక యుగారంభం 


గోల్కొండ రాజ్య పతనంతో ఆంధజాతి చర్మితలో ఒక ముఖ్య 
మయిన అధ్యాయం ముగిసింది. కాకతీయుల ఆనంతరం తెలుగు భాషా 
[పాంతము లన్నింటిని ఒక రాజ్యాంగంలోకి తెచ్చినవారు “కుతుబ్‌ షాహీలు.” 
వీరు అన్యదేశీయులు. అన్యమతస్థులే ఆయినా స్థానిక సం|పదాయాలను, 
సంస్కృతినీ |పోత్సహించి పజల ఆదరాభిమాగాలు చూరగొన్నారు. వారి 
పతనంతో ఆంధ్రదేశం వ్యక్తిత్వం కోల్పోయి మొగల్‌ రాజ్యంలో లీనమయింది. 


ఆంధ జాతి విచ్చిన్నమయింది. ఆ౦ధుల చరిత యావద్భారత చర్మితలో 
ఆంతరీ నంగా నడువసాగింది. 


"పాలకులు దూర (ప్రాంతీయులు కావడంచేత, పాలనాధికార కేందం 
ఆంధ దేశానికి వెలుపల ఉన్నందున దేశ ఆర్థికాభివృద్ధికి, సాంస్కృతిక అభి 
వృద్ధికి ఆవసరమయిన (ప్రోత్సాహం లేకపోయింది. బౌరంగ జేబు కాలంలోనే 
మొఘల్‌ సామ్రాజ్యం క్షీణింప సాగింది. భౌగోళికంగా స్మామాజ్యం వ స్తరించి 
నప్పటికి, ఆర్థికంగా నై తికపరంగా కష పరిస్థితులను ఎదుర్కొనవలసీవచ్చింది. 
ఆతని సున్నీ సామాజ్య విస్తరణ విధానము, దేశ వ్యా పంగా జరుగుతున్న 
తిరుగుబాట్టు అరాచక శక్తుల విజృంభణకు దోహదం చేసాయి. 

ఆంధ్ర దేశంలో మొఘల్‌ పాలన సుమారు నలభయి సంవత్సరాలు 
సాగింది [1688 యా 1724], ఈ కాలాన్ని కేవలం అరాచక యుగంగా వర్ణిం 
చటంలో తప్పు లేదు. మహారాష్ట్ర వీరడయిన శివాజీ స్వరాజ్యం స్థ సాపించట'మే 
గాక మొఘల్‌ సామాజ్య పా కదిలించి దాని విచ్చిన్నానికి కారణ 
మయినాడు. శివాజి అనంతరీకుల కాలంలో ఆతడు |పారంభించిన దోపీడీ 
దాడులు మితిమీరి ఇరుగు పొరుగు హిందూ పాలకులలో సయితం మహారామ్టల 
పట్ట న్నేహభావం నశించి, ద్వేష, అసూయలు పెరిగినాయి అందుచేత భారత 
దేశానికి రాజకీయ సమైక్యాన్ని చేకూర్చి భారత జాతీయ భావాలకి అంకురార్పణ 
చేసిన మొఘల్‌ స్మామాజ్య స్థానాన్ని ఆకమించటా నీకి దీటుగా స్వరాజ్‌ ఎదగ 


456 


లేకపోయింది. బాజీరావ్‌ ఆశించిన “హింద్‌ వద్‌ పాద్‌షాహి” కేవలం పగటి 
కలగా అంతరించింది. శివాజీ మరణానంతరము అనతి కాలంలోనే ఆతడు 
మహారాషల్లో సాధింగచల్లిన ఐకమత్యం శ్షీణించిపోయింది. మొగలాయి 
సా|మాజ్యం విచ్చిన్నం కావడంతో మహారాష్ట్ర నాయకుల్లో స్వార్థం వెరితల లు 
వేసింది. అంతః కలహాలు మితిమీరినాయి. వారి దోపిడి దాడులతో దక్షణ 
మధ్య భారతాలు కల్లోలములై నిస్సహాయులయిన [ప్రజలు ధన [పాణ రక్షణను 
ఆన్నేషించ సాగినారు. 

Iswari Prasad Calls Akbar “The first national mona. 
rch of India”, జగన్నాధ పండితరాయలు “ఢిల్రీశ్వరోవా జగదీశ్వరోవా” 
అని (పశంసీంచాడు, మొగలాయీలు, భారతదేశానికి “IMperial oneness” 
ఇచ్చారని చర్మితకారులు అంగీకరిస్తారు, “Sense 0£ oneness is the hall 
mark of nationalism” అంటారు రాజనీతివే త్రలు. జారంగజేబును 
“Victim on the altar of India's oneness” అంటారు సర్దార్‌ 
K.M. పణిక్క_ర్‌. 

ఈ పరిస్థితులు నాటికీ దేశంలో వాణిజ్య, సైనిక స్థావరాలు ఏర్పరుచు 
కొని లాభసాటి వాణిజ్యం సాగిస్తూ దేశ రాజకీయాల్లో తల దూరుస్తున్న 
పాళ్చాత్య కంపిసీలకు మంచి అవకాశాలుగా పరిణమించినాయి; ముఖ్యంగా 
ఇంగ్లీషు, _ఫెంచి కంపినీల ఉద్యోగుల ఆశలకు పదును పెట్టినాయి. వారి 
జోక్యంతో ఆర్థికరంగ ౦లో అపూర్వమయిన మార్పులు [పారంభమయి సాంఘీక 
సంబంధాలకు సయితం కదలిక ఏర్పడింది. అందుచేత గోల్కొండ పతనం 
[1687] ఆంధుల చరితలో ఆధునిక యుగానికి నాంది వాక్యంగా భావింపవచ్చు. 


ఆంగధదేశంలో మొగల్‌ పాలన 

గోల్కొండ పతనంతో ఆంధ్రులు తిరిగి స్వాతం త్యం కోల్పోవటమే 
కాక ఆంధదేశ ఐక్యత విచ్చిన్నమయింది. గోల్కాండ మొగల్‌ సా|మాజ్యంలో 
విలీనమయినది. గోల్కొండ వీజావూర్‌ల వ్య క్రిత్వం నిర్మూలించటమే బారంగ 
జేబు ఆశయం. ఆవి పూర్వ జొన్నత్యం తిరిగి సాధించి మొగల్‌ సార్వభౌమాధి 
కారానికి [వమాదంగా వరిణమించని విధంగా వానిని బలహీన పరచాలని అతని 
సంకల్పం. అందుకు అనుగుణంగా రెండు రాజ్యాలను కలిపి తెలంగాణా కోస్తా 
ఆంధులను హైదరాబాదు అ కర్ణాటకంగానూ, “రాయలసీమిను మిగిలిన 
[పాంతాలను వీజపూర్‌ క ర్షాటకంగానూ రూపొందించినాడు. దీనితో మొగలాయి 
దక్క-న్‌లో ఆరు సుబాలు ఏర్చడినాయి. (1) ఖాన్‌ దేశ్‌ (2) బిరార్‌ 


457 


(3) జొరంగాబాదు (4) బిదర్‌ (5) 'పెదరాజబాదు (6) బీజాపూర్‌. తరువాత 
హైదరాబాదును బాలాఘాట్‌ అనీ పెన్‌ ఘాట్‌ అసీ వ్యవహరించేవారు. బాలాఘాట్‌ 
సుబాలో సిద్దవటం, గంజికోట, గృురంకొండ, గుత్తి, కంభం సర్కారు లుండేవి. 
క్రమంగా సీద్దవటం, గంజికోట, కంభంలు కలిపి కడప రాజ్యంగా ఏర్పడి 
పఠాన్‌ రాజుల పాలనలో ఉండేవి. రెండో సుబా గుంటూరు నుండి కోరమండల 
తీరంలో కలెరూన్‌ వరకు విస్తరించి ఆర్కాటు సుజా అయింది. వెల్లూర్‌, జింజి, 
తిరుచునాపల్లి (పాంతాలు కూడా ఇందులో ఉండేవి. 


మొగలాయి దక్కన్‌కు జొరంగాబాదు రాజధాని. అచటి రాజ 1పతినిధికి 
(పతినిధిగా (పతి సుబాలోనూ ఒక ఫౌజుదారు ఉండేవాడు, గోల్కొండ సెనిక 
స్థావరమయింది. హైదరాబాదు రాజకీయ వ్య క్రిత్వం కోల్పోయింది. ఆర్థికంగా 
కూడా అహార నష్టానికి గురి ఆయింది. మొగలాయి ముటడి సుదీర్హ హం జరిగి 
నందున గోల్కొండ పరిసరాల్లో వ్యవసాయం సాగలేదు. స్పానిక పర్మశమలు 
నశించాయి. రాజధాని సు. కావడం వలన పూర్వం .గోల్కాండకు 
లభించిన పన్నులు కప్పాలు జారంగాబాదుకు తరలినాయి. వజాల గనులు 
మూత పడినాయి. దోపిడి దొంగల బెడదలో రహదారులపై భదత నశించి 
వాణిజ్యం స్తంభించిపోయింది. దశ్షీణాపధంలోనే దేసిద్ధ వాణిజ్య కెర్మిదమయిన 
గోల్కొండ దివాలా తీసింది. దోపిడి దొంగలకు తోడు మరాటీ దండులు 
తరచుగా రాజ్యంలో ప్రవేశించి (గామాలు పట్టణాలు దోచి వీభత్సం సృష్టిం చవి. 
కంచయే చేను మేసినట్లు స్థానిక జమీందార్లు _గామాలపైకి తమ సైన్యాలను 
పంపి రైతులను దోచుకునేవారు. ఈ పరిణామాల వలన సుభిక్షంగా ఉన్న 
గోల్కొండలో స్వల్పకాల వ్యవధిలోనే దుర్భరజుమం విలయతాండవం చేసింది. 
1688 లో సంభవించిన ఇుమాన్ని దాని వెంట నచ్చిన విషూచి వ్యాధిని మార్చిన్‌ 
అనే (ఫెంచి వర్తకుడు వర్ణిస్తాడు. 

“*గామాలు నిర్ణనమయినాయి. (పజల స్థితి దుర్భరంగా వుంది. DE 
వీధులు, మానవ క ళీబరాలతో నిండిపోయినాయి. చనిపోగా మిగిలినవారు అస్థి 
పంజరాలుగా ఉన్నారు. కొన వూపిరితో ఉన్నవారు స్వ గామాలను వీడి ఇతర 
(పాంతాలకు వలస వెళుతున్నారు.” ఈ వరిస్థితులు తూర్పు తీరంలో స్థావరాలు 
ఏర్పరుచుకున్న పాశ్చాత్య వర్తక సంఘాలకు అనుకూలించాయి. “ఫాక్టరీ'లన 
బడే తమ స్థావరాల్లో పాశ్చాత్యులు అగచాట్లు పడుతున్న స్థానికులకు ఆశ్రయం 
ఇచ్చి వర్మిశమలను నెలకొల్పి వాణిజ్యం "పెంచుకోసాగారు. 

దేశంలోని వాణిజ్యం సఎస్త్రమూ వారి స్టావరాలకు మరలింది. 


458 
విశాఖపట్టణం, మచిలీపట్టణం, పులికాట్‌, మద్రాస్‌, పాండిచ్చేరి పట్టణాల 
జనసమ్మర్థమూ, [1పాముఖ్యమూ పెరిగినాయి. దేశీయ పర్మిశమలు, వాణీజ్యం 
ఐరోపా వర్తక సంఘాల పరం కావడం మొదలయింది, 
పాలనాయంతాంగ పునర్‌ వ్యవస్థీకరణ 

హైదరాబాదులో పటిష్టమయిన పాలనా యంతాంగాన్ని రూపొందించ 
టానికి జారంగ జేబుకు వ్యవధి “కేకపోయింది. గోల్కొండ ఆక్రమణ తరువాత 
ఆతడు మహారాష్ట్ర పై దండెత్తాడు. అయినా సా[మాజ్యంలో ఆంతర్జీ నంలోచేసే 
విధానానికి అనుగుణంగా మొగల్‌ పాలనా యంత్రాంగం దక్కన్‌కు వి స్తరెం 
చింది. కుతుబ్‌ షాహీల కాలంలో ఆ స్థానంలో [పముఖ స్థానా లా|కమించిన 
హిందువుల |పాబల్యం అంతరించింది. స్థానిక ముస్టిములు కూడా నిరాదరణకు 
గురి అయినారు. అయితే స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 
పలుకుబడి ఉన్న సర్దారుల ఉద్యోగుల, సహాయ సహకారాలు అవసరమని 
గు ర్రించి షియా, సున్నీ విభేదాలు కూడా పాటించక, కుతుబ్‌షాహి, అహమ్మద్‌ 
షాహీ సుల్తానులకు వ్యతిరేకులై తనతో చేరిన ముస్తిములను ఉన్నతోదోోగాల్లో 
నియమించాడు. బాబూ పండిట్‌ వంటి సమర్జులయిన హిందువులకు సయితం 
పదవులు లభించినాయి. వీరందరూ మొగలాయి మున్సబుదార్దయినారు. కాని 
స్థానిక యంత్రాంగంలో వీరి నియామకం తాత్కాలికమే అయింది. [కమంగా 
వీరు బలపడి మొగల్‌ అధికారానికి పమాదంగా పరిణమిస్తారనే భయంతో వీరిని 
ఉత్తర దేశంలోని దూర |పాంతాలకు బదిలీ చేసి జొ త్రరాహులను నియమిం 
చడం జరిగింది. కుతుబ్‌షాహి సైన్యం రద్దయింది. ఆ సైన్యంలో వెలమ, 
రెడ్డి, కమ్మ కులాలవారు ఎక్కువగా ఉండేవారు. వారు బర్తరఫ్‌ అయినారు, 
గోల్కాండలో నామ మ తమయిన సైన్యం ఉండేది. అందలి ఉద్యోగులు 
జొ త్రరాహులే. రాజ్యంలో శాంతి భదతల రక్షణకు గూడ ఈ సైన్యం చాలి 
నంతగా లేదు. 1687 లో జొరంగజేబు గోల్కొండ నుండి మరలడంతోనే 
మహారాష్ట లు దండెత్తి వచ్చి హైదరాబాదు పరిసర [గామాలను కొల్పగొట్టినారు. 
ఏరిని ఎదురించడానికి చాలినంత సైన్యం లేనందున తాత్కాలిక రాజ (పతినిధి 
రాహుల్హాఖాన్‌ గోల్కొండ కోటలో తల దాచుకోవలసి వచ్చింది! 

కుతుబ్‌ షాహీల పాలనా వ్యవస్థ వికేందీకరణపై ఆధారపడింది, మొగ 
లాయీలది కేందీకరణ విధానం. అందుచే మొగల్‌ విధానాన్ని హైదరాబాదులో 
అమలుచేయాలనే జొరంగ జేబు పయత్నం విఫలమయింది హైదరాబాదు సుబా 
(పభుత్వం కేందీకరణ, వికేంద్రీకరణాల మ్మిశమమై క్లిష్టంగా రూపొందింది. 


459 


హైదరాబాదులో ఒక సుబేదారుండేవాడు. ఆతడు బారంగాబాదులోని 
పొదుషా (పతినిధికి (పతినిధి. గోల్కొండ దుర్గ సైన్యాధ్యక్షుడు, హైదరాబాదు 
నగర ఫౌజుదారు, కొత్వాలు, చార నాఫ్రోతళం (బక్షీ) మొదలయినవారు సుబే 
దారుకు సహాయంగా ఉండేవారు. తాత్కాలిక సుబేదారు రాహుల్హాఖాన్‌ 1687 
చివర్లో ఢిల్లీకి మరలడంతో, సుబేదారుగా జాన్‌సీఫర్‌ఖాన్‌ నియామకం జరిగింది, 
దిజాపుర్‌ 'సుజేదార్‌గా కొంతకాలం వ్యవహరించిన సిఫర్‌ ఖాన్‌ మంచి సేనానిగా 
పాలనా దక్షుడుగా పేరు పొందాడు. అచిర కాలంలోనే మరాటీ దాడుల నరికట్టి 
హైదరాబాద్‌ _పభుత్వాన్ని పటిష్టం చేసాడు. 

నెనికంగా హైదరాబాద్‌ ను బలపరచడం సిఫర్‌ ఖాన్‌ (పథమ కర్తవ్యం 
అయింది. అందుకై హైదరాబాద్‌ రాజ్యంలోని కౌలాస్‌, ఎల్ల ందల్‌, కోయిల 
కొండ, వరంగల్‌, పానగల్‌, ముస్తఫానగర్‌, మూ ర్రజా నగర్‌ (కొండ వీడు) 
దుర్గాలను మరమ్మతు చేయించి వానిలో బలమయిన సైన్యాలను నిలిపినాడు. ఈ 
దుర్గాల ఫౌజాదారులు ( సేనాపతులు) చాలా వరకు దక్కనీ ముసల్మానులే. 
కుతుబ్‌ షాహీల కొలువు చేసినవారే. ఈ దుర్గాలను పరివేష్టించి పది మైళ్ళ 
వరకు వి స్తీరించిన భూములను హవేలీ వరగణాలు (రాజ క్షేతం) గా పరిగ 
ణించేవారు. వీనిపైె శిస్తు ఫౌజుదారు వసూలు చేసేవాడు. ఈ దుర్గాలే గాక 
స్థానిక పితూరీదార్దను, అదుపులో ఉంచడానికి గోదావరి డెల్లాలోనూ, 
ఖమ్మ మ్మెట్టు, శ్రీకాకుళం పరగణాల్లోనూ, అశ్వదళంతో ఠానాలు నెలకొల్పినాడు. 

హైదరాబాదు కర్ణాటకంలో తొమ్మిది ఫౌజుదారీ లుండేవి. కౌలాస్‌, 
ఎల్బందల్‌, నర్పపూర్‌ (మెదక్‌), కోహిర్‌, భోన్‌ గిరి, వరంగల్‌, ఖమ్మ మ్మెట్‌, 
శ్రీకాకుళం, (చికాకోల్‌) నర్చపూర్‌ (తూ. గోదావరి); రాయలసీమ |పాంతంలో 
కడప, కర్నూలు, ఆదోని, నెల్లూరు ఫౌజుదారీలు. తూర్పు తీర పాంతంలో 
(పత్యేకంగా నాలుగు (నాల్లు) సర్కారులు ఏర్పడినాయి. చికాకోల్‌, రాజమండి, 
మచిలీపట్టణం, నిజాం పట్టణం. మచిలీ పట్టణం, నిజాం పట్టణాలు ఓడ రేవు 
అయనందున వారి పాలన |పత్యేకంగా డేశః ముఖ్‌ ఆధీనంలో ఉండేది. 

వతి సర్కారులోనూ కొన్ని జిల్లా లుండేవి. జిల్లా అధికారి దేశ్‌ముఖ్‌ 
జమిందార్లలో చాలామంది వెలమ, కమ్మ, రెడ్డి కులాలకు చెందిన నాయకులు 


హైదరాబాదు రాజ్యం 21 సర్కారులుగా విభజింపబడింది. (1) కౌలాస్‌ 
(2) ఎల్రిందల్‌ (3) మెదక్‌ (4) మలంగూర్‌ (5) వరంగల్‌ (6 కోయిల్‌ కొండ 
(7) గోల్కాం౦డ ( 8) భోన్‌గిర్‌ (9 నల్గొండ 10) ఖమ్మమ్మెట్‌ (11) ఏలూర్‌ 
(12) రాజమండ్రి (13) చికాకోల్‌ (14) పానగల్‌ (15) ఘనవూర్‌ (16) దేవర 
కొండ 17) గుంటూరు (18) కొండపల్లి (19) vd (20) నిజాం 
పట్టణం (2 21) కంబం. 


460 


పంట పొలాలు శిస్తు మొదలయిన వాని వివరాలలో చిట్టాలను దేశపాందేలు 
తయారుచేసేవారు. ఫౌజుదార్లు, దేశ్‌ముఖ్‌లు పన్ను వసూలు చేయుటకు 
హవల్‌దార్హను నియమించేవారు. పన్ను వనూలు చేయడంలో హవల్‌ దార్లకు 


స్థానిక ఎమీందాటతు సాయం చేసేవారు. 
వతి జిల్లాలోనూ ఒకరిద్దరు జమీందార్లు ండేవారు. పీరు కుతుబ్‌ షాహీల 


కాలంలో పన్ను pom చేసే 'అధికారర (ఇజరా) సంపాదించి మన్నె _సులాన్‌ 
మొదలయిన బిరుదులు, గౌరవాలుపొంది స్థానికంగా బలపడి పాలనా యంతాం 
గంలో భాగమయినారు. వీరిలో చాలామంది కమ్మ, వెలమ, రెడ్డి నాయకులు. 
గోల్కొండ పతనానంతర దేశంలో చెలరేగిన అరాచకత్వం, మరాటీ దాడులు, 
అవకాశంగా తీసికొని జమీందార్లు బలవంతులయినారు. ఈ జమీందార్లు మొగల్‌ 
అధికారంతో సమాధాన పరచటానికి నిరాకరించి తమ [పాంతాల రైతులపె 
దౌర్జన్యాలు జరుపసాగినారు, తెలంగాణాలో కౌలాస్‌, పాల్వంచ, జట[ పోలు, 
నూర్‌ కోయల్‌ జమీందారు చాలా బలవంతులు. తీరాం[ధంలో విజయనగరం, 
పెద్దాపురం, మొగల్‌ తరు, నూజివీడు, గుంటూరు (ప్రాంతంలో వినుకొండ, 
(మల్రాజా) కొండవీడు (మాణిక్యారావు) సంస్థానాలు ముఖ్యమయినవి. కుతుబ్‌ 
షాహీల కాలంలో చికాకోల్‌ సర్కారును షేర్‌ మొహమ్మద్‌ ఖాన్‌ పాలిస్తుండే 
వాడు. షేర్‌ అంటే పులి అని అర్థం. అ అర్థం వచ్చేటట్టు పెద్దరాయడు 
1652 లో బొబ్బిలి కోటను నిర్మించినట్లు తెలుస్తుంది. బొబ్బిలిలో వెలమ జమీం 
దార్జు ప్రసిద్దులయి నారు, కొండపల్లి పరగణాలలో వాసి రెడ్డివారు చింతపల్లిని 
కుతుబ్‌ షాహీల నుండి సంపాదించారు. మ[లాజు, మాణిక్యారావు, కుటుంబాల 
మధ్య ఘర్షణను అవకాశంగా తీసీకొని వాసిరెడ్డివారు గుంటూరు సర్కారులో 
కొన్ని (గామాలు ఇకమించారు, ఏరిలో (పసిద్దడమున వెంక టాదినాయుని 
కాలం నుండి అమరావతి వాసిరెడ్డి వారికి కేందమయింది. నెల్లూరులో వెంకట 
గిరి, చుండి, ముత్యాలపాడు జమీందార్లు బలవంతులు. రాయలసీమ _పాంతంలో 
జమీందార్ల స్థానంలో పా గార్డు వుండేవారు. పాళయగారి విధానం విజయనగర 
కాలం నుండి “వస్తున్నదే! రుస్తుం దిక్‌ ఖాన్‌ పెద్ద సైన్యాన్ని కూర్చుకొని తిరుగుబాటు 
ఇసిన జమీందార్హ నణచి వారితో సమాధానం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం 
(ప్రకారం [పతి జమిందారుకు కొన్ని వరగణాల భూమి శిస్తులో కొంత నిర్దిష్ట 
శాతం లభిస్తుంది. వీరు తమ |పాంతాలలో కోటలు కట్టుకొని సైన్యాలు కూర్చు 
కొని శాంతి భదతలు కాపాడే బాధ్యతలు స్వీకరించారు. దీనితో జమీందార్లు 
తృ ప్రీపడి మొగల్‌ |పభుత్య యంతాంగంతో సహకరించసాగారు. ఈ విధంగా 
మొగలాయి ఆ।కమణ అనంతరం సుమారు 15 సంనతృరాలకు హైదరాబాదు 


461 


తిరిగి రాజకీయంగా గౌరవ (పతిష్టలు సాధించడానికి అనుకూల వాతావరణం 
ఏర్పడింది. 

గోల్కొండ ఐశ్వర్యమే మొగలాయీల నోరూరించి దండయ్యాతకు 
పురికొల్పింది. అందుచే ఆ రాజ్యంనుంచి అధిక ఆదాయం సంపాదించాలని 
పాదుషా నిర్ణయించాడు. మరోవైపున ప్రభుత్వ సైనికావసరాలకు, జమీందార్ల 
జాగీర్షార ఆడంబరాలకు వ్యయం అధికం కాసాగింది. ఈ అవసరాలకు 
అనుగుణంగా రాజ్య ఆర్థిక విధాన సంస్కరణ జరిగింది. మొహమ్మద్‌ షాఫీ 
హైదరాబాద్‌ దివాన్‌గా వున్న కాలంలో *'ఇజరా' పద్దతి రద్దయింది. (పతి జిల్లా 
నుండి (ప్రభుత్వానికి రావలసిన శిస్తు మొత్తం నిర్ణయిస్తూ జామ్‌_ఇ_కమీర్‌ అనే 
చిట్టా తయారయింది (1689.90). సుమారు ఒక శ లాబ్దకాలం ఈ చిట్టాయే 
అమలులో ఉండి ఆంగ్లేయులకు సయితం మార్గదర్శకమయింది. దీని [పకారం 
కోస్తా జిల్లాలో రైతులపై శిస్తు 10 నుండి 13 శాతం వరకు పెరిగింది. వాణిజ్య 
సుంకాలు పెరిగాయి. అమ్మకం పన్ను రహదారి సుంకం, సంత పన్ను వసూలు 
చేసేవారు. పన్నులు వసూలు చేసే చౌదర్దు పలురకాల మామూళ్ళు వసూలు 
చేసేవారు. జౌరంగజేబు కాలంలో |పధమంగా హైదరాబాదులో జిజియా 
విధించటం జరిగింది. కాని జిజియా వసూలును పజలు (పతిఘటించినట్టు 
తెలుస్తుంది. (కీ.శ. 1691 నాటి పులివెందల (కడప జిల్లా) శాసనాలను బట్టి 
మొగలాయి ఉద్యోగుల దౌర్జన్యాలు సహించలేక వర్తకులు. తైలకులు నగరం 
విడిచి వెళ్ళినారని, మొహమ్మద్‌ జాఫర్‌ అనే స్థానిక పాలకుడు వారికి మినవో 
యింపులు, హామీలు ఇచ్చి తిరిగి పులివెందల రప్పించినాడని తెలుస్తుంది. 
హైదరాబాదు, విశాపూర్‌ లపై సాలీనా కప్పం 2.20 కోట్లకు "పెరిగింది. ఒక్క. 
మచిలీపట్టణం, తత్పరిసరాలలోని పల్లెలు 4 లక్షల ర6 వేల రూపాయలు 
చెల్లి ంచేవి. 

కౌంబడ్‌ 

రాజకీయంగా శాంతి భదతలు నెలకొని ఆర్థికంగా పుంజుకుంటున్న 
హైదరాబాదు మొగల్‌ సర్జారులను ఆకర్షి ంచసాగింది. ముఠా రాజకీయాలు 
(ప్రబలుతున్న ఢిల్లీ దర్చారుపై ఆసక్తి శ్షీణించి హైదరాబాద్‌ ఫౌజుదారీ 
వదవిక్రై వారిలో పోటీ [ప్రారంభం కావడంతో హైదరాబాద్‌ రాజకీయ ఎత్తుగడ 


లకు కేందమయింది. 
ఖాన్‌ సిఫర్‌ ఖాన్‌ 1700 సంవత్సరంలో మరణించగా కాంబ&్‌ 


రాకుమారుని పాదుషా హోదరాబాదు సుబేదారుగా నియమించాడు; అతనికి 


462 


సాయం (నాయబ్‌) గా సిఫక్‌ భాన్‌ కుమారుడు రుస్తుం నియామకం జరిగింది. 
కాంబక్ష్‌ను హైదరాబాద్‌ బీజాపూర్‌ ల (కర్ణాటక) పాలకుని చేయాలని పాదుషా 
సంకల్పం. కాని చిరకాలంగా హైదరాబాద్‌లో (1689 నుండి) ఉన్న తోద్యోగం 
నిర్వహిస్తూ సుబా రాజకీయ పునరుజ్జీవనానికి కారకుడయిన రుస్తుం హైదరాబాద్‌ 
సుబేదారు పదవిపై ఆశలు పెంచుకోవడం సహజం. కాంబక్‌ నియామకం 
రుస్తుంకి ఆశాభంగం కలిగించింది. అందుచే రుస్తుం సుబాలో శాంతి భదత 
పట్ట అద్ద వహించటమే కాక కాంబక్ష్‌తో సంఘర్షణకు సిద్దమయినాడు. దీనికి 
తోడు షాదుషా ఆరోగ్యం |కమంగా క్షీణించి, మొగలాయి శిబిరంలో అంతః 
కలహాలు [పారంభమయినాయి. పంస్థితులు మరాటీలకు మంచి అవకాళాలై, 
అవకాశం లభించినపుడల్లా దాడిచేసి దోచుకోసాగినాయి. 1702 లో హైదగాబాదుపె 
దండెత్తి మూడు రోజులపాటు [పజలను దారుణంగా దోచుకున్నారు. మరాటీ 
దాడులను |పతిఘటించే బదులు రుస్తుం వారితో రహస్య ఒప్పందాలు కుదుర్చు 
కొని ఖజానానుండి ఏడు లక్షలు చెల్లించి మరలించినట్టు తెలుస్తున్నది. మరాటీ 
దాడులు ముఖ్యంగా ముస్టిములలో చాలా ఆందోళన కలిగించినాయి. జొరంగ జేబు 
చర్యలకు | పతీకారంగా మరాటీలు తమ స్రీలకు, మత సంస్థలకు హాని కలిగి 
సారని భయకంపితులయినారు. హైదరాబాదులోని పవక్త_పాద చిహ్నోనికి 
ధర్మకరగా నున్న షేక్‌ మొహమ్మద్‌షా ఆ చివ్నోన్ని నగర శివార్లలో 
ఆంబర్‌ పేట తోటలో చాలాకాలం ఉంచినాడట. 

తాము సాగించిన దోపిడి దాడుల వలన మరాటీలు స్థానిక హిందూ 
జమీందార్ల సానుభూతి కోల్పోయినారు. మొగలాయి విస్తరణకు సుసంఘటిత 
పాందూ (పతిఘటనావకాశాలు నశించినాయి. మరాటీ దాడుల నరికట్టడంలో 
హిందూ జమీందార్లు మొగలాయి ఉద్యోగులతో సహకరించసాగినారు. 

రుస్తుం ఉపేఇు భావంవల్ణ సా[మాజ్య పాలనా యంతాంగం సడలింది. 
స్వలాభాపేక్షతో స్థానిక మొగలాయి ఉద్యోగులు దాడులు జరుపుతున్న మరాటీ 
లతో చేతులు కలపడం ఎక్కువయింది. ఈ పరిస్థితులు రాజ్యంలోని దుండగులకు 
(పోత్సాహకరంగా ఉన్నాయనడానికి రిజాఖాన్‌ వృతాంతం మంచి నిదర్శనం. 
కూరంగ జేబు ఈతజణ్ణి బీదర్‌లోని రామగిరి ఫౌజుదారుగా నియమించాడు. కాని 
రిజాఖాన్‌ ఆ పదవిని స్వీకరించక పదివేల "సైన్యాన్ని కూర్చుకొని పాదుషాపై 
తిరుగుబాటు చేసి హైదరాబాద్‌ మచిలీపట్టణం మధ్య (ప్రాంతాల్ని పలుమార్లు 
దోచుకొని ఆరాచకం సృష్టించాడు. రిజాఖాన్‌ దుండగాలతో, మరాటీ దోపిడి 
దాడులతో సువా ఆర్థిక పరిస్థితి దుర్భర ముంది. దీనికితోడు 1701.2లో తీవ 


463 


అనావృష్టివల్ల దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగి | పజలు 
పడరాని కష్టాలు పడ్డారు. శామమూ, దాని తరువాత ప్రేగువ్యాధి వ్యాపించి 20 
లక్షల మందికి పైగా మరణించినట్లు పాశ్చాత్యుల రచనలనుండి తెలుస్తుంది. ఈ 
పరిస్థితులవలన స్మామాజ్య పాలనా యంతాంగం విచ్చిన్నం అయినట్టు స్పష్టం 
కావడంతో స్థానిక ఉద్యోగులలో విశ్వాసం నశించి తూర్పుతీర రేవు పట్టణాలలో 
బలపడుతున్న పాళ్చాత్య కంపెనీలవారు తమ స్థావరాల రక్షణకు స్యయంగా 
ఏర్పాట్లు చేసికోవలసి వచ్చింది. 1704 లో హైదరాబాదు శివార్డను దోచుకున్న 
మరాటీ ధండు మచిలీపట్టణం వైపుకు పురోగమిస్తున్నట్లు వార్త అందగానే అచటి 
డచ్చి, ఇంగ్లీమ వర్తకులు మొగల్‌ ఫౌజుదారుని తరమివేసి పట్టణ రక్షణ 
బాధ్యత స్వీకరించి పట్టణం చుట్టూ ఐదు బురుజులు నిర్మించి వానిపై 25 
ఫిరంగులు నిలిపినారట! వారీ కార్యక మాల్లో దేశీయ వర్తకులు పూర్తి సహకారం 
అందించినారు. ఈ సంఘటనతో స్థానిక (వజల్లో సయితం మొగల్‌ సైన్యాల 
కంటె విదేశీ కంపెనీ సైన్యాలే సమర్థ వంత ములనే నమ్మకం ఏర్పడినట్లు 
స్పష్టమవుతున్నది. 
వారసత్వ యుదం 
ఖ 

జొరంగ జేబు 1707 లో మరణించాడు. ఆతని కొడుకులు అజంషా, 
షా ఆలం, కాంబక్‌ల మధ్య వారసత్వ యుద్దం తప్పలేదు. అజంషా, 
గుజరాత్‌లో, షా ఆలం కాబూల్‌లో రాజ (ప్రతినిధులుగా ఉండేవారు. తన 
కుమారుల శకి సామర్ధ్యాలలో జారంగ జేబుకు విశ్వాసం లేనందున ఆతడే 
సా[మాజ్య విభజనను వూహించాడు. అజంషా? షా ఆలంలు స్మామాజ్య ఉత్తర 
(ప్రాంతాలను పంచుకొని కాంబక్ష్‌ దక్కన్‌ పాలకుడు కాగలడని ఆతడు 
వూహించాడు. ఆ ఉద్దేశ కంతోనే 1700 లో కాంబక్ష్‌ను దక్కను సుబేదారుగా 
నియమించి ఆతని అధికారం స్టిరం కొవడానికి అనుకూల పరిస్థితులు 
కల్పించినాడు. దక్కన్‌ పాలకులందరూ తమ వరగణాల వివరాలు కాంబక్ష్‌కు 
నివేదించాలని పాదుషా హుకుం జారీ చేసినాడు. కాంబక్‌ కుమారుడు ముహియల్‌ 
సున్నాకు సయితం రాజగోపాలపూర్‌, మలంకూర్‌, ఏలూరు కలిపి సుమారు 
5.7 లక్షల ఆదాయం లభించే జూగిర్‌ ఇచ్చాడు. ఏమైనా రాకుమారులు మాతం 
ముఖ్యంగా అజంషా, షా ఆలంలు ఆవిభాజ్యమయిన మొగల్‌ సా్మామాజ్యానికి 
పాదుషా కావాలని ఆశించారు. 

"హైదరాబాదులో కాంబక్స్‌ తన పదవిని సుస్థిరం చేసికోవడానికి రుస్తుం 
ఆటంకంగా వరిణమించాడు. కాంబకత్ష్‌కు వ్యతిరేకంగా రుస్తుం తన బలాన్ని 


464 


కూడదీసుకోవడానికి ప్రయత్నాలు సాగించాడు. స్థానిక జమీందార్లను జాగీర్ధారు 
లను హింసించి 35 లక్షలకు పైగా మొహర్దు, అపార సంఖ్యతో వజ 
వైఢూర్యాలు సంపాదించాడు. మహారాష్ట్రలతో రిజాఖాన్‌ రహస్య ఒప్పందాలు 
చేసికొన్నాడు. గోదావరీ (ప్రాంతంలో బలవంతుడై న విజయనగరం వూసపాటి 
ఆనంద గజపతి అభిమానం సంపాదించాడు. కాంబక్‌ను |పతిఘటించడానికి 
సన్నాహాలు చేసాడు, గోల్కాండ దుర్గాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసాడు 
గాని ఆతనికి స్వాధీనం కాలేదు. 

మొగల్‌ వారసత్వ యుద్దంలో మొదటి రంగం ఉత్తర ఇండియాలో 
జరిగింది. ఆగా సమీపంలో జాజౌ దగ్గిర జరిగిన యుద్ధంలో అజంషా ఓడి 
మరణించాడు. బహదుర్‌షా అనే బిరుదంతో షాఆలం మొగల్‌ సింహాసనాన్ని 
అధిష్టించాడు. ఉత్తర దేశంలో తన అధికారం సుస్థిరం చేసుకోవడానికి 
బహచుర్‌ షా నిమగ్నుడై వుండగా కాంబక్‌ “హైదరాబాద్‌ లో 1708 గోల్కొండ 
సులాన్‌గా పట్టాభి షేకం జరుపుకున్నాడు. స్వతం్యత; గోల్కొండ రాజ్య 
పునరుద్దరణ జరిగింది. కుతుబ్‌ షాహీ రాజ్య |పాంతాలన్నీ తిరిగి ఒక పాలన 
లోనికి వచ్చినాయి. పాదుషాకు కప్పం చెల్లిస్తూ స్వతంత్య రాజ్యంగా హైదరా 
బాదు పూర్వ గోల్కొండ వైభవాన్ని పునరుద్ధరించగలదని చాలామంది 
ఆశించారు. 

(పజల ఆశలు ఆడియాసలయినాయి. కాంబక్ష్‌కు పక్కలో బల్రెంగా 
రుస్తుం తయారయినాడు. సింహాసనం ఎక్కిన వెంటనే బహదూర్‌షా రుస్తుం 
హోదాను పెంచి ఆతని తండి దిరుదు ఖాన్‌ సిఫర్‌ ఖాన్‌ అతనికి ఇచ్చి 
గౌరవించాడు. దీనితో రుస్తుం ఆశలు బలపడి కాంబక్షిను ఎదిరించటానికి అతడు 
వెనకాడలేదు. బహదుర్‌షా ఫర్మానాలు దక్కన్‌ సుబాకు చేరసాగినాయి. 
జాగీర్దారు సయితం కాంబక్ష్‌ను ధిక్కరించటం మొదలయింది. అయితే కాంబక్ష్‌ 
స్నేహం నటిస్తూ రుసుంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాని అన్నిటి 
కంటె ఆర్థిక ఇబ్బందులు కాంబక్‌ ఆధికారం బలపడడానికి ఆటంకమయినాయి. 
అతని దృష్టి రుస్తుం ఖజానాపై పడింది. రుస్తుంపె రాజదోహ నేరం మోపి 
ఆతజ్జి పట్టుకొని వధించాడు. ఆతని ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. సైన్యాన్ని 
పంపి మచిలీపట్టణం లోని స్మామాజ్య ఖజానాను దోచుకున్నాడు. అయినా ఆతని 
ఇబ్బందులు తీరలేదు. నగరవాసులపై పన్నులు పెంచటమేకాక జిజియా 
విధించడం, నిర్బంధంగా బుణాలు సేకరించటం వంటి చర్యలకు దిగాడు. 
హైదరాబాదు వర్తకులు ఈ చర్యలకు నిరసనగా బంద్‌ పాటించారు. రుస్తుం 


465 


హత్య, జిజియా విధింపు వంటి చర్యలతో కాంబక్‌ పూర్తిగా జనాదరణ 
కోల్పోంవాడు. |వభుత్యోద్య|ోగులు కాంబక్ష్‌ ఆజ్ఞలను మన్నించడం మానినారు. 
జమీందార్లు సయితం పన్నులు, కప్పాలు చెల్లింపక మొగలాయి అధికారులను 
ధిక్కరించసాగినారు. ఈ అరాచక పరిస్థితులు దారి దోపిడి దొంగలకు మంచి 
ఆవకాశమయింది. 

ఆనాటి దొంగల నాయకుల్లో సర్వాయి పాపన్న ముఖ్యుడు. ధనికుల్ని 
దోచి పేదలను పోషించిన మహావీరుడనీ, గొప్ప దేశభక్తుడనీ వర్ణిస్తూ పావన్నను 
గురించి జానపద సాహిత్యం తయారయింది. కొని యధార్డ చరిత ఆ గాధలకు 
భిన్నంగా ఉంది. పాపన్న తండి కల్లు ఆంగడి నడి పేవాడు. చిన్నతనం నుండి 
పాపన్న మంచి ధ్రర్య సాహసాలున్నవాడు. తంగడి వృత్తిని నిరసించి నాటి 
అరాచక పరిస్థితులు అవకాశంగా తీసికొని రాజకీయ ప్రాముఖ్యం సంపాదించాలని 
ఆశించినవాడు. వితంతువులయిన తల్లిని సోదరిని హింసించి వారి ధనాన్ని 
తస్కరించి చిన్న మట్టికోట కట్టుకొని తన కార్యక్రమాలు |ప్రారంభించినాడు. 
పరిసర [గ్రామాల రైతులను దోచుకోవడం, అందంగా ఉన్న స్త్రీలను తన కోటకు 
చేర్చడం ఆతని చర్యలు. 

లంబాడీ తండాలను నిర్బంధించి వారు సరఫరా చేస్తున్న ధనాన్ని 
పశువులను స్వాధీనం చేసుకొని లంబాడీ ఖైదీల చేత కోటలు కట్టించేవాడు, 
పరిసర భూములను సాగు చేయించేవాడు. కొంతకాలం ఎల్బందల జమీందారు 
కొల్వులో నైనికోద్యోగిగా ఉంటూ జమీ పజలను వేధించడంతో జమీందారు 
పాపన్నను ఖైదు చేసాడు. బందీ నుండి తప్పించుకొని భోన్‌గిరి చేరి మరొక 
దారి దోపిడి అయిన సర్వాయితో చేరి సర్వాయి పావన్నగా చేరు పొందాడు. 
ఉభయులు కలిసీ హైదరాబాద్‌కు 50 మైళ్ళ దూరంలో షాపూర్‌, తిరుగొండ 
లలో షాపూర్‌ దుర్గం నిర్మించారు. వారి చర్యలతో పరిసర |గామాల ర్రైతులు, 
వర్తకులు గగ్గోలె త్రిపోయినారు. పాపన్నను పట్టుకోవడానికి రిజాఖాన్‌ సాయంతో 
రుస్తుం చేసిన (పయత్నాలు ఫలించ లేదు. బహదుర్‌షా హైదరాబాద్‌ లో వున్న 
సమయంలో పావన్న పాదుషాను దర్శించి 14 లక్షల కప్పం చెల్లించి జమీం 
దారుగా గు ర్రింపు పొందినట్లు తెలుస్తుంది. 

ఢిల్లీలో తన అధికారాన్ని వదిలపరుచుకొని పెద్ద సైన్యంతో బహదుర్‌ షా 
కాంబక్‌ పె దండెత్తాడు. జ్ఞాతి శేషం వుంచరాదని ఆతని సిద్ధాంతం. 
హైదరాబాద్‌ సమీవంలో జరిగిన యుద్దంలో (1708) కాంబ&్‌ ఓడి 
మరణించాడు. దక్కన్‌ సుబాలు బహ నుర్‌షా వశమయ్యాయి. 


466 


బహదుర్‌షా దక్కన్‌ సుబాలపె తన (ప్రధాని జుల్‌ ఫీకర్‌ ఖాన్‌ను 
సుబేదారుగా నియమించాడు. జుల్‌ ఫీకర్‌ ఢిల్టీలోనే వుంటూ తన ప్రతినిధి 
దావూద్‌ ఖాన్‌ పన్నీ ద్వారా, దక్కన్‌ వ్యవహారాలు నిర్వహించే. ఏర్పాటు 
జరిగింది. ఆఫ న్‌ మున్సబుదారయిన యూసఫ్‌ఖాన్‌ హైదరాబాద్‌ ఫౌజు 
దారయినాడు. చాలాకాలం కర్నూలు ఫొజుదారుగా స్థానిక రాజకీయాలలో 
యూసఫ్‌ మంచి అనుభవం సంపాదించాడు. న్యాయశీల ఆని, పరిపాలనా 
దకుడని పేరు పొందినాడు. 

యూసఫ్‌ ఖాన్‌ _ ఇబహీింథాన్‌ 

యూసఫ్‌ఖాన్‌ ఫౌజుదారుగా ఉన్న రెండు సంవత్సరాలు పాపన్న తోటి 
సంఘర్షణతో గడిచిపోయాయి. బహదుర్‌షా ఢిల్లీకి మరలిన తరువాత పాపన్న 
దురాగతాలు మితిమీరినాయి, 1708 లోనే మొహరం వర్వదినాల్లో అర్ధర్మాతి 
ఓరుగల్లు పై దాడిచేసి 12 వేలమంది పౌరజనాన్ని వధించి నగరాన్ని దోచుకొని 
చాలా మందిని బంధీలుగా తీసికొని వెళ్ళాడు. వీరిలో ఓరుగల్లు కాజీ భార్యను 
తన అంతఃపురానికీ, కూతుర్ని బోగం మేశంలోనూ చేర్చినాడు. అనంతరం 
కొద్ది రోజులకే భోన్‌గిరి దోపిడి జరిగింది. ఓరుగల్లు కాజీ అవమాన భారంతో 
[కుంగిపోయి మరణించాడు. ఈ వార్త విన్న పాదుషా మండిపడి పావన్నను 
పట్టి శిషీంచ వలసిందిగా యూసఫ్‌ ఖాన్‌ను ఆదేశించాడు. 

22 వేల మంది అశ్వదళం, 20 వేలమంది పదాతి దళం వున్న మొగల్‌ 
నెన్యాన్ని యూసఫ్‌ తరిగొండ పెకి పంపాడు. సుమారు ఆరునెలలు ముట్టడి 
తరువాత తరిగొండ మొగలాయీల స్వాధీనం అయింది. పాపన్న పారిపోయి 
నాడు. చివరకు హసనాబాద్‌ దగ్గిర కల్లు అంగడి యజమాని పావన్నను 
మొగలాయిలకు పట్టి ఇచ్చినాడు. మొగల్‌ సైనికులు పాపన్నను క్రూరంగా 
వధించారు. దీనితో హైదరాబాద్‌ పరిసరములలో కాంతిభ[దతలు నెలకొని 
మొగల్‌ అధికార (వతిష్టలు ఇనుమడించాయి. 

యూసఫ్‌ భాన్‌ 1711 లో మరణించడంతో దేశంలో తిరిగి అరాచక 
శక్తులు విజృంభించాయి. మరాటీలు దండెత్తి వచ్చి హపౌదరాబాద్‌ నగరాన్ని, 
షాపూర్‌, పానగల్లు, కర్నూలు మొదలయిన దుర్గాలను దోచుకొని 
అపార నష్టం కలిగించారు. మొగలాయి ఉద్యోగులు దోపిడిగాం_డ కంటె 
(కూరంగా (పవ ర్తించసాగారు. దక్షిణ కోస్తా పరగణాలపై ఫౌజుదారయిన 
ముహమ్మద్‌ అయిర్‌ మీర్జాబేక్‌ పెద్దాపురం, మొగలితురు, నూజివీడు జమీం 
దారులను దారుణంగా హింసించి డబ్బులు వసూలు చేయనాగినాడు, ఉత్తర 


కరి” 


కోసాలో ఫౌజుదారయిన అబిబ్‌ఖాన్‌ రాజమం్మడిని కేందంగా చేసికొని విజయ 
నగరం మొదలు మొగలితుురు వరకు జమీందార్లను దోచుకున్నాడు. మీర్జా బేక్‌ 
(కిందనున్న సైన్యానికి జీతాలు లేకపోవడంతో తిరుగుబాటు చేసీ హైదరాజాదు, 
మచిలీపట్టణం మధ్య [గామాలను దోచి [పజలను చ్మితహింసలకు గురిచేసేవారు. 
ఆ రోజుల్లో హైదరాబాద్‌ తరువాత ఐశ్వర్యవంత మయింది మచిలీపట్టణం. 
అందుచే మీర్జా సైన్యాలు మచిలీపట్టణం వైపుకు పురోగమించాయి. స్థానిక 
హిందూ ముస్టిం వర్తకులు పాశ్చాత్య వర్తక సంఘాలు ఉమ్మడిగా మొగల్‌ 
నైన్యాలను |ప్రతిీఘటించాయి. పాశ్చాత్య ఫిరంగి గుండ వర్షానికి మొగల్‌ 
నైన్యాలు చెల్లాచెదురై మచిలీవట్టణానికి ప్రమాదం తప్పిపోయింది. 

ఢిల్రీలో ఇదే సమయంలో విపరీతమయిన పరిణామాలు జరిగినాయి. 
బహదుర్‌షా అనంతరం సింహాసనం ఎక్కిన జహందర్‌షాను పరూక్‌సియర్‌ 
(పతిఘటించాడు. ఫరూక్‌ సియర్‌ దుర్చులుడు, అందుచే అధికారం హసన్‌ ఆలీ, 
హూ సేన్‌ ఆలీ అనే సోదరుల పరమయింది. పాదుషా ఆయినంతనే జహందర్‌షా 
పక్షీయులై న వారిని పదవీచ్యుతులను గావించినాడు. ముఖ్యంగా దావూద్‌ ఖాన్‌ 
పన్నీని దక్కన్‌ నుండి బర్తరఫ్‌ చేసి, తనకు తోడ్పడిన తురానీ పక్ష 
నాయకుడు క! ముద్దీన్‌కు నైజాం ఉల్‌ముల్క్‌. అనే బిరుదం ఇచ్చి దక్కన్‌ 
ఆరు సుబాలపెన సుబేదార్‌గా నియమించినాడు. ఇది దేశ చరిత్రలో చాలా 
ముఖ్యమయిన సంఘటన. స్వతం్యత హైదరాబాద్‌ రాజ్య స్థాపనకు నాంది అని 
చెప్పవచ్చు. రాజ |పతినిధిగా క [ముద్దీన్‌లో దక్కన్‌తో తన భవిష్యత్తు 
ముడిపడి ఉందనే అభ్మిపాయం ఏర్పడింది. 


నైజాం ఉల్‌ ముల్కా 

నైజాం ఉల్‌ ముల్క్‌ పూర్వులు మధ్య ఆసియా నుంచి వలస వచ్చి 
మొగలాయి కొల్వులో ఉద్యోగులుగా చేరారు. తాము మొదటి ఖాలీఫా అబూ 
బకర్‌ సంతతి వారమని వారి విశ్వాసం. ఏరి మూల పృరుషుడు ఖ్వాజా అబిడ్‌ 
బుజారో రాజ్యంలో సమర్క౦డ్‌ |పాంత వాసి. షాజహాన్‌ చివరి రోజులలో 
జరిగిన వారసత్వ యుద్ధంలో (1657) అవిడ్‌ జారంజేబు వతం వహించాడు. 
రాజపు తులతో యుద్ధాలలో జౌరంగ జేబుకు అండగా వుండి చిన్‌లిలిచ్‌ ఖాన్‌ 
బిరుదం పొందాడు. చివరకు గోల్కొండ ముట్టడిలో ఫిరంగి గుండు తగిలి 
1687 లో మరణించాడు. 

ఖ్వాజా అబిడ్‌కు ఐదుగురు కొడుకులు. వారిలో షిహోబుద్దిన్‌ ఖాన్‌ 
1649 లో సమర్కంండ్‌ లో జన్మించాడు. 1669 త భారత దేశానికి వచ్చి 


468 


మొగల్‌ దర్భారులో చేరి తర్యడితో బాటు రాజపుతులతోటి యుద్ధాలో పాల్గొ 
న్నాడు. ఆతని ధైర్య సాహసాలను అభినందించి పాదుషా అతనికి ఘాజీ ఉద్దిన్‌ 
ఖాన్‌, ఫిరోజ్‌ జంగ్‌ బిరుదులిచ్చాడు షిహబుద్దిన్‌ వీజాపూర్‌ , గోల్కొండ 
ఆక్రమణలో [పముఖపాత నిర్వహించాడు. అనంతరం ఆదోని, మెదక్‌, 
(గులనాబాద్‌ ) దుర్గాలను ఆకమించి వీరారు పాలకుడయినాడు. పాలనలో 
సయితం ఫీరోజ్‌ మంచి సమర్థుడు. 

ఫీరోజ్‌ జంగుకు షాజహాన్‌ చకవర్రి మంతి సాదుల్హా కుమార్తె సఫీయా 
ఖానమ్‌త్రో పెండ్లి జరిగింది. వీరి ఏకైక ప్వుతుడు కముద్దీన్‌. 1671 లో 
జన్మి ౦చాడు. బాల్యం నుండి కముద్దీన్‌ తండ్రితో బాటు యుద్దాల్రో పాల్గొనే 
వాడు, ఆదోని ఆ కమణలో (1691) అసాధారణ ధైర్య సహసా వదర్శించి 
నందున జౌరంగ జేబు సంతసీంచి కషముద్దీన్‌కు చిన్‌లిలిచ్‌ ఖాన్‌ బిదుదం ఇచ్చి 
ఆదరించాడు. [క్రమంగా క ముద్దీన్‌ మొగల్‌ దర్భారులోని తురానీ వర్షానికి 
నాయకుడ య్యాడు. 1702 లో కృముద్దీన్‌ బిజావూర్‌ సుల్తానయినాడు. 

జొరంగజేబు తర్వాత జరిగిన వారసత్వ యుద్దంలో క్యముద్దీన్‌ తాటస్థ్యం 
వహించాడు. బహదుర్‌షా పధానియైన జుల్‌ ఫీకర్‌ భాన్‌కు క|ముద్గీన్‌ ఆంటే 
భయం, అసూయ. అతణ్ణి ఢిల్లీ నుండి దూరంగా సంపివేయాలనే సంకల్పంతో 
కముద్దీన్‌ కు ఖాన్‌ _ఇ..దౌర్యా బహదుర్‌ బిరుదు ఇచ్చి ఆయాధ్యపె రాజ 
(ప్రతినిధిగా లక్నో ఫౌజుదారుగా పం పే ఏర్పాటు చేశాడు. కాని మొగల్‌ దర్భారు 
వ్యవహారాలలో తన (త్యర్థియైన జుల్‌ ఫీకర్‌ (పాబల్యం పెరగడం సహించలేక 
క్నముద్దీన్‌ లక్నో ఫౌజుదారీ పదవిని త్యజించడమే గాక రాజకీయాల నుండి 
తాత్కాలికంగా విరమించినాడు. 1710 లో అతని తండి ఫిరోజ్‌ జంగ్‌ మరణం 
కముద్దీన్‌ను మరింతగా కుంగదీసింది. 

జుల్‌ ఫీకర్‌ పతనానంతరం కముద్దీన్‌ను దక్కన్‌ సుబేదారుగా నియ 
మించడం జరిగింది. సిరోంజ్‌, ఉజ్జయిని, బుర్హాన్‌వూర్‌ల మీదుగా 1713 జూన్‌ 
మాసంల్‌' నైజాం ఉల్‌ ముల్క్‌ బౌరంగాబాద్‌. చేరినాడు. ఇదే సమయంలో 
ఖ్వాజా ముహమ్మద్‌ ను హైదరాబాద్‌ ఫొజుదార్‌గా ఫరూక్‌ నియర్‌ నియమిం 
చాడు. ఈతడు కూడా తురానీ జాతీయుడే. బలక్‌ ఈతని జన్మ స్థలం. బాల్యం 
లోనే భారత దేశానికి వచ్చి కౌరంగజేబు ఆస్థానంలో చిన్న ఉద్యోగిగా చేరి 
కాంబక్ష్‌ కింద 'సైనికోద్యోగి గా (బక్షీ) తహ 

తరువాత సూరత్‌ ఫౌజుదారీ పడవి, గుజరాత్‌, మాళవ సుబేదారు 
పదవులు నిర్వహించి యద్ధ నిర్వహణలో పరిపాలనలో మంచి సనుద్ధుడనిపించు 


469 


కున్నాడు. అందుచే అతని హోదాను పెంచి ముబారిజ్‌ ఖాన్‌ అనే విరుదాన్ని చ్చి 
హైదరాబాదు ఫౌజాుదారునిగా నియమించినందున కోస్తా ప్రాంతాల ఫౌజుదారుల పె 
ఆధికారం అతనికి సం్యకమించింది. 

నైజాం ఉల్‌ముల్‌_ మువారిజ్‌లు దక్కన్‌ చేరిన సమయంలో దక్కన్‌ 
పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. జుల్‌ ఫీకర్‌తో సమాధానం కుదుర్చుకున్న 
నాటి నుండి మవారాష్ట్రంలు దేశాన్ని కొల్పగొట్ట సాగినారు. ఆరు సుబాల్లోనూ 
తమ కమైష్‌దార్జను (శిస్తు వసూలు చేసే ఉద్యోగులు) నియమించి చౌత్‌ సర్టేక్‌ 
ముఖీలనే కాక వాణిజ్య సుంకాలు, రహదారి సుంకాలు బలవంతగా వసూలు 
చేసేవారు. రైతులకు, వర్తకులకు రక్షణ లేకుండా పోయింది. దీనికి తోడు 
కృష్ణయలాల్‌ వంటి మరాటీ దోపిడీగాం|డు తరచు [గామాలపైబడి దోచుకునే 
వారు. ఇక కోస్తా (పాంతాల్లోని జమీందారులు, మొగలాయి ఉద్యోగులు 
జరిపిన ఆరాచకాలు వర్ణనాతీతం. జమీందార్లు సుమారు 4 సంవత్సరాల కప్పం 
బకాయి పడినట్లు తెలుస్తుంది. 

నైజాం ఉల్‌ ముల్క్‌. మహారాష్ట్ర్రలపై దృష్టి కేందీకరించి పైదరాబాద్‌ 
వ్యవహారాలలో ముబారిజ్‌ చర్యల్లో జోక్యం కలిగించుకోలేదు. మరాటా రాజ్యంలో 
సాహూ (సతారా) తారాబాయ్‌ (కొల్హాపూర్‌ ) ల మధ్య చెలరేగిన అంతర్యుద్ధం 
నై జాంకు అనుకూలమయింది. చౌత్‌ సర్పేశ్‌ ముఖీలను చెల్టించడానికి నిరాక 
రించటమే కొక రాజ్యంలోని (ప్రధాన నగరాలను సందర్శించి కీలక స్థావరాల్లో 
సైన్యాలు నెలకొల్పినాడు. అతనికి దివాన్‌గా దియానత్‌ఖాన్‌ చాల సహాయం 


చేశాడు. 
ఇక కోస్తాలో ముబారిజ్‌ఖాన్‌ మొగలిత్మురు, నూజివీడు జమీందార్లను 


అణచి వారి నుండి కప్పం వసూలు చేశాడు. చికాకోల్‌ సర్కారులో ఆరాచకం 
సృష్టిస్తున్న అబిద్‌ ఖాన్‌ను గండికోటకు తరిమివేశాడు. ముబారిజ్‌ ఖాన్‌ దివా 
నయిన తువారాత్‌ కొండ వీడు సర్కారు పరిస్థితులు చక్కబరిచినాడు. మ్మలాజు, 
వాసీరెడ్డి, మానూరు జమీందార్లు ముబారిజ్‌ పట్ట విధేయులై పన్నులు కప్పము 
చెలించడానికి ఆంగీకరించినారు. 

ఢిల్లీ లో రాజనిర్మాతల [ప్రాబల్యం పెరిగింది. రాజ కుటుంబంలో 
సయ్యద్‌ సోదరుల పట్ట విముఖత పెరిగి వారిని ఆణచడానికి ఆలోచనలు సాగి 
నాయి. దీనికి తోడు దక్క_న్‌లో నైజాం ఉల్‌ ముల్క్‌. దకతతో [వశాదరణ 
సాధించి బలవంతుడు కావడాన్ని సయ్యద్‌ సోదరులు సహించలేక పోయినారు. 
ఈ వరిణామాల ఫలితంగా 1715లో నైజాం ఉల్‌ ముల్క్‌ను దక్కన్‌ నుండి 

AC_2 


470 


బర్తరఫ్‌ చేసి సయ్యద్‌ సోదరులలోని హుస్సేన్‌ ఆలీ ఖాన్‌ను దక్కన్‌ సుబే 
దారుగా నియమించడం జరిగింది. కాని పాదుషా ఫరూక్‌ సియార్‌ ఖాండేష్‌ 
ఫొజుదారయిన దావూద్‌ఖాన్‌ పన్నీకి హుస్సేన్‌ అలీ జారంగాబాద్‌ చేరకుండా 
అటకాయించమని రహస్య సందేశం పంపినాడు. బుర్హన్‌పూర్‌ దగ్గిర జరిగిన 
యుద్ధంలో దావూద్‌ ఓడి మరణించినాడు హుసేన్‌ బొరంగాబాద్‌ చేరినాడు 
(1716.) 


హుస్సేన్‌ ఆలీ తానా దక్కన్‌లో బలపడి ఢిల్రీలో సయ్యద్‌ల బలాన్ని 
ఇనుమడింపచేసే పయత్నం చేశాడు. ఆ ఆశయంతోనే “పీష్వా బాలాజీ విశ్వ 
నాథ్‌తో 1717 లో హుస్సేన్‌ అలీ ఒడంబడిక చేసుకున్నాడు. దీని _పకారం 
దక్కన్‌ సుబాలపై చౌత్‌ సర్దేశ్‌ ముఖీలనే గాక 35 శాతం రహదారి సుంకాలను 
సయితం మహారాస్ట్రులు వసూలు చేసుకోవడానికి సయ్యద్‌ సోదరులు ఆంగీక 
రించారు. దక్కన్‌లో మొగలాయీలకు లభించే ఆదాయం చాలావరకు తగ్గింది. 
ఇందుకు [ప్రత్యామ్నాయంగా 15 వేల మరాటీ అశ్వదళం సయ్యద్‌ సోదరుల 
పరం చేయడానికి ఛృతపతి సాహూ అంగీకరించాడు. ఈ సంధి వలన మొగలు 
[పభుక్వానికి పోటీ (పభుత్వం వంటిది దక్కన్‌లో ఏర్పడింది. ఆరు సుబాల్లోనూ 
(పతి జిల్లాలో మహారాష్ట్రలు వన్ను వనూలుకై తమ గుమాస్తాలను నియమించి 
వారి చర్యలు పర్యవేశించడానికి జొరంగాబాద్‌లో ఇద్దరు వకీళ్ళను నియమించి 
నారు. హైదరాబాద్‌ కర్ణాటకంలో మహారాష్ట్రల పోటీ పాలనా యంతాంగాన్ని 
ముబారిజ్‌ ఖాన్‌ తీ వంగా (పతిఘటించాడు. కాని 1718 చివర్లో మొగల్‌ సైన్యం 
మద్దతుతో మరాటీ సైన్యం గోల్కొండను ముట్టడించింది. గత్యంత రం లేక 
ముబారిజ్‌ చౌత్‌ చెల్లించి యుద్ధాన్ని నివారించినాడు. 


సయ్యద్‌ సోదరుల నిరంకుశ త్యం నుండ బయల్వడడానికి ఫరూక్‌ 
సీయర్‌ ఆతని అంతఃపురం పన్నుతున్న క్ముటలను పసిగట్టిన హసన్‌ ఆలీ 
దక్కన్‌ నుండి హుస్సేన్‌ అలీని ఢిల్లీ కి రావలసిందిగా కోరినాడు. తన కుమారు 
డయిన ఆలమ్‌ అలీఖాన్‌ను తన (పతినిధిగా బౌరంగాబాద్‌లో నియమించి 
హుస్సేన్‌ ఢిల్టీ చేరినాడు. సయ్యద్‌ సోదరులు ఫరుక్‌సియర్‌ను తొలగించి 
అబుల్‌ బరాకత్‌ రఫీఉద్‌ దరాజాను, అతణ్ణి తొలగించి రఫీ ఉద్దొలాను, అతని 
మరణానంతరం మహమ్మద్‌ షాను గద్దె నెక్కించారు. ఈ రాజకీయ పరిణా 
మాల్లో తురానీ నాయకుడయిన నిజాం ఉల్‌ ముల్‌. సహాయాన్ని సయ్యద్‌ 
సోదరులు ఆశించినారు గాని నైజాం పూర్తి తాటస్థ్యం వహించాడు. అయితే 
అధికార దాహంతో కూడిన రాజ నిర్మాతల కుత ఇత్ర లతో సామాజ్య రాజకీ 


471 


యాలు కలుషితమయిన ఈ సమయంలోనే నైజాం ఉల్‌ ముల్క్‌ స్వతంత్య 
హైదరాబాద్‌ రాజ్య స్థాపనకు పునాదులు వేశాడు. 

నైజాం ఉల్‌ ముల్క్‌; సయ్యద్‌ సోదరుల మధ్య స్పర్ణలు నానాటికీ 
త్మీవతరం కాసాగింది. అదీగాక తురానీ పక్ష నాయకుడైన నైజాం ఢిల్రీలో 
ఉండటం రాజ నిర్మాతలకు కంటకమయింది. అతణ్ణి ఢిల్లీ నుండి దూరంగా 

చీ ఉద్దేశ్యంతో 1719 లో అతణ్ణి మాళవకు సుబేదారుగా నియమించినారు. 

సయ్యద్‌ సోదరుల ఆశయం, స్వభావం పూర్తిగా (గహించిన నై జాం మాళవలో 
తన బలాన్ని పటిష్టం చేసుకోవడానికి శక్షికౌలది పయత్నించాడు. సయ్యద్‌ 
సోదరుల పట్ట ద్వేషం వహించిన సేనాపతులు, జాగీర్దార్లు నైజాం పక్షం 
వహించసాగినారు, మాళవలో నైజాం బలం పెరగడంతో సయ్యద్‌ సోదరులు 
అసూయాపరులై 1720 మే నెలలో నైజాంను మాళవ నుండి బర్తరఫ్‌ చేస్తూ 
ఫర్మానా జారీ చేసారు. ఈ ఫర్మానా ఆంతర్యాన్ని (గహించిన నై జాం సయ్యద్‌ 
సోదరులను [పతిఘటించడానికి నిశ్చయించినాడు. సయ్యద్‌ సోదడుల కుతం 
(కాలతో విసుగెత్తిన దక్కన్‌ పాలకుల నుండి నైజాంకు మంచి [ప్రోత్సాహం 
లభించింది. కొల్హాపూర్‌లోని రాణా రాజస్‌దాయ్‌, హైడరాబాదు ఫౌజుదారు 
ముబారిజ్‌ ఖాన్‌ కూడా నై జాంకు మద్దతు నిచ్చారు. ఈ (పోత్సాహంతో సయ్యద్‌ 
సోదరుల ఫర్వానాను ధిక్కరించి నైజాం దక్కన్‌ సుబాలను జయించడానికి 
బయలుదేరినాడు. అసీర్‌ ఘర్‌, బుర్హాన్‌ పూర్‌ లను వశ పర్చుకొని బర న్‌వూర్‌ లో 
మకాం చేశాడు ఈలోగా సయ్యద్‌ సోదరుల ఆజ్ఞ మేరకు దిలావర్‌ అలీఖాన్‌ 
నైజాం (బుర్హ న్‌పూర్‌) సె దండెతాడు. ఈ పరిణామాన్ని నైజాం. వూహించియే 
ఉన్నాడు. 

బుర్హ న్‌పూర్‌ కు ఉత్తరంగా 32 మైళ్ళ దూరంలో ఖండ్యా దగ్గర దిలా 
వర్‌ఖాన్‌, నైజాం ఉల్‌ ముల్‌్‌_ల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. దిలావర్‌ ఖాన్‌ 
సైన్యంలో బాలా భాగం నశించింది. ఆతడు మరణించాడు. నైజాంకు పూర్తి 
విజయం లభించింది. ఖండ్యా విజయం నైజాం స్యతం|తాధికారానికి పునాది 
వేసిందని చెప్పవచ్చు. ఈలోగా ఆలమ్‌ ఆలీఖాన్‌ జొరంగాబాద్‌ నుండి బర్హాన్‌ పై 
దండె త్తినాడు. బాలాపూర్‌ దగ్గర జరిగిన యుద్దంలో ఆలీఖాన్‌ ఓడి మరణించి 
నాడు. ఈ విజయంతో నైజాం అధికారానికి తిరుగు లేకపోయింది. నైజాం 
కౌరంగాబాద్‌ చేరడంతో హైదరాబాదు ఫౌజుదారు మువారిజ్‌ ఖాన్‌, బిజావూర్‌ 
ఖిల్హాదారు రాహుల్హాఖాన్‌ కడవ (అబ్బుల్‌ నబీఖాన్స్‌ కర్నూలు sero 
నన్నీ) ఫౌజుదారులు ఆతనికి తమ మద్దతు |పకటించి ఆతణ్లీ దక్కన్‌ సుబ్దే 
దారుగా అంగీక రించాడు 


472 


నైజాం ఊల్‌ ముల్క్‌- పై తమ కుతంత్రాలు ఫలించకపోవడంతో సయ్యద్‌ 
సోదరులు దిగ్ర్భాంతి చెందారు. ఐనా నైజాంను అభినందిస్తూ హుస్సేన్‌ అలీ 
జాబు (వాసీ పాదుషాతో దక్కన్‌కు బయలుదేరినాడు. ఈ యాత ఉద్దేశ్యం 
స్పష్టంగా తెలియదు. ఈలోగా రాజస్థాన ఉద్యోగులు మొగల్‌ ఆంతఃపుర 
ప్రోత్సాహంతో సయ్యద్‌ సోదరులను హతమార్చడానికి కుట తయారుచేశారు. 
మొగల్‌ నెన్యం జయపూర్‌ సమీపంలో మజిలీ చేసిన సమయంలో హుస్సేన్‌ 
ఆలీని హత్య చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే హసన్‌ ఆలీ ఢిల్టీపై నడచి 
నాడు. హసన్‌పూర్‌ దగ్గర మొగల్‌ సైన్యం హసన్‌ అలీని ఓడించి బందీచేసింది. 
కొద్ది రోజుల్లోనే విష |పయోగంతో హసన్‌ మరణించాడు. పాదుషాకు రాజా 
స్థానానికి దేశానికి సయ్యద్‌ సోదరుల బెడద తీరింది. 

పాదుషా మహమ్మద్‌షా నై జాం ఉల్‌ముల్క్‌_ను తన వజ్లీర్‌గా నియమిస్తూ 
వెంటనే ఢిర్టీకి రావలసిందిగా ఫర్మానా జారీ చేశాడు (1722) వజీర్‌ గా నైజాం 
రాజాస్థానాన్ని సంస్కరించి పాదుషా అధికార (పతిష్టలను పునరుద్దరించడానికి 
విశ్యపయత్నం చేశాడు. స్వార్థపరులు, అవిసీతిపరులయిన రాజాస్థానోద్యోగుల 
కుతం|తాల వలన నైజాం ప్రయత్నాలు ఫలించలేదు. సర్దారులు, జాగీర్జారులు 
యథ్యాపకారం (పజలను పీడించడం మానలేదు. పాదుషా కూడా నైజాం 
సంస్కరణలను సమర్షించలేదు. ఢిల్లీ పరిస్సితులతో విసుగెత్తి నైజాం దక్కన్‌కు 
తరలినాడు. స నః 

నైజాం చర్యను అవిధేయతగా భావించి మహమ్మద్‌షా ఆగహంతో 
ముబారిజ్‌ ఖాన్‌ను దక్కను సుబేదారుగా నియమించి ఆతడు నైజాంను 
ఎదిరించవలసిందిగా ఆజ్ఞాపించాడు. ఫర్మానా అందినప్పటినుండి ముబారిజ్‌ 
నై జామును (పతిఘటించడానికి సన్నద్దుడయినాడు. కడప (ఆబ్బుల్‌ ఫతేఖాన్‌) 
కర్నూలు (ఇ|బహీంఖాన్‌ పన్నీ) కర్ణాటక (సాదుల్హా ఖాన్‌) ఫౌజుదారులు 
ఆతనితో చేరినారు. పెద్ద సైన్యంతో ముబారిజ్‌ నైజాంపై నడచినాడు. ఉభయ 
సైన్యాల మధ్య షకర్‌ జేరా (బీరార్‌లో, బౌరంగాబాద్‌కు 80 మైళ్ళ దూరంలో) 
దగ్గర భీకరమైన యుద్ధం జరిగింది. (1724. 

భారతదేశ చర్మితలో చరిత్రాత్మకమైన యుద్ధాలతో ఒకటిగా దీనిని 
పేర్కొనవచ్చు. ఈ యుద్ద ఫలితంగానే హైదరాబాద్‌ స్వతంత రాజ్యంగా 
రూపొందింది. యుద్దంలో ముబారిజ్‌ ఖాన్‌ ఓడి మరణించాడు. ఆతని కుమారుడు 
ఖ్వాజా అహ్మద్‌ ఖాన్‌ గోలొ_౦డను స్థావరంగా చేసుకొని నైజాంను |పతిఘ 
టించ డానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. దక్కన్‌ సుబా పూర్తిగా నైజాం 
స్యాధీశమయింది. తెలంగాణా లో కొందరు ఫౌజుదారులు, ముఖ్యంగా భోన్‌గిరి 


473 


ఫౌజుదారు కాశిం రజ్వీఖాన్‌ హిందూ జమీందారయిన అప్పారావు కలిసి నై జాంను 
ఎదిరించి పరాజితులయినారు. హైదరాబాదు పరిసర |పాంతాలన్నీ నైజాం 
ఆధీనంలోకి వచ్చాయి. 

నైజాం ఉల్‌ ముల్‌,. తన రాజధానిని జొరంగాబాద్‌ నుండి హైదరా 
బాదుకు మార్చినాడు. పాదుషా మహమ్మద్‌ షా నై జాంతో రాజీ పడడం కంటె 
గత్యంతరం లేకపోయింది. నైజాం విజయాన్ని గుర్తించి ఆతనికి “అసఫ్‌జా” 
బిరుదాన్నిచ్చి పాదుషా గౌరవించాడు. స్వతం్యత హైదరాబాదు రాజ్యం ఉద్భ 
వించింది. నాటి హైదరాబాద్‌ రాజ్యం ఉత్తరాన తపతి నది నుండి దశ్నీణాన 
తీరుచునాపల్లి, తూర్పున కోస్తావరకు వి స్తరించింది, మహారాష్ట్ర రాజ్యం దాని 
పశ్చిమ సరిహద్దు తిరుచునా పల్లి రాజు, కర్ణాటక నవాబు నైజాంకు లోబడి 
పాలించేవారు. 

హైదరాబాదు రాజ్య పాలనాయంతాంగాన్ని సంస్కరించి పునర్నిర్మించ 
డానికి అసఫ్‌ జా |పయత్నం వేశాడు కాని ఆతనికి మరాటీల బెడద 
ఎక్కువయింది. "పేష్వా బాలాజీ విశ్వనాథ్‌ తో చేసుకొన్న ఒడంబడిక |వకారం 
దక్కన్‌ సుబాల్లో చౌత్‌ సర్దేశ్‌ ముఖీలను వసూలు చేసుకొనే అధికారం మరాటీ 
లకు సంక్రమించింది విశ్వనాథ్‌ కుమారుడు పేష్వా బాజీరావు నాయకత్వంలో 
“హింద్‌ పద్‌పాద్‌ షాహి" (హిందూ సాామాజ్యం) ఆశయంతో మరాటీలు 
విజృంభించి ఉత్తర దక్షిణ భారతాలపై దాడులు (పారంభించారు మొదటినుండి 
మహారాష్ట్ర లకు పన్నులు చెల్లి ంచడానికి నై కాం పూ ర్రిగా వ్యతిరేకి. మహారాష్ట్ర లో 
సాహూ (సతారా) రెండో శంభూకీ (కొల్హాపూర్‌ _రాజస్‌ బాయ్‌ కొడుకు ల మధ్య 
సదవగాహన లేకపోవడం అవకాశంగా తీసుకొని శంభూజీని ఛ్యతపతిగా 
గుర్తించి ేష్వాకు (సాహూకు) పన్నులు చెల్టించడానికి ఆసఫ్‌జా నిరాక 
రించాడు. పేష్వా ఆ్యగహించి అహ్మదాబాదు గోదావరీ మధ్య హైదరాబాదు 
రాజ్య [పాంతాన్ని ఆక్రమించే [ప్రయత్నం చేశాడు. దాన్ని _పతిఘటించడానికి, 
శంభూజీని ఛ|తపతిగా |పకటించి అసఫ్‌జా పూనాపై దండెత్తినాడు, కాని 
పాల్‌ ఖేడ్‌ యుద్ధంలో (25 ఫ్మిబవర 1727) పూ ర్తి పరాజయం పొంది పేష్వాతో 
సంధి చేసుకున్నాడు. దీని (ప్రకారం సాహూను ఛతపతిగానూ, దక్కన్‌లో 
చౌత్‌ వసూలు చేసుకునే మరాటీల అధికారం అసఫ్‌జా గుర్తించక తప్పలేదు. 

విజయ పరంపరలతో ఆత్మ విశ్వాసం బలపడిన పేష్వా బాజీరావు ఉతర 
ఇండియాపై విజృంభించి తరచు దాడులు సాగించినాడు. 1737 లో ఒక మెరుపు 
దాడిలో ఢిల్లీ రక్షణ (శేణుల వరకూ నడచి భయోత్సాతం సృష్టించాడు. 
మహారాష్ట్ర విజృంభణను అరిక ట్రై యత్నంలో పాదుషా నైజాంను ఢిల్లీకి 


§74 
రప్పించి పేష్యాపై యుద్దానికి పురికొల్నినాడు. ఢిల్టీ నుండి పెద్ద నైన్యంతో 
బయలుదేరిన నైజాం భోపాల్‌ దగ్గర జరిగిన యుద్దంలో పూర్తిగా ఓడి 
పోయినాడు. (1739) 


ఇంతలో 1739 లోనే ఇండియాపై నాదిర్‌ షా దండయాత జరిగింది, 
నాదిర్‌ షా సామర్క_ండ్‌ పాలకుడు. అతణ్ణి ఎదిరించడానికై పాదుషా కోరికపై 
నైజాం ఢిల్లీ వెళ్ళినాడు. హైదరాబాదు పాలన ఆసఫ్‌జా రెండో కొడుకయిన 
నాజర్‌ జంగ్‌ కు అప్పగించబడినది. మొగల్‌ సైన్యం నాదిర్‌షా చేతిలో పూర్తిగా 
ఓడిపోయింది. ఢిల్టీని నాదిర్‌షా ఆ|కమించకుండా నైజాం జరిపీన మధ్యవర్తిత్వం 
అయోధ్య నవాబు సాదత్‌ ఆలీ క్ముటవలన విషమయింది. నాదిర్‌ షా ఢిల్రీని 
దారుణంగా దోచుకొని వేలాది పౌరులను హతమార్చి అపార ధనరాశులతో 
స్వదేశం మరలినాడు. ఆసఫ్‌జా ఢిల్రీలో ఉండగా హైదరాబాద్‌ ఫై పేష్వా 
దండెత్తి వచ్చినట్లు అతణ్ఞి నాజర్‌ జంగ్‌ ఓడించి మరలించినట్టు తెలుస్తోంది. 
(1740) బహుశ ఈ విజయంతో నాజర్‌ జంగ్‌ కు తన శ_క్రిసామర్థ్యాల పై 
విశ్వాసం కుదిరి తన తండిపై తిరుగుబాటు చేసి సింహాసనం ఆక్రమించే 
[ప్రయత్నాలు చేసాడు. నాజర్‌జంగ్‌ క1టను విశ్వాసపాతులయిన ఉద్యోగుల 
ద్వారా తెలుసుకొని ఆసఫ్‌జా హైదరాబాదుకు మరలినాడు, తండితో యుద్దానికి 
నిర్ణయించి నాజర్‌ పెద్ద సెన్యంతో బయలుదేరాడు. ఉభయ 'నైన్యాలకూ 
దౌలతాబాద్‌ దగ్గర యుద్ధం జరిగింది. (జులై 1741) నాజర్‌ జంగ్‌ పరాజయం 
పొంది ఖైదీగా పట్టుబడ్డాడు. అంతిపురి (పార్ధన పై అసఫ్‌జా అతణ్ణి క్షమించాడు. 

హైదరాబాద్‌ చేరిన ఆసఫ్‌జా దృష్టి కర్ణాటక రాజకీయాలు ఆకర్షి ంచాయి. 
ఆర్కాటు నవాబు డోస్ట్‌ ఆలీ. ఆతని కుమారుడు సఫ్టరాలీ, అల్లుడు చందా 
సాహేబ్‌. చందా సాహేబ్‌ దివాన్‌గా ఉంటూ తిరుచునాపల్తిని పాలిస్తుండేవాడు. 
వీరి ఆండతో డోస్ట్‌ ఆలీ తాను పాదుషాకు మ్మాతమే బాధ్యుడననే భావం 
పెంచుకొని తె జాం ఆధిపత్యం గుర్తించక ఇంచుమించు స్వతం తంగా వ్యవహ 
రించసాగినాడు. కర్నాటక, కర్నూలు ఫౌజుదారులు పరస్పరం కలహించు 
కుంటూ హైదరాబాద్‌ పట్ల అవిధేయులుగా ఉన్నారు. నాలుగయిదు సంవత్సరాల 
కప్పం బకాయి పడ్డారు. ఏరిని శిక్షించి కర్ణాటక రాజ్యంతో దండయాతకు 
ఆసఫ్‌ జా సన్నాహాలు [పారంభించినాడు. 

ఇంతలో మహారాష్ట్ర నాయకుడైన రఘాజీ భాన్లే కర్ణాటకం పై 
దండెత్తినాడు. దామల్‌ చెరువు యుద్దంలో డోస్ట్‌ ఆలీ ఓడి మరణించాడు. 
సప్ట్‌రాలీ, చందా సాహేబ్‌లు తమ కుటుంబాలను (ఫెంచివారి ఆధీనంలో 


475 


ఉన్న పుదుచ్చేరికి పంపినారు. పుదుచ్చేరి గవర్నర్‌ డూ్య్యూమస్‌ వారికి 
రక్షణ కల్పించినాడు. చౌత్‌ చెల్టించే షరతుపె సఫ్థరాలీ, నుహారాష్తులకు 
రహస్య ఒప్పందం కుదిరింది. దాని పకారం రఘూజీ తిరుచునాపల్లి పై చాడిచేసి 
చందాసాహేబ్‌ను బందీచేసి సతారాకు తీసికొనిపోయినాడు. కరాటకంలో 
సప్టరాలీకి పోటీ తొలగిపోయింది. తనకు 60 లక్షలు కప్పం చెల్లించాలని, 
చందాసా హేబు కుటుంబాన్ని అప్పగించాలనీ రఘూజీ ఆదేళాన్ని డ్యూమస్‌ 
ధైర్యంతో తిరస్కరించాడు. తిరుచునావల్లి పొలకడుగా మురారీరావు, 
'ఘోర్పాడేను నియమించి రఘూజీ స్వదేళానికి మరలినాడు. మహారాష్ట్రల 
నెదిరించిన డూ్యూమస్‌ ధైర్యసాహసాలకు మహమ్మద్‌షా ( న. అసఫ్‌ వా 
(పశంసించినారు. వారికి | ఫెంచివారి పట్ట జతల నాలు సపెదిగినా 

సప్టరాలీ ఆసమర్జుడు; మహారాష్ట్రలకు చౌత్‌, యుద్ద నష్ట వరహారాలు 
చెల్లించడంతో ఆతని ఫ్‌ వట్టిపోయి: నందున పజల పె వి “విపరీతంగా పన్నులు 
విధించవలసి వచ్చింది. దానితో సఫ్టరాలీ పట్ర (ప్రజలలో ద్వేషం పెరిగ్‌ 
కర్ణాటకం అరాచకం పాఐయింది. కర్ణాటకంళోని అశాంతి వెల్లూరు హౌజుదారు, 
సస్టరాలీ బావగారు అయిన మూ ల్తిజా అలీలో దురాశ పు౩గొల్సింది. తన భార్య 
(పోత్సహ సహాయాలతో సష్టరాలీని హతమార్చి మూర్రిజా ఆలీ కర్ణాటక 


నవాబుగా [వకటించుకున్నాడు. కాస ఆస్థాన ఉద్యోగులూ, నెన్మమూ , 
మూ ర్రీజాను | వతిఘటించి (174 2 సష్టవాలీ కుమూరుడై న సయ్యదాలీని నవాబుగా 
గద్దెనెక్కి ంచారు. 

'సయ్యదాలీ పసీ పాయ ంవాడు. మదరాసులో ఉండేవాడు. మదరాసు 
లోని ఇంగ్లీషు కంపెనీ కూడా ఆతనికి మద్దతునిచ్చింది. అందుచె ఆంగ్లేయుల 
పట్ల కృతజ్ఞతతో "సెంటుజార్డి కోట సమీవంలో ఉన్న పూనమల్ల కం 
ఐదు (గామాలను ఆంగ్లేయులకు దత్తం చేయటమే కాక చింత్యాచిపేటలో 
ఆర్కాటు ళు. బంగారు నాణాలు ముదించుకునే హక్కు. సయితం 
ఆంగ్రేయుల కిచ్చినాడు. 

ఈ విధంగా అల్లర్లకు అశాంతికి తరచు లోనవుతున్న కర్ణాటకం నుం: 
మహారాష్ట్రులను పారద్రోలి అచటి ఫౌజుదారులు బకాయిపడ్డ కప్పం వసూలుచెసే 
ఉద్దేశ్యంతో అసఫ్‌జూ క ర్ణాటకం పై దండెత్తాడు. సయ్యద్‌ మహమూద్‌ నైజాం 
పట్ట విధేయతను (ప్రకటించాడు. ఆరు మాసాల ముట్టడి తరువాత తిరుచు వాపల్లి 
నైజాం స్వాధీనమయింది. (1743) సయ్యద్‌ ఆలీ బాలుడై నందున ఆతనికి 
సంరక్షకుడుగా కర్ణాటక వ్యవహారాలు నిర్వహించడానికి 'ఆన్యదద్దీన్‌భాన్‌ను 
నియమించినాడు. నెజా ౦ హైదరాబాదుకు మరలిన (1744) ఆబిర కాలంలోనే 


4/6 


అన్వరుద్దీన్‌ మురజా కలిసి కుటపన్ని ఒక విందు సందర్భంలో బాలుడైన 
సయ్యద్‌ ఆలీని హత్య చేయించారు. ఈ వర్తమానం విన్న అసఫ్‌ జా ఆ|గహానికి 
అంతు లేకపోయింది. కాని అన్వరుద్దీన్‌ కుట్రలో తన కేమాతం (ప్రమేయం 
లేదని అసఫ్‌ జాను నమ్మించడానికి పయత్నించాడు. గత్యంతరం లేక అసఫ్‌జా 
కర్ణాటక నవాబుగా అన్వరుద్దిన్‌ ఖాన్‌ ను నియమించాడు. 

అసఫ్‌ జా కర్పాటకలోనే మకాం చేస్తున్న సమయంలోనే |ఫెంచి, ఇంగ్లీషు 
వర్తక సంఘాలు ఆతని అభిమానం పొందే పయత్నం చేసాయి. నాటికే ఆంగ్ల 
యులు మదాసులోనూ, ఫెంచివారు పుదుచ్చేరిలోనూ కోటలు కట్టి సైన్యాన్ని 
నిలిపి స్థానిక (ప్రభువుల సహాయం సంపాదించి ఒకరిని మరొకరు దేశం నుండి 
వెడల గొట్టి స్వీయ ప్రాబల్యం నెలకొల్పాలని ఆశిస్తున్నారు. 1744లో ఐరో 
పాలో ఆన్ట్రీయా వారసత్వ యుద్దము ఆరంభమై |ఫాన్సు, ఇంగ్లండు పోరాడుకో 
సాగినై, “దక్షిణ దేశంలో క్ష (ఫెంచి, ఇంగ్లీషు కం పెసీలు యుద్ధానికి 
సన్న ద్ధమవుతున్నాయి. ఉభయులు దక్కన్‌ సుబేదారుకు విలువయిన కానుక 
లతో రాయబారాలు పంపినారు. రఘూజీ భాన్‌ సే దండయ్మాత కాలం నుండి 
ఆసఫ్‌జాకు [ఫెంచి వారి పట్ట అభిమానం పెరిగి మచిలీపట్టణం మున్నగు 
నగరాల్లో వారికి చాలా సౌకర్యాలు కలిగించాడు. ఆంగ్లేయులకు మదాను పరిసర 
(పాంతాలలోని |గామాలని సయ్యద్‌ ఆలీ ఇవ్వడాన్ని ధృవపరిచాడు. గానీ వారికి 
నాణేలు మ్ముదించే హక్కును నిరాకరించాడు. దోస్త్‌ ఆలీ కుటుంబంవట్ట |ఫెంచి 
వారు మతి వహించినారనే కారణం వలన |ఫెంచివారి పట్ట అన్వరుద్దీన్‌ ముభా 
వంగా ఉండేవాడు నైజాం కుమారుడు నాజరుద్దిన్‌కు ఆంగ్లేయుల పట్ల 
అభిమానం. ఆస్ట్రియా వారసత్వ యుద్ధ కాలంలో ఇంగ్లీ మ పెంచి కంపెనీల 
మధ్య మొదటి కర్ణాటక యుద్ధం సీర జరిగిన సంఘర్షణలో కర్ణాటక నవాబు 
తల దూర్చుక తప్పలేదు. దీనితో దక్షిణదేశ wai. పరిస్థితులు క్రీష్టరూవం 
ధరించినాయి. యుద్దం 1745 లో ముగిసింది. తొంబది ఏండ్ల పై పైబడిన అసఫ్‌జా 
అదే సంవత్సరంలో" మరణించాడు. 

ఆం ధదేశం సమ స్రమూ కలిసిన హైదరాబాదు రాజ్య నిర్మాతగా ఆసఫ్‌ 
జాకు అంధుల చర్మితలో 4 ఉన్నత స్ట సానం ఉన్నది. అసఫ్‌జా సమర్థుడైన సేనాని, 
దూరదృష్టి ఉన్న రాజనీతి వరుడు. తగాదాలు మాని సామర స్యేంతో, సమై 
కంగా వ్యవహరించడం అవసరమని లేనిచో |వమాదంతప్పదని తమ కుటుంబ 
సభ్యులకు అసఫ్‌జా చివరి సందేశం ఇచ్చాడు. ఆతని వారసులు ఆ సందేశాన్ని 
నిర్ణత్యం చేసారు. ఫలితంగా వారసత్వ యుద్దం పారంభమయి సమయంకోసం 
ఎదురు చూస్తున్న ఇంగ్లీ వ షు, (ఫెంచి కం పెనీలవారు హైదరాబాదు రాజకీయాల్లో 
(పవేశించడంతో ఆ రాజ్య స్వతం|త వ్యక్తిత్వానికి పమాదం ఏర్పడింది. 


పాశ్చా తుల ఆగవునం 


అనాదిగా భారతదేశం సాగించిన విదేశీ వాణిజ్యంలో ఆంగధదేశం 
ముఖ్య భాగస్వామినిగా ఉండేది. “ది పెరిస్టస్‌ ఆఫ్‌ ది ఎర్మితియన్‌ సీ” అనే 
(గీకు గంథం నుండి టాలెమీ రచనలనుండి, ఘంటసాల, కోడూరు మొదలయిన 
రేవు పట్టణాలను గురించి వాటి ఎగుమతి దిగుమతులను గురించి వివరాలు 
లభిస్తున్నాయి ఆ వాణిజ్యానికి, తద్వారా ఆంధదేశం ఆర్జించిన లాభాలకు 
నిదర్శనంగా ఆం|ధదేశ ౦ నలుమూలలా రోమన్‌ చ[క వర్తుల నాణేలు లభించాయి. 
కాకతీయ రెడ్డి 'యుగాల్లో మోటుపల్లి విదేశ వాణిజ్యానికి కేంద్రం కాగా కుతుబ్‌ 
షాహీల హాట్రంలో మచిలీనట్టణం, నర్నవూర్‌ రేవులు విదేశీ వాణిజ్యం ద్వారా 
ఆంతర్జాతీయ (పఖ్యాతి నార్జించాయి. మధ్యయుగంలో తూర్పు వళశ్చిమ దేశాల 
మధ్య వాణిజ్యం చాలా వరకు ఆరబ్బుల చేతుల్లో ఉండేది. ఐరోపా విపణి వీధుల్లో 
అరబ్బు వ ర్రకులు పెద్ద యెత్తున లాభాలు గడిసుండేవారు. నాటి వాణిజ్యం 
కొంత సముద మార్గాల ద్యారా మరికొంత భూమార్గాల ద్యారా జరుగుతూ 
వుండేది. ఈ మార్గాలకు నల్ల సముడ ముఖ ద్వారంలో తూర్పు రోమన్‌ 
(బైజాన్‌ టయిన్‌) సామాజ్య రాజధానియైన కాన్‌స్టాంట్‌ నోపిల్‌ నగరం కూడలి. 
ఐరోపా వర్తకులు ఆరబ్‌ మధ్యవర్తులను తొలగించి తూర్పు దేశాలకు సముద 
మార్గం పరిశోధించాలని తీవ [పయత్నాలు [పారంభించారు. ఇదే సమయంలో 
ఆటోమన్‌ తురుష్కులు 1452 లో కాన్‌స్టాంట్‌ నోపిల్‌ నగరాన్ని ఆక్రమించి 
తూర్పు పశ్చిమ దేశాలమధ్య వాణిజ్యానికి ఆటంకం కలిగించారు. ఇది జరిగిన 
ఆనతి కాలానికే ఐరోపా నావికుల ప్రయత్నాలు ఫలించి పోర్చగీను నావికుడై న 
వాస్కోడిగామా 1498 లో ఆఫికా ఖండం చివరనున్న గుడ్‌ హోప్‌ ఆగాన్ని 
చుట్టి హిందూ మహాసమ్ముదంలోకి _పవేశించి గుజరాత్‌ వర్తకుల సాయంతో 
భారతదేశం పశ్చిమ తీరంలోని కళ్ళికోట రేవు చేరినాడు. ఐరోపాకు, ఇండియాకు 
మధ్య గుడ్‌ హోప్‌ మార్గం ఏర్పడింది. ఇది |పవంచ చర్మితలోనే _(పముఖ 
సంఘటన. నాటి నుండి క్రమంగా (పపంచ వాణిజ్యం అరబ్బుల చేతినుండి 
ఐరోపా జాతీయుల పరమయింది. మధ్యధరా సమ్ముద ప్రాంత రాజ్యాలు 
(పాధాన్యం కోల్పోయి అట్లాంటిక్‌ మహాసము[ద తీర దేశాల |పాధాన్యం పెరిగి 


478 


నూతన [ప్రపంచ (అమెరికా ఖండ) పరిశోధనకు దారితీసింది, రాజకీయంగా, 
సాంస్కృతికంగా ఐరోపా వి స్తరించడానికి గుడ్‌ హోప్‌ మార్గం తోడ్పడినందున 
ఆ మార్గ పరిశోధనతోనే [పపంచ చర్మితలో ఆధునిక యుగారంభం జరిగిందని 
కొందర చర్మితకారుల అధి పాయం. 
పోర్చుగీసువారు 

వాస్కోడిగామా 1498 మే నెలలో కళ్ళికోట చేరినాడు. పోర్చుగీసులు 
భారతదేశానికి వచ్చిన “సమయం సందర్భం” వారికి బాగా అనుకూలించినాయి. 
సళ్చిమ తీరంలోని కళ్ళికోట, కొచ్చిన్‌ మొదలయిన చిన్న చిన్న స్వతంత్ర 
రాజ్యాలు పరస్పరం అంతః కలహాల్లో మునిగి ఉండేవి, వాటి ఆదాయానికి విదేశీ 
వాణిజ్యమే [వధాన ఆధారం. వారి రాజ్యాల్లో అరబ్‌ వర్తకులు స్వేచ్చగా 
వాణిజ్యం సాగిస్తుండేవారు. క్విలన్‌ కన్ననూర్‌ మొదలయిన రాజ్యాలు విజయ 
నగరానికి నామమాతమయిన సామంత రాజ్యాలు. విజయనగర రాజులు అంతః 
కలహాలలోనూ (సాశువవంళ ౦ సింహాసనం ఆక్ర మించినకాలం ) బహమనీ, గజపతి 
రాజ్యాలతోటి యుద్ధాల్రోనూ మునిగితేలుతూ పళ్చిమతీర [ప్రాంతాలపై తగినంత 
(శ ద్ద వహించేవారు కాదు. ఇంచుమించు ఇదే సమయానికి బహమనీ రాజ్యం ఐదు 
స్వతం|త్య రాజ్యాలుగా విచ్చిన్నమై అవి పరస్పరం కలహించుకుంటూ ఉండేవి, 
వీజావూర్‌ విజయనగర రాజ్యాల మధ్య తరచు పోరాటం సాగుతుంగేవి. 
వీరుభయులు తాము భారతీయులమనీ; పోర్చుగీసులు విదేశీయులనీ తామిద్ధరికి 
సమానంగా శ|తువులసీ [గహించి తదనుగుణమయిన విధానాలను అనుసరించక 
పోవడం శోచనీయం. ఇట్టి స్థానిక రాజకీయ వాతావరణం పోర్చుగీసుల ఆశలకు 
మాంచి ప్రోత్సాహాన్ని చ్చింది. 

తూర్పు దేశాలతోటి వాణిజ్య రంగంలో పోర్చుగీసుల [పవేశం అరబ్బు 
లకు మలబార్‌ తీరంలో వారి మ్మితులయిన మాస్టాలకు కన్నె(ర చేసింది. కాని 
మొదట్లో వారి ఆ|గహావేశాలనుండి పోర్చుగీసులకు జామొరిన్‌ రక్షణ ఇచ్చినాడు: 
[కమంగా పోర్చుగీసులు వాణిజ్య లాభాలతో తృప్తి పడక స్థానిక రాజకీయాలకు 
జోక్యం కలిగించుకొని తమ [ప్రాబల్యం నెలకొల్పడానికి, కాథలిక్‌ మత 
(ప్రచారానికి పూనుకున్నారు. అచిర' కాలంలోనే జామొరిన్‌తో కలహించి పోర్చు 
గీసులుకొచ్చిన్‌ రాజు స్నేహం చేశారు. 1502 లో వాస్కోడిగామా రెండో మారు 
భారతదేశం వచ్చి భాట్కల్‌ రాజును వత్తిడి చేసి వాణిజ్య సౌకర్యాలు సంపా 
దించినాడు. 1505 లో పోర్చుగీసు గవర్నర్‌ ఆల్మీడా వత్తిడికి తట్టుకోలేక 
ఫోనోవర్‌ రాజు పోర్చుగీసు వారి ఆధిపత్యాన్ని అంగీకరించాడు. లొట్కల్‌, 


479 


హానోవర్‌ రాజ్యాలు విజయనగర సామంత రాజ్యాలు. నాడు విజయనగరాన్ని, 
ఇమ్మడి నరసింహరాయలు పాలిస్తున్నాడు. ఆతనికి తుళువ నరసనాయకుడు 
సంరక్షకుడు. వీరు భాట్క_ల్‌, వానోవరి రాజ్యాలలో జరుపుతున్న దౌష్ట్యాలను 
ఆపడానికి [ప్రయత్నించకపొవడిం ఆశ్చర్యకరం. 

పోర్చుగీసు గవర్నర్హందరిలో ఆగగణ్యుడు అల్బెంజో అల్బూకర్కా. 
గోవా కేంqదంగా ఆసియాలో పోర్చుగీస్‌ స్మామాజ్యం నిర్మించాలని ఆతని 
ఆశయం. తన ఆశయ సిద్దికి నాడు దక్షిణ భారతంలో |పబలంగా ఉన్న 
విజయనగర రాజ్య సహాయం అవసరమని గుర్రించి శ్రీకృష్ణదేవరాయలితో 
(కీ! శో! 1509.10) సంధి సంపడింపులు జరిపాడు. ఈ రాయబారం నడిపిన 
పోర్చుగీస్‌ ఉద్యోగి (ఫెయర్‌ లూయీ. పోర్చుగీస్‌ _ రాయల మధ్య జరిగిన 
సంధి సంపదింపులను గూర్చి చాల అభిప్రాయ భేదాలున్నాయి. విజయనగరం 
లోనే _ఫెయర్‌ను తురుష్కుడు హత్య చేశాడు. ఈ తురుష్కుడు ఆదిల్‌షా 
_పేరణతో హత్య చేశాడా లేక రాయలే తురుష్కునిచే హత్య చేయించాడా అనే 
అనుమానాలున్నాయి. ఏమైనా అల్బూకర్క్‌. 1510లో గోవాను ఆక్రమించ 
డంతో కృష్ణరాయలు _పత్యక్షంగా పోర్చుగిసులకు సహాయం చేయలేదు. కాని 
ఈ సందర్భంలో రాయల చర్యలు వారికి పరోక్షంగా సాయపడినాయి. వళ్చిమ 
తీరంలో విజయనగర నౌకా దళాధిపతియైన తిమ్మోజు [పోత్సాహం పోర్చుగీసు 
వారికి లభించినట్టు ఆల్బూకర్‌ గోవాపై దండె త్తిన సమయంలోనే రాయలు 
బిశాపూర్‌ రాజ్యంపై దండె త్రినట్టు తెలుస్తుంది. ఈ చర్యలోనే గోవా పోర్చు 
గీసుల వశమై (పాచ్యసీమల్లో వారి స్మామాజ్య కార్యకలాపాలకు కేం దమయింది, 

శ్రీకృష్ణరాయల ఆనంతరం అచిర కాలానికే ఊత్తర తీరాం[ధం 
గోల్కొండ సుల్తానుల వశమయించి, రాకాసిగండి యుద్ధానంతరం మద్రాస్‌ 
వరకు తీరాన్ని గోల్కాండ ఆకమించింది. తూర్పు తీరంలో నర్సీపట్టణం, 
మచిలీపట్టణం, శాన్‌థోమ్‌ లలో పోర్చుగీస్‌లు వర్తక స్థావరాలు నెలకొల్పు 
కున్నారు. మచిలీపట్టణంలో స్థానిక కె 9 స్తవుల ఉసయోగార్హం చర్చిని నిర్మించి 
(పార్ధనలూ, (ప్రచారమూ సాగించారు. రేవు పట్టణంగా ముదాసు _పాముఖ్యాన్ని 
గుర్తించింది పోర్చుగీసువారే. అయితే గోల్కొండ రాజ్యంలో (ప్రధాన రేవు 
పట్టణం మచిలీవట్టణం. (ఫెంచి కంపెనీ ఉద్యోగి మార్టిన్‌ మాటల్లో “భారత 
దేశంలో మరే పట్టణంలోను లేనంతటి స్వేచ్చను విదేశీయులు మచి లీవట్టణంలో 
అనుభవించేవారు. అందుకు విదేశ వాణిజ్యంలో గోల్కాండ సుల్తానులు 
(ప్రదర్శించిన (శద్దాసక్తులే కారణం, విదేశ వర్రకుల ోయోరక్షణ పట్ల సుల్తానులు 


480 


అ/[పమత్తులై ఉండేవారు. గోల్కొండ తీరంలో 1623 లో పోర్చుగీస్‌ నౌకకు 
డచ్చివారు నష్టం కలిగించగా గోల్కొండ ఉద్యోగులు డచ్చివారిని కఠినంగా 


శికించినట్టు తెలుస్తుంది. 
పాచ్య పాశ్చాత్య ఖండాలమధ్య వాణిజ్యంలో అరబ్బుల గుతాధి 


పత్యాన్ని నిర్మూలించి వారిని హిందూ మహాసముదంనుండి తరిమివేసినారు 
పోర్చుగిసులు. వారి ఆగమనంతో ఆసియా ఐరోపాల మధ్య వాణిజ్యం 
అనూహ్యంగా అభివృద్ది చెందింది. కాని ఈ వాణిజ్యం పై పోర్చుగీసులు గుత్తాధి 
పతులయివారు. పోర్చుగీస్‌ స్థావరాల్లోని దేశీయ వర్తకులు సయితం వాణిజ్యం 
సాగించడానికి పోర్చుగీసు అధికారులనుండి అనుమతి పష్యతాలు పొందవలసిన 
దుస్థితి యేర్చడింది. తమ పెట్టుబడుల పై పోర్చుగీసులు 800 శాతం వరకు 
లాభాలు గడిస్తుండగా స్థానిక వర్తకులు దివాలా తీయసాగినారు. కాని 17 వ 
శతాబ్ది మధ్య కాలానికి ఇండియాలో వారు అనుసరించిన విధానాల ఫలితంగానూ, 
ఐరోపాలో జరిగిన రాజకీయ పరిణామాల వల్లనూ ఇండియాలో పోర్చుగీసుల 
(పాబల్యం [(కమంగా శీణించసాగింది. తమ వాణిజ్య స సావరాలను కేందాలుగా 
చేసుకొని పోర్చుగీస్‌లు బల్బపయోగంతో కాథలిక్‌ మత (ప్రచారానికి పూను 
కోనడ మేకాక పోర్చుగీస్‌ ఫాదరీలు స్థానిక మతసంస్థలకు నష్టం కలిగించడానికి 
(వయత్నించారు. దక్షిణదేశంకో శ్రీరంగం దేవాలయాన్ని తీరుమల వేంక టేశ్వ 
రాలయాన్ని దోచుకునే |వయత్నం చేసారు. రామేశ్వరం మొదలయిన పుణ్య 
క్షేతాలను దర్శించే యాతికులను హింసించేవారు. అరేబియా సముదం“ె 
పయనించే హజ్‌” యాశత్రికులపై అత్యాచారాలు జరిపేవారు. వారి పడవలు 
ముంచి చెప్పలేనంతటి 'భీతావహం' సృష్టించారు. స్థానిక పోర్చుగీసు జనాభాను 
"పెంచే వుద్దేశ్యంతో అల్ఫ్బూకర్‌ (పోత్సహించిన “సంకర వివాహ" పిధానం 
ఫలితంగా భారతీయ స్త్రీలను అపహరించి బలవంతంగా పోర్చుగీసులతో 
వివాహాలు. జరిపేవారు. ఈ విధానాల వలన దేశీయ (ప్రభువులు, (పజలు పోర్చు 
గీసులను గర్హించ సాగినారు. దీని ఫలితంగా పోర్చుగీసుల [పాబల్యానికి 
తోడ్పడిన విజయనగరాధీశులు వారి సామంతులు వారిపై యుద్దాలు చేయవలసీ 
వచ్చింది. అశియరామరాయలు, తంజావూరు నాయకుడు, రఘునాథరాయ 
పోర్చుగీసుల పై యుద్దాలు చేశారు. షాజహాన్‌ రాణి ముంతాజ్‌ బేగం చెలికత్తె 
లను అపహరించిన కారణంగా పాదుషా బెంగాల్‌ వీహారులలోని పోర్చుగల్‌ 
స్థావరాలపై దండెత్తి వేలకొలది పోర్చుగీసులను హతమార్చి అపారనష్టం 
కలిగించాడు. తెలుగువారు పోర్చుగిసులకు ఉపయోగించిన '“బుడత కీచు! 
వదంలో పోర్చుగీసుల వట్ట తెలుగువారి ద్వేషం (ప్రతిఫలిస్తుంది. దీనీకి తోడు 


481 


ఐరోపాలో కొ త్తగా రాజకీయ స్వాతం! త్యం స ధించిన ఉత్సా హంలో డచ్చివారు 
(హాలెండు దేశస్థులు. -మాందులు) తూర్పు దేశంలో వర్తకం (పారంభించారు. 
డచ్చివారు నౌకాయానంలో మంచి సమర్థులు, వారితో పోటీకి పోర్చుగీసు వారు 
నిలువలేకపోయినారు. [కమంగా తూర్పు దేశాలలోని వారి స్థావరాలు డచ్చి, 
ఇంగ్లీ షమ కం పెనీల వశమయా, యః 
డచ్చివారు 

(పాచ్యదేశాల్లో పోర్చుగీసు [ప్రాబల్యాన్ని ధిక్కరించి దెబ్బతీసిన డచ్చి 
వారు 1595 నుండి ఆసియా రాజ్యాలకు వాణిజ్య య్మాతలు సాగించారు. 
డచ్చి తూర్పు ఇండియా వర్తక సంఘం 1602 లో ఏరుడింది. నాడు మొదలు 
డచ్చివారికి పోర్చుగీసులకు తూర్పు సముదాల్లో తీవ సంఘర్షణ జరిగింది. 
మొదట్లో డచ్చివారు ఆంగ్లేయులు కలిసి పోర్చుగిసులతో తలపడినారు. క్రమంగా 
వారి ఉభయుల మధ్య స్ప ఏర్పడి కలహించుకోసాగినారు. 1603 లోనే డచ్చి 
నౌకాదళం పోర్చుగీసువారి కేర్యదమయిన గోవాను ముట్టడించి నష్టం కలి 
గించింది. 1606 లో కాన్‌థోమ్‌ తీరంలో మూడు పోర్చుగీసు నౌకలను డచ్చి 
వారు ముంచివేశారు. 

మలాకాపెగు వంటి ఆగ్నేయాసియా రాజ్యాల్లోనూ తూర్పు ఇండియా 
దీవుల్లోనూ భారతీయ నూలు వస్త్రాలకు మంచి గిరాకీ వుండడం గమనించి ఆ 
వస్త్రాల వాణిజ్యం లాభసాటి ఆని (గ్రహించి డచ్చివారు తూర్పు తీరం “పైనా, 
తూర్పు ఇండియా దీవులతోటి వాణిజ్యం పైనా తమ దృష్టిని కేం దీకరించారు, 
గోల్కొండ కోరమండల్‌ తీరాల్లో శ్రీకాకుళం నుండి నాగపట్టణం వరకు అనేక 
(వదేశాల్లో సన్ననూలు బట్టలు, కలంకారీ వస్త్రాలు తయారవుతుండేవి. మచిలీ 
పట్టణానికి 4 మైళ్ళ ఎగువన మడపొల్లం అనే రేవులో నౌకా నిర్మాణం జరుగు 
తుండేది. తూర్పుతీరంలో పోర్చుగీసు గుత్తాధిపత్యం వి స్తరించకపోవడం కూడా 
డచ్చివారి కార్యకలాపాలకు అనుకూలమయింది. [కమంగా గోల్కొ_౦డ ఆస్థాన 
ఉద్యోగులకు, రేవు పట్టణాలలో ఆధికారులై న షౌబందర్హకు నజరానాలూ లంచాలు 
ఇచ్చి వర్తక సౌకర్యాలను సంపాదించసాగినారు. 1606 లో మచిలీపట్టణం 
నిజాం పట్టణాల్లో వర్తక స్థావరాలు నెలకొల్పుకోవడానికి ఆనుమతి పొందినారు. 
గోల్కొండ రాజ్యంలో మచిలీపట్టణం గొప్ప పార్మిశామిక కేందమేగాక 
ఆంతర్జాతీయ ఖ్యాతి చెందిన రేవు వట్టణం, 14వ శతాబ్దం నుండి ఆరబ్బు 
వర్తకులు మచిలీవట్టణంతో వాణిజ్యం సాగించినట్లు తెలుస్తుంది. నిజాం పట్టణ 
(పాముఖ్యాన్ని డచ్చి వర్తకుడు పీటర్‌ హ్నోరిన్‌ గుర్తించాడు. నిజాం పట్టణానికి 


482 


1679 వరకు పేరు “పెదవల్లి"; ఆసఫ్‌ జాహీల కాలంలో నిజాం పట్టణం అయి 
వుంటుంది. పాశ్చాత్యుల వాతల్లో “పెంటపొలి' అని కనిపిస్తుంది. పారశీక 
వర్తకులు ఎక్కువమంది వుండేవారు. వీరు పింగాణీ సామాన్లతో వాణిజ్యం 
సాగించేవారు. పరిసర [గామాలలో నూలు వస్త్రాలు, మురుమాళ్ళు విరివిగా నేసే 
వారనీ దేశం వివిధ |పాంతాల నుండి ఇనుము, ఉక్కు, పెట్టుప్పు విదేశాలకు 
ఎగుమతిక్తై నిజాం పట్టణానికి చేరుతుంటాయని ఫ్నోరిన్‌ గమనించాడు. 
పులికాట్‌ లో రక్షణ గైణులతో వర్తక స్థావరం నిర్మి ంచుకోవడానికి 1610 లో 
డి వారికి అనుమతి లభించింది. పులికాట్‌ సమీపంలోని మున్నేరు పైనున్న 
కరేడు రేవు వస్త్ర పరిశ్రమకు పెద్ధ కేందం కరేడు వసాలు పులికాట్‌ రేవు 
ద్వారా తూర్పు ఇండియా దీవులకు డచ్చివారు ఎగుమతి చేసేవారు. పులికాట్‌లో 
కూడా వస్త్ర పచ్శెశమ విరివిగా సాగేది. దానితోపాటు డచ్చివారు తుపాకీ మందు 
పర్మిశమ నెలకొల్పినారు. అందుకు అవసరమయిన పెట్టుప్పును బెంగాల్‌ నుండి 
దిగుమతి చేసుకునేవారు. 

పులికాట్‌ లో డచ్చివారికి పోర్చుగిసులకు మధ్య తీవ సంఘర్షణ జరిగింది, 
పోర్చుగీసువారు 1612 లో దండెత్తి డచ్చివారిని ఓడించి పులికాట్‌ను 
ఆక్రమించారు. కాసి పోర్చునీసు విజయం తాత్కాలిక మే అయింది. డచ్చివారి 
అభ్యర్థన పై కర్ణాటక రాజ్యాధీశుడ్తై న ఇమ్మడి వెంకటపతిరాయలు కల్పించుకొని 
పోర్చుగీసులనుండి పులికాట్‌ ఆకమించి డచ్చివారి పరం చేళాడు. ఇమ్మడి 
వెంక టవతిరాయలి మరణానంతరం 1642 నాటికి మదాస్‌ వరకు తూర్పు తీరం 
గోల్కొండ సుల్తానుల వశమయింది. 1642 లోనే పోర్చుగీసుల నుండి నాగ 
పట్టణాన్ని డచ్చివారు ఆకమించారు కర్ణాటక గవర్నరయిన నెక్నంఖాన్‌ 
1661 లో శాన్‌థోమ్‌ను ఆక్రమించి అక్కడ డచ్చివారు కోట కట్టుకోవడానికి 
అనుమతించినాడు. 


గోల్కొండ కుతుబ్‌షాహీ ఎస్టానంలో డచ్చివారికి మంచి పలుకుబడి 
ఏర్పడింది. డచ్చి కంపెనీ (పతినిధి ఆస్థానంలో వుండేవాడు తమ |వతినిధి 
ద్వారా డచ్చి కంపెని 1610.23 సం॥ మధ్య కొహ్నరు వజాల గనులను 
సాలుకు మూడు లక్షల హొన్నులకు కౌలుకు తీసి కొంది ఈ కౌలువల్ల కంపెనీకి 
అపారంగా లాభాలు వచ్చినాయి. మొదల్లో డచ్చి కంపెనీ గోల్కొండ రాజ్యం 
రేవు పట్టణాల్లో 4కి శాతం ఎగుమతి సుంకం 11 శాతం సముద్ర సుంకం 
జెలించేవారు. 1613 లో జరిగిన ఒప్పందం [నకారం పె సుంకాలకు బదులు 
సాలుకు 3000 హొన్ను ల చెల్లింది గోల్కొ ౦డ రాజ్యంలో స్వచ్చగా వర్తకం 


చేసుకొనే హక్కు సంపాదించారు. హాజకొల్లు నర్సవపూర్‌లలో కూడా డచ్చివారు 
వరా 


లో 
UX 


ర్మాగారాలు నిర్మించుకున్నారు. 1665 
లొండలొ కూడా డబ్బు కర్మాగారం వెలసింది. 
డచ్చి కంపెని ఇండయీలో అనుసంంచిన ఆర్థిక పిధానాలవలన వారి 
లాభాలు దినదినాభివృద్ధి చెందాయి. 1636 లో గచ్చి కంపెనీకి వచ్చిన లాభం 
30 వేల పౌండ్లు. 1684 నాటికి వాం లాభం 12 లక్షల 70 వేలకు పెరిగింది. 
పెరిగిన ్రై డచ్చి [పాబల్యం పెరిగింది, 1630 నాటినుండి డచ్చివారికి కష్టాలు 
[పారంభమయినాయని చెప్పవచ్చు. ఆ నంవతృ్సరం దశ్నిణదేశంలో పెద్ద జామం 
సంభవించి సాలీలు, అద్దకం వనివారు ఆధిక సంఖ్యలో మరణించడమే కాక 
మిగిలినవారు |గామాంతరాలకు తరలిపోవడం వలన డచ్చి పర్మిశమలకు చాలా 
నష్టం సంభవించింగి. డచ్చివారి దృష్టి కేవలం తూర్పు ఇండియా దీవుల 
వాణిజ్యం పెనా, వస్త్ర వాణిజ్యం “పైనా కేం దీకరించిన ందువల్ల వారి వాణిజ్యం 
విస్తృతం కావడానికి అవకాశం లేకపోయింది. ఒక చర్మితకారుడన్నట్లు (పపంచ 
స్మామాజ్యాధికాగం నుండి డచ్చివారిని తూర్పు ఇండింయ దీవులు దారి మళ్ళించి 
నాయి. డచ్చివారి పరిస్టితి గమనించిన గోల్హా_౦డ ఉదోగులు వాణిజ్యరంగంలో 
(వవేశించి స్థానిక ఉత్న త్రిదారులనుండి సరుకు ఖరీదు చేసి విదేశాలకు ఎగుమతి 
చెయసాగినారు. ఏరి పోటిని తట్టుకొని డచ్చి కంసపెఫ కొంతవరకు నిలబడింది 
కాని గోల్కాండలో ఆగిన రాజకీయ పరిణామాలు డచ్చివారికి |పతికూలంగా 
పరిణమించాయి. 

సులాన్‌ అబ్బులా కుతుబ్‌షా కాలం (626.72) నుండి గోల్కా౦డలో 
మొగలాయీల బెడద ఎక్కువయింది. మొగలాయీలతోటి యుద్ధాల వలన 
వారికి చెల్టించాల్సిన నజరానాలు రప్పాల వలన గోల్కొండ రాజ్యం ఆర్థికంగా 
నీరసించింది. చివరకు కుతుబ్‌షా కాలంలో గోలొ-౦డ [పభుత్వం డచ్చి 
కంపెనీ నుండి ఖరీడు చేసిన రాగి లోహానికి చెల్రించవలసిన లక్ష ఇరవై వేల 
హొన్నులు జల్టించలేక పోయింది. | 

ఈ పరిస్థితులలో డచ్చివారికి ఆంగ్లేయుల పోటీ మితిమీరింది. [కమంగా 
భారత వాణ్‌జ్యరంగంచుండి డచ్చివారు వరమించక తప్పలేదు. 

పోర్చుగిసుల రాకతో భారతీయ వాణిజ్యం చాలావరకు పాశ్చాత్యుల 
హస్తగతం కాగా డచ్చివారి రాకతో భారతీయ పర్మిశమలు సయితం విదేశీయుల 
పరం కాసాగి దేశ ఆర్థిక జీవితంలో ఆనారోగ్యకర మయిన పరిణామాలకు దారి 


శ చూ న ; స్‌ పై జ వీ జడం FO షు ధా జట సే 
తీసింది. దచ్చివారు త rae త్ర పట్టణాల దుట్టుపట్ట (వక్తి, 


484 


పొగాకు, నీలిమందు వంటి వాణిజ్య పంటల్ని (ప్రోత్సహించారు. వర్తకులకు 
హ స్తకళాకారులకు మదుపు పెట్టి సరుకును గుత్తుగా తమకే విక్రయించే ఏర్పాట్లు 
చేసుకొన్నారు. పులికాట్‌లో అద్దకం పనివారు మచిలీపట్టణంలో సాలెవారు 
నేరుగా డచ్చి వర్తకులకే తమ సరుకును అమ్మేవారు. కొద్దిరోజులలోనే ఈ 
పరిస్థితిలో మార్పువచ్చింది. డచ్చివారు తమ స్థావరాల్లో కర్మాగారాలు నెలకొల్పి 
స్టానిక కార్మికులతో వస్తూత్పత్తి చేయించే విధానం (పారంభించారు. తమ 
కర్మాగారాలు నడవడానికి దేశీయ ధనిక వర్తకులనుండి (ప్రభుత్వోద్యోగుల 
నుండి పెట్టుబడిని అప్పుగా తీసుకొనేవారు. మవిలీవట్టణం హవాల్‌ దారయిన 
సిద్దప్ప డచ్చివారికి 20 వేల పొన్ను. అప్పు ఇచ్చినాడు. పెట్టుబడి దేశీయం, 
ముడిసరుకు దేశీయం, కార్మికులు దేశీయుల కాని పర్మిశమల ఆధిపత్యం 
మాతం విదేశీయులైన డళ్చివారిది. నావకు స్వతంతంగా వస్తూత్పత్తి 
చేస్తుండిన కర్మరారులు వాణిజ్యం సాగిస్తున్న వర్తకులు, డచ్చి క౦ పెకి 
కూలీలుగా, వర్తకులు డచ్చి కం పెసీకి రైతులకు మధ్య దళారులుగా వడ్డీ 
వ్యాపారులుగా మారినారు తమ ధనంతో స్వతంత్రంగా పరిశ్రమలు నెలకొల్పి 
నిర్వహించవలెననే ఆలోచన వీరికి రాకపోవడం చాలా శోచనీయం 

17వ శతాబ్దంలో భారత దేశ పరిస్థితి 

(ఫెంచివారు 

మొగల్‌ సామాజ్యం ఉచ్చ దశలో ఉన్న కాలంలోనే (ఫెంచి వర్తకులు 
భారతదేశం రాసాగినారు. మొగల్‌ దర్చారు వైభవం గోల్కొండ ఐశ్వర్యం 
కన్నులార జూచి ముగులవుతూ వుండేవారు. వారిలో నగల వర్తకులైన 
బెర్నియర్‌, టవర్నియర్‌ రచనలు నాటి భారతీయ అర్ధిక సాంఘిక స్థితిగతులు 
తెలుసుకోవడానికి చాలా ఉపకరిస్తున్నాయి. అయితే పెద్ద ఎత్తున భారత దేశంలో 
వాణిజ్యం చేయడానికి చొరవ చూవలేదు. చివరకు [ప్రభుత్వ [పోత్సాహంతో, 
ధన సవాయంతో 1664 లో |ఫెంచి తూర్పు ఇండియా వర్తక సంఘం 
ఏర్పడినది. 

_ఫించివారు 1670 |పాంతంలో గోల్కొండ తీరం చేరినారు. నాటికే 
డచ్చివారు, ఇంగ్లీ షువారు గోలొండ రాజాస్థానంలో పలుకుబడి సంపాదించి 
వర్తక సౌకర్యాలు కలిగివున్నారు. (ఫెంచివారు కూడా గోల్కొండ రాజ్యంలో 
స్టెచ్చగా వాణిజ్యం సాగించడానికి, మచిలీపట్టణ లో కర్మాగారం నిర్మించు 
కోవడానికి కుతుబ్‌షాహీలనుండి 1671 లో ఫర్మానా సంపాదించారు. మచిలీ 


పట ౦లో _ఫెంచి వరక సావరం ఏర-డిందడ్‌ కాని వారి సావరానికి దచి*వారి 
ట్ర జ గ్ర > ON ఇచ 


4రి5్‌ 


వలన |పమాదం కలగడంతో 1672 లోనే |ఫెంచివారు మచిలీవట్టణం 
నుండి ఉవసంహరించుకోవలసి వచ్చింది. డచ్చివారికి వున్న పలుకుబడివలన 
గోల్కొండ ఉద్యోగులు [ఫెంచివారిని అభిమానించలేదు. శాన్‌థోమ్‌లో నెల 
కొల్పుకున్న తమ స్థావరాన్ని బలపర్చుకోవాలని (ఫెంచివారు విశ్వవయత్నం 
చేశారు. 1672 (ప్రాంతంలోనే కాన్‌థోమ్‌ను గురించి ఫెంచివారికి గోల్కొండ 
సైన్యాలకు సంఘర్షణ జరిగింది. శాన్‌థోమ్‌ (ఫెంచివారి వశమయింది. 
గోల్కొండకు తగినంత నౌకాబలం లేకపోవడమే |ఫెంచివారి విజయానికి 
కారణమని చెప్పవచ్చు. కాని 1674 లో గోత్కాండ సేనాని నెక్నంఖాన్‌ డచ్చీ 
వారి సహాయంతో శాన్‌థోమ్‌ను ఆక్రమించి డచ్చివారి వరం చేశాడు. అయినా 
_ఫెంచివారు శాన్‌థోమ్‌లో గోల్కొండ సెన్యాలపై సాధించిన విజయానికి 
సంతసీంచి బిజాపూర్‌ కర్ణాటంలో రాజ్మపతినిధి ఆయిన "షిరఖాన్‌లోడీ _ఫెంచి 
వారిని తన రాజ్యంలో స్థావరాలు నెలకొల్పుకోవడానికి ఆహ్వానించాడు. ఆతని 
అనుమతితోనే ((ఫెంచి కంపెనీ ఉద్యోగి మార్జిన్‌ పుదుచ్చేరిలో కోటను 
నిర్మించాడు. స్టానిక (ప్రభువుల మధ్య రగులుతున్న అసూయా ద్వేషాలు 
పాళ్చాత్యుల కేవిధంగా ఉపకరించబడింది ఈ సంఘటన వలన స్పష్టమవుతుంది. 
భారత దేశంలో |ఫెంచివారికి పధాన స్థావరంగా పుదుచ్చేరి రూపొందింది. 

గోలొ-ం౦డను మొగలాయీలు ఆ[కమించిన తరువాత హైదరాబాదు 
సుబాలో కర్ణాటక సుజా (వముఖ స్థానం ఆక్రమించింది. మృదాస్‌ [పాంతాలు 
కర్ణాటక నవాబవీలో ఉండేవి. కర్ణాటకానికి ఆర్కాటు రాజధాని అయినందున 
కర్ణాటక నవాబును ఆర్కాటు నబాబని వ్యవహరించేవారు. పుదుచ్చేరిలోని 
(ఫెంచివారు ఆర్కాటు నాబాబుతో స్నేహసంబంధాలు ఏర్పరుచుకొని ఆతని 
అభిమానం సంపాదించారు. 1724 నుండి అసఫ్‌జూ నైజాం ఉల్‌ ముల్క్‌ 
హైదరాబాదునుండి దక్కన్‌ సుబాను స్వతం్శతంగా పాలించసాగినట్లు పరిశీ 
లించినాము. అసఫ్‌జాకు | ఫెంచివారి పట్ట అభిమానం ఉండేది. మచిలీవట్టణం 
సమీపంలో వారు [గామం నిర్మించి అందులో కర్మాగారం నెలకొల్పుకోవడానికి 
(ఫెంచివారు పుదుచ్చేరిలో ముదిస్తున్న రూపాయలు చికాకోల్‌, యానాం, మచిలీ 
వట్టణాలలో సయితం [దవ్యంగా ఆంగీకరించాలని ఫర్మానాలు జారీ చేశాడు , 

ఇంగ్లీషు తూర్పు ఇండియా కంపెనీ 

ఇంగ్లీషు తూర్పు ఇండియా వర్తక సంఘం 1600 సం॥ చివరి రోజున 
(ప్రాచ్య దేశాలతో వాణిజ్యం సాగించడాని కై ఎలిజిబత్‌ రాణి నుండి అనుమతి 

AC.3 


486 


పతాన్ని సంపాదించింది. వీరు కూడా మొదట్లో తూర్పు ఇండియా దీవులతో 
వర్తకం [ప్రారంభించి (క్రమంగా భారతదేశంపై తమ దృష్టిని కేంద్రీకరించినారు. 
(ప్రాచ్య వాణిజ్య రంగంలో ఆంగ్లేయుల ప్రవేశాన్ని పోర్చుగీసులు |పతిఘటించ 
డంతో ఉభయులకు తీవ సంఘర్షణ తప్పలేదు. 1602 లోనే అమూల్యమయిన 
సరుకుతో పోర్చుగీసు నాకను ఆంగ్లేయులు పట్టుకున్నారు. అయినప్పటికి మొగల్‌ 
దర్భారులో పోర్చుగీసుల |పాబల్యం ఎక్కువగా ఉండేది. 1608 లో ఆంగ్ల 
నౌకాదళాధిపతి హాకిన్స్‌ మొగల్‌ దర్చారును దర్శించాడు. కాని పోర్చుగీసువారి 
జోక్యం వలన సూరత్‌లో ఆంగ్రేయలకు వాణిజ్య సౌకర్యాలు సంపాదించలేక 
పోయినాడు. 1610 లో మిడిల్‌ టన్‌ అనే మరో ఆంగ్ల నావికుడు పోర్చుగీసు 
(వతిఘటనను లెక్క చేయక సూరత్‌ సమీపంలోని స్వాలీ దగ్గర తీరంచేరి 
వర్తక స్థావరం నెలకొల్పుకోవడానికి హక్కు సాధించాడు. ఇంగ్లీషు పోర్చుగీసుల 
మధ్య సంఘర్షణ నౌకాయుద్ధంగా పరిణమించింది. 1612 లో "బెస్ట్‌ అనే ఆంగ్ల 
నావికుడు సూరత్‌ సమీపంలో పోర్చుగీస్‌ నాకాదళాన్ని- పూ రగా ఓడించాడు. 
ఆరేబియా సము[దం పై పోర్చుగీస్‌ ఆధిపత్యానికి ఈ పరోజయుం పెద్ద అఘాత 
మయింది. ఆంగ్లేయులు సూరత్‌లో వర్తక స్థావరం నిర్మించుకోగలిగారు. 


గ్లోబ్‌ అనే ఆంగ్లనౌక (పథమంగా తూర్పుతీరంలో మచిలీపట్టణం రేవును 
1611 లో చేరింది. హిప్పన్‌ ఈ నౌకాదళాధిపతి. స్థానిక (ప్రభుత్వోద్యోగుల 
అభిమానం పొంది మచిలీవట్టణంలో ఆంగ్లేయులు వర్తక స్థావరం నెలకొల్పు 
కున్నారు. కానీ తూర్పుతీరంలో ఆంగ్లేయులకు తీవమయిన డచ్చి (పతిఘటనను 
ఎదుర్కోవలసి వచ్చింది. 1614 లో మచిలీపట్టణంలో ఆంగ్లేయులకు డచ్చివారికి 
సంఘర్షణ జరిగి ఆంగ్లేయులు అపారనష్టానికి గురి అయినారు ఈలోగా 
సృలికాట్‌ లో వర్తక స్థావరం నెలకొల్పుకోవడానికి ఆంగ్లేయులు చేసిన [పయత్నా 
లను సయితం డచ్చివారు విఫలం చేశారు, డచ్చి _ ఆంగ్ల సంఘర్షణ 1623 లో 
తారాస్థాయికి చేరి “అంబాయినా హత్య'గా పరిణమించింది. తూర్పు ఇండియా 
దీవుల్లోని అంబాయినా చెంత ఆంగ్ల వర్తకులను డచ్చివారు హత్య చేశారు. 
తూర్పు దేళాల్లో ఉభయ జాతుల చరిత్రలో పెద్ద మలుపుకు ఈ సంఘటన 
కారణమయింది. ఆంగ్లేయులు తూర్పు ఇండియా దీవుల పె ఆశ వదులుకొని 
ఇండియాపై దృష్టి కేంద్రీకరించి పెద్ద సాామాజ్యం స్థాపించారు. డచ్చివారు ఆ 
అవకాశం కోల్పోయినారు, 


మచిలీపట్టణంలో కూడ డచ్చి.ఇంగ్రీషు సంఘర్షణ సాగుతూనే ఉంది. 
త సంఘర్షణలో 1624 లో ఇంగ్లీషు వారిని 24 లక్షల పౌండ్దవరకు నష్టము 


487 


సంభవించింది. ఇది భరించలేక ఆంగ్లేయులు మచిలీపట్టణాన్ని విడిచిపెట్టి 
1626 లో పులికాట్‌కు 40 మైళ్ళు ఉత్తరంగా ఆర్మగాన్‌లో వర్తక స్థావరం 
నెలకొల్పుకున్నారు. ఈ పాంతం వెంకటగిరి జమీందారీలో ఉండేది. కరణమైన 
ఆర్ముగం మొదలి దగ్గర ఆ పాంతాన్ని కొనడంచేత “ఆర్ముగం”గా (సిద్ధి 
చెందింది. ఇక్కడ హార్బర్‌ను బ్లాక్‌ వుడ్‌ నిర్మించినందున బ్లాక్‌ వుడ్‌ హార్చరు 
అనికూడా పిలిచేవారు. 

ఈ హార్చరులో నౌకలకు రక్షణ ఉండేది కాని వాణిజ్యానికి అనుకూలంగా 
లేదు. తూర్పు ఇండియా దీవులతో వాణిజ్యానికి మచిలీపట్టణం మంచి అనుకూల 
మయింది. అందుచేత ఆంగ్రేయలు స్థానిక ఉద్యోగుల అభిమానంతో మచిలీ 
పట్టణం వాణిజ్య కేందం సాధించారు. వీరవాసరం, నిజాం పట్టణం, మోటు. 
పల్లిలో కూడా వారి కేంద్రాలు ఏర్పడినాయి. వారి వాణిజ్యం కూడా మెరుగు 
వడసాగింది. 

కోస్తా ఆంధ !పాంతంలో 1630 లో వచ్చిన ఇుమం వలన పాశ్చాత్య 
వర్తక సంఘాలకు విపరీత నష్టం సంభవించింది. ఆంగ్లేయుల మచిలీపట్టణం, 
ఆర్ముగం స్థావరాలు బాగా దెబ్బ తిన్నాయి. దీనికి తోడు గోల్కాండ ఉద్యోగుల 
ఆండదండలు సంపాదించిన స్థానిక వర్రకుల పోటీ ఎక్కువయింది. ఈ 
పరిస్థితులలోనే థామస్‌ జాయిస్‌ అనే కంపెనీ ఉద్యోగి కుతుబ్‌షాహీని దర్శించి 
1636 లో ఒక ఫర్మానా సంపాదించాడు. దీని [ప్రకారం సాలుకు 12 వేల 
హొన్నులు సుల్తానుకు చెల్లించి స్వేచ్చగా వర్తకం చేసుకునే హక్కు ఆంగ్లేయు 
లకు లభించింది. దీనినే “బంగారు ఫర్మానా అని వర్ణించారు. ఈ ఫర్మానా 
ఫలితంగా మచిలీపట్టణంలో ఆంగ్లేయుల వాణిజ్యం ఆశించిన దానికంటె అభివృద్ధి 
చెందినట్టు విలియం "ఫాస్టర్‌ వాసీనాడు. మద్రాస్‌ పట్టణం అభివృద్ధి అయ్యేవరకు 
తూర్పుతీరంలో మచిలీవట్టణమే ఆంగ్లేయులకు వధాన కేందమయింది. 

మచి లీవట్టణంలోని కంపెనీ సంఘ సభ్యుడైన ఫ్రాన్‌సిస్‌డే 1639 లో 
స్థానిక జమీందారు అయిన దామెర్ల వెంకటా(ది అనుమతితో కాన్‌థోమ్‌ సమీపం 
లోని ముదాసులో సెయింట్‌ జార్జికోటను నిర్మించాడు. ఆ రోజుల్లో ఈ [పాంతం 
వెల్లూరు రాజధానిగా కర్ణాటక రాజ్యాన్ని పాలిస్తున్న ఆరవీటి మూడో వెంకటపతి 
స్వాధీనంలో ఉండేది. సెయింట్‌ జార్జి కోట సమీపంలో స్థానిక [ప్రజలు స్థావరాలు 
ఏర్పరుచుకొనడంతో మరొక నగరం వెలిసింది. కోటలోనిది '“తెలనగరం' 
స్థానిక నగరం నల్పపట్టణం రెండూ కలిసి మదాస్‌ లేక చెన్న పట్టణంగా 
(పసిద్ధమయింది. కర్ణాటక (పభువు (మూడో శ్రీరంగరాయ లు) 1643 లో 


488 


ఎగుమతి దిగుమతి సుంకాలు లేకుండా ఆంగ్లేయులు వాణిజ్యం చేసుకోడానికి 
హక్కునిచ్చాడు. 1646 లో కోరమండల తీరం గోల్కొండ సులానుల 
వశమయింది. గోల్కొండ సేనాని మీర్‌ జుమ్హా మొదట్లో ఆంగ్లే నేతులు: వట్ట 
సాదరంగానే వ్యవహరించాడు. మ|దాస్‌ దినదినాభివృద్ధి చెందింది. “1658 నాటికి 
భారతదేశంలో మ దాస్‌ ఆంగ్లేయుల ప్రధాన స్థావరమయింది. 


పదిహేడో శతాబ్దం చివరి నుండి ఇంగ్రీషవారి పరిస్థితి మెరుగు వడింది. 
డచ్చి వనరులు శ్షీణించి వారి కంపెనీలు బలహీనం కావడంతో వారి పోటీ చాలా 
వరకు తగ్గింది. గోల్కొండ రాజ్యంలో స్వేచ్చగా వాణిజ్యం జరుపుకోవడానికి 
వహక్కు-లిస్తూ అబుల్‌ హసన్‌ కుతుబ్‌షా ఇంగ్తీషవారికి 1676 లో మరొక 
ఫర్మానా ఇచ్చినాడు. స్ట్రేయిన్‌ షాం మాస్టర్‌ 1675 లో మదాస్‌ గవర్న 
రయినాడు. ఈతడు మంచి సమర్థుడు, దూరదృష్టి ఉన్నవాడు. మదదాస్‌ నుండి 
తీరం వెంబడి పార్మిశామిక కేందాలు దర్శిస్తూ మచిలీపట్టణంవరకూ పయాణం 
చేసి ఆయా కేందాలలో సాలీలను - వ ర్తకులను స్వయంగా కలుసుకొని వారి 
సహకార సానుభూతులను సంపాదించినాడు. డచ్చి వారిని అనుకరిస్తూ మచిలీ 
పట్టణం, రాజమ హేందవరం మొదలయిన చోట్లు స్థానిక వర్తకులతో చిన్న 
చిన్న కంపెనీలను ఏర్పరిచి ఆ కంపెనీల ద్వారా వస్తువులు విక్రయించుకొని 
వాణిజ్యం సాగించినాడు. ఈ పద్దతి వలన కంపెనీకి లాభాలు పెరిగాయి. 
ఇదే సమయంలో విశాఖపట్టణంలో కర్మాగారం నిర్మించుకోవడానికి వాణిజ్యం 
సాగించడానికి చికాకోల్‌ ఫౌజుదారు ఆంగ్లేయులకు అనుమతి నిచ్చాడు, ఆచిర 
కాలంలోనే మద్రాస్‌, మచిలీపట్టణాల తో సహా సమానంగా విశాఖపట్టణం అభివృద్ధి 
చెందింది. గంజాం, నర్సపూర్‌ , బిమిలిపట్టణం ఇంజరం మొదలయిన పట్టణాల్లో 
ఇంగ్లీషు స్థావరాలు ఏర్పడినాయి. కంపెనీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడాని కై 
ఇంగ్లీ మవారు మ దాసులో స్టానికులపై ఇంటి వన్ను మొదలయిన పన్నులు 
విధించి వసూలు చేయటం మొదలెట్టారు. 1687 నాటికి మ[దాసు పరిసరాల్లో 
జనాభా మూడు లక్షల వరకు పెరగడం కంపెనీ స్థావరాల అభివృద్దికి 
నిదర్శనం! ఇంగ్లండులో 1702 నాటికి పోటీ వర్తక సంఘాలు విలీనమై 
సంయుక్త తూర్పు ఇండియా సంఘమేర్పడడం కూడ కంపెనీ అభివృద్ధికి 
దోహదకారి ఆయింది. 


పదిహేడో శతాబ్దం చివర్లోనే ఆంగ్లేయులకు మొగలాయీలకు ఘర్షణ 
జరిగి ఆంగ్లేయులకు సుఖాంతంగా ముగిసింది. గోల్కొండ రాజ్యాన్ని 1687లో 
బొౌరంగో జేబు ఆక్రమించిన సమయంలో అంగ్లేయులకు, మొగ లాలయూలకు మధ్య 


489 


బెంగాలులో యుద్ధం చెలరేగుతోంది, 1687 లోనే హ్రీ, బాలసోర్‌ మొదలయిన 
నగరాల మొగలాయి రక్షణ (శేణులు ఆంగ్రేయలు ధ్వంసం చేశారు. అందుచేత 
గోల్కొండ న్నాకమించిన మొగల్‌ సైన్యాలు కొండపల్రిపై నడవడంతో భయ 
వడి ఆంగ్లేయులు మచిలీపట్టణం ఖాళీ చేశారు. 1689 లో మొగల్‌ “సైన్యాలు 
"సెయింట్‌ జార్జి కోటను, అచటి ఇ౦గ్రీషవారి గోదాములను, విశాఖపట్టణాన్ని 
ఆ[కమించాయి. కాని ఇదే సమయంలో మొగలాయీలు దక్షిణదేశ ౦లో 
మహారాష్ట్రులతో ఎడతెగని యుద్దంలో మునిగివున్నారు. ఛభ్యతపతి రాజారాం 
తమిళనాడులోని జింజి కోటలో తలదాచుకున్నాడు. బింజిని య. 
మొగలాయీలు తీవ ప్రయత్నం చేస్తున్నారు. ఆందుచేత మొగలాయీలు ఆంగ 
యులతో సమాధానపడాలని నిశ్చయించారు. జింజి ముట్టడిలో మొగలాయీలకు 
ఆంగ్ల నైన్యాలు తోడ్పడినాయి. ఆదీ గాక 1692 లో మహారాస్ట్రల చేతుల్లో 
పరాజయం పొందిన మొగల్‌ సైన్యాలకు మదాస్‌లో రక్షణ లభించింది. 
అందుకు సంతసించి దక్కన్‌ సుబాదారయిన జుల్‌ ఫీకర్‌ఖాన్‌ ఫర్మానా జారీ 
చేసి తిరిగి కోరమండల తీరంలో ఆంగ్లేయులు పూర్వం అనుభవిస్తున్న 
హక్కులను పునరుద్ధ రించటమే కాక వారి సహాయానికి కృతజ్ఞ తతో మదాస్‌ 
సమీపంలోని ఎగ్మూర్‌, పరశువాకం మొదలయిన [గామాలను ఆంగ్లేయుల 
కిచ్చినారు. మొగలాయీలకు ఆంచ్చయులకు మధ్య స్నేహ బంధాలు పునరుద్ద 
రింపబడి ఆంగ్రేయుల పరిస్థితి మెరుగుపడింది. 


రాజ్యస్థాపన = వ స్తరణ 


పదునెన్మిదో శతాబ్ద ఆరంభానికి భారతదేశంలో పోర్చుగీస్‌ డ చ్చివారల 
(పాముఖ్యం నశించి ఇంగ్లీషు [ఫెంచి కంపెనీలు కక్షదారులుగా మిగిలినారు. 
కోరమండల తీరంలో మ్మదాస్‌, పుదుచ్చేరి నగరాలు కేందాలుగా ఇంగ్లీ మ 
(ఫెంచి కంపెనీలు తమ బలాన్ని పెంచుకోసాగినారు. కోరమండల |ప్రాంత 
ములపై అధిపతియైన హైదరాబాద్‌ సుబాదార్‌ అభిమానం సంపాదించడానికి 
వుభయులు [పయత్నించారు. నైజాంకు (ఫెంచి వారి పట్ట అభిమానం. ఆతని 
కుమారుడు నాజర్‌ జంగ్‌కు ఆంగ్లేయుల పట్ట ఆదరం ఎక్కువ. ఇదే కాలంలో 
భారతదేశంలో రాజకీయంగా ఆరాచకత |పబలింది. మొగల్‌ స్మామాజ్యం 
విచ్చిన్నమై బెంగాల్‌, అయోధ్య, హైదరాబాదు సుబాలు ఇంచుమించు స్యతం(త 
రాజ్యాలయినాయి. మొగల్‌ స్మామాజ్య విచ్చిన్నానికి కారకులైన మహారాష్ట్రలు 
దాని స్థానంలో కేంద్రీకృతమై, బలమైన రాజ్యాన్ని నిర్మించలేక పోయినారు. 
“హిందు పద్‌ పాడ్‌ శాహి' అనే బాజీరావు నినాదం అతనితోనే ఆంతరించి 
మహారాష్ట్ర కూటమి ఇంచుమించు విచ్చిన్నమై మహారాష్ట్రలో అంతఃకలహాలు 
చెలరేగినాయి. తమ దోపిడి దాడులలో మహారాష్ట్రలు పౌరుగువారి సానుభూతి 
కోల్పోయినారు. వారి దాడులకు భీతిల్లిన [ప్రజలు విదేశీ స్థావరాల్లో తల 
దాచుకునేవారు. వాయువు సరిహ హద్దులు ఆప్లనుల హాకుళకు అబ్దాలీ గురి 
అవుతున్నాయి. ఇట్టి అరాచక పరిస్థితులు పాశ్చాత్యలలో రాజకీయ మైన ఆశలు 
పురిగొల్పడం స సహజం, 

ఐరోపాలో ఆంగ్లేయులు, (ఫెంచివారు గర్భశ|తువులు. ఇండియాలో నేకాక 
ఆమెరికాలోనూ, ఆఫికాలోనూ తమ (పాబల్యం నెలకొల్పుకొని ఒకరి నొకరు 
ఆ |పాంతాల నుండి తరిమివేయాలని పయత్నిస్తున్నారు. ఆ రోజుల్లో ఐరోపా 
లోని (పతి రాజ్యమూ స్వయం సమృద్ధి సాధించడమే గాక దిగుమతులు తగ్గించి 
ఎగుమతులు పెంచడానికి కృషి చేస్తుండేది. ఈ కృషికి విరుద్దంగా ఇండియా 
నుండి అనేక వస్తువులు ఐరోపా వారు దిగుమతి చేసుకుంటున్న ౦దున అపార 
ధనరాశులు ఇండియాకు చేరుతుండేవి. ఈ ధన (ప్రవాహం ఆపడానితై 
ఇండియాలో రాజ్యం స్తాపించి దాని వలన వచ్చే ఆదాయంతో తమ దేశస్సులకు 


491 


అవసరమయిన ఇండియా సరుకును వ్మికయించి ఎగుమతి చేయాలని (ఫెంచి 
ఆంగ్ల కంపెనీ వుద్యోగులు ఆశించినారు. రాజ్య సంపాదన విషయంలోనే 
ఉభయ కంపెనీలకు సంఘర్షణలు జరిగినాయి. [పపంచంలో ఏ [ప్రాంతంలో 
సంఘర్షణ [పారంభమయినా అన్ని (పాంతాల్లోనూ ఆంగ్లేయలు _ఫెంచి వారు 
యుద్ధాలు చేస్తుండేవారు. వీరి మధ్య ఇండియాలో 1740. 65 సం॥ మధ్య 
కాలంలో మూడు యుద్దాలు జరిగినాయి. వీరికి కర్ణాటక రంగస్థలమయినందున 
కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి చెందినాయి. కర్ణాటక రాజకీయ పరిస్థితులు 
ఉభయ వర్తక సంఘాల ఆశలకు పదునబెట్టి, స్థానిక రాజకీయాల్లో జోక్యం 
కలిగించుకొని తమ ఆశయాలు సాధించడానికి తోడ్పడినాయి. ఉభయులు 
హైదరాదాద్‌ సుబాదార్‌ అభిమానం పొందడానికి [పయత్నాలు సాగించారు. 


కర్ణాటకం హైదరాబాదు సుబాలో భాగం. కర్ణాటకానికి ఆర్కాటు 
రాజధాని. అందుచే కర్ణాటక నబాబును ఆర్కాటు నబాబని కూడా వ్యవహరించే 
వారు. అతని అధికారం నెల్లూరు జిల్లా వరకు వి స్తరించి ఉండేది. ఆర్కాటు 
నబాబయిన సాదుల్లాఖాన్‌ “హైదరాబాదు సుబాదారయిన ఆసఫ్‌జా అధికారాన్ని 
గుర్తింపక నేరుగా పాదుషాతో లావాదేవీలు జరుపుతుండేవాడు. ఇది అసఫ్‌జాకు 
ఆ[గహం కలిగించింది. సాదుల్హాఖాన్‌ అనంతరం అతని పెంపుడు కుమారు 
డైన డోస్ట్‌ ఆలీ సైతం అలాగే వ్యవహరించేవాడు. డోస్ట్‌ ఆలీ పరిపాలనా 
దకుడు కొడు. ఆతని కొడుకు సష్టరాలీ, మేనల్లుడు చందాసాహేబు (పభుత్వ 
వ్యవహారాలు నిర్వహిస్తుండేవారు. ఇద్దరి మధ్యా ద్వేషాలు ఆసూయా రగులు 
తుండేవి. ఒకరిని కాదని మరొకరు కర్ణాటక నాబావీ పదవిని ఆ[కమించాలనే 
ఆశయంతో తమతమ బలాలను కూడదీసుకుంటుండేవారు. ఇదే సమయంలో 
తిరుచునా పల్లి రాజు మరణించగా ఆ రాజ్యాన్ని కర్ణాటక నబావీలో కలిపీ చందా 
సాహేబు తిరుచునాపల్సి రాజుగా (పకటించుకున్నాడు. చందాసాహేబు బలం 
"పెరిగింది. 


డొస్ట్‌ ఆలీ కుటుంబం ఆగడాలను ఆపి వారు తమ అధికారాన్ని గుర్తింప 
చేసే సంకల్పంతో అసఫ్‌ జా కర్ణాటకం పై దండెత్తడానికి సన్నాహాలు చేస్తున్న 
సమయంలో మహారాష్ట్రులు కర్ణాటకంపై దండెత్తినారు. రఘూజీభాన్సు, ఫతేసింగ్‌ 
ఈ దండయాతకు నాయకులు. దామల్‌ చెర్వు యుద్ధంలో డోస్ట్‌ ఆలీ పరాజయం 
పొంది మరణించాడు. తమ కుటుంబాలను పుదుచ్చేరికి పంపి సఫ్థరాలీ 
వెల్లూరుకు, చంద్వాసా హేబు తి రుచునాపల్లికి తిరోగమించారు. వారి కుటుంబాలకు 
పుదుచ్చేరి గవర్నర్‌ డ్యూమస్‌ రక్షణ నిచ్చాడు. మహారాష్ట్రులు ఆర్కాటు 


492 


నాక్రమించి రాజ్యాన్ని కొల్పగొట్టినారు. సప్రరాలీ వారితో సంధి చేసికొని చౌత్‌ 
చెల్లించడానికి అంగీకరించాడు. ఆతణ్ణి కర్ణాటక నబాబుగా రఘూజీ గు క్రించాడు, 
సష్టరాలి సకుటుంబంగా ఆర్కాటుకు మరలినాడు. బహుశ సప్టరాలీతో 
చేసుకున్న రహస్య ఒప్పందం (పకారం రఘూజీ తిరుచునావల్రి పై దండెత్తి చందా 
సాహేబును బందీగా పట్టుకున్నాడు. చందాసా హేబు కుటుంబాన్ని తమపరం 
చేయవలసిందిగా డూ్యూమస్‌ను రఘూజీ ఆదేశించాడు. రఘూజిీ ఆదేశాన్ని 
డూ్యూమస్‌ తిరస్కరించాడు. ఆతని ధైర్య సాహసాలకు మెచ్చుకున్న హైదరా 
బాదు సుబాదారు, మొగల్‌ పాదుషాలు అతణ్ణి అభిమానించారు. స్థానిక (పభుత్వ 
వర్గంలో _ఫెంచి వారి పట్ట ఆదరాభిమానాలు పెరిగినాయి. చందాసాహేబును 
మహారాములు బందీగా తీసుకొని పోయినారు. 


సప్టరాలీ విలాస పియుడు, పాలన పట్ట శోద్ధ వహించినవాడు కాదు. 
అందుచే కర్ణాటకంలో ఆరాజకం |పబలింది. వెల్లూరు పరగణాలను పాలిస్తున్న 
అతని బావ మూర్తజా ఆలీ ఇతర జమీందార్హతో కుుటపన్ని సస్థరాలీని హత్య 
చేసి కర్ణాటక నబాబుగా పకటించుకున్నాడు. కాని సైన్యం తిరుగుబాటు చేసి 
(1742) సష్థరాలీ కుమారుడైన సయ్యద్‌ మహమ్మద్‌ అలీని కర్ణాటక నబాబుగా 
(ప్రకటించింది. సయ్యద్‌ బాలుడు. మదాసులో ఆంగ్లేయుల రక్షణలో 
ఉంటున్నాడు. ఆంగ్లేయులిచ్చిన రక్షణకు కృతజ్ఞతతో సయ్యద్‌ వారికి సెయింట్‌ 
జార్జికోట సమీపంలోని వేపేరి మొదలైన ఐదు వల్దిలు బహూకరించటమేగాక 
చింత్నాది పేటలో టంకసాల నెలకొల్పి ఆర్కాటు రూపాయీలు ముదించుకో 
డానికి అనుమతించాడు. 


అసఫ్‌జా 1742 చివర్హో కర్ణాటకలో (పవేశించి బిజాపూర్‌ సుబేదారు 
కర్నూలు నబాబు మొదలై నవారు బకాయిపడిన కప్పం వసూలుచెసి ఆర్కాటు పై 
దండె త్రినాడు. సయ్యద్‌ ఆలీ అసఫ్‌జాకు లొంగినాడు. ఆరు మాసాల ముట్టడి 
ఆనంతరం ముగారిరావు ఘోర్పాడే ఓడి తిరుచునాపల్లి నైజాం వశమయింది 
(1743) అసఫ్‌జా కర్ణాటకంలొ వున్న సమయంలోనే (1742.44) ఆతని 
అభిమానం సంపాదించడానికై ఆంగ్లేయులాతనికి నజరానాలు సంపినారు. 
మ[దాస్‌లో ఆంగ్లే యులనుభవిస్తున్న సాధారణ హక్కులను ఆసఫ్‌జా ఖరారు 
పరబాడుకా 0 నాణేలు ము దించుకోడానికి అనుమతించ లేదు. అయినా ఉద్యోగు 
లకు లంచాలిచ్చి ఆంగ్లేయులు రహస్యంగా నాణేలు ముదించేవారు. 

కర్ణాటక నబాబ్‌ సయ్యద్‌ ఆలీకి సంరక్షకునిగా అన్వరుద్దీనును నియ 
మించి అసఫ్‌ జా హైదరాబాద్‌ మరలినాడు. ఏలూరు రాజమండి సర్కారుల 


493 


పాలనను నిర్వహించి తీరాంధ్ర రాజకీయాల్లో మంచి ఆనుభవం ఊన్న వాడు 
అన్వరుద్దీన్‌. కాని దురాశాపరుడు. కర్ణాటకం నుండి అసఫ్‌జా మరలిన కొద్ది 
రోజులకే సయ్యద్‌ అలీ హత్యకు గురి అయినాడు. అన్వరుద్దీన్‌ మూర్తజా ఆలీలే 
హత్యకు కారకులని సర్వ్మతా అనుమానించారు కాని కర్ణాటక నబాబుగా 
ఆన్వరుద్దీన్‌ను అంగీకరించక తప్పలేదు. చిరకాలంగా డోస్ట్‌ ఆలీ కుటుంబంవట్ట 
విధేయులుగా ఉన్న కర్ణాటక (వజల్లో అన్వరుద్దీన్‌ కు వ్యతిరేకత బలపడ సాగింది. 
(ఫెంచి ఇంగ్లీషు కంపెనీల న్పర్థ 

పద్దెన్మిదో శతాబ్దం మధ్యకాలానికి (ఫెంచి ఇంగ్లీష్‌ వర్రక సంఘాలు 
భారతదేశంలో కక్షిదారులై నారు. అమెరికాలో సయితం వారిమధ్య తీవ స్పర్ష 
ఉంది. సాంపదాయకంగా ఐరోపాలో వీరుభయులు శతువులు. అందుచే 
ఎక్కడ ఏ స్వల్ప అవకాశం లభించినా (పవంచవ్యా వ్రంగా వీరిరువురూ పోరాటం 
సాగించినారు. అమెరికా, ఇండియాలనుండి పరస్పరం తరిమివేసి స్వీయ 
స్మామాజ్యం స్థాపించాలని వారి సంకల్పం. ఇదే సమయానికి దక్షిణ ఇండియా 
పరిస్థితులు ఆ స్తవ్య స్తంగా ఉన్నట్టు పరిశీలించినాము. కొ త్తగా కర్ణాటక నబాబైన 
అన్వరుద్దీన్‌ ఆదరాభిమానాలు సంపాదించాలని (ఫెంచివారు ఆంగ్లేయులు 
ఉభయులూ |పయత్నించడం సహజం డోస్ట్‌ ఆలీ కుటుంబంతో ైఫెంచివారికి 
చిరకాలంగా మ్మైతి ఉంది. అందుచేత అన్వరుద్దీన్‌కు వారిపట్ల అనుమానంగా 
ఉండేది. (ఫెంచివారాతని అనుమానాలు తొలగించడానికి [పయత్నాలు చేశారు; 
ఆంగ్లేయులు కొత్త నబాబుకు కానుకలు పంపి కప్పం చెల్లించి ఆతని ఆదరాభి 
మానాలు సంపాదించారు. ఇట్టి వరిస్థితుల్లో ఐరోపాలో ఆస్టియా వారనత్వ 
యుద్ధం (ప్రారంభమై (ఫెంచి.ఇంగ్లీషు స్పర్ధ ప్రత్యక్ష రూపం ధరించి 1742. 
1763 సంవత్సరాలమధ్య మూడు యుద్దాలు జరిగినాయి. వీటికి కర్ణాటకం 
రంగస్థలమయి నందున ఇవి కర్ణాటక యుద్ధాలుగా చర్మితల్లో (వసిద్ధమయినాయి. 
మూడో యుద్దం చివరకు |ఫెంచి కంపెనీ పూర్తిగా నీరసించి భారతదేశంలో 
రాజకీయ [పాధాన్యం కోల్పోయింది. 


ఆస్ట్రియా వారసత్వ యుద్ధం 
(మొదటి కర్ణాటక యుద్ధం) 


ఆ స్టీయా వారసత్వ యుద్దంలో (1744.48) ఆంగ్లేయులు _ఫెంచివారు 
విరోధ కూటముల్లో చేరి తలవడినందున ఉభయులమధ్య ఆమెరికా ఇండియాలలో 
కూడ సంఘర్షణ తవ్పలేదు. నాటికి పుదుచ్చేరి గవర్నర్రైన డూస్టై మంచి రాజ 


494 


సీతీపరుడు. భారతదేశం తోటి వాణీజ్యంవల్ల (ఫాన్స్‌నుండి ఇండియాకు తరలు 
తున్న ధన (ప్రవాహాన్ని నిలుపుచేయడానికి ఆంగ్లేయులను దేశంనుండి పారదోలి 
ఇండియాలో (ఫెంచి స్మామాజ్యం స్థాపించడ మే మార్గమని నిర్ణయించి ఆశయ 
సాధనకు కృషి చేయసాగినాడు. ఆతని భార్య పోర్చుగీసు వనిత; ఇండియాలో 
పుట్టి పెరిగింది. భారతీయ రాజకీయాలు తుణబ్బంగా తెలిసిన వ్య క్రి. అందుచే 
స్థానిక రాజకీయాల్లో డూ కేకు So, డూ'పే కూడ భారతీయ స్థితి 
గతులు పరిస్థితుల్లో భారతీయ రాజ్యాలతోనూ ఆంచ్లేయలతోనూ యుద్దాలు 
తప్పవని |గహించి పుదుచ్చేరి రక్షణ (_శేణులను పటిష్టం చేసినాడు. సైన్యంలో 
భారతీయులను చేర్చుకొని పాశ్చాత్య సద్ధతులపై వారికి శిక్షణనిచ్చి |ఫెంచి 
బలాన్ని ఇనుమడింపజే సే ప్రయత్నాల్లో ఉన్నాడు. 

ఈ సమయంలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం పారంభమయింది. 
ఆంగ్లేయులతో యుద్దానికి తలపడడానికి |ఫెంచివారు సన్నద్దులెనారు. అందుచేత 
పరస్పరం దాడులు జరుపుకోమనే ఒప్పందం చెసుకోవాలని డూ -ప్రే ఆంగ్లేయులకు 
సూచించాడు. ఆంగ్లేయులా సూచనను తిరస్కరించడ మేగాక, _ఫెంచి నౌకలను 
పట్టుకోవలసిందనే ఆజ్ఞలతో నౌకాదళాధికారి (కామడోర్‌) బార్నెట్‌ను ఆంగ్ల 
(వభుత్వం ఇండియాకు పంపింది. మదాస్‌ పుదుచ్చేరీల మధ్య ఫెంచి నౌకలను 
పట్టుకొని బార్నెట్‌ అలజడి కలిగించాడు, ఆంగ్లే యుల ఈ దొర్భన్యాల నరికట్టి 
కర్నాటకంలో శాంతిభదతలను పరిరక్షించవలసిందిగా అన్వరుద్దీన్‌ కు డూ ప్రే 
విజ్ఞాపన చేశాడు. అయినా, డూ స్తే శాంతి భ|ద్రతలపట్ట (శద్ద వహించినాడనడం 
ఆనుమానం! ఇంతలో (ఫెంచివారి మారిషస్‌ దీవులనుండి లోబోర్డ్‌ నోయ్‌ అనే 
_ఫెంచి నౌకాదళాధిపతి మదాస్‌ నగరాన్ని ముట్టడించి పట్టుకున్నాడు. లోబోర్డ్‌ 
నోయ్‌ విజయాన్ని డూ ప్రే హర్షీ ంచాడు కాని మాస్‌ భవిష్యత్తును గురించి 
ఉభయులమధ్య అభ్మిపాయ భేదాలేర్చ్పడినాయి. ఆంగ్లేయులనుండి పదకొండు 
లక్షల పగోడాలు లంచం పుచ్చుకొని, డూ పే సూచనలకు వ్యతి రేకంగా 
మ్మదాస్‌ను ఆంగ్లేయుల పరంబేసి లోబోర్డ్‌నోయ్‌ ః మారిషస్‌ దీవులకు మరలినాడు, 
డూ మేరి ది పెద్ద. ఆళాభంగం. ఈ పధలగా (ఫెంచి ఉద్యోగులమధ్య సదవ 
గాహన, సహకారమూ లోపించడం ఇండియాలో _ఫెంచి పరాజయానికి ముఖ్య 
కారణం! డూ ప్రై నిరుత్సాహపడక అన్వరుద్దీన్‌ తో సమాధానం కుదుర్చుకొని 
ఆతని ఆమోదంతో మాస్‌ పట్టణాన్ని తిరిగి వశ వరచుకున్నాడు. ఒప్పందం 
లోని షరతుల (ప్రకారం మదాస్‌ను డూ పే నబాబు పరం చేయవలె! అందుకు 
విరుద్దంగా సెంట్‌ జార్జి కోటపై (ఫెంచి పతాకం (ప్రతిష్టించడం జరిగింది. 


495 


అన్వరుద్దీన్‌ ఇది సహించలేకపోయినాడు. ఇంగ్రీమవారు సయితం [ఫేంచి దురో 
గతాలనరికట్టి మ్మదాస్‌ను తమకు ఇప్పించవలసిందిగా నవాబును అర్థించారు, 
అన్వరుద్దిన్‌ | ఫెంచివారితో యుద్ధానికి సన్నద్ధుడ యినాడు; ఆతని కుమారుడు 
మపూజ్‌ ఖాన్‌ నాయకత్వంలో పదివేల .సెన్యం మృదాస్‌ పె నడిచింది. నెయింట్‌ 
జార్జి కోటను ముట్టడించిన నబాబు సైన్యాన్ని |ఫెంచి “సైన్యం తిప్పికొట్టింది. 
శాన్‌థోమ్‌ దగ్గిర జరిగిన మరొక యుద్దంలో మపూజ్‌ఖాన్‌ వూ ర్తిగా వరాజయం 
చెందాడు. 

శాన్‌ థోమ్‌ యుద్దం (1744 పెద్ద యుద్దం కాదు. దానివల్ల కలిగిన 
ఫలితాలు గణనీయములు కావు. కాని భారత చరితలో ఆ యుద్ధానికి చాల 
[పాముఖ్యం వుంది. స్థానిక రాజకీయాల పె ఆ యుద్ధ (పభావం ఆపారమయింది * 
బలవంతుడుగా పరిగణిస్తున్న స్థానిక (పభువు సైన్యాన్ని ఐరోపా వర్తక 
సంఘానికి చెందిన చిన్న సైన్యం ఓడించింది. దీనితో భారతీయ నైనిక 
బలహీనత లోకానికి వెల్లడి అయింది. రాజా స్థానాల వైభవ దర్చాలకు వాని 
'సెనిక సామర్థ్యానికి పొంతన లేదని ఐరోపావారు [గహించారు. దేశీయ 
సైన్యాలపై ఐరోపా సైన్యాల ఆధిక్యతను భారతీయ |వభు వర్గం గుర్తించింది. 
ఐరోపా 'నెన్యాలలోని [కమశిక్షణ, ఆయుధ పాటవం, యుద్ధ నై పుణ్యం వారి 
నాకర్షి ంచింది. తమ తమ సైన్యాలకు ఈ గుణాలు అలవరచే [ప్రయత్నాలు 
చేయడానికి బదులు తమ అంతః కలహాలలో ఐరోపా నైనిక సవాయం 
అర్థించడం [పారంభమయింది. 


రెండో కరాటక యుదం 
% అ) 


ఆస్ట్రియా వార సత్య యుద్దం ముగిసీ (1748) ముగియక పూర్యమే 
రెండో కర్ణాటక యుద్ధం [ప్రారంభమయింది. ఈ యుద్ధం కేవలం స్థానికం. 
అంటే ఐరోపా అమెరీకాలకు ఆ యుద్దం వి స్తరించక భారతదేశానికి మ్మాతమే 
పరిమితమయింది. దేశ రాజకీయాల్లో జోక్యం కలిగించుకొని |ఫెంచివారు 
ఆంగ్లేయ లు తమ బలా బలాలను తేల్చుకోడానికి చేసిన (పయత్నంగా ఆ 
యుద్ధం జరిగింది. స్థానిక రాజకీయాల్లో తల దూర్చే పద్ధతికి ఆంగ్లేయులే మార్గ 
దర్శకులయినారు. తంజావూరు రాజ్యంల్లో సాహూజీ, |వతాపీసింగ్‌ల మధ్య 
సింవాసనాని క్రై జరిగిన పోరాటంలో (పతాప్‌సింగ్‌ కు సహాయంచేసి దేవికోట 
రేవు వట్టణాన్ని ఆంగ్లేయులు బహుమతిగా [గహించారు. (ఫెంచివారీ విధానాన్ని 
మరింత చురుకుగా అనుసరించే _పయత్నం చేశారు. 


496 


అసఫ్‌జా మరణంతో (1748) “హైదరాబాద్‌ కర్ణాటకాలలో వారసత్వ 
తగాదాలు రావడంతో ఆరాచకశక్తులకు |పోత్సాహం లభించి విదేశీ కంపెనీలకు 
మంచి అవకాశమయింది. ఆసఫ్‌జా పెద్ద కొడుకు ఘాజీవుర్దీన్‌ ఢిల్లీలో మొగల్‌ 
ఆస్థానంలో పున్నందున రెండో కొడుకు నాజర్‌ జంగ్‌ సుబేదార్‌గా [వకటించుకొని 
మొగల్‌ పాదుషా నుండి ఫర్మానా సంపాదించినాడు. నాజర్‌ జంగ్‌ ను ధిక్కరించి 
అసఫ్‌జా దౌహి|తుడు ముజఫర్‌జంగ్‌ హైదరాబాదు గద్దెకు తానే వారసుడనని 
వాదించసాగినాడు. రాయళూర్‌, ఆదోని సర్కారులకు పాలకుడుగా ముజఫర్‌ 
పెద్ద సైన్యాన్ని కూర్చుకొని నాజర్‌ జంగ్‌ తో యుద్ధానికి సన్న ద్దుడైనాడు. 

హైదరాభాద్‌ సుబాలో మరింత అలజడి సృష్టించే ఆశయంతో 
మహారాన్టులు చందా సాహేబ్‌ బంధవిముక్తుని చేసీ కర్ణాటకానికి పంపినారు. 
మహారామల ఈ చర్యకు డూ పే [ప్రోత్సాహం వున్నట్లు తెలుస్తుంది. చందా 
సా హేట్‌ ముజఫర్‌ జంగ్‌లు మి(తులు. చందాసా హేట్‌కు (ఫించివారి |పోత్సాహ 
సహకారాలున్నాయి. అందుచే ముజఫర్‌ జంగ్‌ తో కలిసీ _ఫెంచివారి సహాయంతో 
చందా సాహేబ్‌ అన్వరుద్దీన్‌ తో యుద్ధానికి తయారయినాడు. అంబూర్‌ దగ్గిర 
జరిగిన యుద్ధంలో (1749) అన్వరుద్దీన్‌ ఓడి మరణించినాడు. ఆతని కొడుకు 
మొహమ్మద్‌ ఆలీ పారిపోయి తిరుచునాపల్టి కోటలో తల దాచుకొన్నాడు. చందా 
సాహేబ్‌ను ఆర్కాటు నబాబుగా ముజఫర్‌జంగ్‌ (పకటించడం జరిగింది. 
తిరుచునాపల్లి పె దండెత్తి ఆకమించినచో చందా సాహేబ్‌ పదవి సుస్థిర మై 
వుండేది. ధనాభావంవల్థ చందా సాహేబ్‌ ఆ (పయత్నం విరమించవలసి 
వచ్చింది. 

ఆంగ్లేయులూ, నాజర్‌ జంగూ ఉపేశ్న వహించక రంగపవేశం చేశారు, 
మొహమ్మద్‌ ఆలీ తమపరం చేసిన శాన్‌థోమును ఆక్రమించి ఆతనికి 
సాయంగా తిరుచునాపల్లి పైకి ఆంగ్లేయ లొక సైన్యాన్ని పంపారు. నాజర్‌ జంగ్‌ 
కూడ పెద్ద సైన్యంతో కర్ణాటకంలో (పవేశించాడు. ముజఫర్‌ జంగ్‌ మేనమామకు 
లొంగిపోయినాడు. నాజర్‌జంగ్‌తో సంధికై డూ ప్రే? చందా సాహేట్‌లు 
(వయత్నించారు గాని లాభం లేకపోయింది. అయితే డూ పే ఇచ్చిన లంచాలకు 
లొంగి కడప, కర్నూల్‌, సవనూర్‌ పఠాను నబాబులూ నాజర్‌ జంగ్‌ దివానైన 
షా నవాజ్‌ ఖాన్‌, "పేష్వా రామదాస్‌ సండిట్‌లు (ఫెంచివారి పక్షం వహించారు. 
విజయోత్సాహంతో జింజి సమీవంలోని తన శిబిర రక్షణ వట్ట (శద్ధ వహించని 
నాజర్‌ జంగ్‌ పె (ఫెంచి సైన్యం హటాత్తుగా దాడి జరిపింది. కర్నూల్‌ నబాబ్‌ 
నాజర్‌జంగ్‌ను కాల్చి చంపాడు, ముజఫర్‌జంగ్‌ను బంధ విముక్తుణ్ణి చేని 


497 


హైదరాబాద్‌ సుబాదారుగా (పకటించారు. (1750) కృతజ్ఞతతో ముజఫర్‌ జంగ్‌ 
డూ స్టేను కృష్ణానదికి దక్షిణాన వున్న సుబా పాంకాలపైె తన టపతినిధిగా 
నియమించాడు. భారతదేశంలో (ఫెంచి వారి గౌరవ (ప్రతిష్టలు మిన్నంటినాయి. 

బుస్సీ నాయకత్వంలోని (ఫెంచి సైన్యం మద్దతుగా రాగా ముజఫర్‌ జంగ్‌ 
హైదరాబాదు (ప్రయాణమైనాడు. (1751), కడవ, కర్నూలుల మీదుగా ఆతడు 
పయాణం చేయాలి. నాజర్‌ జంగ్‌ హత్య అనంతరం తమకు ఆందిన ముడుపుల 
పట్ట అసంతృపులైన కడప కర్నూలు నబాబులు ఆతనితో యుద్ధానికి 
తలపడినారు. రాయచోటి దగ్గిర ముజఫర్‌ జంగ్‌ హతుడై నాడు. బుస్సీకి దిక్కు 
తోచలేదు. కాని సమయస్పూర్తితో ముజఫర్‌ జంగ్‌ సోదరుడై న సలబత్‌ జంగ్‌ ను 
హైదరాబాద్‌ సుజాదారుగా (ప్రకటించి ఆతనితో హైదరాబాద్‌ [ప్రయాణం 
సాగించాడు. (ఫెంచి పలుకుబడికి (ప్రమాదం తప్పింది. 

ఈ లోగా తిరుచునా పల్లిలో ఉన్న మహమద్‌ ఆలీ నూచనపై, మద్రాస్‌ 
గవర్నరైన సాండర్స్‌ రాబర్ట్‌ క్లైవ్‌ నాయకత్వంలో ఒక సైన్యాన్ని ఆర్కాటు 
పెకి పంపినాడు. ఆర్కాటు క్నైవు వశమయింది, (1751) ఆర్కాటు ఆకమణ 
క్షైవు ఘనతకు పునాది వేయడమే గాక (_ఫెంచి పాబల్యానికి గొడ్డలి పెట్టు 
అయింది. ఆర్కాటును వశపరచుకొన్న అనంతరం క్షైవు కావేరిపాక్‌, శ్రీరంగ 
వట్టణం యుద్దాల్లో (ఫించి సైన్యాల నోడించి తిరుచునాపల్లి పై దండె తినాడు. 
[ఫెంచి సైన్యాలోడి చందా సాహేబు పట్టుబడినాడు. చందా సాహేబును వధించి 
మహమ్మదాలీని కర్ణాటక నబాబుగా _పకటించడం (1752) జరిగింది. 
కర్ణాటకంలో _ఫించి పాబల్యం అంతరెంచింది. 

హైదరాబాద్‌ గద్దె నెక్కిన సలబత్‌ జంగ్‌ సమర్థుడు కాదు; సుబాదార్‌ 
కాగలనని కలలో కూడ వూహించినవాడు కాదు. ఆతనికి [ఫెంచి సైన్యం 
అండదండలు తప్పనిసరి. అందుచే _సెంచివారిపట్ట విశ్వాసంతో వారికి నిజాం 
వట్టణం, కొండ వీడు, నర్సాపూర్‌లను ద త్తంచేసీ కృష్ణానదికి దక్షిణ [పాంతంపె 
డూ స్టేను తనకు ప్రతినిధిగా పకటించాడు. బుస్సీ నాయకత్వంలో _ఫెంచి 
సైన్యం హైదరాబాద్‌లో నిలపడం జరిగింది. తరువాత ఇంగ్లీ మ గవర్నర్‌ 
జనరల్‌ వెల్పస్తీ అనుసరించిన సైన్య సహకార పద్ధతి ఛాయలీ యేర్చాటులో 
కన్పిస్తాయి. 

సలాబత్‌ జంగ్‌ దివానైన సయ్యద్‌ లష్కర్‌ ఖాన్‌ (ఫెంచి వారీపట్ట వైరం 
వహించాడు. సలాబత్‌ జంగ్‌ స్థానంలో ఘాజీ వుద్దీన్‌ను గద్దె నెక్కించి 
హైదరాబాద్‌ నుండి (_ఫెంచి వారిని పారదోలాలని ఆతని సంకల్పం. అందుకై 


498 


మహారాషులతో సమాధానం కుదుర్చుకొన్నాడు. దాని ప్రకారం పేష్వా సహాయం 
చేసిన లక్ష సైన్యంతో మాజీ వుద్దిన్‌ బారంగాబాద్‌ చేరుకున్నాడు. (1752) కాని 
ఆతని ఆకస్మిక మరణంతో పరిస్థితి తారుమారయింది. మరాటీ సైనికులు 
(గౌమాలను కొల్ల గొట్టి అరాచకం సృష్టించసాగినారు. 

బుస్సీ జోక్యం కలిగించుకొని నబాబు 'పేష్వాల మధ్య భల్క దగ్గిర 
ఒడంబడిక కుదిర్చి మహారాష్ట్రలను వెనుకకు మరల్చినాడు. ఇందుకు ప్రతి 
ఫలంగా మచిలీపట్టణ పరిసర |పాంతాలు _ఫెంచివారికి లభించినాయి. (1752 
మూ ర్రజానగర్‌, ము స్తఫానగర్‌, ఏలూరు, రాజమండి, చికాకోల్‌ సర్కారులు 
పొందడానికి బుస్సీ ప్రయత్నించాడు కాని నబాబు అంగీకరించలేదు. 

హైదరాబాదు నుండి (ఫెంచి వారిని పారదోలే |పయత్నాలను లష్కర్‌ 
ఖాన్‌ విరమించలేదు. మ(దాస్‌ ఇంగ్లీషు గవర్నరైన సాండర్స్‌తోనూ, రఘూజీ 
భాన్‌ సే వంటి మరాటా నాయకులతోనూ సంపదింపులు సాగించాడు. లష్కర్‌ 
చర్యలు గహించిన డూ ప్రే ఆదేశానుసారం బుస్సీ జొౌరంగాబాదు పై దండెత్తాడు. 
తన బలహీనతను గుర్తించిన లష్కర్‌ బుస్పీతో బౌరంగాబాద్‌ సంధి చేసు 
కున్నాడు (23.11.1753). సంధి |వకారం నాల్లు ఉత్తర సర్కారులు (ముస 
ఫానగర్‌, ఏలూరు, రాజమం డి, చికాకోలు) _ఫెంచి వారికి దత్తమయినాయి. 
ఈ సార్కారుల్లో విజయనగరం, బొబ్బిలి, పెద్దాపురం, పిఠాపురం, మొగలి 
తరు, నూజీవీడు, జమీందారీలు ముఖ్యమైనవి. రాజమండి సర్కారును విజయ 
రామరాజుకు; చికాకోల్‌ ను ఇబాహిం గార్డీ లి హుస్సేన్‌ ఆలీకి? ఏలూరు, ముస్తఫా 
నగరాలను బుస్సీ కౌలుకు ఇచ్చినాడు. రెవెన్యూ విధానంలో మాతం మారా 
జరగలేదు. ఈ సర్కారులపై సాలుసరి ఆదాయం 31 లక్షలు. జౌరంగాబాద్‌ 
సంధి తర్వాత బుస్సీ నిరంకుశత్వం మితిమీరడంతో లష్క-ర్‌ఖాన్‌ దివాన్‌ పదవి 
నుండి విరమించి షా నవాజ్‌ దివానయినాడు, 

షా నవాజ్‌ సయితం (ఫెంచి వారి పట్ట ద్వేషం పహించినవాడే. సుబా 
లోని వివిధ వర్గాలో _ఫెంచివారిపట్ల ఆసంతృ ప్రీ [పబలడం ఆతనికి (పోత్సాహ 
కరమయింది. సర్కారులను |ఫెంచివారికి బదిలీ చేయడం అచటి ఫౌజుదారులకు 
గానీ విజయరామరాజుకు గానీ సమ్మతం కాదు. ముఖ్యంగా రాజమండ్రి ఫౌజు 
దార్రెన జాఫర్‌ ఆలీ బుస్సీపై పగబట్టి వున్నాడు. వీరినీ, నవాబు సోదరులైన 
నైజాం ఆలీ, బసలత్‌జంగ్‌ లను కూడగట్టుకొని మహారాష్ట్రల, ఆంగ్లేయుల 
సాయంతో హైదరాబాదు నుండి (ఫెంచివారిని మరలించాలని షా నవాజ్‌ 
(ప్రయత్నాలు (పారంభించాడు. 


499 


ఈ పరిస్థితుల్లో డూ పేను బర్తరఫ్‌ చేసి స్వదేశానికి పంవడం జరిగింది, 
_ఫెంచి వారి పలుకుబడికి ఇది పెద్ద దెబ్బ. షా నవాజ్‌కు మంచి అవకాశ 
ముంది. వెంటనే బుస్పీని బర్రరఫ్‌ చేసీ సైన్యంతో హైదరాబాదు విడిచి వెళ్ళవల 
సిందిగా సలాబత్‌ జంగ్‌ ఫర్మానా జారీ చేళాడు. బుస్సీ నెన్యాన్ని కూర్చుకొని 
(5000 సిపాయీలు, 2000 ఆశ్యద శం, 800 మంది యూరోపియన్లు) హైదరా 
బాద్‌నగరం చేరి మూసీపె నున్న చార్‌ మహల్‌, ఘోషామహలులు ఆ[కమించి 
నబాబు పై యుద్దానికి సిద్ధమయినాడు. మహారాష్ట్రులు, కర్నూలు పఠానులు 
రహస్యంగా ఆతనితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక చిన్న సంఘర్షణలో 
నబాబు సైన్యాలు బుస్సీ చేతిలో పరాజయం చెందినాయి. నబాబు, దివానూ 
బుస్సీతో రాజీ వడి ఆతని పదవిని (ఆగస్టు 1756) పునరుద్దరించినారు. 


బుస్సీ విజయం సాధించాడు కాని ఆతని ఆర్థిక పరిస్టితి ఆండోశనకరంగా 
పరిణమించింది. విజయరామరాజు మినహా సర్కార్టలోని జమీందార్లు శిస్తు 
చెల్లించడం మానినారు. రాజమండి మొదలై నచోట్ల సిపాయీలు, (ఫెంచి 
అధికార్ల పై తిరుగుబాట్లు (పారంభించారు. బొబ్బిలి రాజా రంగారావు శిస్తు 
చెల్రించకపోగా రాజమండి సిపాయీ పితూరీకి కారణమైన చికాకోల్‌ ఫౌజుదారు 
ఇ|బాహింఖాన్‌కు ఆశ్రయం ఇచ్చాడు. ఈ జమీందార్హను శిక్షించి శిస్తు వసూలు 
చేయడానికి బుస్సీ నిర్ణయించాడు. విజయనగరం బొబ్బిలి జమీందారీలమధ్య 
చిరకాలంగా వైరం ఉంది. బొబ్బిలిపై పగ దీర్చుకోడానికిది మంచి అవకాశమని 
విజయరామరాజు బొబ్బిలిపై దండెత్తడానికి బుస్సీని పోత్సహించినాడు. 
అంతేగాక 10 వేల సైన్యంతో, దివాన్‌ హైదర్‌జంగ్‌తో సవా బుస్పీతో చేరినాడు. 
"పెద్దాపురం జమీందారు కూడ బుస్సీ పక్షం వహించాడు. 1757 జనవరిలో 
బొబ్బిలి యుద్ధం జరిగింది. పరాజయం తప్పదని [గహించి బొబ్బిలి కోటలోని 
స్రీలందరు అత్మాహుతి చేసుకున్నారు. రాజా రంగారావుతో సహా బొబ్బిలి 
నెన్యం పోరాడుతూ అంతరించింది. బొబ్బిలికోట పూర్తిగా ధ్వంసమయింది. 
తర్వాత రెండు రోజులకు రాజా రంగారావు బంధువు తాండపాపారాయుడు 
రహస్యంగా గుడారంలో (ప్రవేశించి విజయరామరాజును వధించాడు. యుద్దానికి 
ముందు రహస్యంగా కోటనుండి తప్పించిన రాజా రంగారావు కుమారుని 
బొబ్బిలి జమీందారుగా పునరుద్దరించి బుస్సీ విశాఖపట్టణంపై దండెత్తి ఇంగ్లీషు 
వారినోడించి వట్టణాన్ని వశవరచుకున్నాడు. బొబ్బిలి వతనంతో సర్కా_ రుల్లోని 
ఉమీందార్హందరూ బుస్సీకి లొంగి కప్పం చెల్టించసాగినారు. సర్కారుల్లో (ఫెంచి 
వారి అధికార గౌరవాలు తారస్థాయికి చేరినాయి, 


500 


మూడో కర్ణాటక యుద్ధం 


నబాబు సలాబత్‌జంగ్‌ ఇంచుమించు బుస్సీ చేతిలో బందీయే గాని హైదరా 
బాదులో నానాటికి (ఫెంచి వారిపట్ట వ్యతిరేకత బలపడసాగింది. దివాన్‌ షానవాజ్‌ 
ఖాన్‌, నైజాం ఆలీ, బసాలత్‌ జంగ్‌లు (ఫెంచి వ్యతిరేక కూటమి నాయకులు, 
ఇది ఇలా ఉండగా హైదరాబాదులోని అరాజక పరిస్థితులు అవకాశంగా తీసుకొని 
మరాటీ సైన్యాలు దేశాన్ని దోపిడీ దాడులకు గురి చేసినాయి. బుస్సీ మరాటీ 
దాడులను తిప్పికొట్టి కుట్రదారులకు కేందమైన దౌలతాబాదు నాకమించాడు. 
కాని ఆతని దివానైన హైదర్‌ జంగ్‌ను నైజాం ఆలీ హత్య చేయించాడు, బుస్సీ 
కుడిభుజం కూలినట్టయింది. ఈ పరిణామాలన్నీ సలాబత్‌ జంగ్‌, నైజాం ఆలీల 
మధ్య కలతలకు కారణమైనాయి. 

ఇంతలో ఐరోపాలో ఇంగ్లండ్‌ |ప్రాన్సులమధ్య ఏడు సంవత్సరాల 
యుద్ధం (1757.63) (ప్రారంభమయింది. పుదుచ్చేరి గవర్నరై న లాలీ మదాస్‌ పై 
పెద్దయెత్తున దాడి తలపెట్టి అందుకు బుస్సీ సహాయం అవసరమని ఆతజ్జి 
హెదరాబాదునుండి పుదుచ్చేరి రావలసిందిగా ఆజ్ఞాపించాడు. తాను హైదరా 
బాదును వీగితే | ఫెంచి పలుకుబడి నశించగలదని బుస్సీ ఎంత వాదించినా 
[ప్రయోజనం లేకపోయింది. 1758 జులైలో బుస్సీ హైదరాబాద్‌ విడిచి వెళ్ళాడు. 
అనతి కాలంలోనే బుస్సీ జోస్యం ఫలించింది. హైదరాబాదులో (ఫెంచి 
పాబల్యం నశించి (ఫెంచివార్రివట్ల ద్వేషం |పదిలింది. సలాబత్‌ జంగ్‌ రక్షణ 
కోల్పోయినాడు; నైజాం ఆలీ ఆశలు ఫలించి అవకాశం బలపడింది. 

సప్త సంవత్సర సంగామ [పారంభంలోనే బెంగాలులో నబాబు సురాజ్‌ 
ఉద్దాలాకు, ఆంగ్రేయలకు మధ్య సంఘర్షణ జరిగింది. నబాబు కొలువులోని 
మీర్జాఫర్‌ వంటి ఉద్యోగులు ద్రోహబుద్దితో ఆంగ్లేయుల పక్షం చేరారు. వీరిని 
కూడగట్టుకొని రాబర్ట్‌ క్షైవ్‌ 1757 లో ప్లాసీ యుద్దంలో సురాజ్‌ ఉద్దౌలా 
నోడించి పారదోలి మీర్ణాఫర్‌ను బెంగాల్‌ నబాబుగా గద్దెనెక్కి_ంచాడు. కృతజ్ఞతతో 
కె క్షైవుకు 24 పరగణాలు (కై వు జాగీర్‌) ఇతర ఆంగ్లోద్యోగులకు పెద్ద పెద్ద 
నరస ఇచ్చి మీర్జాఫర్‌ సత్కరించాడు, బెంగాల్‌ నబాబు ఆంగ్లేయుల చేతి 
కీలుబొమ్మ అము. భారతదేశంలో అంగ గ స్మామాజ్యాధికారానికి అంకురార్పణ 
జరిగింది. బెంగాల్‌ నుండి ఆంగ్ల సైన్యాన్ని సర్కారులపైకి పంవడానికి కై పు 
అవకాశం కోసం నిరీక్షిస్తున్నాడు. 

సర్కారులనుండి _ఫెంచి వారిని తరిమివేయాలని స్థానిక జమీందారులు 
ఆంగ్లేయులతో సహకరించడానికి సంసిద్ధలైనారు. ఫీరిలో విజయరామరాజు 


501 


మరణానంతరం విజయనగర జమీందారైన ఆనందగజపతిరాజు ముఖ్యుడు. 
విజయరామరాజు హత్యలో బుస్సీకి పమేయం ఉన్నట్టు వ్యాపించిన వదంతితో 
ఆతని నిర్ణయం బలపడి మ।దాస్‌ గవర్నర్‌ తోను బెంగాల్‌ లోని క్షైవుతోను 
ఉత్తర (వత్యుత్తరాలు సాగించాడు. ఇది సదవకాశంగా (గహించి ఫోర్లు సేనాని 
నాయకత్వంలో ఒక సైన్యాన్ని క్షైవు సర్కారుల పైకి పంపాడు. ఈలోగా, 
అనంద గజపతి విశాఖపట్టణాన్ని (ఫించివారినుండి అ్మకమించాడు. ఫోర్లు, గజపతి 
సమాధానం కుదుర్చుకొని రాజమహేందవర |ఫెంచి స్థావరం పై దండె త్తినారు. 
చందు ర్తి దగ్గిర జరిగిన యుద్ధంలో (7.12.17/58) (ఫెంచి నైన్యం పరాజయం 
పొంది (ఫెంచి సైనికులు అధిక సంఖ్యలో ఖై దీలుగా పట్టుబడ్డారు. రాజమహేం[ద 
వరం ఆంగ్లేయుల వశమయింది. దీనితో సర్కారుల్లో ఆంగ్లేయాధికార స్థాపనకు 
సుగమ మార్గ మేర్చడింది; అంతేగాక ఇతర హైదరాబాద్‌ (ప్రాంతాలనుండి 
సర్కారులను (పత్యేకించి మృదాస్‌బో చేర్చడానికి ఆంగ్లేయులకు అవకాశం 
కల్పించింది. చందుర్తి యుద్దమని చర్మితకారుల అధి పాయం. మార్గమధ్యంలో 
నర్సావూర్‌ను ఆక్రమించి, గజపతి, ఫోర్డు సైన్యాలు మచిలీపట్టణం పై దండెత్తి 
నాయి. నెలరోజుల ముట్టడి అనంతరం మచిలీవట్టణం ఫోర్డు వశమయింది 
(8-4-1759). ఈలోగా సలాబత్‌ జంగ్‌ మచిలీపట్టణం చేరినాడు. నైజాం ఆలీ 
ఖాన్‌ ఆంగ్లేయులనభినందిస్తూ జాబులు వ్రాసినాడు. సర్కారుల్లో |ఫెంచివారి 
పలుకుబడి ఆ స్తమించింది. సలాబత్‌ జంగ్‌ ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకొని 
(145.1789) వారికి మచిలీవట్టణం, నిజాం పట్టణం, కొండవీడు, ఆకుల 
మన్నాడు సర్కారులను బహూకరించాడు, (ఫెంచివారి పక్షం వహించనని 
సలాబత్‌ జంగ్‌ వాగ్గానం చేశాడు; ఆతనికి అండగా ఉండడానికి ఆంగ్లేయులు 
అంగీకరించారు. ఈ (మచిలీవట్టణం) సంధియే ఆంగ్లేయులకు, హైద రాబాద్‌ 
సువాదారుకు మధ్య జరిగిన మొదటి ఒప్పందం; హైదరాబాదులో ఆంగ్ల [పాబ 
ల్యానికి గట్టి పునాది వేసింది. 

దక్షిణదేశంలో కూడ లావీ బుస్సీల (ప్రయత్నాలు ఫలించలేదు. 
అంగ్లేయులు _ఫించి సైన్యాలను నందవాసి యుద్ద ౦లో (1/61) ఓడించి పుదుచ్చేరి 
న్మాకమించారు. లావీని బందీగా పట్టుకొని ఇంగ్లండు పంపారు. పారిస్‌ సంధితో 
(1763) సప్త సంవత్సర సంగామం ముగిసింది. ఇండియాలో |ఫెంచి 
[(పాబల్యం అంతరించింది. తరువాత (ఫెంచి విప్టవ సమయంలోను (1709. 
1804) నెపోలియన్‌ యుద్ధాల కాలంలోనూ (1804_1814) (ఫించి 

AC_4 


502 


"సెనికోద్యోగులు మైసూరు, మరాటా (వభువులతో చేరి వారిని ఆంగ్లేయల పైకి 
పురికొల్పారు. కాని దేశంలో పాదుకొంటున్న ఆంగ్లాధికారానికీ (ప్రయత్నాలు 
[పమాదంగా పరిణమించడానికి బదులు పరోక్షంగా వి సరణకు దోహదంచేసినాయి. 
ఆం ధదేశంలో ఆంగ్లాధికారం 
ఉ తర సర్మారుల ఆక్రమణ 
అణాటీ 

హెదరాబాద్‌ సుబా మొదటినుండి మరాటీ దాడులకు గురి అవుతూ 
వచ్చింది. పేష్వా విశ్వనాథ్‌ పాదుషాతో చేసుకొన్న ఒడంబడిక వల్ల చౌత్‌ కూడ 
చెల్లించవలసి వచ్చింది. చౌత్‌ వసూలును [పతిఘటించడానికి సుబాదార్‌ చేసిన 
(ప్రయత్నాలు ఫలించలేదు. మరాటీ దాడులవల్ల [ప్రజలకు సుఖశాంతులు 
కరువయినాయి. ఈ పరిస్థితులే “హైదరాబాద్‌ |పభువులు _పెంచి ఇంగ్లండు 
నైనిక సహాయంపై ఆధారపడడానికి ముఖ్య కారణమైనాయి. సలాబత్‌జంగ్‌ 
వ్య క్రిగతంగా బలహీనుడు. మహారాష్ట్రులతో యుద్దాల్లోను, కుటుంబ కలహాల్లోనూ 
హైదరాబాద్‌ సైన్యం చాలావరకు క్షీణించింది. “అతనికీ, తమ్ముడైన నైజాం 
ఆలీ, బసాలత్‌ జంగ్‌ లకూ మధ్య సదవగాహన లేదు. అందుచేత స రష్‌ జంగ్‌ 
(ఫెంచి నైనిక సహాయంపై పూర్తిగా అధారపడి బుస్సీ చేతిలో కీలుబొమ్మ 
అయినాడు. అయితే బుస్సీ కుటిల రాజసీతిలో సమర్థుడు. దేశంలో బలాధికులై న 
మహారాష్ట్రలకు వ్యతిరేకంగానే హైదరాబాద్‌ను బలనరచవలె. కాని సలాబత్‌ జంగ్‌ 
బలపడి అత్మ విక్యాసం సాధించకూడదు; అతడు శాశ్వతంగా (ఫెంచి సహాయంపై 
ఆధారపడాలి అన్న ఆశయంతో బుస్సీ రహస్యంగా మహారాష్ట్రులతో మంతనాలు 
సాగిస్తూ వారిని హైదరాబాదుపై పురికొల్పేవాడు. బుస్సీ కుదిర్చిన భాల్క 
ఒడంబడిక వల్ల పీరార్‌ పశ్చిమ ప్రాంతాలను వై హైదరాబాద్‌ కోల్పోయింది. మరొక 
మారు 1760 లో నైజాం ఆలీ మవోరాష్ట్రపై దండెత్తి పరాజయం చెంది ఉద్గిర్‌ 
సంధిలో మహారాస్ట్రులు విధించిన నిబంధనలు అంగీకరించక తప్పలేదు. అయితే 
మూడోసారి పానిపట్‌ యుద్ధం (1761) మహారాష్ట్ర సమానా గొడ్డలి 
పెట్టయింది. వారి సైన్యం సర్వనాశనమయింది. వారి నాయకులందరూ హతు 
లయినారు. ఇది అవకాశంగా తీసుకొని పూర్వ పరాజయాలకు (పతీకారం చేయ 
డానికి సలాబత్‌ జంగ్‌ ; నై జాం ఆలీలు చేసిన పయత్నాలు సయితం ఫలించలేదు 

నైజాం ఆలీ కూడి సమర్థుడు కాదు. ఆతడు త్మీవమైన సమస్యలు 
ఎదిరించాల్సి వచ్చింది. హైదరాబాద్‌ శ తుపరివేష్టితం. ఉత్తరం నుండి 
నిరంతరం మహారాష్ట్రల దోపిడీ దురాక్రమణ దాడులు జరిగేవి 1760 నుండి 


503 


మైసూర్‌లో హైదర్‌, టిప్పులు బలవంతులై దురాక్రమణకు పూనుకున్నారు. 
నైజాం ఆలీ తమ్ముడు కొండవీడు నబాబునైన బసాలత్‌ జంగ్‌ హైదర్‌తో 
చేతులు కలిపినాడు. సర్కా రుల్లో ఎదురుతిరుగుతున్నారు. నైజాం అలీకి 'ఫెంచి 
వారిపట్ల గానీ ఆంగ్లేయులపట్ల గానీ సుహృద్భావం లేదు. ((ఫెంచి బెడద 
తప్పింది. కాని ఆంగ్లేయుల వత్తిడి తీవతరం కాసాగింది. అందుచేతనే నైజాం 
ఆలీ విధానాలు నిలకడలేనివిగా కన్పిస్తాయి. 


నైజాం ఆలీ గద్దెకెక్కిన వెంటనే సర్కారులపై దృష్టి మరలించాడు. 
జమీందార్ల అంతఃకలహాలవల్ల సర్కారుల్లో అరాజకం చెలరేగింది. ఆనంద 
గజపతి మరణించడంతో (1760) విజయనగరం జమీందారైన విజయరామరాజు 
బాలుడు. ఆనంద గజపతి తమ్ముడు సీతారామరాజు జమీందారును (పతిఘటించి 
రాజ్యంలో అలజడి సృష్టిస్తున్నాడు. నైజాంకు చెల్లించాల్సిన శిస్తు మూడు 
సంవత్సరాలుగా బకాయి పడింది. నై జాం ఆలీ విజయరామరాజును జమీందారుగా 
గు ర్రించి సీశారామరాజును దివాన్‌గా నియమించాడు. చికాకోల్‌ వరగణా పై 
శిసు వసూలు అధికారం వారికి అప్పగించాడు. ఈ సందర్భంలోనే ఆంగ్లేయులకు 
సర్కారులను దత్తం చేస్తూ సలాబత్‌ జంగ్‌ జారీచేసిన సనద్‌లను నైజాం ఆలీ 
చేత ఖరారు చేయించడానికి ఆంగ్లేయులు (వయత్నించారు. మహారాష్ట్రలతో 
తాను జరిపే |పతీకార యుద్ధాల్లో ఆంగ్ర సైనిక సహాయాన్ని సర్కారులకు 
నిబంధనగా నై జాం సూచించాడు. "మహారాష్ట్ర బలాన్ని అణచడం ఆంగ్లేయులకు 
కూడ ముఖ్యమే; కాని మూడో కర్ణాటక యుద్దంలో నిమగ్నులై వున్నందున 
నైశాం నిబంధనను ఆంగ్లేయులు “అంగీకరించలేదు. అందుచేత సఠ్కారుల్లో 
శిస్తు వనూలుచేనే అధికారాన్ని హుస్సేన్‌ ఆలీఖాన్‌ పరం చేసి నైజాం 
హైదరాబాద్‌ కు మరలినాడు. హుస్సేన్‌ ఆలీ అసమర్థతను అవకాశంగా తీసుకొని 
ఆతనికి సహాయంగా సైన్యాన్ని పంపి ఆంగ్లేయులు సర్కారుల నాకమించే 
వయత్నం చేశారు. సీతారామరాజు ఆగడాలు మితిమీరి చికాకోల్‌ సర్కారు 
మరాటీ దాడికి గురి అయింది. పరిస్థితులను చక్కదిద్దడానికై నైజాం అబ్బుల్‌ 
రహ్మాన్‌ఖానును నియమించాడు. 

సర్కారుల నుండి ఆంగ్ల “'సెన్యాలను మరలించాలని అజ్జుల్‌ రహ్మాన్‌, 
సర్కారులను సాధించాలని ఆంగ్లేయులు (పయత్నించారు. సర్కా రులను ఆంగ్లే 
యులు సాధించడంలో కాం|డేగుల జోగిపంతులు చాలా సహాయం చేశాడు, 
జోగివంకులు రాజమహేందవరం జమీందారీ వంశంవాడు. 1759 నుండి 
మచిలీపట్టణం ఫాక్టరీ అధికారికి గుబాసిగా స్థానిక వ్యవహారాల్డో సలహాదారుగా 


504 


కంపెనీ ఉద్యోగంలో _పవేశించాడు. కంపెనీ నైజాంల మధ్య జరిగిన సంవ 
దింపులు జోగిపంతులు నిర్వహించినవే. ఆతడు సాధించిన మొదటి ఒడంబడిక 
రహ్మాన్‌తో. ఆ ఒడంబడిక |పకారం సర్కారుల నుండి కంపెసీ తన సైన్యాలను 
ఉనసంహరించుకొంటుంది. నాటివరకు ఆ సైన్యానికయిన వ్యయాన్ని నైజాం 
చెల్టిస్తాడు. ఈలోగా నై జాంకు (ప్రతికూలంగా కంపెనీకి అనుకూలంగా కొన్ని 
పరిణామాలు జరిగినాయి. విజయనగరం దివాన్‌ సీతారామరాజు జమీందారుని 
నామమ్మాతుని చేసి రాజమహేందవరం కేందంగా తన బలాన్ని “పెంచుకో 
సాగినాడు. అబ్దుల్‌ రహ్మాన్‌ గానీ, చికాకోల్‌ ఫౌజుదార్‌ ఫతేఊద్దాలా గానీ 
సీతారామరాజును అణచలేకపోయినాడు. సర్కారులపై అబ్దుల్‌ రహ్మాన్‌ 
స్థానంలో తిరిగి హుస్సేన్‌ ఆలీ నియామకం జరిగింది. ఇదే సమయంలో కంపెనీ 
జోగివంతులుకు హైదరాబాద్‌ రాయబారం పంపింది. కంపెనీ సూచనలు 
నైజాం ఆలీ తిరస్కరించాడు. అయితే, జోగిపంతులు హుస్సేన్‌ ఆలీతో 
ఒప్పందం కుదుర్చుకున్నాడు. సీతారామరాజు నణచి సర్కారుల్లో శాంతిభదతలు 
నెలకొల్పడానికీ, జమీందార్ల నుండి శిస్తు బకాయిలు వసూలు చేయడానికీ 
కం పెసీ సెనిక సహాయం చేస్తుంది; నెన్యపోషణ ఖర్చును నైజాం భరిస్తాడు. 
ఈ ఒస్పందమే చివరకు నై జాంతోటి ఒప్పందానికి నాంది అయింది. 


ఉత్తర భారతంలో 1764 లో బక్సార్‌ యుద్దం జరిగింది. ఇది కం పెనీకి 
చాలా (వతిష్టాత్మకమైన యుద్ధం, మొగల్‌ పొదుషా షా ఆలీ ఆతని దివానూ 
ఆయోద్య నబాబూనై న షుజాఉద్దాలా బెంగాల్‌ నబాబైన మీర్కాసీమూ కంపెనీ 
చేతిలో ఓడిపోయినారు. చక్రవర్తి ఇంచుమించు కంపెనీకి బందీ అయినాడు* 
దేశంలో కంపెనీ (పతిష్ట తారాస్థాయికి చేరింది. ఇండియాకు మరలివచ్చిన 
రాబర్ట్‌ క్షైవు పాదుషాతో అల్టహాబాద్‌ సంధి చేసుకున్నాడు (1765). ఆ సంధి 
(వకారం సర్కారులను ఆంగ్లేయులకు దత్తం చేయడాన్ని ఖరారు చేస్తూ 
సనద్‌లు జారీ అయినాయి. సర్కారులపై ఆంగ్లేయుల హక్కు. బలపడింది. 

పాదుషా సనదులను (ప్రతిఘటించడానికి నైజాం ఆలీ పయత్నించాడు. 
కొని మైసూర్‌, మహారాష్ట్ర , హైదరాబాద్‌ రాజ్యాల మధ్య ద్వేషాసూయలు 
నానాటికీ త్మీవతరం కాసాగినాయి. 1763లోనే మహారాస్ట్రలతో రతాభువన్‌ 
దగ్గిర జరిగిన యుద్ధంతో నైజాం ఆలీ పరాజయం పొంది ప్రతికూలమైన సంధి 
షరతులను అంగికరించవలసి వచ్చింది. మహారాస్ట్రలకు వ్యతిరేకంగా మైసూర్‌, 
హైదరాబాద్‌, కం పెసీలతో త్రైపాక్షిక కూటమిని హైదరాలీ సూచించాడు. కాని 
ధానివల్ల హైదరాలీ బలసడగలడని నైజాం తిరస్కరించాడు. మైసూర్‌, 


505 


మహారాష్ట్ర రాజ్యాలు నిరంతరం జరుపుతున్న దోపిడి, దురా|క్రమణ దాడులవల్ల 
ఆంగ్లేయుల సైనికావసరాన్ని నైజాం ఆలీ గు ర్రించసాగినాడు. 

కంపెనీ సయితం సంపదింపులు సాగిస్తూ బల పదర్శనం ద్వారా 
సర్కారులను ఆక్రమించడానికి ఉప్మకమించారు. మచిలీపట్టణం నుండి జోగి 
పంతులు హైదరాబాద్‌ చేరాడు. మరొకవైపు తైలాడ్‌ సేనాని తన సైన్యంతో 
కొండపల్లి దుర్గాన్ని ఆక్రమించి నైజాంతో సంపదింపులు (పారంభించాడు, 
ఈలోగా జోగిపంతులు హుస్సేన్‌ ఆలీల మధ్య సర్కారులలో శిస్తు వసూలును 
గురించి మూడు సంవత్సరాల ఒప్పందం కుదిరింది. కె లాడ్‌ కొండపల్లి 
ఆ[కమణ సమాచారం తెలిసిన నైజాం ఆలీ మచిలీవట్టణానికి బయ లుదేరాడు. 
ఆతని వెంట జోగిపంతులున్నాడు, నైజాం ఆలీ గొల్పపూడి [పాంతానికి చేరు 
కున్నాడు. నాటికీ బకాయి వున్న జీతం చెల్టించవలెనని నైజాం ఆలీ సైన్యం 
తిరుగుబాటు చేసింది. సమయం కనిపెట్టి జోగిపంతులు కంపెనీ నుండి 7 లతలు 
తీసుకొని సర్కారులను కంపెనీకి కవులకు ఇవ్వవలసిందిగా (ప్రోత్సహించాడు. 
గత్యంతరం లేక పె ఒప్పందం ఆధారంగా, నైజాం ఆలీ కైలాడ్‌తో 1766 
నవంబర్‌లో సంధి చేసుకున్నాడు. చికాకోల్‌, రాజమం్మడి, ఏలూరు, ముస్తఫా 
నగర్‌ సర్కారులను నైజాం కంపెనీకి దత్తం చేశాడు; నైజాం కోరినప్పుడు 
కంపెనీ సైనిక సహాయం చేయవలె. బసాలత్‌ జంగ్‌ మరణానంతరం మూ ర్రజా 
నగర్‌ కంపెనీ వరమవుతుంది. పై నాల్గు సర్కారులకు కంపెసీ 7 లతలు 
కప్పంగా చెల్లించవలె. దీన్ని “పరస్పర స్నేహ సహకార సంధిగా వర్ణి చారు. 
ఆం ధదేశంలో సారవంతమై, ఐశ్వర్యవంతమైన _పాంతం ఆంగ్లేయుల స్వాధీన 
మయింది. ఈ వ్యవహారంలో (ప్రముఖ పాత వహించిన జోగిపంతులుకు 
“రాజు బిరుదంతోబాటు ముజుందార్‌, షేర్‌ సిరస్తాదార్‌ ఉద్యోగాలేకాక 
రొజమహేందవర సర్కారు నబాబుకు సహోద్యోగిగా నియమించి కంపెనీ 
గౌరవించింది. 

గుంటూరు సర్కారు 

గుంటూరు సర్కారును సాధించడానికి సయితం కంపెనీ విశ్వ 
[ప్రయత్నం చేసింది; నైజాం కంపెనీని సాధ్యమైనంతవరకు |పతిఘటించాడు. 
పై సంధి జరిగిన వెంటనే నైజాం, కంపెనీ, పేష్వా (మాధవరావుల కూటమి 
మైనూర్‌'పై దండె త్తింది. ఈ సందర్భంలో పె హైదరాలీ నై జామాలీలు రహస్య 
ఒప్పందం కుదుర్చుకున్నారు. కనీసం దక్షిణాపథం నుండి ఆంగ్లేయులను 
పారదోలడ మే దాని ఆశయం. కొండవీడు నబాబైన బసాలత్‌ జంగ్‌ “సయితం 


506 


హైదరాలీతో మంతనాలు జరుపుతూ తన కొలువులో (ఫెంచి సైనికాధురలను 
నియమించసాగినాడు. వీరి చర్యలను |గహించిన కంపెనీ నైజాం అలీని 
తొలగించే ప్రయత్నం చేసింది. కంపెనీ సెన్యం ఖమ్మ మ్మెట్లు దుర్గాన్ని 
ఆ(కమించి హైదరాబాద్‌ పై పురోగమించే సన్నా హంలో వుంది. నైజాం ఆలీ 
తన నిస్సహాయతను గుర్తించి కంపెనీతో (మాస్‌) సంధి చేసుకొని (1768) 
కర్ణాటకం పై తన హక్కులు వదులుకొని బసాః త్‌జంగ్‌ ను ఆదుపులో వుంచే 
[ప్రయత్నం చేశాడు, 

ఈలోగా “హైదరాలీ విజృంభించి (1274.78) గుత్తి, బళ్లారి, కడప, 
కర్నూలు, ఆదోని, కంభములను ఆకమించాడు. కృష్ణా, తుంగభ।| దా? 
అంతర్వేదిలో చాలా [పాంతాలాతని వశ మయినాయి. హైదర్‌ దురాక్రమణలతో 
బసాలత్‌ జంగ్‌ సయితం ఆందోళన చెందాడు. ఇది అవకాశంగా తీసుకొని, 
మద్రాస్‌ గవర్నరైన రుంబోల్డ్‌, బెంగాల్‌ గవర్నర్‌ జనరలైన వారన్‌ 
హేస్టింగ్సును సయితం లక్ష్యం చేయక, 1779లో బసాలత్‌జంగ్‌తో సంధి 
చేసుకొని గుంటూరు సర్కారును స్వాధీనం చేసుకొని కర్ణాటక నవాబుకు 10 
సంవత్సరాల కౌలుకు ఇచ్చాడు. 

రుంబోల్డ్‌ చర్య నైజాం ఆలీ ఆగహానికి కారణమయింది. కంపెనీపై 
యుద్ధానికి ఆయ త్తం కండని కిలాగారులను ఆజ్ఞాపించాడు. ఇదే సమయంలో 
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆందోళన చెలరేగింది. పేష్వా నారాయణరావును 
హత్యచేసి, పీనతండి రఘునాథరావు పేష్వాగా [పకటించుకున్నాడు. రగోబాను 
(ప్రతిఘటించి, నానా ఫడ్నవీస్‌ నాయకత్వంలో బారాభాయ్‌ కూటమి పసివాడైన 
రెండో మాధవరావును పేష్యాగా (పకటించింది. రగోబా బొంబాయిలోని 
కంపెనీ అధికారులతో సూరత్‌ సంధి (1775) చేసుకొని వారి సాయం సంపా 
దించాడు. సూరత్‌ సంధికి వ్యతిరేకంగా నానా ఫడ్నవీస్‌ నైజాం ఆలీ, హైదర్‌ 
ఆలీలతో కలిసి శ్రైపాకిక కూటమిని సిధ్ధం చేశాడు. ఆంగ్లేయుల అధికారానికి 
పెద్ద [ప్రమాదం ఏర్పడింది. 

వారన్‌ హేస్టింగ్స్‌ (సమాదాన్ని గుర్తించి త్రైపాక్షిక కూటమి విచ్చిన్నానికి 
(ప్రయత్నించాడు. ఆతని ఆదేశానుసారం మదాస్‌ (వభుత్యం గుంటూరు 
సర్కారును బసాలత్‌ జంగ్‌ కు పునరుద్ద రించింది. నైజాం ఆలీ త్రైపాక్షిక కూటమి 
నుండి తప్పుకొనడంతో వారన్‌ హేస్టింగ్స్‌ పధకం ఫలించి 'కూటమి విచ్చిన్న 
మయింది. మొదటి మహారాష్ట్ర యుద్ధంళో ఆంగ్లేయులు విజయం సాధించారు. 

బసాలత్‌ జంగ్‌ 1782 లో మరణించాడు. కానీ నెజాం ఆలీ గుంటూరును 


507 


కంపెనీ వరం చేయడానికి నిరాకరించాడు కాని మైసూర్‌లో | ఫెంచి ప్రాబల్యం 
"పెరుగుతున్నందున, టిప్పు నైజాం ఆలీలు ఆంగ్ల వ్యతిరేక కూటమిగా ఏర్పడే 
ప్రమాదం ఉన్నందున గవర్నర్‌ జనరల్‌ కారన్‌వాలీసు సత్వరచర్య తీసుకోలేక 
పోయినాడు. 1788 నాటికి పరిస్థితులు మారినాయి. నైజాం అలీ టిప్పుకు 
వ్యతిరేకంగా మహారాష్ట్రలతో చేరినాడు. ఐరోపాలో ఇంగ్లండు (ఫాన్స్‌లమధ్య 
సమాధానం కుదిరింది. పరిస్థితి గమనించిన కారన్‌వాలీస్‌ బెదరింపుకు లొంగి 
నైజాం ఆలీ గుంటూరును (1788 జులై) ఆంగ్లేయుల స్వాదీనం చేశాడు. 

ఆంగ్లేయుల దౌర్జన్యాలను దుర్మాకమణలను నైజాం ఆలీ సహించలేక 
పోయినాడు. కంపెనీపై ఆతని ఆగహద్వేషాలు తారాస్థాయికి చేరినాయి. 
పుదుచ్చేరిల్‌ ని (పెంచి వారితో మంతనాలు |పారంభించాడు. నైజాం అలీ, 
టిప్పు సులాన్‌లమధ్య సమాధానం కుదర్చడానికి _ఫెంచివారు [పయత్నించారు. 
(శ్రీరంగపట్టణం, హెైదరాబాద్‌ల మధ్య అనేక రాయబారాలు నడిచినాయి. 
అహంకారంతో అసఫ్‌జా వంశ రాకుమారైను తనకిచ్చి పెండ్లి జరిపీనప్పుడే 
నైజాం ఆలీతో మై[తి సంభవమని టిప్పు పట్టు పట్టడంతో ఈ |పయత్నాలు 
ఫలించలేదు. 

టిప్పు సుల్తాన్‌ సాగిస్తున్న ఆంగ్ల వ్యతి రేక చర్యలను కారన్‌ వాలీస్‌ 
సహించలేకపోయినాడు. పిట్టు ఇండియా చట్టం నిర్దేశించిన తటస్థ విధానాన్ని 
కారన్‌వాలిస్‌ బలపరిచాడు. కాని ఆ విధానంవల్ణ కం పెనీ శేయస్సులకు భంగం 
కలగరాదని ఆతని ఆశయం. కంపెనీ శేయస్సుల రక్షణకు టిప్పుతో యుద్ధం 
తప్పదని |గహించిన కారన్‌వాలిస్‌, మహారాములతో, నైజాం ఆలీతో కలిసి 
టిప్పు వ్యతిరేక త్రైపాక్షిక కూటమిని రూపొందించడానికి పయత్నించాడు, 
“హైదరాలీ, టిప్పులు ఆ;కమించిన ఆదోని, కర్నూలు |పాంతాలను తిరిగి ఆక 
మించవచ్చునని ఆశతో నైజాం ఆలీ టిప్పు వ్యతిరేక కూటమిళీ చేరి, 25 వేల 
సైన్యంతో మైసూరుపై దండెత్తాడు. మిత కాటమ సైన్యాలు శ్రీరంగపట్టణాన్ని 
ముట్టడించడ ౦తో టిప్పు సంధి చేసుకొని తన రాజ్యంలో సగభాగం మిత్ర 
కూటమికి దత్తం చేశాడు. గురంకొండ, కడప, గుంజికోట, కంభం, బళ్ళారి 
జిల్లాలు, కృష్ణాతీరంలో భ్మదా అంతర్వేది నై శాం పరమయినాయి; కర్నూలును 
మాతం నైజాం పరం చేయడానికి టివ్పు అంగీలలించ లేదు. 

మూడో మైసూర్‌ యుద్ధానంతరం మహం పులకు నై జాంకు మధ్య 
సం ఘర్షణ [పారంభమయింది, మహారాష్ట్ర నాయకులైన నానాఫడ్న వీస్‌, 
మహదాజీ సింధియాలమధ్న జాతినాయకతానికె పోటీ ఉల్పంతకాలం నె జంకు 


508 


మహారాష్ట్రల బెడద తప్పింది. వీరార్‌ను గురించి సీంధియా నైజాంల మధ్య 
అభి పాయభేదాలు రావడంతో ఉభయులమధ్య స్నేహ సంబంధాలు క్షీణించి 
నాయి. మహారాష నాయకులు సమైక్యమై నైజాం బకాయిపడిన చౌత్‌ సర్‌దేళ్‌ 
ముఖి మొ త్తం చేల్రించవలెనని వట్టుబట్టారు. మహారాస్ట్రలు యుద్ధానికి దిగరనీ, 
యుద్ద మే సంభవిస్తే ఆంగ్లేయుల సహాయం తనకు లభిస్తుందని నమ్మకంతో 
దివాన్‌ అజీం ఉల్‌ ఊ్యమా [పోత్సాహంతో నైజాం మవారాష్ట్రుల కోరికను 
తిరస్కరించాడు. కారన్‌వాలీస్‌ తరువాత గవర్నర్‌ జనరలైన సర్‌ జాన్‌ షోర్‌ 
తటస్థ విధానాన్ని తు.చ తప్పక అనుసరించడానికి నిర్ణయించి నైజాం అలీ 
కోరికను నిరాకరించాడు. మహారాష్ట్రులు 1794లో నైజాంపైె యుద్దం 
(వకటించారు. ఉభయ "సైన్యాలకు ఖర్చా ా దగ్గిర యుద్దం జరిగింది (11 5 1795). 
నైజాం ఆలీ ఓడిపోయి సుమారు 35 అ తరం వచ్చే దౌలతాబాద్‌, 
అహమ్మద్‌ నగర్‌, షోలాపూర్‌ |పాంతాలను, యుద్ద నష్ట వరిహారంగా 3 కోట్ల 
రూపాయలనూ మహారాష్ట్రలకిచ్చి సంధి చేసుకొన్నాడు. 

నైజాం అలీకి ఆంగ్లేయు లపట్ట ద్వేషం మితిమీరింది. ఖర్దా పరాభవానికి 
ఆంగ్లేయుల మ్మిత్మదోహమే కారణమనే ఉద్దేశంతో తన కొలువులోని అంగ్ల 
పటాలాలను బర్తరఫ్‌ చేసి (ఫెంచి సేనాని రేమండ్‌ నాయకత్వంలో (ఫెంచి 
పటాలాలను పెంచుకున్నాడు. హైదరాబాదులోని ఇంగ్లీష్‌ రెసిడెంట్‌ కిర్క్‌ 
పాటిక్‌ నిస్సహాయుడై నాడు. సర్‌జాన్‌షో తటస్థ విధానం ఆంగ్లేయుల 
బలహీనతకు నిదర్శనంగా భావించి మహారాష్ట్ర నాయకులు సయితం (ఫెంచి 
సెనికోద్యోగులను నియమించిన తమతమ "సైన్యాలకు శిక్షణ నిప్పించసాగినారు. 
దేశం సర్యతా ఆంగ్ల వ్యతిరేకత _ఫించివారివట్ల అభిమానమూ _పబలసాగినాయి. 


ద త మండలాలు 


సర్‌జూన్‌ షోర్‌ స్థానంలో గవర్నర్‌ జనరలై న లార్డ్‌ వెల్లస్తీ స్మామాజ్య 
వాదం మూర్తీభవించిన అధికారి. భారతదేశంలో |బిటిష్‌ సామాజ్య వి స్తరణయే 
లశ్యంగా కృషి చేసినాడు. నాడు ఐరోపాలో నెపోలియన్‌ యుద్దాలు ముమ్మరంగా 
సాగుతున్నాయి, “ఆంగ్రేయలు దుకాణదారుల జాతి” అని నెపోలియన్‌ 
అభ్మిపాయం. వాణిజ్యమే ఆంగ్లేయుల బలానికి కారణం. వారిది వాణిజ్య 
సా[మాజ్యం. దానికి ఇండియా కీలకమయింది. అందుచే ఇండియాను జయిస్తే 
ఆంగ్ల సాామాజ్యం విచ్చిన్నం కాక తప్పదు అనే అధిపాయంతో నెపోలియన్‌ 
ఇండియాపై దండెత్తే సన్నాహాలు చేస్తున్నాడనే వదంతి వ్యాపించి ఉంది. ఆ 
పరిస్థితుల్లో ఇండియాలో (ఫెంచివారి గౌరవం పెరగడం ఆంగ్ధాధికారానికి పెద్ద 


509 


ప్రమాదం. అందుచే ఇండియానుండి _ఫెంచి పటాలాలను పారదోలి ఆంగ్లాధీ 
కారాన్ని సుస్థిరం చేసి విస్తరింప చేయడానికె వెల్లస్తీ నిర్ణయించి అందుకు 
సాధనంగా సెన్య సహకార సంధి విధానాన్ని రూపొందించినాడు. ఆంగ్ల 
సాామాజ్య విస్తరణకు సైన్య సహకార విధానం తోడ్చడినట్టు మరే విధానమూ 
తోడ్చడలేదని ' చెప్పవచ్చు. ఆ విధానం విజయవంతం కావడానికి భారత రాజ 
కీయాల్లో అనైక్యము భారతీయ |పభువులమధ్య అంతఃకలహాలు కారణము. 
సైన్య సహకార ఒప్పందం చేసుకొన్న స్వదేశ |పభువు తన కొలువులోని 
ఆంగ్లేతర ఐరోపాదేశ ఉద్యోగులను బర్తరఫ్‌ చేయవలె; ఆంగ్ల సైన్యాన్ని తన 
రాజ్యంలో నిలుపుకొని దానికగు ఖర్చు భరించవలె; తన ఆస్థానంలోని ఆంగ్ల 
ఉద్యోగి (Resident) ద్వారా మాత్రమే పొరుగు రాజ్యాలతో లావాదేవీలు 
జరుపుకోవలె; ఆంగ్లేయుల అనుమతితోనే యుద్దాలు గానీ ఒడంబడికలు గానీ 
చేసుకోవలె. ఒక్క మాటలో ఈ ఒప్పందం చేసుకొన్న |పభువులు భారతీయు 
లకు సామంతులవుతారు. దీనివల్ల ఆంగ్లేయులకు కొత్త సెనిక స్థావరాలేర్పడు 
తాయి; సైనిక సరిహద్దులు విస్తరించి స్మామాజ్య విస్తరణకు అనుకూల 
వాతావరణం ఏర్పడుతుంది. 


టిప్పు సులాన్‌ ఆంగ్లేయులకు (పమాదంగా పరిణమించినట్టు వెల్లస్లీ 
గుర్తించాడు. శ్రీరంగ పట్టణ సంధి తర్వాత ఆంగ్లేయుల పై (వతీకారం తీర్చుకో 
డానికై టిప్పు సర్వవిధాలా |పయత్నిస్తున్నాడు. తన నైన్యంలో (ఫెంచి పటాలా 
లను |ఫెంచి నెపోలియన్‌తో సంప్రదింపులు సాగిస్తున్నారు. (ఫెంచివారి 
అభిమానం సంపాదించడాని కై విష్ణవకారులు ధరిస్తున్న టోపీ ధరించి తన రాజ 
ధానిలో జాకోబిన్‌ క్లబ్‌ స్థాపించాడు. ఈ చర్యలవల్ల టిప్పుతో యుద్దం తప్పదనే 
అభిప్రాయంతో నైజాం ఆలీతో సంధికి నిర్ణయించి ఆతనికి నైన్య సహకార 
ఒప్పందాన్ని వెల్పస్తీ సూచించాడు. నైజాం ఆలీకూడ ఆంగ్లేయులతో దృఢమైన 
మెతికి సంసిద్దమై ఉన్నాడు. దేశంలో (ఫించివారి బలం నానాటికి శ్నీణిస్తున్నది; 
టివ్వు సులాన్‌ దురహంకారి; మహారాష్ట్రల దౌర్జన్యాలు, దురాకమణలు మితి 
మీరుతున్నాయి. వీరుభయులపై (వతీకారం తీర్చుకోడానికి హైదరాలీ టివ్పులు 
ఆక్రమించిన తన రాజ్యభాగాలు తిరిగి స్వాధీనపరుచుకోడానికీ ఆంగ్లేయులతో 
మెతి ఒక్కటే సాధనం. అందుచే రెసిడెంట్‌ కిర్క్‌_పొ(టిక్‌ నూచన పై 1798 
'సెప్రైంబర్‌లో నైజాం ఆలీ సైన్య సహకార సంధికి ఇ సంధి 
[వ్రకారం తన కొలువులోని (ఫెంచి ఉద్యోగులను నైజాం బర్తరఫ్‌ చేశాడు. 
“హైదరాబాద్‌ లో ఆంగ్ల సైనిక బలం పెరిగింది. ఆంగ్ల సైన్యం ఖర్చుశకె నైజాం 


510 


2417 వేల రూపాయీలు చెల్టించడానికి అంగీకరించాడు. మహారాష్ట్రలతో 
లావాదేవీలు ఆంగ్లేయులద్వా రా నిర్వహించడానికి అంగీకరించాడు. స్వతంత్ర 
(వతిపత్తిని కోల్పోయి హైదరాబాద్‌ (బిటిష్‌ రక్షిత రాజ్యంగా మారింది. 

మహారామ్రలు సైన్య సహకార నంధికిగానీ టిప్పుతో యుద్దాని కిగానీ 
అంగీకరించలేదు. వెల్టిస్టీ, నైజాం ఆలీలు 1799లో టిప్పుపై యుద్ధం 
(ప్రకటించారు. ఉభయుల సైన్యాలు శ్రీరంగపట్టణం పై నడిచి ముట్టడించినాయి. 
టివ పరాజయం చెంది మరణించాడు. మైసూర్‌ సంధి [పకారం అనంతపురం, 
బళ్లారి, కడప, కర్నూలు, చిత్తూరు జిల్హాల పాంతం నైజాం ఆలీ పరం చేయ 
బడింది. మైసూర్‌లో వడయార్‌ రాజవంకాన్ని పునః ప్రతిష్టించారు. మైసూర్‌ 
కూడ (బిటిష్‌ రక్షిత రాజ్యం అయింది. 

ఈ పరిణామాలతో ఆంగ్లేయులు బలపడడం మహారాస్ట్రలకు ఆందో శన 
కలిగించింది. అందుచే వారితో యుద్దం తప్పదని (గ్రహించిన వెల్లస్టీ నైజాం 
ఆలీతోటి సంబంధాన్ని బలపరచే ఆశయంతో 1800 లో మరొక సంధిని 
సూచించాడు. ఆ సంధి (ప్రకారం హైదరాబాద్‌ లో ఆంగ్ల పటాలాల నంఖ్య 
"పెరిగింది. ఆంగ్ల పటాలాల ఖర్చుకై మైసూర్‌ సంధివల్ణ తనకు సంకమించిన 
జిల్లాలను నైజాం ఆంగ్లేయులకు దత్తం చేశాడు. నాటినుండి ఆ [పాంతం 
“ద త్రమండలం”గా (పసీద్ధమయింది. ఆంగ్లేయుల అనుమతి లేకుండా నై జాం 
ఎవరితోనూ యుద్దం చేయడు, ఒడంబడికలు చేసుకోడు. ఈ సంధితో నైజాం 
ఆంగ్లేయులకు సామంతుడు (Subsidiary ally) అయినాడు. ద త్రమండలాలు 
ఆంగ్లపాలన కిందికి వచ్చినాయి. 

నెల్లూరు 

నెల్లూరు మండలం కర్ణాటక నబాబీలో భాగంగా ఉండేది. ఇంగ్రీషువారి 
సాయంతో మొహమ్మద్‌ ఆలీ కర్ణాటక నబాబైన తర్వాత ఆతని తమ్ముడు 
నజీబుల్లా నెల్లూరు పాలించేవాడు. అయితే సోదరుల మధ్య సఖ్యత లేదు. 
ఆర్థిక" ఇబ్బందుల వల్ల నజీబుల్హా కర్ణాటక నబాబు అధికారాన్నీ, నైజాం 
అధికారాన్నీ ధిక్కరిస్తూ ప్రేరటేవాడు! 1781 లో కర్ణాటకాన్ని ఆంగ్లేయులపరం 
చేయడానికి నైజాం సిద్ధమెనాడు. కాని స్థానిక ఫౌజుదార్డు, అమీర్‌దాడ్డు ఆంగీక 
రించలేదు. 1795లో మొహమ్మద్‌ ఆలీ మరణించి ఆతని కొడుకు ఉమ్‌దత్‌ 
ఉల్‌ ఉమా నబాబయినాడు. ఉమా (వజా కంటకుడు. ఆతడు టివ్పుతో 
సంప్రదింపులు జరుపుతున్నట్టు 1799లో వెల్ల స్టీకి తెలిసింది. ఆతనిపై చర్య 
తీసుకొనక పూర్వమే ఉమా 1801లో మరణించాడు. ఉమా కుమారుడు ఆలీ 


511 


హు స్పేన్‌కు ఆతని దాయాది అజిముద్దౌలాకుమధ్య వచ్చిన తగాదా అవకాశంగా 
తీసుకొని ఆంగ్లేయులు కర్ణాటకాన్ని తమ రాజ్యంలో లీనం చేశారు. అజిముద్దౌ 
లాకు భరణం ఇచ్చి “ఆర్కాటు నవాబ్‌” బిరుదు మ్మాతం అనుమతించారు. 
నెల్లూరు మండలం ఆంగ్ల సామాజ్యంలో చెరింది. 


యుగ విశేషాలు 


ఆం[ధదేశంలో 1802 నాటికి తిరిగి రెండు |పధాన విభాగాలేర్పడినాయి. 
కోస్తా జిల్లాలు దత్త మండలమూ కంపెనీ పాలన కిందికి వచ్చి మదదాస్‌ 
రాష్ట్ర ౦లో భాగాలయినాయి. తెలంగాణా ప్రాంతం కన్నడ మరాటా|ప్రాంతాలతో 
కలిసి నై జాం సంస్థానంలో భాగమయింది. నై జాంలోని తెలంగాణా ప్రాంతాన్ని 
వరంగల్‌, మహబూబ్‌నగర్‌ సుబాలుగా విభజించారు. మద్రాస్‌ రాష్ట్ర ంలోని 
తెలుగు |పాంతాలను “ఆంధ” అనీ నైజాంలోని తెలుగు |పాంతాలను తెలంగాణ 
మనీ అనడం సాధారణమయింది. ఈ విభజన ఏర్పడినప్పటి నుండి రెండు 
[పాంతాలలో పాలన విధానంలో సామాజక సంస్కృతీ పరిణామాల్లో త్మీవమైన 
వ్యత్యాసా లేర్పడినాయి. కారణాలేమయినప్పటికీ మదదాస్‌ రాష్ట్రంలో వలస 
పాలకులు కొత్త పోలనా విధానాన్నీ ఆధునికీకరణకు తోడ్పడే అంకాలనూ 
(_పవేశ పెట్టడం జరిగింది. నైజాం సంస్థానంలో మధ్యయుగ భూస్వామ్య 
విధానమే కొనసాగింది. 

ఆంధ్రలో పరిణామాలు 


ఆంధ (పాంతంలో సర్కారులకు బదులు జిల్లాలేర్పడినాయి. చికాకోల్‌ , 
రాజమండి, ఏలూర్‌, ముస్తఫానగర్‌, మూర్తజానగర్‌ సర్కారులు గంజాం, 
విశాఖపట్టణం, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్హాలయినాయి. చాలకాలం కృష్ణా, 
గుంటూరు జిల్లాలు కలిసివుండేవి. 1801లో కర్ణాటక నబాబు నుండి పల్నాడు 
(గహించి గుంటూరులో కలిపినారు. సర్కారు జిల్లాలో 1769 నుండి కంపెనీ 
(సభుత్వ విధానం అమలు జరిగింది. దత్త మండలాలను (పిన్సివల్‌ కలెక్టర్‌ 
పాలనలో వుంచి ఆతని కింద బళ్ళారి, రాయదుర్గ్‌, అనంతపూర్‌, కడపలతో 
సవాయోద్యోగులను నియమించారు. 


సర్కారు జిల్లాలలో 1794 లో కలెక్టర్ల నియామకం జరిగింది. జిల్లాలోని 
అధికారం కలెక్టర్ల లో కేందీకృతమయింది. కారన్‌ వాలీసు |పభువు |పభుత్వాధి 
కారం నుండి న్యాయనిర్యహణాధికారాన్ని వేరుచేసి జిల్లా న్యాయాధికారులను 
నియమించాడు కాని ఆ విధానం ఎంతో కాలం అమలులో లేదు. కలెక్టర్‌ 


512 


మెజస్టే)ట్‌ విధులు కూడా నిర్వహించేవాడు. జిల్హాలోని వైద్య, విద్య, మరమ్మ 
తులశాఖల అధివతులు కలెక్టర్‌ పర్యవేక్షణలో వని చేసేవారు. |వ్రతి జిల్హాలోను 
సివిల్‌, (క్రిమినల్‌ కోర్టులు ఏర్పాటు చేశారు. బెంటిక్‌ (వభువుల కాలం నుండి 
న్యాయస్థానాలలో స్థానిక భాషలకు అనుమతి లభించింది. పన్నుల బకాయీలు, 
వారసత్య తగాదాలవల్ర [వజలలో వ్యాజ్యబుద్ధి "పెరిగి వ్యయ |పయాసలకు గురి 
అయినారు. (పతి జిల్దాలోను పోలీసుళాఖ కూడ ఏర్పడింది. గామాలలోని 
కావలిగార్హ వద్ధతి మరుగున పడింది. చేతి వృత్తులు క్షీణించడం, స్థానిక 
సైన్యాలు బర్తరఫ్‌ కావడం వల్ల నిరుద్యోగం |పబలి దొంగతనాలు దోపిడీలు 
ఎక్కువయినాయి. వీటిని నిలువు చేయడంలో విఫలం కావడమే కాక జిల్లా 
పోలీసు సిబ్బంది |పజాకంటకంగా తయారయి నట్టు పరిశీలకుల అభిప్రాయం. 
“The Police establishment has పు. the bane and pest of 
the society, the terror of the community and the origin of 
half the misery and discontent tbat exists among the 
subjects of the govt. Corruption and bribery reign 
paramount through out the whole establishment; violence, 
torture and cruelty are their chief instruments for 
detecting crime, implicating the innocent and extorting 
money. Robberies are daily and rightly committed and 
unfrequently with their connivance.” 


జిల్లా పాలనా యంత్రాంగంలో చిన్న ని సాయి ఉద్యోగులు స్థానికులైన 
విద్యావంతులే. వీరి జీతాలు చాలా స్వల్పంగా ఉండేవి, ఆందుచేత ఏరీలో లంచ 
గొండితనం [పబలమయింది, ఈ పరిణామంవల్ద కూడ సాధారణ పౌర జీవితం 
కష్టనష్టాలకు గురి కొసాగింది. 


కలెక్టర్‌ పదానికి (శిస్తు) వసూలుచేయువాడు అని అర్థం. శిస్తు వసూలుకు 
[వమాణంగానే జిల్లాలు ఏర్పడినాయి. అయితే రాబర్ట్‌ క్షైవ్‌ సూచించిన 
“పరిమిత బాధ్యతా (Limited responsibiliy) విధానాన్ని బట్టి. శిస్తు 
వసూలులో స్థానిక సం పదాయాలను కొనసాగించడానికి కం పెసీ నిర్ణయించి 
కుతుబ్‌ షాహి, మొగల్‌ యుగాలలో శిస్తు వనూలు చేస్తుండిన జమీందార్ల కే 
ఆ బాధ్యతలు అప్పగించింది. సర్కారు జిలాలో జమీందారు, దత్త మండ 
లాలలో పాశెగార్లు శిస్తు వసూలు చేయసాగీనారు. 1793 లో కారన్‌ వాలిస్‌ 
(ప్రభువు బెంగాలులో వవేళ పెట్టిన శాశ్వత శిస్తు బందోబస్తు సర్కారులకు 


513 

(18001802) విస్తరింపజేళారు. 1801 లో జరిగిన నిర్ణయం (ప్రకారం జమీం 
దార్హకు ముత్తాదారీ (వారసత్వపు) హక్కులు సంకమించినాయి. శిస్తు వసూలు 
చేసే వుద్యోగులు భూస్వాములయినారు. రైతులు భూమిపై హక్కులు కోల్పోయి 
కేవలం జమీందారుల దయాదాక్షిణ్యాల పై ఆధారపడిన సేద్యగాండు (కౌలు 
దార్జు) ఆయినారు, 

శాశ్యత శిస్తు నిర్ణయం ప్రకారం జమీందార్లు కంపెనీకి చెల్లించాల్సిన 
మొత్తాలు నిర్ణయమయినాయి. రైతు జమీందారుకు చెల్టించాల్సిన మొత్తం 
నిర్ణయం కాలేదు. సాధారణంగా పంటలో సగం రైతునుండి వసూలుచేసి 
అందులో మూడోవంతు మాతం |పభుత్యానికి చెల్లించ వలెనని తరతరాలుగా 
వున్న సంపదాయం. జమీందారులా సంవదాయాన్ని మన్నించలేదు. రైతులు 
జమీందారుల నిరంకుశత్వానికి బలి అయినారు. సర్కారులలో కొన్ని |పాంతా 
లలో ఐదింట నాల్గు వంతుల వరకు (బొబ్బిలి, నెల్లూరు) జమీందార్లు వసూలు 
చేసినట్టు తెలుస్తుంది. శిస్తు మాత్రమేగాక అనేక సందర్భాలలో నజరానాలు, 
మామూళ్లు రైతులు జమీ౦దారుకు చెల్లించ వలే. (ఈ మొత్తాలను ఎక్కువగానే 
నిర్ణయించారు. అయితే, జమీందార్లు, (గామోద్యోగులు ఏకమై [గామాలలో శిస్తు 
చెల్పించనక్కర లేని ఈనాము, మాన్యం భూముల వి స్రీర్ణం పెంచి కంపెనీని 
మోసం చేయడం జరిగింది.) శిస్తు బకాయిపడిన రైతులను భూములనుండి 
తొలగిచేం హక్కు. జమీందారుకు వున్నందున రైతులు నిస్సహాయులై నారు. 


జమీందార్ల తిరుగుబాటు 


జమీందార్హలో చాలామంది సంవదాయక రాజ కుటుంబాలకు చెందిన 
వారు. ఆదినుండి వారికి ఆంగ్లేయుల పట్ట సద్భావం లేదు. రాజ మహారాజ 
బీరుదాలు ధరించి కొలువులు దీర్చే వీరికి కేవలం లాభదృష్టితో వ్యవహరించే 
కంపెనీ విధానాలు అవమానకరంగా వుండేవి. కంపెనీ వుద్యోగులకు స్థానిక 
సంపదాయాలు తెలియవు. భాషలతో పరిచయం లేదు. అందుచే 'దుబాసీ'లపె 
ఆధారపడేవారు. వీరు స్వార్ధ బుద్దితో వుభయ పజులను మోసం చేస్తూండేవారు. 
వీరి చర్యలవల్ల ఉభయుల మధ్య అనుమాన ద్వేషాలు పెరిగేవి. ఫలితంగా 
తమ కుటుంబ గౌరవాన్ని హక్కులను రక్షించుకోడానికై సర్కారుల్లో చాలా 
మంది జమీందార్డు కంపెనీ విధానాలను (ప్రతిఘటించి తిరుగుబాట్లు చేశారు. 
కథం పెసీ పాలనవల్ల స్థానిక ఆటవిక జాతుల జీవిత విధానానికి భంగం వాటిల్లింది. 


514 


అందుచేత ముఖ్యంగా గంజాం (పాంతాల్లోని సవరులు, ఖథోండులు తిరుగుబాటు 
జమీందార్దతో చేరి ఆంగ్లేయులతో ఫోరాడినారు. ఈ తీరుగుబాట్టలో _వధానమైనవి 
విజయనగరం, పర్హాకిమిడి, ఘుంనూర్‌, పాలకొండలలో జరిగినాయి. 


విజయనగరం (1794) క 

కర్ణాటక యుద్దకాలం కో విజయనగర పాతను పైన పరిశీలించినాము. 
ఆనందగజపకి ఆనంతరం గద్దెనెక్కిన పజయరామరాజు సమర్దుడు కొడు, 
అతని సవతి తమ్ముడు సీతారామరాజు ఇంగ్లీమవారి మద్దతుతో దివాన్‌ పదవిని 
ఆ|కమించగలిగాశు. ఈతడు సమర్దుడే కాని దురాళాపరుడు. సైన్యాన్ని కూర్చు 
కొన జయపూర్‌, శృంగవరపుకోట, కురుపాం, అనకాపల్లి; పాలకొండ, ఆండడ, 
రాజాం, బొబ్బిలి మొదలైన సంస్థానాల నాక మించి పర్ణాకిమిడి రాజును 
నరసన్నపేట యుద్దంలో ఓడించి విజయనగరానికి సామంతునిగా చేశాడు. 
విజయనగర (ప్రతిష్ట ఇనుమడించింది. కాని సీతారామరాజు పాలన (ప్రజాదరణ 
పొందలేదు. కొలువులోని వుద్యోగులాతణ్ని వ్యతిరేకించారు. విజయరామరాజుకు 
కూడా ఆతనివట్ట సద్భావం లేదు. 

సంస్థాన ఆడంబరాల ఫలితంగా విజయరామరాజు చెల్లించాల్సిన పేష్‌కస్‌ 
బకాయి నానాటికీ పెరిగిపోయింది. ఆందుచే సీతారామరాజును దివాన్‌ పదవి 
నుండి తొలగించి, విజయరామరాజు తన సిబ్బందిని తగ్గించుకొని సేష్‌కష్‌ 
సెంచవలసిందిగా 1782 రో కంపెనీ ఆదేశించింది. ఈ ఆదేశాలను విజయ 
రామరాజు నిరాకరించడంతో 1793 లో కంపెనీ సైన్యాలు విజయనగరాన్ని 
ఆ కమించినాయి. పన్నెండు వందల రూపాయిల భరణం మీద విజయరామ 
రాజును మచిలీ వట్టణానికి పంపడానికి నిశ్చయించింది. 

అవమానం భరించలేని విజయరామరాజు సైన్యాన్ని కూర్చుకొని విజయ 
నగరం బిమిలి పట్టణాల మధ్య పద్మనాభం దగ్గిర కం పెనీతో యుద్ధానికి 
సిద్ధమయినాడు. స్థానిక జమీందాములు పెక్కు. మంది అతని పక్షం వహించారు. 
1794 జులై 10 న జరిగిన యుద్దంలో విజయరామరాజు ఓడి మరణించాడు. 
అతని కొడుకు నారాయణబాబు పారిపోయినాడు. కాశీపురం జమీందారు, కొండ 
జాతి వీరులు ఆతని పక్షం వహించారు. కొండ| పాంతాల్లో యుద్ధం అసాధ్యమని 
కం పెనీ నారాయణబాబుకో సమాధానం కుదుర్చుకొన్న ది. 1802 లో విజయ 
నగరంలో శాశ్యత సిస్తు విధానం అమలు జరిగింది. పద్మనాభ యుద్ధాన్ని 
హ్లైడెన్‌ ఫీల్డు యుద్ధంతో పోలుస్తారు. హ్టాడెన్‌ ఫీల్డు యుద్ధంలో స్కాట్టండ్‌ 
పూర్రగా పరాజయం చెంది ఇంగ్లాండ్‌ లో చేరిపోయింది. 


515 

పర్దాకిమిడి : 

పద్మనాభ యుద్దం జమీందారులకు హెచ్చరిక అయినప్పటికి వారు 
కంపెనీ "పె తిరుగుబాట్టు మానలేదు. ఉత్కళాధీపలైన గజపతుల వారసులమని 
చెప్పుకొనే పర్ణాకిమిడీ జమీందార్లు 1765 నుండి కంపెనీకి సమస్యగా పరిణమిం 
చారు. వారి సైన్యంలోని బిస్సోయీలనే జవానులు వారికి అండగా వుండేవారు. 
1768 లో నరేందదేవుని తొలగించి ఆతని కొడుకు గజపతిని కంపెనీ గద్దె 
నెక్కించింది. కాని గజపతి విజయనగరంతో చెరి ఆంగ్లేయుల నెదిరించాడు. 
ఆతని మరణానంతరం (1802, రాణీ భ్యుటలవల్ల సంస్థానం అల్లకల్లోల 
మయింది. కొంతకాలం సైనిక శాసనం అమలు జరిగింది. చివరకు 1832 లో 
ఆంగ్ల సైన్యాలు తిరుగుబాటుదారులను పట్టుకొని గుమ్మ, రాయగుడ్డ, జెరింగి 
కోటలను ఆ|కమించింది. పర్షాకిమిడిలో కాంతి నెలకొన్నది. 


గుంసూర్‌ : 

గంజాం జిల్లాలో ని గుంసూర్‌ చాల ప్రాచీన సంస్థానం. గుంనూర్‌ రాజులు 
(ఫెంచి వారిని సైతం ధిక్కరించగా బుస్సీ వీరిపై దండె త్రవలసి వచ్చింది. 
కప్పం చెల్లించడానికి నిరాకరించిన వ్మికమభంజ్‌ని ఆంగ్లేయులు (1778) 
తొలగించి అతని తమ్ముడు లక్ష్షణభంజ్‌ ని గద్దెనెక్కి౦చారు. అతని కొడుకు 
శ్రీకరభంజ్‌ విజయనగర |పతాపగిరి జమీందార్లతో చేరి 1860 సం॥లో 
కం పెసీపై ధ్వజమెత్తాడు. ఆతని కొడుకు ధనంజయభంజ్‌ మరణానంతరం 
(1835) వారి వారసులు జోండులను గూడగట్టుకొని కంపెనీతో పోరాటం 
సాగించారు. వీరిపై కంపెనీ రెండు దాడులు నిర్వహించవలసి వచ్చింది. 
చివరకు తిరుగుబాటుదారులను పట్టుకొని నెల్లూరు జై లుకు పంపింది. జమీందారీ 
కంపెనీ వశమయింది. 

మద్రాస్‌ గపర్నరైన మనో (1820) సర్కారులలో పర్యటిస్తూ 
(1822) తిరుగుబాటు కారణంగా కంపెనీ ఆక్రమించిన సంస్థానాలను తిరిగి 
పునరుద్దరించరాదు” అని (పకటించాడు. అయినా 1830.34 మధ్య కాలంలో 
కాశీపురం అనకాపల్లి, గోలుకొండ, పొలకొండ సంస్థానాధీశులు తిరుగుబాట్లు 
చేశారు. తిరుగుబాటుల నణచి ఆ జమీందారులను సర్కారు జిల్హాలలో విలీనం 
చేశారు. గోలుకొండ ఆక్రమణకు నిరసనగా ఆ (పాంతంలోని ఆదివాసులు 
1845 |పాంతంలో విజృంభించి పట్టణాలు పల్లెలు దోచుకున్నారు. 18468 నాటికి 
ఆ పితూరీ చల్గారింది. 


516 


పాశిగార్డ తిరుగుబాటు 

దత్త మండలాలు ఆంగ్రేయల పరమైనప్పుడు (1802) ఆ జిల్లాలలో 
ఎనభయి మందికి పైగా పాశిగార్లున్నారు. విజయనగర రాజుల కాలంలో వీరు 
సరిహద్దు రక్షణోద్యోగులు. |పతి పాళిగారు కొన్ని (గ్రామాల ఆదాయం 
ఆనుభవిం చేవాడు. |కమంగా వీరు రక్షణ విధులతో బాటు న్యాయ నిర్యహణాధి 
కారాన్ని కూడ నిర్వహిస్తూ జమీందారులను పోలివుండేవారు. కావలి రుసుము” 
మొదలైన పలు రకాల పన్నులు వసూలు చేస్తూ (పజలను పీడించేవారు. తమ 
(పొంతాలు కంపెనీకి ద త్రం కావడాన్ని నిరసించి కంపెనీకి చెల్లించాల్సిన కప్పం 
చెల్లించడానికి నిరాకరించారు. ఏరి పోషణలో సుమారు ముప్పది వేలకు పైగా 
సాయుధ సిబ్బంది వుండేది. 

పాశెగార్డ దురాగతాలను అణచి ద త్రమండలంలో కంపెనీ ఆధికారాన్ని 
పటిష్టం చేయడానికి |వధానాధికారియైన మనో నిర్ణయించాడు. “కావలి రుసుం 
వసూలు చేసినా, కంపెనీకి శిస్తు చెల్లించక పోయినా ఆమల్‌దారులను ధిక్క 
రించినా; కోటల్లో సైనిక సిబ్బంది నిలుపుకున్నా తిరుగుబాటుదారు లుగా 
(పభుత్వం పరిగణిస్తుంది” అని మృ్మనో _పకటించాడు. ఈ |పకటనను ధిక్క 
రించి పాశెగార్దు సుసంఘటితంగా కంపెనీని ఎదిరించడానికి (ప్రయత్నించారు. 
మనో సైనిక చర్యలు జరిపి రెండు సంవత్సరాలలో పా *గార్హను అదుపులోకి 
తెచ్చాడు. కాని వుయ్యాలవాడ జమీందారులకు వారసుడైన నరసింవాో రెడ్డి తనకు 
కంపెనీ నిర్ణయించిన భరణంతో తృ ప్రివడక 1846 లో తిరుగుబాటు చేశాడు. 
సుమారు పదివేల సైన్యాన్ని కూర్చుకొని రుదవరం, కృష్ణం సెట్టిపల్లె, ముండ్ల 
పాడు మొదలైన |గామాలను, కోయిలకుంట్ల తాలూకా ఖజానాను దోచి 
భీభత్సం సృష్టించాడు. అనంతరం ఆతని సైన్యం గిద్దలూరు పైన నడిచింది, 
గిద్దలూదు దగ్గిర యుద్దంలో నరసింహారెడ్డి ఓడిపోయి తప్పించుకున్నాడు. 
చివరకు పెర్సోమెళ్ళ కొండ దగ్గిర బందీగా పట్టుకున్నారు. సైనిక న్యాయ 
స్థానం (ఫైజుదారీ అదాలత్‌) విచారించి నరసింహారెడ్డికి వురిశిక విధించింది. 
1847 జనవరి తొమ్మిదో తేదీన అతణ్ణి వురితీశారు. పాశిగార్ల సమస్య 
పరిష్కార మయింది. 

రెతువారి విధానం 

కంపెనీ పాలనలో నష్టానికి గురియైన వారు ముఖ్యంగా రైతులు చెతి 
వనులవారు 19 వ శతాబ్దం మధ్యకాలంవరకూ స్థిరమైన భూమిశిస్తు విధానం 
ఇమలు జరగలేదు. జమీందారీ రైతువారీ విధానాల్లో ప్రయోగాలు జరుపుతూ 


517 


రైతులను ఇబ్బండులకు గురిచేశారు. జమీండారీ భూములలో కాశ్యోత శిస్తు 
విధానం అమలు జరగడంవల్ర జమీందారు |వభుత్యానికి చెల్రించే మొత్తం 
మ్నాతం నిర్ణయమై రైతు చెల్లించే. శిన్తు శిస్తు [పమాణం నిర్ణయించకపోవడంతో 
అమీండారు “నిరంకుశత్వానికి కైతు గురి అయినాడు. కొన్ని (పాంతాలలో 
మూడింట రెండువంతులు బదింట నాల్లువంతులు (నెల్లూరు, బొబ్బిలి) వసూలు 
చేశారు. శిస్తుగాక పెక్కు సందర్భాలలో శ్రెతులు జమీందారుకు నజరానాలు 
చెల్టించవళలనీి ఉండేది. 


జమీందారీలలో రైతుల ఇక గ్రాట్టిపట్ట కలెక్టర్‌ మనో సానుభూతి 
వహించాడు. తమిళనాడులో బారామహల్‌, దత్త మండలాల కలెక్టర్‌గా మనో 
దేశ పరిస్థితులను (గహించడమే గాక పాలనా విషయాల్లో అనుభవం 
గడించాడు. దుబాసీల సహాయం లేకుండా ద త్ర మండల గామాల్లో వర్యటించి 
రైతుల బాగోగులు స్వయంగా తెలుసుకున్నాడు. జమీందారీ విధానం రద్దుచేసి 
రై తువారీ విధానం అమలు చేయాలనే అతని నిర్ణయాన్ని కంపెనీ ఉద్యోగులు 
అంగీకరించారు. ఈ విధానంలో భూమిపై రైతుకు హక్కు సంక మిస్తుంది. 
ఆతడు |పభుత్యానికి చెల్లించవలసిన శిస్తును (వళుత్వోద్యోగులకు నేరుగా చెల్లించే 
ఆవకాశం ఏర్పడుతుంది. ఈ విధానం 1802 నుండి ద త మండలాలలో 
అమలు జరిగింది. మనో మద్రాస్‌ గవర్నరై న తరువాత 11822 నుండి తీరాంధ 
(ప్రాంతాల్లో జమీందారీలు రద్దయి రై తువారీ విధానం ఆమలు జరిగింది. 1845 
నాటికి మాస్‌. రాష్ట్ర ఇలో స్తుమారు 650 జమీందారీలు రద్ధయినాయి. అయితే 
(గ్రామాల్లో చిట్టాలు నరిగాలేనండున, (గామోద్యోగులు జమీందార్ల (ప్రోత్సాహంతో 
(గ్రామాల్లోని ఈనాము, మాన్యం భూముల వి స్తీర్ణం పెంచడంవల్ల వంటసొలంలో 
మూడింట ఒక్క. వంతు మాతఠమే రైతుకు మిగిలింది; కంపెనీ ఉద్యోగులు 
నిర్ణయించిన శిస్తు (వ్రమాణం (rate) కూడ చాల ఎక్కువ, అని మృనోయే 
అంగీకరించాడు. అంతే గాక, వది సంవత్సరాల కొకమారు శిస్తు పునఃవరిశీలన 
అరిగి (6౪1802) న సందర్భాలలో శిస్తు |వ్రమాణం పెరిగేది. ఆందుచేత 
జమీందారీ భూములలోని రైశుకంటె రైతువారీ విధానంలోని ర్రైతుకు పెద్దగా 
మేలు జరిగినట్టు కన్చించదు. వ్యవసాయ వద్దతులలో గానీ సాధనల్లో గానీ 
సీటీ వనరుల్లో గానీ ఆభివృద్ధి జరగలేదు. భూమి శిస్తులో నూరింట ఒక్ష వంతు 
కూడ కంపెనీ సీటి వనరుల మరమ్మతుకు వెచ్చించలేదు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 
సూవనలపై గోదావరి (1847) కృష్ణా (1854) ఆనకట్టలు నిర్మించే వరకూ 

AC_ 5 


518 


కంపెనీ కొత్త నీటి పనరులు కల్పించడానికి పూనుకోలేదు. 1834 నుండి 
రైతులు ధన రూపంలో శిస్తు చెల్లించవలసి వచ్చింది. ధాన్యం ధరలు |కమంగా 
పడిపోసాగినై; రైతు ఆర్థికస్థితి దిగజారసాగింది. పూర్వం (గ్రామాల్లో ఆయ 
గాం|డ పద్ధతి వల్చ కాపు (munisif) కరణం, తలారి [గామ వ్యవస్థలో 
'సభ్యులై (గామ ఆదాయంలో భాగస్వాములయ్యింది. వారికి రైతులకు మధ్య 
సానుభూతి సహకారాలుండేపి. కొత్త వ్యవస్థలో కేంద్రీకృత జీల్లా పాలనా 
యంతాంగంలోనివారై పభుత్వ జీతాలు స్వీకరించడం (ప్రారంభ మైనందున 
స్థానికులపట్ట _ సానుభూతికి ఆధారం నశించి |గామ వ్యవస్థ విచ్చిన్నమై 
రైతుకు అపకారం పరిణమించింది. 


కరణాలటంటను కైల కట్టల యిప్పి 

కాస్ట్రంట గీస్టంట కలయిలేనివి కొన్ని 

సేల్లులు బాకీలు సెప్పుకొంట 

దయ్యమా! కాయ కసరై న దక్కనీయ 

రేమిసేయుదు? 

యెద్దు మందను గూర్చి యెగసాయమిడితేను 

తుదినది యధికారి దోచుకొనియె..... 

దావు దప్పులటంచు ధర్మ కర్చులకంట 

కాసు వీసములాగె కరణమయ్య, 

దేశంలో జరిగే ఆర్థిక రాజకీయ పరిణామాల ఫలితంగా అనేక రకాల 

చేతి వరి|శమలకు నష్టం వాటిల్లి ంది. 17, 18 శతాబ్దాలలో (వసిద్ది వహించిన 
నేత వరి శమ శీణించింది. ఇంగ్లండులో పారిశ్రామిక విస్టవం జరగడంతో 
ఆంగ్ల వర్తకులీ వర్మిశమ మదుపులో పెట్టడం నిలిచిపోయింది. ఇంగ్లండు 
(వభుత్య సుంక విధానం కూడ పరిశ్రమకు [పతికూలమయిందీ. ఇంగ్లండులో 
భారత దేశ వస్త్రంపై సుంకం 20 శాతంగా, ఇండియాలో ఇంగ్లీషు వస్త్రంపై 
సుంకం 10 శాతం మృాతమే! దీనికితోడు సాళీలు మగ్గం వన్ను చెల్లించాల్సి 
ఉండేది. మాస్‌ రాష్ట్ర (పభుత్వానికి సాలీనా 10 లక్షలు మగ్గం పన్ను ద్వారా 
సాలీనా 10 లశ్షలు ఆదాయం వచ్చేది. అదీ గాక (ప్రజల్లో నానాటికీ మిల్లు -బట్టల 
వట్ల ఆకర్షణ పెరిగింది. నేత జుట్ట కంటె మిల్లు బట్ట నాణేమైనదిక ధర 
తక్కు_వ; ఎక్కువకాలం మన్నుతుంది. | కమంగా వివణీవీధులు మీల్చువస్తాగిలతో 
నిండిపోయింది; స్థానిక వస్త్ర వరీశమ నీరసించింది. 1800సం;జృప్రాంతళలో 
నుచిలీవట్టణం 10 అవల రూపాయీలు విలువచేసే వష్హ్రం ఎగుమత్‌ చేసింది? 


519 


1834 లో ఆరేవు నుండి కేవలం 2750 రూపాయల వస్త్రం మాతమే ఎగుమతి 
ఆయింది! 

ర్‌ హట్టన్‌ అనే ఆంగ్ల వర్తకుడు 1657లో మచిలీవట్టణం 
దర్శించాడు. “ఆ రేవు నుండి స్థానిక వర్తకులకు చెందిన 20 నౌకలు ఆరకాన్‌ 
పెగూ, పర్షియా, మలకా, మరా దీవులకు వివిధ సామ్మగితో [పతి నిత్యం 
బయలుదేరుతుంటాయి; జావా, సింహళాల నుండి 15 ఏన్గ్లుల వరకు దిగుమతి 
చేయగల నౌకలీ రేవులో నిర్మిస్తున్నారు. అని [వాశాడు. ముఖ్యంగా మచిలీ 
పట్టణం, నరిసీపట్టణం రేవులో నౌకా నిర్మాణం ముమ్మరంగా సాగింది. ఆంగ్ల 
వర్తకులు కూడ ఈ రేవుల్లో నౌకలు నిర్మించుకొనేవారు. దీన్ని అరికట్టడాని కై 
ఇంగ్లండు రాజైన రెండో బాల్టెస్‌ ఇంగ్లీషు వర్తకులు ఇండియా శేవుల్లో. నౌకలు 
తయారు చేయించుకోరాదనీ, మరమ్మతు చేయించుకోరాదనీ శాసనం “చేసినాడు. 
వాణిజ్యం ఆంగ్లేయుల హ స్తగతమై వారిసౌంత నౌకల్లోనే వాణిజ్యం జరగడంతో 
నౌకా పర్మిశమ శీణించింది. హట్టన్‌కు ఇంచుమించు సమకాలికుడై న మరొక 
ఆంగ్ల వర్తకుడు “భిన్న దేశాల నుండి బంగారు నదులు భారతదేశానికి 
వవహాస్తున్నాయి” అని అసూయ పడినాడు. 19 వ శతాబ్దం మధ్యకు పరిస్థితి 
పూర్తిగా తారుమారయింది. 

వస్త్ర నౌకా నిర్మాణ పర్మిశమలు నించడంతో వానికి ఆనుబంధములై న 
రంగుల తయారీ, వడంగం, లోహ వర్మిశ్రమలు వెనుకాడినాయి. స్థానిక 
సైన్యాల స్థానాన్ని కంపెనీ సైన్యాలు ఆకమించడంతో ఆయుధకవచ నిర్మాణ 
పరిశ్రమలు నశించినాయి. రాజమహేం|దవరం, మచిలీవట్టణం, పాలకొల్లు, 
నెల్లూరులలో కొలుములు మూత వడినాయి, సంస్థానాలు, జమీందారీలు రద్దు 
కావడంతో గృహాలంకరణ కై జమీందార్లు పోషిస్తున్న హస్తకళలకు ఆదరణలేక 
అంతరించినాయి 

వరి శ్రమలు వాణిజ్యం క్షీణించడంతో నిరుద్యోగం [ప్రబలింది. గవర్నర్‌ 
జనరల్‌ కారన్‌వాలీస్‌ (1786. 93) కాలం నుండి ఆంగ్లీకగణ విధానం అమలు 
జరిగింది. భారతీయుల * కి సామర్థ్యాలతో ఆంగ్లేయులకు నమ్మకం లేదు. 
విజితులైన భారతీయులు విజేతలె న ఆంగ్లేయలపట్ట విశ్వాసం వహించరనే 
భయం కూడ ఉంది. అందుచేత [వభుత్వ ఉద్యోగాలను ఆంగ్లేయులవరం 
చేయడమే ఈ విధానం. దీనితో విద్యావంతులలో కూడ నిరుద్యోగం (పబలింది. 
వ్యవసాయంపై వత్తిడి నానాటికి హెచ్చింది. సీజి వనరులు పెంచడంలో, 
కనీసం మరమ్మతులు చేయడంలో _పభుత్వం శ్రద్ధ వహించ నందున వ్యవసాయ 


520 


విస్తరణకు అభివృద్ధికి అవకాశాలు లేవు. దీనికితోడు అతివృష్టి ఆనోవృష్టవంటి 
ఈతి బాధలు తరచు సంభవించి పంటలు నష్టమయి భిన్న (పాంతాల్లో శానుం 
తాండవీంచింది. సర్కారు, దత్త మండలం జిల్లాల్లో 1805 _. 07 మధ్య 
కాలంలో పరటలు నష్టమయినాయి. 1811 లో నెల్లూరు జిల్లాలో కరువు 
ఏర్పడింది. 1823 _ 24 సం॥లో కడప, కర్నూలు, విశాఖ, గుంటూరు, 
నెల్లూరు జిల్లాలో కరువు వరిస్థితు లేర్పడి |పజలు బాధలకు గురి ఆయినారు, 
1833లో గుంటూరు కరువు దారుణ వీభత్సాన్ని సృష్టించింది. దీన్నే పెద్దలు 
బహుశా “డొక్కల కరువు” అనేవారు. కాపైన్‌ వాల్టర్‌ కాంప్‌బెల్‌ నాటి 
లీభత్సాన్ని కండ్లకు గట్టినట్టు వర్ణించాడు. వస్తులతో నీరసీంచిపోతున్న (వజలు 
చేతికి జిక్కిన ఆకలములు జంతువుల కశేబరాలను పీక్కుతినేవారని ఆతడు 
(వాళొడు. జిల్లాలో కరువు వల్ల మూడింట రెండు వంతుల జనాభా నశించింది. 
ఇతర జీల్హాల పరిస్థితులు మెరుగుగా లేవు. 1830 సం॥[ళో సుమారు ఏడు 
లక్షలున్న గోదావరి జిల్లా జనాభా 1840 నాటికి ఐదు లక్షల ముప్పైయైదు 
వేలకు పడిపోయి నట్టు సర్‌ హెనీ మాంట్‌ గోమరీ [వాళాడు. దేశంలో దార్మిద్యం 
తాండ వించటంచేత ఆన్ని వర్గాలలో యాచక వృత్తి ప్రబలింది. యాచకవృత్తి 
నవలంబించిన |బాహ్మణులలో “ఉపనయనము నాటి మాట (భవతీ భిఇుందేహి”) 
ఉన్నది. అనే నానుడి వ్యాపించింది. వాడుకలోనికి వచ్చింది. యాచక 
బ్రాహ్మణులు ఏ విధంగా ఆపహాస్యానికి గురి అయిందీ చందశేఖర శతకం 
నుండి తెలుస్తుంది. |బాహ్మణులే కాదు, సాతానులు, జంగము దాసద్దు చివరకు 
వంచములలో కూడ మాలదాసర్లు సయితం యాచక వృత్తితో జీవించేవారు. 


సాంఫింక సాంస్కృతిక పరిస్థితులు 


మొగలాయి కుంభినీ యుగాల్లో ఆంధ్రదేశ మత సామాజిక పరిస్థితుల్లో 
మౌలికమైన మార్పులు రాలేదనే చెప్పవచ్చు. అయితే, సాంఘిక సంబంధాలు 
క్షీ ష్ట[ఓరమయినాయి. సాంప్రదాయక మైన కులవృత్తులు ఏనాడో నించాయి. 
గువ్వల చెన్నవంటి సనాతనులు “వెల విద్యలెన్ని యున్నను కులవిద్యకు సాటీ 
రావు” అని హెచ్చరించడం జరిగింది. హిందూ సమాజానికి సిద్ధాంత పరంగా 
పునాదియైన వర్ణ వ్యవస్థ శ్నీజించి నిరాదరణకు గురి అయింది. మొగలాయి 
యుగంలోకంటె కుంభినీ యుగంలో ద్రాహ్మణుల ఆర్థిక పరిస్థితి కొంత 
మెరుగయినట్టు కన్పిస్తుంది. జమీందారులు అధిక సంఖ్యలో అ|గవారాలిచ్చినట్లు 
తెలుస్తుంది? మాన్యాలు, ఈనాములు కూడ పెరిగినాయి. అందుచే [గామాల్లో 
[బాహ్మణుల గౌరవం ఇనుమడించడానికి అవకాశం కలిగింది. సాంప్రదాయ 
లీలగా |బాహ్మణులు నిద్యావంతులు. (వభుత్వ విధి నిర ఏహణలో అనుభవం 
ఉన్నవారు అయినందున పాశ్చాత్య విద్యను సులభంగా అభ్యసించి కంపెనీ 
ఉద్యోగాల్లో చురుకుగా [వవేళించి ఆంగ్ల (పభుత్వ అభిమానాన్ని కూడ 
పొందసాగారు. 

క్రమంగా వందొమ్మిదో శతాబ్రం మధ్యకాలానికి మరొక పరిణామం 
జరిగింది. పాళ్చాత్య వర్తకులు, కంపెనీ ఉద్యోగులు తమ లావాదేవీలలో, విధి 
నిర్వహణలో స్థానికుల అవసరాన్ని గుర్తించి తమకు సహాయకులుగా 
నియమించుకొనసాగారు. దుబాషీ ( ద్విభాషి translator) లుగా, మధ్య 
వర్తులుగా, గుమాస్తాలుగా, వకీళ్ళగా స్థానికులు కంపెనీల కెంతగానో 
తోడ్పడినారు. డూ సే దుబాసీ ఆనందరంగ పిళ్ళ చాల (పసిద్దుడు. బుస్సీ దగ్గర 
లక్ష్మన్న దుబాసీగా ఉండేవాడు, బొ బ్బిలియుద్ద కధలో లక్ష్మన్న |పసక్తి 
కన్పిస్తుంది. కాండీగుల జోగిపంతులు, ఏనుగుల వీరాస్వామి, రాయసం 
(లంగరు) పావన్న ఘోడి జగ్గన్న. కొల్టి వెంకటాది, భేరు తిమ్మన్న, కాశీ 
వీరన్న కావలి సోదరులు నాటి ఇంగ్లీమవారి దుబాసీలలో ఉద్యోగులలో 
[వముఖులు. ఒక విశేషం. ఈ ఉద్యోగులు ఏ ఒక కులానికీ పరిమితంకాదు, 
వీరిలో (బాహ్మణులున్నారు? వైైశ్యులున్నారు; ఖ్యాదులలో భిన్న కులాల 


5202 
వారున్నారు. (పధానంగా రేవు పట్టణాలు వాణిజ్య కేందాలలో వీరి సంఖ్య గణ 
సీయంగా ఉండేది. వీరికితోడు జిల్లా (పభుత్వ యంతాంగంలో ఉద్యోగాలు 
నిర్వహిస్తున్న స్థానికులు. _కమ్మక్రమంగా ఈ వర్గం బలవడసాగింది. వీరు 
పాశ్చాత్య భాషలు అభ్యసించారు. మొదట్లో చాలాకాలం వరకు పోర్చుగీసు భాష 
(పచారంలో ఉండేది? పాశ్చాత్య వేషధారణ ఆలవరచుకున్నారు. ఈ కాలంలోనే 
పొగతాగే అలవాటు ఈ కొత్త వర్గంలో (ప్రవేశించి _ సమాజంలో విస్తరించి 
ఉంటుంది. “పదపడి మ [పాప్రముతా పదమూడు చేటులు" అని 
కొందరు హెచ్చరించగా ఒక కవి ధూమపానాన్ని శ్రాఘీస్తూ పెద్ద దండకం 
[వాసీ ఇందాది దేవతలకు కూడ పొగ (తాగడం, నస్యం పీల్చడం అంట 
గట్టాడు. పాశ్చాత్య వేషధారణను గువ్వల చెన్నవంటి కవులు నిరసించారు. 
పాక్చాత్య విద్యలతో సంస్కృతితో పరిచయ మేర్చడిన ఈ వర్గంవారే (క్రమంగా 
విదేశ పాలనవల్ల దేశానికి కలుగుతున్న నష్టాన్ని [(పజలకు కలుగుతున్న 
అన్యాయాన్ని గుర్తించి 19 వ శతాబ్దంలో (ప్రారంభమైన విజ్ఞానోద్యమానికి 
జాతీయ స్వాతంత్య ఉద్యమానికి నాయకత్వం వహించారు, 
విద్య _ సారస్వతం 

కుతుబ్‌షాహీ వంశ పతనానంతరం చెలరేగిన ఆరాచక పరిస్థితుల్లో 
స్థానిక విద్యలు ఆదరాభిమానాలు కోల్పోయినాయి. ఆగవోరాల్లో సాం్యవదాయక 
విద్యలై న వేద వేదాంగ పురాణ ఇతిహాస ధర్మ శాస్త్రాలలో నూ లౌకిక విద్యలైన' 
తర్క, జ్యోతిష, వ్యాకరణ ఆయుర్వేద గాంధర్య విద్యలలోనూ అధ్యయన 
ఆధ్యాపనలు కొనసాగినట్టు తెలుస్తుంది. నాటి జమీందారు లీ విద్యలను 
పోషించారు. తిరుపతి, మంథెన, కా శేశ్వరం, దివి, కోనసీమలు వేద విద్యకు 
(పసిద్ది చెందినాయి వేద విద్యతో పరివూర్ణత సాధించడాని కై విద్యార్థులు 
వారణాసీ, నవద్వీపాలకు వెళుతుండేవారు. ఉర్ణాం, పిఠాపురం జమీందారు “వేద 
విద్యలలో పరీక్షలు పెట్టి పండితులను గౌరవిస్తుండేవారు. బీజ గణితము,  కేత 
గణితము, దృక్సిద్దాంతము వస్తు తత్త్వము, తర్కము; భూగోళ ఖగోళ 
శాస్త్రములు. జ్యోతిషము సంగీతములలో కూడ పరిశ్రమ జరిగేది. విశాఖపట్టణం 
జమీంచారైన గోడే జగ్గారావు ఈ విద్యలన్నీ నేర్చినాడట! అయితే విద్యలన్నీ 
మతంతో ముడిపడి మూఢ విశ్వాసాల భారంతో మగ్గుతుండేవి. ఆధునిక శాస్ర 
విజ్ఞానానికిగానీ, సృజనాత్మక మానసిక పర్మిశమకు గానీ నాటి విద్యా విధానంలో 
స్థానం లేదు. క్రమంగా ఈ పరిస్థితులపట్ట (పజలలో అసంతృప్తి “పెరిగింది. 
పాళ్ళాత్య భారతీయ విజ్ఞానాన్ని బేరీజు వేయడానికి (పయత్నించిన అల్లాడి 


523 


రామచందయ్య అనే జ్యోతిష విద్వాంసుడు 1836 (పాంతంలో ఈ విధంగా. 
[వాశాడు. “[పాచీన వచనము | పత్యక్ష విరుద్ధముగా ఉన్నా గానీ అదే సత్యమని 
(ఈ దేశ (పజలు) నమ్ముతారు. (ఆంగ్ల పాలకులు) ఇటీవలనే బుద్ధిమంతులై 
విమర్శ చేసిరి....లెస్సగా విచారించి ఏది సత్యమో ఆదే చెప్పుదురుగాని 
యసత్యమును బుద్ధిచేత కల్పించి చెప్పరు....సిద్ధాంత పురాణ హూణ మతము 
లలో ఎక్కడ ఏది సత్యమో యేది మిధ్యో తెలుసుకొని యెవరి ముఖబిడియం 
ఉంచక వాస్తవార్థ నిర్ణయం వాస్తే అందరికిన్నీ తెలిసి బహోపయోగం 
అయ్యేవి. చదివిన చదువుకు సార్థకం ఇదేం.” దీన్నిబట్టి విద్యావంతులై నవారు 
ఆంగ్ల విద్యను, పాశ్చాత్య కాస్త విజ్ఞానాన్ని బలపరచసాగినారని స్పష్టంగా 
తెలుస్తున్నది. 

పాక్చాత్య విద్యా విధానం 17వ శతాబ్దం మధ్యకాలానికి దేశంలో 
(పవేశించింది. ఐరోపా కంపెనీలు తమ వాణిజ్య అవసరాలకై తమ స్థావరాలలో 
పాఠకాలలు నెలకొల్పి తమ భాషలలోను వాణిజ్య లావాదేవీలను తమ ఉద్యోగు 
లకు తర్పీదునిచ్చేవారు. వాణిజ్యం పెరిగిన కొలది కంపెనీల ఉద్యోగుల సంఖ్య 
పెరగడం సహజం. ఈ పాఠశాలల్లో 'ఫరంగీ' ఆనే మ్మిశమ భాష తయా 
రయింది. ఇందులో చాలభాగం పోర్చుగీసు పదాలుండేవి. స్థానికులకు పాశ్చాత్యు 
లకు “ఫరంగీ' యే మాధ్యమంగా ఉపకరించింది. మచిలీపట్టణం యానాం; 
పులికాట్‌ పట్టణాలలో ఫరంగీ పాఠశాలలుండేవి. సెయింట్‌ జార్జి కోటలో 
(మాస్‌) 1673 లో పాఠశాలను స్థాపించినారు. ఏమైనా కంపెనీల నిర్యాహకులు 
విద్యావ్యాప్తి పట్ట శ్రద్ద వహించలేదు. కాని క్రై సవ మత |వచారములు 
ఉత్సాహంతో [(వజలలో విద్యావ్యాప్తికి క్నషి చేళారు. (ప్రజల్లో నైతిక విలువలు 
దిగజారిపోయినవనీ అజ్ఞానం అంధ విశ్వాసాలు వెరితలలు వేస్తున్నాయని వీనికి 
విరుగుడు క్రైస్తవ మత (ప్రచారమే సాధనమని ఛార్లెస్‌ (గ్రాంట్‌ వంటివారు 
(వాశారు. రాజకీయ సాంస్కృతిక స్మామాజ్యవాదాన్ని సమర్డి ౦చే. తెల్టవాని 
బాధ్యత (white man's burden) సిద్ధాంత (ప్రచారమయింది. పోర్చుగీస్‌ 
వారు 1670 లోనే మచిలీవట్టణంలో చర్చి నిర్మించి మతాంతీకరణ చురుకుగా 
సాగించారు. వారి ననుసరించి డచ్చి, | ఫెంచి, ఇంగ్లీషువారు దేశంలో పలుచోట్ల 
(వచారక స్థావరాలు నెలకొల్పినారు. వాటికి అనుబంధంగా పాఠశాలలు చిన్న 
చిన్న గంధాలయాలు వెలిసినాయి. మిషనరీ పాఠశాలల ద్వారా విద్యా 
విధానంలో కొత్త పద్దతులు (వవేశించినాయి : నిర్దిషమైన బడి సమయం, 
(school hours) తరగతుల పద్దతి (class system); చర్మిత భూగోళం 


ర్‌2క 


వంటి కొత్త పాఠ్యాంశాలు; నీతి బోధ (మత బోధ); వారానీకి ఒకరోజు 
(ఆదివారం) అనధ్యయనం (సెలవు) మొదలైన నియమాలు ఏర్పడినాయి. 
1678 లోనే మచిలీవట్టణంలోని (గ్రంథాలయంలో 78 పు స్తకాలున్నట్లు 
తెలుస్తుంది. కంపెనీ అధికారులు వభుత్వమూ కూడ [కమంగా తమ దృక్పధం 
మార్చుకోసాగినారు. 1813 ఛార్జర్‌ చట్టంలో, ఇండియాకు మత |వోచారకులను 
సంపవలెనని విధించడమేగాక సాలుకు లకు రూపాయలు దేశంలో విద్యా 
విషయంల మీద ఖర్చు చేయవలెనని విధించింది. 


భారతదేశంలో అనుసరించవలసిన విద్యా విధానరమీద ఇంగ్లండులో పెద్ద 
వివాదం ఏర్పడింది. ఆధునిక పద్ధతులద్వారా ఆంగ్ల భాషద్వారా విద్యాబోధన 
జరిపీ [పజలను విజ్ఞానవంతులను చేయడం (వభుత్వ ధర్మమని ఉదారభావులు 
వాదించారు. “ఆధునిక భావ (వచారంవల్ల ఆంగ్ల (వభుత్వానికి ముప్పు వాటిల్లు 
తుంది. అట్టి పరిణామాలవల్లనే అమెరికాను కోల్పోయినాము. అదీగాక (పాచ్య 
విజ్ఞానం చాలా ఉత్మ (+ష్టమెనది. అందుచేత స్థానిక మైన విద్యా విధానాన్ని 
మాత్రమే బలపర చవలెన”ని స్మామాజ్యవాదుల అలీ పాయమయింది. సంస్కా_ర 
వాదులైన రాజా రామమోహనరాయ్‌వంటి భారతీయులు ఆంగ్ల భావద్వాఠా 
ఆధునిక విజ్ఞాన |వచారానికి ఆందోళన చేశారు. ఆంధులలో వెన్నెలకంటి 
సుబ్బారావు, ఏనుగుల వీరాస్వామయ్యవంటి కంపెనీ ఉద్యోగస్తులు ఆంగ్ల విద్య 
అవసరాన్ని గుర్తించి పచారం చేశారు. 1820 లోనే నుబ్బారావు పిద్యా 
సంస్కరణల ఆవశ్యకతను గురించి |వభుత్వానికి ఒకలేఖ రూవంలో నీచేదిక 
సమర్పించాడు. రైత్వారీ వద్దతి _వవేశపెట్టిన మనో మాస్‌ గవర్నర్‌గా 
ఉన్న కాలంలోనే తాలూకా, జిల్లా స్థాయీలలో పాఠశాలలు నెలకొల్పి ఆంగ్ల 
భాషను మాధ్యమం చేసే పయత్నం చేళాడు. ఈ పరిస్థితుల్లో మెకాలే నివేదిక 
ననుసరించి గవర్నర్‌ జనరల్‌ బెంటింక్‌ [వథువు 1835 లో స్థానిక వండితులకు 
పాఠకాలలకు ధన సహాయం నిలుపుచేసి ఆంగ్లభాష ఆంగ్ల విద్యా విధానం అమలు 
పరచడానికి నిర్ణ యం చేశాడు. ఆంగ్ల సామాజ్య వినాశనానికి పునాది వేశాడని 
ఆంగ్లేయులు, భారతీయులను గుమాస్తాలుగా, ఆంగ్ల మానసప్పుతులుగా తయారు 
చేయడం ఆతని లక్యం అని భారత జాతీయ వాదులు మెకాలేను విమర్శిస్తారు. 
“ఆంగ్లభాష వల్ల భారతీయులు స్వాత౦ం(త్యాన్ని కాంషించిన రోజు (బిటిష్‌ ((వజా 
స్వామ్య) చరిత్రలో సువర్ణాష్షరాలతో లిఖింవదగిన రోజు” అని స్వదేళంలోని 
విమర్శకులకు ఆతని సమాధానం గమనించదగింది. భారత జాతీయ భావ 
పిణామంలోనూ, స్వాతం త్యోద్యమంలోనూ, విజ్ఞాన సంస్కృతీ వికాసంలోమ 


ర్‌25ీ 


ఆంగ్లభాషా సంస్కృతుల |వభావాన్ని నిరసించడం ఆత్మవంచన అవుతుంది. 
బెంటింక్‌ నిర్ణయాన్ని మద్రాస్‌ పభుత్వం చి త్రకుద్ధితో అమలు చేయలేదు. 
మ్మచాస్‌ రాష్ట్ర పౌరులు 1539 నవంబర్‌ నెలలో 60 వేల సంతకాలతో 
(వళుత్వానికి ఉన్నత విద్యాభివృద్ధి ద్వారా [పజల మానసీక వికాసానికి దోహదం 
చేయగోరుతూ ఒక విన్నపాన్ని సమర్పించారు. [పతి గవర్నర్‌ కాలంలోనూ 
విద్యా విధానం గురించి ఆలోచనలు జరిగేవి; నివేదికలు తయారయ్యేవి? కాసి 
ఆచరణలో ఆఅ ద్దవల్ల స్టీర మైన విధానం రూపొందలేదు. 
భాషా సారస్వతాలు 

గోల్కొ రడఠాజ్య పతనానంతరం సంస్థానాలు జమీందారీలు అసంఖ్యా 
కంగా వెలసినాయి; కంపెనీ వభుత్వం నెలకొని వి స్తరించసాగింది. ఈ 
జమీందారీ _ కుంభినీయుగం (1700 _ 1857) లో ఆంధ భాషా సారస్వతాల్లో 
చాల పరిణామాలు జరిగినాయి. విజయనగరం, పిఠాపురం, ఊర్దాం, పెద్దాపురం, 
అనకావల్లి, పొర్వతీపురం, వెంకటగిరి (ఆంధ (ప్రాంతం) గద్వాల, వనవ ర 
జట్మప్రాలు (తెలంగాణము) మొదలైన సంస్టానాదీకులలో చాల విద్యావంతులై 
సాహిత్యాభిమానులై కవులకు, పండితులకు ఆశయం ఇచ్చి పోషించారు. 
జమీందారులు, జమీందారిణీలలో కూడ ఉత్తమ | శేణికి చెందిన కావ్య రచన 
చేనినవారున్నారు. ఈ యుగంలో ఆగహారాల సంఖ్య పెరగడం ఒక విశేషం. 
వండితులకు ఈనాములు, మాన్యాలు ఉదారంగా ఇవ్వడం జరిగింది. అందుచేత 
(వత్యేకించి వభుపోష నాశించక స్వస్థలంలోనే వుండి స్వతంతంగా సాహిత్య 
నేవ చేసిన కవులు కూడ లేకపోలేదు. నన్నయ యుగంలో ఇద్దరు, ముగ్గురు, 
తిక్కన యుగంలో నల్లురైెదుగురు కవుల పేర్ద మ్మాతమే తెలుస్తున్నాయి. 
రాయల యుగంలో అష్టదిగ్గజాలనే సంపదాయమే గాని వారందరూ రాయల 
పోషణ నందినవారు కాదనేది సత్యం. కాని ఈ యుగంలో కవుల సంఖ్య 
వివరీతంగా పెరిగిపోయింది. వారిలో చాలమంది పేర్లు తెలుస్తున్నాయి; వారి 
రచనలలో చాల భాగం లభ్యమవుతున్నాయి. “కవిత్వం చెప్పనివాడు, రాగం 
తీయనివాడు అనే నానుడి” ఈ యుగానికి సార్థక మేమో! “కొండపీటిలో! గాడిద 
సీవునున్‌ కవివి గాదు గదా! అనుమాన మయ్యెడన్‌” అనే జాటువు అడిదం 
సూరకవిది (18 వశతాబ్దం) ఆని [వచాఠంలో వుంది. వీరిలో కొందరు యాచక 
వృత్తికి కవిత్వం ముసుగు వేసి జీవితం గడుపుకొనేవారనడానికి “కాసుకు కంద 
వద్య మరగానుకు వృత్తిమల్యగుడ్డి గవ్వకున్‌ సీసముగా నిటుల్‌ చవక చెందె 
కచిత్వము” ఆనే వద్య భాగమే నిదర్శనం. ఆదరించి సన్మానించిన అన క్షళను 


526 
సయితం ఇం|దుడు, చందుడు అని కీ ర్రించేవారు. “కవులు కక్కూ. ర్తి. 
నిసుమంత కడుపు కొరకు పొగడుచుండుదుర వివేక బుద్దులగుచు”. నిరాడ 
రించినవారిని నిందించడం సహజమే కదా! “తన్నాశయించు మనుజుని 
మన్నించని [ప్రభువు కంచె మహిషము మేతా దున్ని ఫలంబిచ్చును” అని ఒక 
కవి అనగా మరొక కవి “ఇయ్యగల నిప్పించంగల అయ్యలవేగాక మీస మన్యుల 
కేలా రొయ్యకు లేనా బారెడు” అంటాడు. మరొక కవి స్పష్టంగా పేరు పెట్టి 
నిందించడం గమనించదగింది. “యాచమ నాయని థ్యాగము! గోచులకే గాక 
కట్టు కోకల కగునా! రేచెర్ల గోతమందున సీచుం డుదయించి కులము నీరుగ 
జేసెన్‌.” వేరే సంపాదనకు అవకాశం లేనందున ఆర్థిక దైన్యం వల్ట కవి 
వండితుల్లో నిస్పృహ పెరిగి తిట్టు కవిత్వం మితిమీరి వుంటుంది.” “దిట్ట కవి 
రామచర్శదుడు దిట్టిన రాయైన బగులు దీవించిన యాచెబైైన చెట్టు చిగురగు” 


అని ఒక కవి గొప్ప చెప్పుకొనగా మరొకరు “నే దిట్టితినా పఠాలుమని తూలు 
నిల్వన్‌ కులశైల రాజముల్‌” అని _పగల్చించాడు. (పజల విజ్ఞానం, భయ 
విశ్వాసాలు వీరికి బాగా ఉపకరించి ఉంటాయి. 

నాటి సారస్వతంలో అపారమైన వైవిద్యం కన్పిస్తుంది. పురాణాలను 
అనువదించారు; భగ వద్దీతకు గూడా తెనుగు అనువాదాలు రాసాగినాయి. 
సంస్కృతాంధాలలో స్వతంగత కావ్యాలు |వాశారు. తర్క. వ్యాకరణ, ఆలం 
కార, జ్యోతిష, మీమాంస కాస్తారిల (గంథ రచన జరిగింది. యక్షగానాలు, 
దండకాలు, కాలజానాలు, కందార్థాలు, తత్త్వాలు అసంఖ్యాకంగా రచించారు, 
పాళ్చాత్య సారస్వత (వక్రియల [ప్రభావంతో ఏనుగుల వీరాస్వామయ్య కాశీ 
యాత చర్చిత, బేతపూడి సుందరరాయుని నీలగిరి (య్మాత) చరిత రచింప 
బడినాయి. 

ఇక నాటి శతకాలు శాతాధికాలు పతి కవీ ఒక శతకం చెప్పినట్టు 
కన్పిస్తుంది. శతకాలను నీతి శృంగార భక్తి వేదాంత వైరాగ్య శతకాలని 
విభజించవచ్చు. ఈ శతకాలలో చాల భాగం రాజా స్థానాలకోసం [వమవులను 
ఆనందవరచడానికి వాసినవి కావు. సామాజిక పరిస్థితులకు స్పందించి 
నిర్భయంగా యదార్థ పరిస్థితులను కవులీ శతకాల్లో వర్ణించినట్లు తెలుస్తుంది. 
నాటి జమీందారుల దుష్పరిపాలన గురించిన విశేషాలీ శ తకాల్లో (వతిఫలిస్తాయి+ 
“అ|గహారములు నామావళిష్టములయ్యె మాన్యంబు లన్నియు మంటగలినే........ 
ధార్మిక స్థానముల కిట్టి తళ్ళు బుట్టై కఠినచిత్తుని రాజ్యాధికారి చేసీ ఇంత 
పీడించితివి” అని ఒక శతకం రాశాడు దేవునితో మొర “పెట్టుకుంటాడు. 


ర్‌27 


“గంగి రెద్దుకు మూర్‌ భూకాంతునకును ఖీదమించుకయుగా గానుపించో దని 
స్పష్టంగా మరొక కవి వర్ణిస్తాడు. ఎండిన వూళ్ళ గోడు ఎవ్వరూ వినరు, 
పండిన వూళ్ళకే (పభువులంతా అని మరొక కవి వాపోతాడు. విలాస జీవితం 
గడుపుతూ దేవాలయాలలో పూకాదికాలను గూడ నిర్ణ త్యం చేసేవారని ఆంధ 
నాయక శతకం నుండీ తెలుస్తుంది. 

వంచనగాదె దివ్యకేత సతులలో 

మంతార్ద కృత్యముల్‌ మానియున్న 

నగుబాటుగాదె యన్యమతస్థ జనులలో 

నిజదాసకోటి మన్నింపకున్న. 

“ఇది యాంధ కవిత్వంబని/మదిరోయందగదు దీని మర్మ మరయుడీ 
పదియారు వన్నె వసిడిని /(ముదమున తోల్పెళైనుంచ ముట్టకుండుదురా /లోకులు 
వట్టకుండుదురా” అనే కందార్థాన్ని అనుసరించి పందొమ్మిదో శతాబ్దంలో 
కూడ తెలుగుపట్ల తెలుగు వారిలోనే చిన్నచూపు ఉన్నట్టు తెలుస్తున్నది. 
అంతేగాదు విద్యా విషయాల్లో [బ్రాహ్మణులలో నియోగి వైదిక విభేదాలేర్పడినట్లు 
స్పష్టమవుతున్నది. పాండిత్యం అంటే తర్క వ్యాకరణ జ్యోతిష మీమాంసాదు 
లను బట్టీయం చేయడం, ఆ స్థానాల్లో వల్రించడం వైదికం; కవిత్వం నియోగం; 
ఆయిన (కింది వద్యాలు సూచిస్తున్నాయి. 

తర్క కర్కశ బుద్దులె తగినవారి కేమసాధ్యమటంచు నూహించరాదె? 

తెలుగు మాటలు నాల్లెదు తెలిసి తాము కవులమనుకొన్న” రాణిస్తారా 


అని ఒక కవి హేళన చేయగా మరొక' కవి 

ఇలలో వైదిక .విద్య త్తిల కంబులకేమి దిక్కు. తెలిపితివమ్మా! 

జిలిబిలి వలుకుల వెలదీ! పలుగాకిన కారగుళ్ళ పాలై తిగదే! 
ఆని వాపోతాడు. 

కం పెనీ ప్రభుత్వం ఏర ఎడిన్న తరువాత ఆంగ్లోద్యో గులకు స్థానిక భాషల 
నభ్యసించవలనిన అవసరం ఏర్పడింది. మొదట్లో స్థానికులై న పండితుల దగ్గిర 
భాషాధ్యయనం చేశారు. అందుకు అవసరమైన వ్యాకరణాలు, నిఘంటువులు, 
పదగుచ్చాలు తయారు చేయించారు; కొందరు ఆంగ్లోద్యోగులే స్వయంగా 
సంకలనం చేశారు. మామిడీ వెంకయ్య అనే వండితుడు 1806 లో ఆంధధదీపిక 
అనే నిఘంటువు [వాశాడు. మద్రాస్‌ కాలేజీ బోర్డు కార్యదర్శి గావున కాంప్‌బెల్‌ 
స్థానిక సంస్కృతాంధ్ర వండితుల సహకారంతో వ్యాకరణం రచించాడు. ఇక 
C.P. |బౌన్‌ తెలుగు భాషకు చేసిన సేవ అపారమైంది. సంస్కృతాంధాల్లో 


ర్‌ రర 


[బౌన్‌ మంచి పాండిత్యం సంపాదించాడు. జిల్లాలలో పర్యటన చేసి వండితుల 
నుండి వందలకొలది [గంధాలు సేకరించాడు. భిన్న |పతులను బేరీజు వేసి 
శుద్ధ [పతులను నిరూపించి మను, వసు చర్మితాది (పబంధాలఅకు వ్యాఖ్యానాలు 
వాయించి [వచురించాడు. (ప్రజల్లో [ప్రచారంలో ఉన్న వేమన పడ్యూలను 
సేకరించి, కవిగా; మత సంఘ-సంస్కరణాభిలాషిగా వేమన ఘనతను 
ఆంధులకు చాటి చెప్పాడు; ఆ పద్యాలను ఆంగ్లీకరించి [పవంచానికి చాటాడు. 
తెనుగుకు ఇంగ్లీషులో వ్యాకరణం [వాకాడు. తెలుగు.ఇంగ్రీషు, ఇంగ్లీషు.తెలుగు 
నిఘంటువులు ((బౌణ్యము) తయారు చేళాడు. (బౌన్‌కు పూర్వమే దత్త మండ 
లాలు, మైసూర్‌, హైదరాబాద్‌ మదాస్‌లలో సర్వేయర్‌ గా పనిచేసి సర్వేయర్‌ 
జనరల్‌ ఆయిన (1816) కలొనెల్‌ కాలిన్‌ మెకంజీకి స్థానిక చర్మితలపట్ట 
అభిమానం. కావలి సోదరుల (బ్మొారయ్య, లక్ష్మయ్య, వెంకటస్వామి) 
సహాయంతో స్థానిక చరి తలను సేకరించాడు. వీనిలో (గామ కై ఫీయతులు, 
దండ కవిలెలు, దేవాలయ శాసనాల |పతులు మొదలై నవి ఉన్నాయి. ఈ స్థానిక 
చరితలను 70 సంపుటాలుగా వర్గీ కరించి పాచ్య లిఖిత పుస్తక భాండా గారంలో 
(బౌన్‌ భదపరిచాడు. ఈ విధంగా ఆం్యధుల సారస్వతానికీ చర్మితకూ ఎనలేని 
సేవచేసిన బ్రౌన్‌ పండితుడు ఆం[ధులకు చిరస్మరణీయుడు. వసు ఛర్మితకు 
(వాసీన వ్యాఖ్యలో మురుపాక బుచ్చన్న శాస్త్రి: 
నూరార్లు లెక్క_ సేయక పేర్షందిన విబుధ జనుల పిలిపించుచు వే 
నూర్హర్థ మిచ్చు వితరణి చార్జీసు ఫిలిప్పు [వౌను సాహెబు కరుణన్‌ 
అని కాఘీంచాడు. 


పౌర ఉద్యోగులేగాక క్రైస్తవ మత వచారకులు సయితం దేశభాషలను 
నేర్చుకొనే అవసరాన్ని గుర్తించారు. అట్టివారిలో పోర్చుగీస్‌ ఫాదరీ అయిన 
కాల్‌డ్‌వెల్‌ పండితుని [ద్రావిడ భాషలకు తులనాత్మక వ్యాకరణం గొప్ప 
పర్మిశమ. ఇంగ్లండులో 17 వ శతాబ్ది చివర్జోనే మత (ప్రచారక సంఘాలు 
నెలకొన్నాయి. క్రైస్తవ విజ్ఞానాభివృద్ధి సంఘము (1699) సువారా (ప్రచారక 
సంఘము (1701) ఏర్పడినాయిగాని ఇంగ్లీషు కంపెనీవారు మత|వచారాన్ని 
నిరుత్సాహవరచడంవల్ల ఆంగ్ల మత |పచారకులు ఆం[ధ దేశానికి వచ్చినట్టు 
కన్పించదు. డచ్చివారు మాతం తమ |పభుత్య [పోత్సాహంతో తమిళనాడు 
లోని తరంగంబాడి కేందంగా మత (పచారం సాగించారు. 1711.13 మధ్య 
కాలంలో అచ్చు యంతాన్ని నెలకొల్పి పుస్తక ప్రచురణకు గూడ పూను 
కున్నారు. 1719 లోనే మ।దాస్‌ సెయింట్‌ జార్జి కోట (గంథాలయంలో తెలుగు 


529 


బైబుల్‌ ఉన్నట్లు తెలుస్తున్న ది. తెలుగు భాషకు సేవ చేసిన నాటి మత్మపచార 
కులలో జర్మన్‌ దేశీయుడై న షాల్డ్‌ _పధమ గణ్యుడు. ఈతడు 1719 లో 
ఇండియా వచ్చి కడలూర్‌, మదాస్‌, పులికాట్‌ [ప్రాంతాలలో పర్యటించి తెలుగు 
నేర్చుకొని తెలుగు వ్యాకరణం తెలుగులో |వాశాడు; బై బుల్‌ను తెలుగులోనికి 
అనువదించినాడు (1727); 1743 లో స్వదేశం తిరిగి వెళ్ళి 1746.47 సంవత్స 
రాలలో హవే నగరంలో నాలుగు తెలుగు క్రైస్తవ [గంథాలు |ప్రచురించినాడు. 
బెంగాలులో (శ్రీరాంపూర్‌ లో మరొక ముదణాలయం నెలకొల్పి డచ్చివారు 
19 వ శతాబ్ది ఆరంభంలో (1807_1810) తెలుగు బైబుల్‌ [గంథాన్ని అచ్చు 
వేశారు. ఈ తెలుగు బైబుల్‌ తయారీలో సుబ్బరా యడు తోడ్పడినట్లు తెలుస్తుంది. 
ఈతడు తేలుగుదేశంలో స్టిరవడిన దేశ స్త |బాహ్మణుడు. క్రైస్తవ మతం 
స్వీకరించి ఆనందరావు అనే పేరు ధరించి విశాఖపట్టణంలో మిషనరీ పాఠశాలను 
సయితం నిర్వహించాడు, ఇదే కాలంలో మంగళగిరి ఆనందరావు వేదాంత 
రసాయనం” అనే మరొక క్రైస్తవ [గంధాన్ని రచించాడు. క్రైస్తవ పురాణాలు 
ఆధారంగా కావ్యాలు వెలువడసాగినాయి. 

ఇంగ్లీషు కం పెసీవారు సెయింట్‌ జార్జి కోటలో 1812 నాటికి అచ్చు 
యంతం నెలకొల్పి వ్యాకరణాలు, పదకోశాలు, ఇతర పాఠ్య పుస్తకాలు అచ్చు 
వేయనారంభించారు. అచ్చు యంతం రావడంతో వార్తా షతికా (ప్రచురణకు 
[ప్రోత్సాహం లభించింది. బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్స్‌ 
(1773. 1783) కాలంలోనే ఆంగ్లేయులు బెంగాలులో |పారంభించిన వారా 
వ్యతికలు బొంబాయి, అలహాబాద్‌, మ్మదాస్‌ నగరాలకు మార్గదర్శకము 
లయినాయి, మదాస్‌లో ఎథీనియం, ఈవెనింగ్‌ మెయిల్‌, న్పెశ్టేటర్‌, ఎగ్జామినర్‌ 
మొదలైన ఇంగ్లీషు పత్రికలుండేవి. స్థానిక విద్యావంతులు కొందరు కలిసి 
1833 నుండి “మద్రాస్‌ |కానికల్‌' ఆనే ప్మతికను తెలుగు తమిళ భాషల్లో 
వెలువరించినట్టు తెలుస్తుంది. 1838 లో మండిగల వెంకటరాయకాన్త్రి సంపాద 
కుడుగా “వృత్తాంతిని' అనే తెలుగు వ్యతికను |పారంభించారు. “వర్తమాన 
తరంగిణి. అనే ప్మతికను సయ్యద్‌ రహింతుల్తా సాహేబు 1641లో 
స్థాపించాడు. భాషా పరిజ్ఞానం విజ్ఞానాభివృద్ధి, యుక్రాయు క్ర విచక్షణా జ్ఞానం, 
దేశ విదేశ వ్యవహార పరిచయం, ఆత్మ సైర్యం. దేశాభిమానం (వజల్లో 


కలిగించడమే తన పత్రిక ఆశయాలుగా రహింతుల్లా (వకటించాడు. క్రైస్తవ 
మత |పచారకులు సయితం ప్మతికలు నిర్వహించారు. జాన్‌ ఎడ్మండ్‌ షార్కీ 
అనే ఫాదరీ బందర్‌లో “హితవాది" షృతికను నిర్వహించాడు. ఆం|ధదేశంలో 


530 


ఆచ్చయి వెలువడిన మొదటి తెలుగు పత్రిక 'హితవాది' యేనని చెవ్పవచ్చు. 
క్రమంగా తెలుగు పత్రికల సంఖ్య నానాటికి పెరిగి భిన్న నగరాలనుండి 
వెలువడసాగినాయి. 

ఇక, భాషలో పాశ్చాత్య భాషా పదాలు విశేషంగా _సవేశించినాయి. 
పెద్ద పెద్ద వండితులు సయితం జాబుల్లో; నివేదికలో యాతా చర్మితలలో 
సజీవమైన వ్యవహారిక భాషనే వాడేవారు. వండితులది |గాంధిక భాష అనే 
భావం ఏర్పడిన నూచనలు లేవు. 

మత పరిస్థితులు 

క్రైస్తవ ఫాదరీల (గంధ రచనకు షతికా |వచురణకు స్వీయమత 
[వచారం |పధాన లశ్యం. దేశంలో ముఖ్యంగా హిందూ మతంలోను, సమాజం 
లోను అనేక మూఢ విశ్వాసాలు దురాచారాలు పఐలి ఉండడం క్రైస్తవ మత 
వ్యాప్తికి ఆనుకూలించినాయి. వేమన కాలానికే హిందూమతంలో అరాచక 
పరిస్థితులేర్పడినట్లు గమనించాము. ఆంటరానితనం సమాజాన్ని పీడిసున్న 
"ఘోర దురాచారం. వేమన తరువాత వీర్య బహ్మ౦వారి పదునెన్మిదో శతాబ్దం 
పూర్వార్దంలో (1700.1750) హిందూమత సాంఘిక సంస్కరణలకై |వచారం 
చేళాడు. కడవ జిల్లాలోని కందిమల్చయవల్లి ఈతని నివాస స్థలం; కమ్మరం 
వ|డంగం వృత్తులై న విశ్వకర్మ కులస్టుడు. కులమత భేదాలు కృతిమములని 
బోధిస్తూ అనేక తత్వాలు, కాల జ్ఞానాలు రచించాడు. వీరబహ్మం తత్వాలకు 
“థివ గోవింద గోవిందా; హరి గోవింద గోవిందా” అనే “వంతి ఉంటుంది. 
అన్ని కులాలవారు, మతాలవారు ఆతని శీమ్యలయినారు. వారిలో సిద్ధయ్య 
మహమ్మదీయుడు; కక్కయ్య ఆంత్యజుడు, వీర బహ్మం సిద్ధాంతం “అచలి 
సిద్ధాంతంగా (వసిద్ధమయింది. (బహ్మ వదార్థమే నిత్యం, శాశ్వతం, నిర్గుణం; 
దాన్ని గహించడమే జీవి పరమార్థం అని ఆతని బోధనలసారం. ఆదల 
సిద్ధాంఠానికీ శంకరాద్వ్వైతానికీ ఎక్కువ ఖేదం కన్పించదు. వీర్య బహ్మం 
శిష్యులు కూడ ఆదే సీద్ధాంతంలో తత్త్వాలు |వాశారు. వేమన వద్యాలవలె వీరి 
తత్త్వాలు (వజల్లో విరివిగా పచారమయినాయి. కొని (పజల మానసిక పరివర్తనకు 
సాంఘిక సంస్కరణకు ఎంతవరకు దోహదం చేసినవి అనేది అనుమానం. 
చివరకు విశ్వకర్మ కులగురువుగా మాత్రమే వీర్యబహ్మం మిగిలిపోవడం 
దురదృష్టకరం! 

సమకాలిక మత సాంఘిక సరిస్టితులపట్ట (సజల్లో (వబలిన అసంతృప్తికి 
వేమన వీర్యబహ్మమూ వతినిధులు. ఆ వరిస్థితుల్లోనే క్రైస్తవ ఫాదరీలు దేశంలో 


531 


ప్రవేశించారు. గోవానుండి పోర్చుగీస్‌ జెన్సూట్టు 1597 లోనే రెండో వెంకట 
పతి రాయల కెలువులో చాలాకాలం ఉన్నారు. కాని మత |వచారానికి అనుకూల 
వరిస్థేతులు లేకపోయినాయి. 1626 లో మదురైకు వచ్చి రాబర్ట్‌ డి నోబీలీ 
క్రొత్త (వీచార' వద్ధత అవలంభించి జనాన్ని ఆకర్షి ంచినాడు. హీందూ సన్యాసీ 
జీషం ధరించి తత్త్వ బోధానంద స్వామి అనే పర జనాదరణ సాధించాడు, 
ఫాదెరీఅను రోమవురి సన్యానులుగా గౌరవింవబడినారు. మచిలీవట్టణంలో 
1570 లోనే పోర్చుగీసులు చర్చి నిర్మించారు. 1700 [పాంతంలో “(వెంచి 
జెస్ఫూట్లు పుదుచ్చేరిలో కర్ణాటక కమిషన్‌ నెలకొల్పినారు; ఈ మిషన్‌ శాఖోప 
శాఖలుగా విస్తరించి విస్తృత (వచారం సాగించింది. చిత్తూరు జిల్లా పుంగనూరు, 
గుంటూరు జిల్లా ఫీ (ఫ్ర) రంగిపురం వీరి ప్రధాన కేరదాలయినాయి. |క్రమంగా 
(పొచెసైంటు ఫాదిరీలు రంగ్యపవేశం చేశారు. 

ఇంగ్లండులో 17వ శతాబ్దం చివర్లోనే మత |వచారక సంఘాలేర్పడి 
నాయి. కాని వాణిజ్యానికి భంగం వాటిల్లుతుందనే భయంతో కంపెనీ మత 
(వచారాన్ని నిరత్సాహపరిచింది. పారిశ్రామిక వర్గాల (వభావంవల్ణి [వభత్వ 
ఆశయం స్మామాజ్య నిర్మాణంగా మారింది. మత |వచారం స్మామాజ్య వి స్తరణకు 
సాధనంగా భావించేవారు. అందుచే కంపెనీ ఇండియాకు మత [పచారకులను 
పంపవలెనని 1813 చార్జర్‌ చట్టం విధించడంతో మత [ప్రచారానికి మంచి 
పోత్సాహం లభించింది. లండన్‌ మిషన్‌ వారు విశాఖపట్టణం కేందంగా 
సర్కారు జిల్లాలలో ముఖ్యంగా భద్రాచలం మన్య |ప్రాంతాల్లోని కొండజాతి 
(వజల్లో (ప్రచారాన్ని కేంద్రీకరించారు. అమెరికన్‌ లూథరన్‌ మిషన్‌ నాయకుడై న 
రాబర్ట్‌ నోబుల్‌ సర్కారులలో పర్యటించి మచిలీపట్టణంలో పాఠశాల 
స్థాపించాడు (1841); గుంటూరు లూథరన్‌ మిషన్‌ [వధాన కేందమయింది. 
కెనడియన్‌ బాప్టిస్టు ఒంగోలును కేందంగా చెబుతున్నారు. “హైదరాబాదులో 
(వధానంగా చర్చి మిషన్‌ సొ సైటీ జనానా మిషన్‌వారు |పచారం సాగించారు. 

దేశీయులు క్రైస్తవ మత (వచారాన్ని మొదట్లో (వతిఘటించారు. అట్టి 
హిందువులలో మాల మాదిగ దాసర్లు ముఖ్యులు. వీరు వైష్ణవం స్వీకరించినవారు; 
తమతమ కులాల్లో పూజారులు క్రైస్తవమత వ్యాస్తితో తమ జీవనోపాధికి 
భయం కలుగుతుందని వీరి భయం అయి ఉండవచ్చు. ఇక ముస్టిముల సంగతి 
వేరుగా చెన్పనక్కరలేదు. అనాదిగా క్రై స్తవ-ముస్షిం సంఘర్షణ వశ్చిమాసీయాలో 
జరుగుతూనే ఉంది. నైజాం సైన్యాలు రాయలసీమలో కంబాలదిన్నె, మాదిగుబ్బ 
కృష్ణాపురం మొదలై నచోట్ల చర్చీలను నేలమట్టంచేని అపారమైన నష్టం 


532 


కలిగించారు. టివ్ప సుల్తాన్‌ కూడ క్రైస వులను హింసకు గురిచేసీనాడు,. ఇక 
హిందువులలో అగవర్ణాలవారు మొదల్లో కె స్తవాన్ని ఆదరించారు, “ఈ 
దేశంలో అంత్యజులను మార్చడం చాలా కష్టం; అ|గవర్ణాలను మతంలోకి 
మార్చుకోవడం సులభం” అని ఒక ఫాదిరీ (వాశాడు (Felugu Mission). 
అగవర్షాలలో నాహ్మలుడై న సుబ్బారావనే ఆనందరావును గురించి పైన 
పేర్కొన్నాము. పులిపాక జగన్నాథం, పురుషో త్తమ చౌదరి (బెంగాలీ |బాహ్మ 
ణుడు) క్రైస్తవం స్వీకరించి ఆ మత (పచారానికి అనుకూలంగా (రామచాను) 
నాచోలి భక్తి కీర్తనలనేకం |వాశారు. హృద వర్ణంలో మెలమ, రెడ్డి, కమ్మ, 
సాలె కులాలవారు అసంఖ్యాక ౦గా మతం స్వీకరించారు. 

ఫాదిరీలు [క్రమంగా పాఠశాలలు, వై ద్యశాలలు నెలకొల్పి వానిలో మతం 
మార్చుకొన్న వారికి విద్య వైద్య ఉద్యోగావకాశాలు కల్పించి ఆంత్యవర్హాలను 
ఆకర్షి ౦చారు. వీరుకూడ తమ ఆర్థిక పరిస్థితి మెరుగువడడానికి తద్వారా 
సాంఘిక హోదా పెరగడానికి క్రైస్తవం సాధనమని [గహించారు. (పభుత్వం 
కూడ పాఠశాలల్లో జైళ్ళలో మత (ప్రచారానికి అవకాశాలు కల్పించింది. _పభుత్వ 
పాఠశాలల్లో బైబుల్‌ పాఠ్య గంథమయింది. “భారతదేశంలో ఆంగ్ల విద్యను 
ఆశయం క్రైస్తవ జ్ఞానాన్ని బోధించడమే” అని 1792 లో సర్‌ ఛార్హెస్క్‌గాంట్‌ 
[(వాశాడు. ఈ చర్యలవల్ల క్రైస్తవం చురుకుగా వ్యాపించి విద్యావంతులైన 
హిందువులలో భయాందోళనలు కలిగించింది. గాజుల లశ్ష్మీనరసు నెట్టివంటి 
వారు పభుత్వ చర్యలను పాదిరీల |పచార విధానాన్ని త్మీవంగా విమర్శించ 
సాగినారు, క్రైస్తవ [ప్రచారం (వభుత్వంపట్ల ఆగహావేశాలకు మంచి కారణ 
మయింది, 


హెదరాబాద్‌ సంన్థానం 


'హైదరాబాద్‌ రాజ్యంలో మధ్యయుగ లూనా పొలనా విధానం 
కొనసాగింది. అసఫ్‌జా నైజాం ఉల్‌ముల్క్‌_ తన సుబాలో మొగల్‌ సంవ 
దాయాలను |పవేశ పెట్టాడు. నైజాం నిరంకుకుడు, ఆస్థాన ఉద్యోగులను నియ 
మించడానికీ తొలగించడానికీ ఆతనికి పూర్తి హక్కులున్నాయి. ఉత్తర దేశం 
నుండి తనవెంట వచ్చిన విశ్వాసప్యాతులైన ; ముస్సీం, కాయస్థ సర్దారులకు తన 
సుబాను జాగీరులుగా పంచి ఇచ్చాడు. జాగిరులుగాక జట, పాలు, వనవ ర్తి, 
గద్యాల; అమరచింత వంటి పురాతన సంస్థానాలు సుబాలో ఉండేవి. మిగిలిన 
ప్రాంతం భఖాల్సాభూమి. దివాన్‌ పర్యవేక్షణలో ఉండేది. దివాన్‌, పేష్కార్‌, 
కాజీ, కొత్వాల్‌ వంటి పౌర పాలనోద్యోగులను నైజాం నియమించుకొనేవాడు. 

చెనికోద్యోగుల్లో మున్సబ్‌ దార్‌, జమాదార్‌ ముఖ్యులు. దఫర్‌-ఇ-దివానీ, 
ద ప్తర్‌.ఇ-మాల్‌ అనే రెవెన్యూ ఉద్యోగులు పళ్ళ్చిమ, తూర్పు "వరగణాలలో 
రెవెన్యూ వసూలుకు బాధ్యులు. నిజాం నిరంకుశ త్వంవల్ల, జాగీర్‌దారీ విధానం 
వల్ల కలిగిన ఆర్థిక సాంఘిక పరిణామాలను ముందుముందు పరిశీలిద్దాం. 

ఆసఫ్‌జా మరణానంతరం (1748) నైజాం ఆలీఖాన్‌ (17611803) 
గద్దెనెక్కేవరకూ వె హైదరాబాద్‌ చరితను పరిశీలించాము. నైజాం ఆలీ మహా 
రామ్రలతో, మైసూర్‌ Soles నిరంతరం పోరాడవలసి వచ్చింది? 
ఆంగ్లేయులవట్ల ఆతనికి అభిమానంలేదు. ఉత్తర సర్కారులను తిరిగి సాధించా 
లని “ఆతడు చేసిన పయత్నం ఫలించకపోగా గుంటూరు సర్కారును కంపెనీ 
పరం (1788) చేయవలసి వచ్చింది. సర్‌ జాన్‌షోర్‌ అవలంభించిన తటస్థ 
విధానంవల్ల షక్క_ర్‌ ఖేడా యుద్ధంలో ఓడిపోయి బీరార్‌, దిజాపూర్‌ [ప్రాంకా 
లను నై జాం మహారాష్ట్రల పరం చేశాడు; కాని పేష్వా మాధవరావు మరణా 
నంతరం; [ఫెంచివాలి “సాయంతో ఆ [పాంతాలను తిరిగి వళ పరచుకున్నాడు. 
మైసూర్‌ తో కలిసీ ఆంగ్ల వ్యతిరేక హటమి నిర్మించాలనే ఆతని [వణాశిక టిప్పు 
అహంభావంవల్ల విఫలమయింది. ఈ పరిస్థితుల్లోనే 1799 లో వెల్లస్టీ సూచింబిన 
సైన్య సహకార సంధికి అంగికరించి నైజాం ఆలీ నాలుగో మైనూర్‌ యుద్ధంలో 

AC _6 


534 

పాల్గొన్నాడు. టివు స్మ్నామాజ్య విచ్చిన్నంతో నైజాం ఆలీకి సంక్రమించిన 
(పాంతాలను సైన్య సహకారం ఒప్పందాన్ని అనుసరించి కంపెనీకి దతం 
చేశాడు (1880). ఈ సంధితోనే నైజాం స్వాతంత్ర్యాన్ని కోల్పోయి కంపెనీకి 
సామంతుడయినాడు. నైజాం రాజ్య విచ్చిన్నం [పారంభమయింది. 

నైజాం ఆలీ కుమారుడు సికందర్‌ జూ కాలంలో (1803. -1829) నై నెజాం 
ఆధికారాలు మరింత శ్నీణించినాయి, ఆర్థిక సంక్షోభంతో జాగీర్‌ దార్ల తిరుగు 
బాట్టతో సంస్థానం అల్లకళ్లోలమై వరిపాలన'పె కంపెనీ అదుపు పెరగడానికి 
తోడ్పడింది. సీకందర్‌ జా కుగానీ ఆతని -సేనాపతియైన రాజా మహీఫత్‌రాం 
(బీరార్‌ జాగీర్‌ దారు) కు గాసీ ఆంగ్రేయలపట్ట నదభ్మిపాయంలేదు. అందుచే 
రెండో మరాటా యుద్దంలో (1803. 1805) నైజాం హృదయపూర్వకంగా 
వెల్ల సీకో సహకరించలేదు. ఇందుకు ఆ గహీంచి వెల్లస్టీ నైజాంపై ఒక అను 
బంధ సంధిని విధించి (1803) యుద్ద సమయాల్లో నై నై జాం సైన్యాలు కంపెనీ 
ఆధీనంలో ఉంచే ఏర్పాటు చేశాడు. 1804 లో దివాన్‌ 'అరస్తుంజా మరణించాడు. 
తనకు మిత్రుడైన మహీపత్‌రాంను దివాన్‌గా నియమించడానికి సీకందర్‌ 
పయత్నించాడు. కాని రెసిడెంట్‌ కిర్క్‌ ప్నాటిక్‌ జోకం కలిగించుకొని 
కంపెనీకి అనుకూలుడైన మీర్‌ ఆలంను దివాన్‌గా నియమించడం జరిగింది. 
దివాన్‌ [పాబల్యం తగ్గించే ఉద్దేశంతో మహీపత్‌రాంను 'పేష్కారుగా నియమించ 
డానికి సీకందర్‌ ప్రయత్నించాడు. కాని కం పెనీకి అనుకూలుడై న చందూలాల్‌ 
పేష్కార్‌ అయినాడు (1306). దీనితో నైజాంకు తన ఆస్థాన ఉద్యోగులను 
నియమించుకొనే స్వాతం|త్యం కూడా లేదని స్పష్టమయింది. మీర్‌ ఆలం కాలంలో 
(1804. 1808) హైదరాబాద్‌ నుండి మృదాస్‌, బొంబాయి నగరాల మధ్య రహ 
దారులు మరమ్మతు చేయబడినాయి. (ఫెంచి ఇంజనీర్ల సహకారంతో హైదరా 
బాద్‌ సమీపంలో సుందరమైన మీర్‌ ఆలం” తటాకం నిర్మించబడింది. మీర్‌ 
ఆలం తర్వాత ఆతని అల్లుడు మునీర్‌ ఉల్‌ ముల్‌ దివాన్‌ అయినాడు. కాని 
అధికారం చందూలాల్‌ హ స్తగతమయింది. 


నైన్య సహకార సంధి ద్వారా నైజాం కంపెనీ కీలుబొమ్మ కావడాన్ని 
సంస్థానంలోని జాగీర్‌ దార్లు సహించలేకపోయినారు. కొప్పల్‌, బిదర్‌, ఊద్దిర్‌ లలో 
జమీందార్లు తిరుగుబాట్లు చేశారు. నగరంలోనూ, నగర పరిసరాల్లోనూ భిన్న 
వర్గాల మధ్య సంఘర్షణలు _పారంభమయినాయి. వీనికి తోడు భిల్లులు: 
పిండారీలు దాడులుచేసి పజలను హింసించసాగినారు. ఈ అల్రర్హనణచే బాధ్యత 
చక సహకార సైన్యానిదికాదు, అందువేత (పత్యేక సైనిక దళాన్ని నిర్మించ 


535 
డానికి రెసిడెంట్‌ రస్సెల్‌ _పయత్నించాడు. గవర్నర్‌ జనరల్‌ ఆమోదంతో 
“రస్సెల్‌ దళం” (Russel Brigade) ఏర్పడింది. ఇందులోని అధికారులు, 
సిబ్బంది ఆంగ్లేయులు. వీరి ఖక్చును నైజాం భరించవలె! క్రమంగా రస్సెల్‌ 
దళం [వమాణం విపరీతంగా పెరిగింది. వీరు స్థానికంగా చెలరేగిన ఆల్హర్థనణచి 


శాంతి భ|దతలు నెలకొల్పడమేగాక, పిండారీలతో యుద్ధంలో, మూడో మరాటా 
యుద్ధంలోను (ప్రముఖ పాత నిర్వహించారు. 


సికందర్‌ కాలంలో హైదరాబాద్‌లో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి 
చేరింది. అంతఃపుర ఆడంబరాలకు విపరీతంగా దుబారా జరిగేది. గ'స్సెల్‌ 
దళంపై ఖర్చు భరించలేనంతగా పెరిగింది. ఫలితంగా ఆర్థిక పాలనలో 
అనారోగ్యకర వరిణామాలు జరిగినాయి. శిస్తు వసూలు చేసే అధికారాన్ని 
విక్రయించే సంపదాయం (Farming) [పారంభమయింది. ఈ దళారులు 
(పజలను పీడించి శిస్తు వసూలు చేసేవారు, శిస్తులో అధికభాగం వారి హస్తగత 
మవుతుండేది. శిస్తు చెల్లించలేని రైతులు అరబ్‌ వడ్డీ వ్యాపారుల నుండి అప్పులు 
తీసుకొనేవారు. పంట పొలాలు వారి సారధీనమవుతుండేవి. రైతులు రుణ 
భారంతో దార్మిద్యంతో [కుంగిపోసాగినారు. (వభుత్వ ఆదాయం నానాటికి 
క్షీణించింది. ఉద్యోగులకు జీతాలు కూడ చెల్లించలేని పరిస్థితి యేర్చడింది. 
ఈ పరిస్థితుల్లోనె పామర్‌ కంపెనీ అనే బ్యాంకింగ్‌ సంస్థను నెలకొల్పారు. 


పామర్‌ బ్యాంకింగ్‌ కంపెనీ 


పామర్‌ కంపెనీ స్థావకుడై న విలియం పామర్‌ తండి పూనాలో 
రెసిడెంట్‌ గా వుండేవాడు; తల్లి లక్నో వాసియైన ముస్టీం వనిత. విలియం 
నైజాం సైన్యంలో ఉద్యోగి; చాల దురాశాపరుడు; కోటీశ్యరుడు కావాలనే 
ఆశయంతో ఉద్యోగం మాని బాంకింగ్‌ కంపెనీ ద్వారా నైజాంను దోచుకొనే 
వయత్నం చేశాడు. విలియం పామర్‌తోబాటు హేస్టింగ్స్‌ పామర్‌, విలియం 
క్కురీ, శామ్యూల్‌ రస్సెల్‌, గుజరాతీ వ్యాపారి బంకంటిదాస్‌ మొదలై నవారు 
కంపెనీలో సభ్యులు. హైదరాబాద్‌లో రెసిడెంట్‌ ఆయిన ర స్పెల్‌కు ఇతర 
ఉన్న తోద్యోగులకు కంపెనీలో వాటా లున్నాయిట! నౌకా నిర్మాణానికి గోదావరి 
ఆడవుల నుండి కలప సరఫరా చేయడం, నదిపై నౌకాయానాన్ని అభివృద్ధి 
వరచడం, సంస్థానంలో బ్యాంకింగ్‌ విధానాన్ని మెరుగుపరచడం కంపెనీ 
ఆశయాలుగా పేర్కొన్నారు గాని ఈ కార్యక్రమాలను కం పెసీ చేపట్టిన వైనం 
తెలియదు రెసిడెంట్‌ రస్సెల్‌ సిఫారసు పై గవర్నర్‌ జనరల్‌ హేస్టింగ్స్‌ 


536 


పామర్‌ కంపెనీకి అనుమతి ఇచ్చాడు. ర స్పెల్‌ దళానికి ' జీతాలు చెల్టించే 
భాధ్యత కంపెనీ వరమయింది. జబౌరంగాబాద్‌లో కంపెనీ శాఖను నెలకొల్పారు, 


గవర్నర్‌ జనరల్‌ సిబ్బందిలో నివాడై న రంబోల్డ్‌ 1816లో కంపెనీలో 
వాటా దారుగా చేరినాడు రంటోల్డ్‌ భార్య గవర్నర్‌ జనరల్‌ పెంపుడుకూతురు; 
రంబోల్డ్‌కు గవర్నర్‌ జనరల్‌ దగ్గిర పలుకుబడి వుండడంతో కంపెనీ |వతిష్ట 
పెరిగింది. ఇది గమనించి పేష్కార్‌ చందూలాల్‌ సంస్థానంలోని ఆర్థిక పర మైన 
లావాదేవీలు కంపెనీ పరంచేసి లాభం పొందసాగినాడు. పామర్‌ కుటుంబ 
సభ్యులకు సాలీనా 80 వేల ఉపకార వేతనాలు చెల్టించేవాడు, స్టానిక సంస్థలకు 
సంస్థానంలోని ధనవంతులకు నైజాంతో లావాదేవీలు నిలిచిపోయినాయి. 
కం పెనీయే ధనవంతుల నుండి 12 శాతం వడ్డీకి అప్పు తీసుకొని |పభుత్వానికి 
25 శాతానికి అప్పు ఇవ్వసాగింది. నైజాం రుణం ఒక కోటి 70 లక్షలకు 
చేరింది. రస్సెల్‌ దళం జీతాలకు (నెలకు రెండు లక్షలు) గాను వీహారులో 
సాలుకు 30 లక్షల ఆదాయంలభించే జిల్లాలు కంపెనీ పరమయినాయి. కం పెసీ 
వుద్యోగులు దౌర్జన్యంగా రైతుల నుండి శిస్తు వసూలు చేసేవారు. బకాయివడిన 
రైతులు ఆడవులకు పారిపోయేవారు. (కమంగా (గామాలు నిర్ణనములయినాయి. 
“రైతుల దైన్యం ఆంటువ్యాధిలా (గామ గామానికి వ్యాపిస్తున్నది” అస మెట్‌ 
కాప్‌ జీవిత చరిత్రలో డామన్‌ [వాళాడు. 


పామర్‌ కం పెనీ దురాగతాలు, నిజాం రుణ "భారం, (ప్రజల దయనీయ 
మైన స్థితిగతులు గవర్నర్‌ జనరల్‌ కౌన్సిల్‌లోనూ, పార్లమెంటులోనూ కూడ 
చర్చసియాంశాలయినాయి. హేస్టింగ్స్‌ _వళువు తీవ విమర్శకు గురిఆయినాడు, 
రస్సెల్‌ స్థానంలో మెట్‌కాప్‌ను రెసిడెంటుగా నియమించారు; (1820). 
1824 లో జాన్‌ యాడమ్స్‌ తాత్కాలిక గవర్నర్‌ జనరలయినాడు. మెట్‌ కాఫ్‌, 
యాటమ్స్‌ వుభయులకూ పామర్‌ కంపెనీ వ్యవహారాలు తుణ్ణంగా తెలుసు. 
అందుచే నైజాం కంపెనీకి చెల్లించాల్సిన రుణాన్ని 80 లశలకు తగ్గించి ఆ 
మొత్తాన్ని రెసిడెంట్‌ ఖజానా నుండి చెల్లించే యేర్పాటు చేశారు. పామర్‌ 
కుటుంబ సభ్యులకు చెల్లిస్తున్న వుపకార వేతనాలు రద్ధయినాయి. కంపెనీ 
దివాలా తీసింది. చందూలాల్‌ త్మీవమైన అభిశంసకు గురి అయినాడు? ఐనా 
తెలివిగా తన పదవిని రక్షించుకున్నాడు. 1823 లో నైజాం రెసిడెంట్‌ తో 
ఒడంబడిక చేసుకొని తాను కంపెనీకి చెల్లించాల్సిన మొత్తానికి బదులుగా 
ఉత్తర సర్కారులమై కంపెనీ తనకు చెల్లి స్తున్న చేష్‌కష్‌ను శాశ్వతంగా 
ష్లానహాయింప్పు చేశాడు, సర్కారులు బిటిష్‌ స్మామాజ్యంలో ల్రీనమయినాాలు. 


537 
(ప్రభుత్వ సంస్కరణలో (పయోగాలు 

మెట్‌ కాఫ్‌ రాజ్యంలో పర్యటించి [పజల స్థితిగతులు స్వయంగా పరిశీ 
లించాడు. పాలనా యంతాంగం పూర్తిగా విచ్చిన్నమయింది. ఆతనికి పూర్వమే 
రసెల్‌ |పభుత్వ్యాన్ని సంస్కరించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. 
రెవెన్యూ న్యాయ నిర్యహణాధికారాలు తాలూకాదారుల చేతుల్లో కేందీకృతం 
కావడం వల్ల, శిస్తు వసూలులో దళారుల దౌర్జన్యాలవల్ల “దేశంలో సగభాగం 
ఎడారిగా మారింది. మిగిలిన [పాంతంలో కూడ రైతు తన ఆవసరాలకు 
సరిపడే వరకు మ్మాతమే పండిస్తున్నాడు. అందుచే రాజ్య ఆదాయం [కమంగా 
శ్షీణించింది. |బిటిష్‌ (ప్రభుత్వం జోక్యం కలిగించుకొనడం తప్పనిసరి. 
తాలూకాను ప్రమాణంగా తీసుకొని (పభుత్వ యంతాంగాన్ని పునర్వ్యవస్టీక 
రించడం వారి నైతిక బాధ్యత. లేదా |పజలు పొరుగు (పాంతాలకు వలస 
వెళ్ళడంగాని గత్యంతరం లేక |పభుత్యంపై తిరుగుబాటు చేయడం తథ్యం” 
ఆని రస్సెల్‌ _వాళాడు. మెట్‌కాఫ్‌ సంస్కరణలకు పూనుకున్నాడు. (1) (వభ 
తంలో దుబారా ఖర్చులు తగ్గించాడు. (2) రాజ్య స్వపాలనకు ( గామాన్ని 
[వమాణంగా నిర్ణయించి (పతి [గామము చెల్లి ౦చవలసిన శిసు మొతాన్ని నిర్ణ 
యించాడు. (3) శిస్తు వసూలును పర్యవేక్షించడానికి ఇంగ్రీషు ఆధికారులను 
నియమించాడు. ఈ సంస్కరణలు ఆశించిన ఫలితాల నిచ్చినాయి. [పభుత్వం 
పట్ట రైతులలో విశ్వాసమేర్పడసాగింది; (గామాలు కళ కళలాడసాగినాయి. 
కాని చందూలాల్‌ ఈ సంస్కరణలను వ్యతిరేకించాడు. 1825 లో రెసిడెంట్‌ గా 
వచ్చిన మార్చి న్‌ కూడ సంస్థాన వ్యవహారాల్లో కంపెనీ జోక్యానికి విముఖుడు. 
అందుచే మెట్‌కాఫ్‌ సంస్కరణల పునఃపరిశీలన | పారంభమయింది. 


నాసిద్‌ ఉద్‌ దౌలా 1829 _ 1857 


సికందర్‌ జా 1329 లో మరణ్‌ంచగా ఆతని కొడుకు నాసిర్‌ ఉద్‌ దౌలా 
నవాబ్‌ అయినాడు. కొన్ని రోజుల్లోనే దివాన్‌ మునీర్‌ ఉల్‌ ముల్క్‌ మరణించ 
డంతో చందూలాల్‌ దివాన్‌ అయినాడు. కొత్త పభుత్వం తీసుకొన్న మొదటి 
చర్య గవర్నర్‌ జనరల్‌ బెంటెంల్‌ అనుమతితో మెట్‌ కాఫ్‌ సంస్కరణలను 
రద్దు చేయడం. దీనితో శిస్తు వసూలువై ఇంగ్లీషు పర్యవేక్షకులు బర్తరఫ్‌ 
అయినారు. స్థానిక అమీనుల నియామకం జరిగింది. యధాపకారం రైతులు 
వీరి దౌర్జన్యాలకు ఎర అయినారు. జమీందార్లు సాధ్యమైనంత మొత్తాలు వసూలు 
చేసుకొని నై జాముకు చెల్లించక సమీవంలోని మచిలీపట్టణం. ఒళ్ళారి మొదలైన 


538 


కంపెనీ నగరాల్లో కాలక్షేపం చేయడం [పారంభించారు. దీనికి తోడి రాజ్యంలో 
దారీ దోపిడి దొంగలు మితిమీరారు. కొప్పల్‌, మునగాల, ఖిర్‌, చింతగని, 
మహదేవపురం జమీందార్లు తిరుగుబాటు చేశారు. రాజ్యం అల్లకల్లోలమయింది. 
ఈ తిరుగుబాట్లను రస్సెల్‌ దళం అణచివేసింది. ఈ సందర్భంలోనే 1857 
తిరుగుబాటుకు నాంది వంటి సంఘటన 1827 లో జరిగింది. సిపాయీలథై 
అధికారియైన లెప్టినెంట్‌ కల్నల్‌ ఇనాన్‌ డేవిస్‌ సీపాయీలు ధరించే దుస్తుల్లో 
మార్పులు చేయడానికి [వయత్నించాడు. అందుకు ఆగహించిన సిపాయీలు 
డేవిస్‌ని మొమినాబాద్‌ దగ్గిర కాల్చి చంపారు. 


ఈ పరిస్థితుల్లోనే హైదరాబాద్‌ వహబీ ఉద్యమానికి కేందమయింది. 
ఆరేబియా వా స్రవ్వుడై న అబ్దుల్లా వాహభబ్‌ (పారంభించినందున మహవబీ 
ఉద్యమంగా (పసిద్దమయింది. [(పవక్త బోధనలకు విరుద్దములై న ఆచారాలను 
తొలగించి ఇస్టామున పరిశుద్ద మతంగా సంస్క-రించడమే మహబీ ఉద్యమ 
లక్యం. కాని ఇండియాలో వహబీ ఉద్యమంలో రాజకీయాలు (పవేశించినాయి. 
పంజాబులో సిక్కు. పభుత్వాన్ని, దేశంలో ఆంగ్ల (వభుత్వాన్నీ కూల దోనీ 
ముస్టీం సార్వభౌమత్వం నెలకొల్పడమే వహవీ ఉద్యమ ఆశ యమయింది. ఉత్తర 
దేశంలో ఉద్యమానికి సయ్యద్‌ అహమ్మద్‌ బ్రైల్వీ నాయకత్వం వహించాడు, 
వాయవ్య సరిహద్దు రాష్ట్రాలు, సంయుక్త రాష్ట్రాలు, బెంగాలులలో చెలరేగి 
ఉద్యమం దక్షిణాదికి విస్తరించింది. 1831 లో జ్రైల్వీ మరణించిన తరువాత 
ఆతని అనుచరులైన ఆలీ, సలీమ్‌ అనేవారు బొంబాయి, బెంగుళూర్‌, మాస్‌ 
లలో _వచారం సాగించారు. హైదరాబాద్‌లో నైజాం సోదరుడు ముబారిజ్‌ 
ఉద్దౌలా నాయకత్వంలో ఉద్యమం సాగింది. మొదటినుండి మువారిజ్‌ బిటిష్‌ 
వారిని ద్వేషించేవాడు. [బిటిష్‌ వ్యతిరేక చర్యలకై అతి 1815 లో 
గోలొండలో నిర్బంధంలో ఉంచారు; కాని 1820 లో విడుదల ఆయినాడు. 
వహదీ నాయకుడుగా టోంక్‌, కర్నూలు, జోధపూర్‌, సతారా, భోపాల్‌, |పభువు 
లను కూఒగట్టి దేశ వ్యా పమైన (బిటీష్‌ వ్యతిరేక ఉద్యమాన్ని సంఘటితం 
చేయడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా కర్నూల్‌ నవావైన గులాం రసూల్‌ 
ఖాన్‌ మువారిజ్‌కు కుడి భుజంగా పని చేశాడు. అతణ్ణి రైసుల్‌ ముస్టిమీన్‌ 
బిరుదుతో వ్యవహరించేవారు. తన ఉద్యానవనాలన్యు సౌధాలను కూడ మందు 
గుండు సామె కార్థానాలుగా మార్చి పెద్ద పెద్ద ఫిరంగులను రసూల్‌ ఖాన్‌ 
తయారు చేయించినట్లు తెలుస్తుంది. వీరి రహస్య కార్యకలాపాలను నెల్లూరు 
కలెక్టరయిన స్టోన్‌ హౌస్‌ గమనించి రెసీడెంట్‌ (ఫేజర్‌కు తెలియజేశాడు. 


539 


ముబారిజ్‌ను తిరిగి గోల్కొండలో నిర్చంధించాడు. (ఆతడు అక్కడే 11854 లో 
మరణించాడు) కర్నూలు నవాబు బిటిష్‌ సైన్యాలతో పోరాడి బందీగా పట్టు 
బడ్డాడు. అతణ్ణి నెల్లూరులో నిర్బంధించి కర్నూలును | బిటిష్‌ సా మాజ్యంలో 
లీనం చేశారు, “వహీ ఉద్యమం అంతరించింది. 


వీరార5్‌ ద త్తత (1858) 


వ వీ తిరుగుబాటునణచిన తరువాత సంస్థాన ఆర్థిక పరిస్థితులను చక్క 
దిద్దడానిక (ఫేజర్‌ పయత్నించాడు. నైజాం ఆర్థిక ఇబ్బందులకు (వధాన 
కారణం సంస్థానంలోని సైనిక బలం. నైజాం సొంత సైన్యంలోని ఆరబ్‌, 
రోహిల్లా దళాలకు 94 లక్షలు, రస్సెల్‌ దళానికి 42 లక్షలు వ్యయమవు 
తుండేది. సైన్యంలో విదేశీయుల స్థానంలో సమర్హులెన స్థానికులను నియమించి 
ఖర్చు తగ్గించాలని (ఫేజర్‌ చేసిన ప్రయత్నాలను చందూలాల్‌, గవర్నర్‌ 
జనరల్‌ ఉభయులు వ్యతిరేకించారు. ఈలోగా నై జాం రుణం విపరీతంగా పెరిగి 
పోయింది; కంటింజెంట్‌ దళాలకు ఆరు నెలల జీతం బకాయి పడింది. 
సంస్థానంలో కొంత భూభాగాన్ని ఆంగ్లే యులకు వికయించడానికి చందూలాల్‌ 
సిద్దమైనాడు. నైజాం వ్యతిరేకించడంతో గత్యంతరంలేక చందూలాల్‌ రాజీనామా 
చేశాడు. సిరాజ్‌ ఉల్‌ముల్‌, దివానై కొన్ని సంస్కరణలు (పవేశ పెట్టాడు. 
నైజాం సైన్య (పమాణం తగ్గించాడు; పరిపాలనలో జిల్హాదారీ వద్దతి అమలు 
జరిగింది. జిల్హాదారు జిల్లా కేందంలోనే ఉండి పభుత్వ విధులు నిర్వహించాలనే 
కట్టడి జరిగింది. (వభువుల ఖర్చులపై కూడ పర్యవేక్షణకు సిరాజ్‌ ఆలోచించాడు, 
దీనితో మున్నబ్‌ దారులు, జాగీర్జారులు, తాలూక్‌ దార్లు అలజడి (ప్రారంభించారు. 
సంస్కరణలను నైజాం వ్యతిరేకించడంతో సిరాజ్‌ రాజీనామా చేశాడు కాని 
తిరిగి 1851 లో దివాన్‌ అయినాడు. 

గవర్నర్‌ జనరల్‌ డల్‌హౌసీ (1848.56) తిరుగులేని సామాజ్యవాది 
[బిటిష్‌ స్మామాజ్య విస్తరణే ఆతని లక్ష్యం. రాజ్య సంకమణ విధానం అమలు 
పరిచి అనేక చిన్న సంస్థానాలను (బిటిష్‌ స్మామాజ్యంలో లీనం చేశాడు. 1851 
నాటికి నైజాం చెల్పించాల్సిన బాకీ బదులు సంస్థానంలో సారవంతమైన 
(పాంతాన్ని కాశ్యతంగా ఆక్రమించాలని ఆతని పయత్నం. నాటికి నైజాం 
రుణం 70 లతల రూపాయిలు దాటింది. రుణం చెల్లింపును గురించి, రస్సెల్‌ 
దళం జీతాలను గురించి డల్‌హోసీ బెదిరింపులు ఎక్కు వయినాయి. 1651 
ఆగస్టులో నైజాం 34 లక్షలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని సంవత్సరాంతానికి 
చెల్లిస్తానని రస్సెల్‌ దళానికి జీతాలు చెల్లిస్తానని కబురు పంపాడు. సంవత్స 


540 


రాంతంలో నైజాం 9 లక్షలు మాతమే చెల్లించాడు. మిగిలిన మొత్తానికి దివాన్‌ 
సిరాజ్‌, రెసిడెంట్‌ |ఫేజర్‌ కలిసి ఒక |పణాళిక ఆలోచించారు. స్థానిక షావు 
కార్టతో బ్యాంక్‌ను నెలకొల్పి సంస్థానంలోని “జవారీ* వోమీగా వారినుండి అప్ప 
తీసుకొనవలెనని వారి _పణాళిక. సంస్థాన భూభాగం ఆ|కమించాలనే పట్టుదలతో 
నున్న డల్‌హౌసీ పై ప్రణాళికను తిరస్కరించాడు. _ఫేజర్‌ రాజీనామా చేశాడు 
(నవంబర్‌ 1852); డల్‌హౌసీకి ఆనుకూలుడై న కర్నల్‌ జాన్‌తో రెసిడెంట్‌ 
అయినాడు. బాకీ చెల్లించడానికి నైజాం చేసిన సూచనలన్నీ డల్‌హౌసీ తిరస్క 
రించాడు. గత్యంతరంలేని నైజాం 1853 లో బీరార్‌ సంధి చేసుకొని సాలుకు 
41 లక్షల ఆదాయం వచ్చే బీరార్‌, రాయచూర్‌, ఉస్మానాబాద్‌ జిల్లాలను 
కంపెనీ పరం చేశాడు, ర స్పెల్‌ దళం “హెదరాబాద్‌ కంటింజెంట్‌ "గా వ్యవహ 
రింపబడింది. బీరార్‌ వ్యవహారం డల్‌ హౌసీ నిరంకుశ దుర్మాకమణ విధానానికి 
నిదర్శనం. ఈ ఉదంతాన్ని గురించి |వాస్తూ “న్యాయదేవత చెవుల్లో దూదికుక్కి 
ఆమెను (ఆంగ్లేయులు) చెపిటిదాన్ని గుడ్డిదాన్ని చేశారు అని (బూస్‌ నార్టన్‌ 
(The Rebellion in ndia) ఆంటాడు. వీరార్‌ సంధి జరిగిన కొద్దిరోజు 
లకే సీరాజ్‌ ఉల్‌ ముల్క్‌. మరణించాడు. ఆతనికి సన్నిహితుడైన సాలార్‌ జంగ్‌ ను 
దివాన్‌గా, రాజా నరేందర్‌ను పేష్కారుగా నై జాం నియమించాడు. 


1857 తిరుగుబాటు 

కంపెనీ పాలన పట్ట పందొమ్మిదో శతాబ్దం మధ్యకాలానికి అన్ని వర్గాల 
థారతీయుల్లోను త్మీవమైన ౪ ఆసంతృప్తి ద్వేషం (వబలింది. జమీందారీ రె రైత్వారీ 
పాంతాలు" రెంటిలోనూ అమలు జరిగిన భూమిశిస్తు విధానంవల్ల సామాన్య 
రైతులపై పన్నుల భారం పెరిగి రైతులు రుణ్యగస్తులు కాసాగీనారు. సీటి 
పారుదల సౌకర్యాలలో గానీ, వ్యవసాయ పద్ధతుల్లోగానీ అభివృద్ధికర మైన 
మార్పులు జరగలేదు. [పభుత్వం అనుసరించిన ఆంగ్లీకరణ విధానం విద్యా 
వంతుల్లో నిరుద్యోగాన్ని పెంచింది. సంస్థానాలు నశించడంతో స్థానిక విద్యలకు, 
కళలకు పోషణలేక పలువర్గాలవారు జీవనోపాధిని కోల్పోయినారు. [(వభుత్వ 
యంతాంగం క్రింది స్థానాల్లో భారతీయులకు [పవేశం లభించింది. కాని వారి 
జీతాలు చాలా తక్కువయినందున వారిలో లంచగొండితనం బలిసింది. పోలీసు 
వ్యవస్థ (పజలకు కావంగా పరిణమించిందని ఆంగ్ల పరిశీలకులే [వాళారు. 
పన్నుల భారం, ఉద్యోగుల లంచగొండితనం, పోలీసు దౌర్జన్యం (పజలను 


కుంగదీసి వారిలో పరాయి |వభుత్యం పట్ట విశ్వాసం నశించి, ద్వేషం నానాటికి 
"పెచు. పెరిగింది. 


రశ్మీ] 


ఆంగ్ల ప్రభుత్యం అమలుపరిచిన సతీసహగమన నరబలి నిషేధంవంటి 
సాంఘిక సంస్కరణలు సనాతన వర్గాల్లో ఆందోళ నకు కారణమయినాయి. 
దీనికితోడు కొత్తగా వచ్చిన రైలు బండ్హలో ఆ[గజులు అంత్యజులు కలిసి 
[ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆంగ్ల విద్యను (పవేశ పెట్టడంతో సాంవ 
దాయక విద్యలకు ఆదరణ నశించింది. సనాతన సామాజిక వ్యవస్థను కూల 
[దోయడమే (పభుత్వం సంకల్పమనే భయం ఏర్పడింది. ఈ వాతావరణంలోనే 
క్రైస్తవ మత |పచారం ముమ్మరంగా సాగింది. ఫాడిరీలు హీందూ ముస్టీం 
దేవతలను మతాచారాలను అసభ్యకరంగా విమర్శించేవారు; వారికి [పభుత్వ 
[పోత్సాహం ఉండేది. ఇదే సమయంలో వితంతు ఏవావోన్ని చట్టబద్ధం చేశారు; 
మతాంతరీకరణ అనంకరం కూడ ఉమ్మడి ఆన్తిలో భాగం ఇస్తూ చట్టం చేయ 
బడింది. హీందూ దేశం క్రైస్తవ దేశంగా మారిపోతుందనే భయం బలపడింది. 


సమాజంలో చెలరేగిన భయాందోళనలు సీపాయి శిబిరాల్లో (పతిధ్వనించి 
నాయి. (పభుత్వ విధానాలపె సిపాయీలకు నాటికే అసంతృప్తి ఉంది. వారి 
వేతనాలు చాలా స్వల్పం; ఉద్యోగంలో ఉన్నతికి అవకాశాలు తక్కువ; ఆంగ్ల 
'సెనిక శిబిరాల్లో అన్ని వసతులూ ఉండేవి; సిపాయి శిబిరాల్లో కనీస సౌకర్యాలు 
సయితం ఉండవు. అనేక రకాల (క్రమశిక్షణా నిబంధనలుండేఏ. కవాతు సమ 
యాల్లో గడ్డం చేసుకోవలె; బొట్టు ధరించరాదు; తలపాగలు ఒకే పద్ధతిలో 
ఉఊండవలె. ఆస్టన్‌ యుద్దాల్హో హిందూ సిపాయీలు దేశాంతరం వెళ్ళడ మేగాక 
అక్కడ ముస్టిముల చేతి “వంటకాలు తినవలసి వచ్చింది; బర్మా యుద్దంలో 
శాస్త్ర విరుద్దమైన సముదయానం చేయక తప్పలేదు. ముస్టిం సిపోయోలు 
ఆప్ట న్‌ యుద్ధాల్లో కాఫర్హ (ఇంగ్లీ షువారి) కోసం ముస్టిములతో పోరాడవలనీ 
వచ్చింది. ఇది కొరాన్‌ నిబంధనాలకు విరుద్దం. 


దేశంలో ముఖ్యంగా సిపాయిల్లో విదేశ పాలకులవట్ట ద్వేషం (_పబలుతున్న 
ఈ సమయంలో గవర్నర్‌ జనరల్‌ హౌసీ రాజ్య సంక్రమణ విధానం అమలు 
జరిపి వారసులు లేని చిన్న చిన్న రాజ్యాలు పెక్కింటిని ఆంగ్ల స్మామాజ్యంలో 
లీనం చేశాడు. ఈ విధంగా నష్టపోయిన వభువర్గ సభ్యుల నాయకత్యం 
సిపాయీోలకు లభించింది. వీరు తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్న సమయంలో 
గవర్నర్‌ జనరల్‌ కానింగ్‌ (వభుత్వం తీసుకున్న .రెండు చర్యలతో సిపాయీలు 
రెచ్చిపోయినారు. కానింగ్‌ చర్యలు : (1) "సైన్యంలో చేరిన నీపొయీలు 
[వవంచంలో ఏ |పాంతానికై నా వెళ్ళడానికి సంసిద్దులె' వుండవలెననే శాసనం 
(2) సైన్యంలో కొత్త రైపుల్‌ [వవేశ పెట్టారు. దీనిలో ఉవయోగించే తూటాలషె 


ర్‌శ్ల2 


ఆవు, పంది [కొవ్వు పూత పూస్తున్నారనే వదంతి హిందూ ముస్తిం సిపాయీలను 
కలవరపరిచి (పతిఘటనకు పురికొల్పింది. బారక్‌ పూర్‌లో మంగళ్‌ పాండే ఆంగ్ల 
సైనికోద్యోగిని కాల్చి చంపడంతో తిరుగుబాటు [పారంభమయింది. 


తిరుగు బాటు వభావం చాలవరకు ఉత్తర భారతంలో కొన్ని కేం|దాలకు _ 
ఢిల్లీ; మీరట్‌, లక్నో, కాన్పూర్‌, గ్వాలియర్‌, రూన్సీ |పాంతాలకు పరిమిత 
మయింది. ఆంతే గాక ముసి ౦, మరాటీ వర్గాలకే పరిమితం కావడం కూడ 
గమనార్హ మైన విషయం. దీని ప్రభావం దక్షిణదేశంలో చెప్పుకోదగినంతగా 
లేదు. ఆం|ధదేశంలో ముస్టిం పభు పూజారి వర్ణాలు బలంగావున్న హైదరాబాద్‌ 
సంస్థానంలో కొంత సంచలనం కలిగించి ఘర్షణలు జరిగినాయి. సర్కారు, 
రాయలసీమ _పాంతాల్లో తిరుగుబాటు [వభావం లేదనే చెప్పవచ్చు. 


హైదరాబాద్‌ 

సంస్థానంలో తీ వమైన (బిటిష్‌ వ్యతిరేకత వున్నదనడానికి “పైన 
పేర్కొన్న వహవీ వుద్యమమే తార్కాణం. సైన్యం నుండి బర్తరఫ్‌ అయిన 
ఆరవీ, రోహిల్లా సైనికుల్లో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నది. అయినా 
(టిటిష్‌వారితో వైరం వివేకం కాదని నైజాం నవాబ్‌ నాసిరుద్దాలా తన వారసు 
డైన అఫ్‌జక్‌ డఊద్దొలాను హెచ్చరించి 1857 లో మరణించాడు. ఆ సలహాను 
కొత్త నైజాం యథావిధిగా పాటించాడు. ఆతని దివాన్‌ సాలార్‌ జంగ్‌ (బిటిష్‌ 
వారివట్ట విధేయుడు. నైజాం స్నేహం, దివాన్‌ విధేయత, తిరుగుబాటు 
దక్షిణాదికి విస్తరించకుండా అడ్డుకొని భారత దేశంలో ఆంగ్ల స్మామాజ్యాన్ని 
రక్షించినాయి. ఆయినా హైదరాబాద్‌ పూర్తి _పళాంతంగా లేదు. ఆరబ్బులు, 
రోహిల్హాలు, అజంతా [పాంతంలోని భీల్లులు కొంత అలజడి సృష్టించారు. 
సంస్థానం ఆస్థానంలోని సోనాజీ పండిట్‌ వంటి మరాటా వుద్యోగులు రహస్యంగా 
నానాసాహేబ్‌తో మంతనాలు సాగించి స్థానిక జమీందారులను రెచ్చగొట్టడానికి 
(పయత్నించారు. 


ఢిల్లీలో తిరుగుబాటు సమాచారం అందిన వెంటనే హైదరాబాద్‌లో 
మసీదులపైన ఇతర భవనాల మీద బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలు (వత్యక్ష 
మయినాయి. “కాఫర్‌లను (ఆంగ్లే యులను) పారదోలి ఢిల్లీ పెకి నైజాం పురోగ 
మించాలి; ధైర్యం లేకపోతే గాజులు తొడుక్కొని ఇంట్లో కూచూవాలి” ఆనీ 
“తిరుగుబాటు చేయనిచో ముస్టిములు పంది మాంసం తిన్న ప్రే, హిందువులు గో 
మాంసం తిన్నషజ్టే“* ఆంటూ రెచ్చగొ ట్రై [వాతలళో (ప్రజలను ఉద్భోధించారు. 


543 


మక్కామసీదునుండి “బీపూద్‌ " 1వకటించే (ప్రయత్నం జరిగింది. ఈ ఉద్యమంలో 
మౌల్వీ ఇ్యబాహిం (పముఖ పాత వహించారని తెలిసి నై జాం ఆతణ్ణి మంద 
లించాడు. మక్కామసీదులో కుత్చా చదవడం జఆపివేశారు. మక్కామసీదుపై 
ముస్లిం పతాకాన్ని నెలకొల్పడానికి మౌల్వీ అగ్బర్‌ చేసిన పయత్నం ఫలించ 
లేదు. 

ఉత్తర భారతంలో సీిపాయీల విజయాల వర్తమానం దక్షిణదేశానికి 
వ్యాపించడంతో జౌరంగాబాద్‌లోని పటాలంలో ఆశాంతి చెలరేగింది. తమ 
దళాలను ఉత్తరదేశం సంపుతారనే అనుమానంతో సేనాపతి యాబబ్‌ ఆజ్ఞలను 
ధిక్క_రించసాగినారు. యాబట్‌ను చంపడానికి మీర్‌ ఫిదా చేసిన ప్రయత్నం 
విఫలమయింది. మీర్‌ ఫిదాతోబాటు తిరుగుబాటుదార్డు ఇరవై వొక్కరిని 
విచారించి మరణశిక్ష అమలు జరిపారు. 

బుల్‌దనాలోని పటాలంలో కూడ అశాంతి చెలరేగింది. జమేదార్‌ 
చిదాఖాన్‌ నాయకత్వంలో కౌండు అశ్వికులు పటాలం నుండి తప్పించుకొని 
హైదరాబాద్‌ పారిపోయినారు. చిదాఖాన్‌ను నిర్బంధంలోకి తీసుకొని విచారణ 
జరిపించడానికి సాలార్‌జంగ్‌ |పయత్నించాడు. దివాన్‌ చర్యకు నిరసనగా 
మక్కామసీదులో పెద్ద సమావేశం జరిగింది. మసీదు నుండి రెసిడెన్సీపై దాడి 
చేయడానికి సన్నద్దులెనారు. (వమాదాన్ని గుర్తించిన సాలార్‌జంగ్‌ రెసిడెంట్‌ను 
హెచ్చరించాడు. ఈలోగా ఐదువందల మంది రోహిల్దాలు తురాబజ్‌ ఖాన్‌, 
మౌల్వీ అలావుద్ధిన్‌ నాయకత్వంలో రెసిడెన్సీ పై దాడి జరిపారు. రెసిడెన్సీ 
నైనికాధికారి మేజర్‌ (టిగ్స్‌ అప్రమత్తంగా వుండి దాడిని తిప్పికొట్టాడు. 
తురాబజ్‌ ఖాన్‌ పట్టుబడి పారిపోవడానికి చేసిన (ప్రయత్నంలో మరణించాడు. 
మౌల్వీ ఆలావుద్దీన్‌ మైసూర్‌లో పట్టుబడ్డాడు. ఆతనికి ద్వీపాంతరవాస శిక్ష 
విధించారు. అండమానుల్లోనే మౌల్వీ 1884 లో మరణించాడు, 

ఈ సంఘటనల “అనంతరం కూడ సంస్థానంలో శాంతి నెలకొనలేదు, 
నానాసాహెబ్‌, తాంతియా తో పేల గూఢచారులు జమీందార్భను, రోహిల్టా ఆరబ్‌ 
జాతులను రెచ ఎగొట్టడంతో జిల్లాలలో అలజడులు చెల రేగినాయి. షోరావూర్‌, 
ముందర్గి , నార్గుండ, కౌలాస్‌ జమీందార్లు సైన్యాలు కూర్చుకొని ఆంగ్లే యుల 
నెదిరించారు షోరాపూర్‌ జమీందారు రాజా వెంకటప్పయ్య నాయకుని బందీగా 
పట్టుకొని నాల్లు సంవత్సరాలు జై లుశిక్ష విధించారు. ముందర్గి భీమారావు ఆంగ్లే 
యులతో పోరాడుతూ మరణించాడు, పెక్కుమంది అరబ్‌, రోహిల్లా నాయకులు 
మరణశిక్ష అనుభవించారు. చివరకు కౌలాస్‌ జమీందారు రంగారావును అండ 
మానులకు పంపడంతో 1859 నాటికి సంస్థానంలో ఆల్హర్లు అణగినాయి, 


ర్‌డ్తీశ 


తిరుగుబాటు సమయంలో నైజాం, ఆతని దివాన్‌ పూర్తి విధేయతతో 
ఆంగ్లేయులతో సహకరించారు. “హైదరాబాద్‌ను కోల్పోయినచో సర్వమూ 
(ఇండియా) కోల్పోయే వాళ్ళము" అని రెసిడెంట్‌ వాసింది యథార్థం. ఇది 
గుర్తించి తిరుగుబాటు సమసిన తరువాత ఆంగ్ల (ప్రభుత్యం రాయచూర్‌ 
అంతర్వేదిని, నల్‌దుర్గ్‌ను, షోరావూర్‌ను నైజాముకు తిరిగి ఇవ్వడమే గాక 
“స్టార్‌ ఆఫ్‌ ఇండియా” అనే బిరుదాన్ని ఇచ్చి నై జాంను సత్కరించారు. 

సర్కారు, రాయలసీమ (ప్రాంతం 

ఆంధ (ప్రాంతంలో తిరుగుబాటు _వభావం వల్ల స్వల్పమైన మార్పులు 
జరిగినాయి. హైదరాబాద్‌ సంస్థాన సరిహద్దు (గ్రామాలపై రోహిల్లా ఆరబ్‌ 
సైనికులు దాడులు జరిపి దోచుకున్నారు. జగ్గయ్యపేట; కడప కర్నూలు 
జిల్లాలోని (గామాలు ఈ దోపిడీలకు గురి అయినాయి. వర్దాకిమిడి జమీందారీ 
(ప్రాంతంలో డుండుసేన అనే గ్లెబా నాయకుడు సవరులను కూడ గట్టుకొని 
అల్లర్జు సృష్టించాడు. అతణ్ణి పట్టుకొని ఉరితీశారు. గోదావరీ మన్య [పాంతంలో 
కొరటూరు [గామ నాయకుడైన కోరుకొండ సుబ్బారెడ్డికి బుట్టాయగూడెం 
(గామాధికారి సుంకర స్వామికి మధ్యవచ్చిన తగాదా ఫలితంగా సుబ్బారెడ్డి 
కొన్ని (గామాలు దోచుకొని అశాంతి సృష్టించాడు. రాజమండి నుండి బయలు 
దేరిన పటాలం ఎర్నగూడెం ఆక్రమించి తిరుగువాటుడార్హ పై దాడి చేళారు. 
సుబ్బారెడ్డి పట్టుబడినాడు. విచారణ సందర్భంలో నానాసాహెబ్‌ దక్షిణ దేశం 
మీద దం డెత్తుతున్నాడనీ ఇంగ్లీ మ వారిపై తిరుగుబాటు చేసిన వారికి లాభిస్తుందనీ 
వర్తమానం అందడ ౦వల్ల తాను తిరుగుబాటు చేసినట్టు సుబ్బారెడ్డి పేర్కొాన్నాడట! 
సుబ్బారెడ్డిని ఉరితీశారు. తిరుగుబాటు అంతరించింది. 

ఈ అల్లర్దు మినహా రాష్ట్ర ౦ [పశాంతంగా ఉంది. సామాన్య |వజలు 
సమావేశాలు జరిపి తిరుగుబాటుదార్హను నిరశిస్తూ |పభుత్యాన్ని అభినందిస్తూ 
తీర్మానాలు చేశారు, |పజలకు కాంతి భదతలు |[వసాదించిన కుంభినీ _వభుత్వాన్ని 
(ప్రశంసించారు. ఒక చాటు కవి 

కుంభినివంటి ప్రభుత్వము 

(రంభా భోగమ్మువంటి రతి సౌఖ్యంబున్‌) 

జంభారివంటి విభవము 

శంభో! వినుకొండవంటి షహరాన్‌ గలదే! 
అని కీర్తించాడు. అయితే అనతి కాలంలోనే విదేశ పాలనవల్ల నష్టాలను 
[ప్రజలు గుర్తించారు. విద్యావ్యా ప్రితోబాటు దేశభ కి స్వాతం శ్రేచ్చ “కలిగి 
జాతీయోద్యమానికి అంకురార్పణ జరిగింది. 


జాతీయోద్యమం 


185? తిరుగుబాటు అనేక పరిణామాలకు దారితీసింది. |బిటిష్‌ పార్ట 
మెంటు కంపెనీని రద్దు చేసి ఇండియా పరిపాలనా బాధ్యతను సార్వభౌముల 
పరం చేసింది. ఇండియా గవర్నర్‌ జనరల్‌కు వై]సాయి హోదా లభించింది. 
భారతీయుల నుద్దేశించి విక్టోరియా మహారాణి ఒక ్మవకటన చేసింది. ఆ _పకటన 
(వకారం : ఆంగ్ల [|వభుత్యం రాజ్య విస్తరణ విధానానికి స్వస్తి చెప్పి స్వదేశ 
రాజుల, సంస్థానాధీశుల హక్కులను మన్నిస్తుంది (తిరుగుబాటు కాలంలో 
సంస్థానాలు (బిటిష్‌ (పభుత్వంపట్ట విధేయులై ఉన్నందున తమ సా|మాజ్యానికి 
అవి రక్షణ శేణిగా ఉపకరించగలవని ఆంగ్లేయులు గుర్తించడమే ఈ వకటనకు 
కారణం అని చెప్పవచ్చు) : భారతీయుల మత సాంఘిక వ్యవహారాలలో 
జోక్యం కలిగించుకొనదు; జాతి, మత, వర్ణ విచక్షణ పాటించక భారతీయులను 
అధిక సంఖ్యలో | పభుత్వపు ఊద్యోగాల్లో నియమిస్తుంది; [పజల విజ్ఞానాభివృద్ధికి 
దేశ ఆర్థిక పురోగతికి కృషి చేస్తుంది. విక్టోరియా [ప్రకటనను “భారతీయుల 
హక్కుల వతం' అని వర్ణించడం జరిగింది. కానీ దీనివల్ల రెండు |వధానమైన 
దుష్పలితాలు జరిగినాయని చెప్పవచ్చు : (1) దేశ సమైక్యతా (క్రమానికి 
భంగం వాటిల్లింది; సంస్థానాలలోని [పజలు మధ్యయుగ రాజకీయ ఆర్థిక 
నిరంకుశత్వానికి గురి అయినారు. సమైక్యమై దేశం అంతటా ఒకే రకమైన 
రాజ్యాంగ సాంస్కృతిక పురోగతి సాధించి వున్నచో, జాతీయతకు |పాణవద 
మైన భావ సమైక్యత (ప్రజలలో కలగడానికి అవకాశం ఉండేది. ఈ [ప్రకటనతో 
ఆ ఆవకాశం నశించింది. (2) మత సాంఘిక సంస్కరణలకు |వ్రభుత్య 
సహాయం లభించకపోవడంతో సంస్కరణోద్యమాలు కేవలం పౌర జనోద్యమా 
లయినాయి. వెంటనే సాంఘిక పరివర్తన సాధించక పోయినా (పభుత్వ కాసనా 
లకు [పజలలో మానసిక చైతన్యం సంస్కరణల కనుగుణమైన వరివర్తన 
కలిగించే గుణం వుంది. అందుచేత శాసనస్థములై న సంస్కరణలు క్రమంగా 
అమలు జరిగే అవకాశం ఉంది. విక్టోరియా (పకటనతో ఆ ఆవకాశం పోయింది. 
అందు చేతనే స్యాతం|త్యం వచ్చిన తరువాత కూడ దేశ సమైక్యతా సమస్య, 
సాంఘిక దురాచారాల సమస్య జాథి ఎదుర్కొనవలసి రావడానికి విక్టోరియా 


546 


[పకటన ఎంతవరకు కారణము, వాస్తవానికి అది భారతీయుల హక్కుల 
పతమా అనేవి _ ఆలోచించవలసిన చార్మితకాంశాలు. 


“వాతీయ భావ ఫలితంగా 11857 తిరుగుబాటు జరగలేదు; తిరుగుబాటు 
విఫలం కావడంవల్ల భారతీయుల్లో జాతీయ భావోదయం జరిగింది. అన్న 
R. C. మజుందార్‌ మాటల్లో ఎంతో సత్యం వుంది. తిరుగుబాటు కాలంలో 
భారతీయులు, ఆంగ్లేయులు పరస్పర ద్వేషంతో క్ఫూరకృత్యాలకు పాల్పడినారు, 
ముఖ్యంగా అంగ్ల సేనానులు తిరుగుబాటుదారులను ఫిరంగి మూతులకు కట్టి 
(పేల్చారు. ఇట్టి రాక్షసత్వ [పదర్శనవల్హ భారతీయుల్లో ఆంగ్లేయులపట్ట ఆ/గహో 
ద్వేషాలు (వజ్వరిల్ల డం సహజం. ఆ ద్వేషంలో నుండే భారత జాతీయ భావం 
జనించింది. దీనికితోడు విక్టోరియా [ప్రకటనలో చేసిన వాగ్దానాలను ఆంగ్ల 
[(వభువులు చిత్తశుద్దితో అమలు చేయలేదు. దీశీయుల్లో నిరుద్యోగం నానాటికి 
"పెరిగింది. పన్నుల భారంతో రైతులు కుంగిపోసాగినారు. ఆర్థికాభివృద్ధికి కృషి 
జరగలేదు. జాతి విచక్షణ, ఫాదిరీల దుష్పచారము యధావిధిగా కొనసాగినాయి, 
ఈ పరిస్థితులే భారతీయుల్లో జాతీయ భావాన్ని బలపరచి స్వాతంత్య ఉద్యమా 
నికి దారితీసినాయి. 

తమ స్నామాజ్య (శేయస్సుల రక్షణార్హ మే కావచ్చు. ఆంగ్ల (పభుత్వం 
భారతీయులకు కొన్ని సౌకర్యాలు సమకూర్చింది, రై ల్వేలవంటి సులభ _పయాణ 
సాధనాలు, వారా (ప్రసారానికి తంతి తపాలాలు ఏర్పడినాయి. భారత ఉప 
ఖండంలో భిన్న |పాంతాలు సన్నిపాతం కావడానికి ఇవి తోడ్పడినాయి. ఆంగ్ల 
భాష రాజభాషయై భాషా భిన్నత్వం ఆనే ఆటంకం తొలగి వివిధ [పాంత 
_వజలలో వరస్పర అవగాహనకు ఉపకరించింది. భారతీయులలో ఐక్యతా 
భావానికి ఈ పరిణామాలు దోహదం చేనీనాయి. ఇంచుమించు తిరుగుబాటు 
సమయంలోనే కలకత్తా, బొంబాయి, మృదాస్‌ విశ్వవిద్యాలయాలేర్పడినాయి; 
నాటికే దేశంలో ఇంగ్లీషు పాఠళాలలు, కళాళాలలు పనిచేస్తున్నాయి. ఆంగ్ల విద్యా 
లయాలు కేందాలుగా జాతీయ భావ చైతన్యంతో కొత్త యువతరం తయారు 
కాసాగింది. ఆంగ్ల భాషద్వారా కొత్త తరానికి పౌరహక్కులు, స్వయం నిర్ణ 
యాధికారం జాతీయైక్యత, (వజాస్వామ్యంవంటి ఆధునిక పాళ్ళ్చాత్య రాజకీయ 
సీద్దాంతాలతో పరిచయం ఏర్పడింది. స్వేచ్చ, సమత, సౌ భాతృత్యం అనే _ఫెంచి 
వివ్రవనినాదాలు, జర్మనీ, ఇటలీ బాల్బన్‌ రాజ్యాలలో జరుగుతున్న జాతీయోద్యమ 
లశ్యాలు భారతీయుల్లో నూతనో త్తేజాన్ని కలిగించినాయి. ఈ నూతనో త్రేజంతోనే 
వృత్తాంతిని, దినవర్తమణి, ఆంధ్రభాషా సంజీవిని, వివేకవర్ధని, లీక రంజని, 


ర్‌47 


స్వదేశి, పురుషార్థ పేదాయిని, వార్తాలహరి మొదలైన వ్మ్యతికలు వెలిసినాయి. 
(పభుత్వ చర్యలను విమర్శిస్తూ, విక్టోరియా వాగ్దాన భంగాన్ని వివరిస్తూ, జాతి 
విచక్షణా విధానాన్ని నిరసిస్తూ నానాటికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిని విపులీక 
రిస్తూ ప్యతికలు విదేశ |పభుత్యానికి వ్యతిరేకంగా (వజాభ్మిపాయాన్ని సంఘటిత 
పరచడానికి కృషి చేసినాయి. 

(పేరణ (inspiration), రోషమూ (irritation) భారత జాతీయ 
భావో దయానికి కారణాలుగా పెర్చివాల్‌ స్పియర్‌ |పాశాడు. ఆంగ్ల [ప్రభుత్వ 
స్థాపన జరిగినప్పటినుండి భారత చరితలో, సంస్కృతిలో విశేష పర్మిశమ 
జరిగి తమ [ప్రాచీన సాంస్కృతిక వారసత్వాన్ని భారతీయులు గుర్రించసాగినారు. 
ఆ గుర్తింపే వారికి మంచి[పోత్సాహాన్నిచ్చింది. దేశభ కికి సాధనంగా చరితను 
హొరొడొటస్‌ కాలంనుండి గుర్తించారు. బారతీయుల్లో కలుగుతున్న చైతన్యానికి 
క్రైస్తవ ఫాదిరీల ద్ముష్పచారమూ, [పభుత్వ జాతి విచక్షణ విధానము రోషాన్ని 
కలిగించడంలో ఆశ్చర్యంలేదు. ఈ నేపథ్యంలోనే భారతీయులు ఆత్మ పరిశీలనకు 
ఉపుకమించారు. తమ మతాలలో, సామాజిక వ్యవస్థలలో చిదైం గట్టుకుపోయిన 
దురాచారాలను తొలగించి ఆధునీకరణ సాధించినగాని జాతి పురోగతికి సాధ్యం 
కాదని (గహించారు. పందొమ్మిదో శతాబ్ది ఆరంభంలోనే రాజా రామమోహన 
రాయ్‌ |బహ్మ సమాజాన్ని స్థాపించి సతీసహగమన నిర్మూలనకు, ఆంగ్ల విద్యా 
విధానం [పవేశ పెట్టడానికి బెంటింక్‌ (పభుత్వంతో సహకరించాడు. వ్మిగహో 
రాధన వంటి మూఢాచారాలను నిరసించాడు. ఏకేశ్వరోపాసన, నిర్ష్ణణోపాసన 
వంటి ఉదాత్త సం|పదాయాలను నెలకొల్పాడు. అందుచేతనే భారతీయ భూత 
భవిష్యత్‌ సంస్కృతీ సం్యపదాయాలమధ్య, |పాచ్య పాళ్ళాత్య సంస్కృతుల 
మధ్య వారధి రామమోహనరాయ్‌ అని వర్ణిస్తారు. ఒక విధంగా పాళ్ళాత్య 
సంపదాయాల ఆమోదానికి నిరసనగా దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని 
స్థాపించాడు. త్రీ జనోద్ధరణ, వర్ణనిర్యూ లన, అస్పృశ్యతా నివారణవంటి ఉదార 
సాంఘిక సంస్కరణలను పోత్సహించినప్పటికీ దయానందుడు వైదిక మత 
సంస్కృృతాల పునరుద్దరణకు పిలుపునిచ్చినాడు. “శుద్ది” ద్వారా హిందూమతంలో 
చేర్చుకొనే వీలు కల్పించాడు. ముస్టిం, క్రైస్తవ మతాల తాకిడికి తట్టుకోడానికి 
“హిందూ సంఘటన ఆవశ్యకతను గుర్తింవజేళాడు. రామకృష్ణ వరమహంస 
శిష్యుడైన వివేకానందుడు రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. పాశ్చాత్యులది 
కేవల భౌతిక (Materialist) సంసతియనీ, భారతీయులది ఆధ్యాత్మిక 
(spiritualist) సంస్కృృుతియనీ దానికి “వేదాంతం' కిరీట పాయమనీ ఆందుచే 
“విశ్వ వేదాంతం' (Universal Vedanta) ద్వారా భారతదేశం |వవంచాన్ని 


ర్‌4ర 


జయించి మానవజాతి నుద్ధరించే తరుణమాసన్నమయిందనీ వివేకానందుడు 
[వటోధించాడు. మదాం బ్లావ్‌సీ అనే రష్యన్‌ వనీత దివ్యజ్ఞాన సమాజాన్ని 
(Theosophical Society) స్థాపించి భారతీయ ఆధ్యాత్ఫిక సంస్కృతీ 
వైశిష్ట్యాన్ని (పపంచానికి చాటింది. ఈ ఉద్యమాల ఫలితంగా క్రైస్తవ (పచారకుల 
దౌర్జన్యం వెనుకాడింది. భారతీయుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందింది. భార 
తీయుల్లో ఆత్మ విశ్వాసం 'పెంపొందింది. ఈ మత.సాంఘిక సంస్క రణోద్యమ _ 
(నవహిందూ.Ne0.Hindu) నినాదాలు ఆంధదేశ ౦లో ' [| పతిధ్యనించాయి. 

దః ఉద్యమాన్ని విజ్ఞాన పునరుజ్జీవనోద్యమం అంటూ ఐరోపాలో 12. 
14 శ లాబ్దాలో జరిగిన శినెశాన్స్‌' ఉద్యమంతో పోల్చడం జరుగుతున్నది. 
రినె నై కాన్స్‌ ఫలితంగా ఐరోపావారు వ్యవస్థాపిత మతం (చర్చి విధిస్తున్న 
నిబంధనలను తిరస్కరించి హేతు దృక్పథం, మానవతా వాదాన్ని అలవరచు 
కొని శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించి అపూర్వమైన _పగతిని సాధించి 
ప్రపంచానికే పాలకులు కాగలిగారు. కాని భారతదేశంలో జరిగిన ఉద్యమానికి 
అత్యంత పొదీనములై న వేదాలు.సంహితలు కానీ, ఉపనిషత్తులుగానీ _ 
మూలములయినాయి. అందుచేత భారతీయోద్య మాన్ని విజ్ఞానోద్యమం అనడం 
కంచె “నవహిందూ మతోద్యమం” (neo-Hinduism) అనడం సమంజసం, 
భారతజాతి.భిన్న మతాలతో కూడిన _ నిర్మాణ దశలో ఉన్న కష్ట సమయంలో 
ఇట్టి మకతోద్యమంవల్ణి జరిగిన మేలుకీడులను అంచనా వేయడం అవసరం. 

నానాటికి దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా పరిణమించింది. గోదావరీ 
( ) కృష్ణా ( ) సెన్నా నదులపై ఆనకట్టలు నిర్మించడంతో 
తీరాంధంలో వేలకొలది యకరాల భూమి సాగులోనికి వచ్చింది. వ్యవసాయ 
ఉత్పత్తులు పెరిగి రైతు జనంలో సాంఘిక రాజకీయ చైతన్యం కలగడానికి 
దారితీసింది. కాని ధాన్యం ధర తగ్గడంతో శిస్తురేటు రెండింతలు మూడింతలుగా 
'పెరిగినట్టయింది. తరచుగా సస స సంభవించి జన నష్టం జరిగింది. గంజాం. 
గోదావరీ బళ్ళారి జిల్టాలలో 1865.66 లో సంభవించిన శామంవల్ల వేలకొలది 
మరణించినారు. 1871 లో కర్నూలు, కడప జిల్లాలలో త్మీవమైన జ సంభ 
వించింది. చేతివనులు ఇంతకు వూర్వమే నశించినాయిగదా! ఆకలి బాధకు తాళ 
లేని (ప్రజలు బర్మా, మారిషస్‌, దక్షిణా ఫికాలకు వలస బోవసాగినారు. కంపెనీ 


కాలంలోనే దేశంలోని రైతుల పరిస్థితి మెరుగుగా వుండేదని 1875 లో లోక 
రంజని అనే పృతిక వానింది, 
ఉద్యోగ నియామకాలలో విక్టోరియా వాగ్గానాలను మన్నించకపోగా 


భారతీయుల (ప్రవేశాన్ని అరికట్టే ప్రయత్నాలు జరిగినాయి. సైన్యంలో భారతీయ 


549 


వైద్యులు ఆనర్హులనే ఉత్తర్వు జారీ అయింది. ఇట్టి జాతి విచక్షణ విధానం 
లిట్టన్‌ |వభువు కాలంలో ( ) స్పష్టమయింది. ఆయుధ శాసనంద్వారా 
భారతీయులను పూర్తి నిరాయుధులను చేశాడు లిట్టన్‌, దేశ భాషల్లో వెలువడే 
పష్మతికల స్యాతంత్యాన్ని అరికట్టాడు. పౌర ఉద్యో గాల్లో (వవేశ పరీక్ష వయస్సు 
21 నుండి 19 సంవత్సరాలకు తగ్గించాడు. ఇది భారతీయులకు వ్యతిరేకంగా 
తీసుకొన్న చర్య అని వేరే చెప్పనక్కరలేదు. లిట్టన్‌ చర్యలను దేశంలోని 
పత్రికలు త్మీవంగా విమర్శించినాయి. జీతాల రూపంలో ఉపకార వేతనాల 
రూపంలో అపార ధనరాశులు ఇంగ్లండుకు తరలడాన్ని తద్వారా భారతదేశం 
దార్మి ద్యంలో [కుంగడాన్ని ప్మతికలు వివరిస్తూ [వాసినాయి. ఆంగ్లేయుల జాతి 
విచక్షణ విధానం ఇన్‌బర్ట్‌ బిల్‌ పై జరిగిన ఆందోళనలో పరాకాష్టకు చేరు 
కున్నది. నాటివరకు భారతీయ న్యాయాధీశులను శ్వేతజాతి నేరస్థులను విచారించి 
శిక్షించే హక్కు వుండేదికాదు. న్యాయశాఖలోని ఈ అన్యాయం తొలగించే 
ఉద్దేశంతో రిప్పన్‌ (ప్రభువు సూచనపై న్యాయ విషయాల సభ్యుడైన ఇన్‌ బర్ట్‌ 
ఈ చట్టాన్ని తయారుచేశాడు. ఈ చట్టం (పకారం భారతీయ న్యాయాధీశులకు 
సేత జాతీయులతో సమానమైన హక్కులు లభించినాయి. దీనికీ వ్యతిరేకంగా 
శ్వేత జాతీయులు జరిపిన ఆందోళన ఫలితంగా వారి (ప్రత్యేకత హక్కులకు 
భంగం రాని విధంగా చట్టం సవరించబడింది. ఈ చర్యను దేశంలోని వతిక 
లన్నీ ఖండించినాయి. శ్వేత జాతీయులను విచారించి శికించడానికి తెల్లవారే 
అర్హులై నవ్వుడు భారతీయులను భారతీయులే శిక్షించడం న్యాయం గదా” 
వివేకవర్ధని అనే వ(త్రిక (మార్చి 1884) వశ్నించింది. ఇన్‌ బర్ట్‌ చట్టవివాదం 
భారతీయులకు రెండు గుణపాఠాలు నేర్పింది క 


(1) విదేశ పాలనలో భారతీయులకు న్యాయం జరగడం అసంభవం; 
(2) సుసంఘటిత మైన ఆందోళన ద్వారా |పభుత్యాన్ని లొంగదీయవచ్చు. 


జాతీయ మహానఖ ._ తొలిదశలు 


నాటికే కలకత్తా? బొంబాయి, పూనా మొదలైన |పధాన నగరాలలో 
స్వదేశీ పౌర సంఘాలేర్పడి ఆందోళన |పారంభించినాయి. మదాస్‌లో తెలుగు 
వణిజుడైన గాజుల లక్షీ్మీనరసు సెట్టి (18061868) మదాస్‌ స్వదేశీ 
సంఘాన్ని (Madras Native Association) స్థాపించి “'కిసెంట్‌' అనే 
వతికను నిర్వహించాడు (1844). ఫాదిరీల అనభ్య వచారాన్ని, (వభుత్వంలో. 
AC_7 


క్‌50 


స్టానికులకు జరుగుతున్న అన్యాయాన్నీ, న్యాయ, పోలీసు శాఖలలోని అవినీతిని, 
రెవెన్యూ అధికారుల దౌర్జన్యాలను రోడ్డ మొదలైన కనీస (ప్రజావసరాల వట్ట 
వళుత్త నిర్ణత్యు వైఖరిని ఖండిస్తూ “|క్రిసెంట్‌' ద్వారా (వజాభ్మిపాయాన్ని 
సమీకరించడానికి కృషి చేశాడు; 1855 లో 14 వేల సంతకాలతో ఒక మహజర్‌ను 
పార్లమెంట్‌ కు సమర్పించాడు. దేశంలో ఆంగ్ల విద్యావశ్యకత, వితంతు వివాహం, 
శ్రీవిద్య మొదలైన సంస్కరణలను |వచారం చేశాడు; బాలికలకు (పత్యేకించి 
పాఠశాలను ఆతడు నెలకొల్పినట్టు తెలుస్తుంది. ఇందు చేతనే లశ్ష్మీనరసును 
మదాస్‌కు రామమోహనరాయ్‌వంటివాడని శ్రాఘీస్తారు, 


మదాస్‌లోనే ఆంధ తమిళ పౌరులు 1862లో మరొక నేటివ్‌ అసోసి 
యేషన్‌ స్థాపించారు. మొదటో ఈ సంఘం కలకత్తాలోని బెంగాల్‌ ఇండియన్‌ 
అసోసియేషన్‌ తో కలిసి వని చేసింది. తర్వాత స్వతంతంగా వ్యవహరించ 
సాగింది. పీ. రంగయ్యనాయుడు అధ్యక్షుడుగా 1884 లో మృదాస్‌ మహాజన 
సభ ఏర్పడింది. దీనికి ప. అనందాచార్యులు కార్యదర్శి. 18684 లో జరిగిన 
సమావేశానికి జిల్లాలనుండి (వతినిధులు హాజరయినారు. “దేశంలో బలపడుతున్న 
జాతీయ చైతన్యాన్ని సంఘటితవరచి సరియైన మార్గంలో నడిపించడమే మవి 
ఇనసథ లక్ష్యం” అని ఆనందాచార్యులు [పధమ సమావేశంలో స్పష్టం చేశాడు. 
మహాజన సభకు అనుబంధంగా జిల్లాలలో పౌర సంఘాలు ఏర్పడినాయి. వాటిలో 
కాకినాడ లిటరరీ సౌ'నెటీ ముఖ్యమయింది. ఈ సొసైటీ 1884.85 లో 1.0.5. 
పరీక్షకు వయోపరిమితి పెంచవలెననీ, రైతులపై శిస్తుఖారం తగ్గించవలెననీ 
కోరుతూ |బిటిష్‌ పార్లమెంటుకు ఒక వినతి వతం సమర్పించింది. 


ఈలోగా బెంగాల్‌ అసోసియేషన్‌ స్థాపకుడైన సురేందనాధ బెనర్జీ 
1878 లో. దేశంలో పర్యటించి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను గురించి 
భారత వ్యతిరేక విధానాలను గురించి (పజలను ఉ త్రేజపరిచాడు. ఆతని 
ఉపన్యాసం చివర “స్వేచ్చ, సమత, సౌ భ్మాతం' ఆనే నినాదాలతో సభలు 
మారు మోగేవి. దేశవ్యా ప్తమైన మహోద్యమ నిర్మాణానికి పయత్నాలు |పారంభ 
మయినాయి. [పభుత్వం వట్ల దేశంలో (వజ్వరిల్లుతున్న ఆ గహద్వేషాలు 
హింసాత్మకంగా పరిణమించే [ప్రమాదం ఉందని గుర్తించారు. వారిలో 
ఇండియాలో ఉద్యోగం నుండి విరమించిన ఆక్టేవియన్‌ హ్యూం ఆగగణ్యుడు. 
'వనుత్వ వ్యతిరేకత చట్టబద్ధ మైన విధానాల ద్వారా వ్యక్తం చేయడానికి వీలైన 
సాధనంగా ఒక మహాసభను స్థాపించాలనే సంక ల్బంతో ఆతడు చేసిన విజ్ఞ ప్రీకి 


ర్‌5్‌1 


దేశభక్సులై న యువకులు స్పందించారు. వూనాలో 1885 డిసెంబర్‌లో మహాసఖా 
సమావేశానికి నిర్ణయం జరిగింది. కాని ఆ సమయంలో పూనాలో అంటువ్యాధి 
వ్యాపించి వున్నందున బొంబాయిలో గోకుల్‌ దాస్‌ సంస్కృత విద్యాలయంలో 
మహాసభ జరిగింది. సభకు 72 మంది |పతినిధులు హాజరయినారు వారిలో 
మ।దాస్‌, బరంపురం, మచిలీపట్టణం, కడప, బళ్ళారి, అనంతపురం నుండి 
ఆంధ |పఠినిధులున్నారు. ఉమేశ్‌ చంద బెనర్జీ సభకు అధ్యక్షత వహించాడు. 
భారత జాతీయ మహాసభ ఉదయించింది. 


ఆంధ దేశంలో సంస్కరణో ద్యమాలు 


1, 'హెదరాబాద్‌ సంస్థానం ; 


(బైటిష్‌ ఇండియా [పాంతాల్లో [ప్రభుత్య యం|త్రాంగంలోను మత విద్యా 
సాంఘిక రంగాలలోను జరుగుతున్న పరిణామాల ప్రభావం హైదరాబాద్‌ 
సంస్థానం'పై (ప్రసరించింది, సంస్థాన పాలనా యంత్రాంగం సామాజిక పరిస్థితులు 
మధ్యయుగ భూస్వామ్య వ్యవస్థకు అనుగుణ్యమైనవి. వాటి వరకు దర్‌ 
ఇమాల్‌, దఫ్రర్‌ దివానీ దారుల్‌ ఇన్‌ షా అనే మూడు కార్యాలయాలు దివాన్‌ 
పర్యవేక్షణలో జాగీర్‌ దార్థ ఇనాందార్ల వ్యవహారాలు, భూమిశిస్తు, ఆంగ్ల 
(వభుత్యంతో లావాదేవీలు. నైజాం ఫర్మానాలను అమలువరచడం వీరి విధులు 
వీనిలో నీబ్బంది కొరతవల్ల వభుత్వ కార్యకలాపాల నిర్వహణ కుంటువడు 
తుండేది. స్థానిక పాలనా శిస్తు వసూలు విధానాలు సయితం అస్తవ్యస్తంగా 
వుండేవి. సంస్థాన _వభుత్వ విధానాలను సంస్కరించడానికి (బిట్‌ష్‌ రెసిడెంట్లు 
గతంలో చేసిన వయత్నాలు స్థానిక అధికారుల స్వార్థ చింత నవల్ల విఫలము 
లయినాయి. ఈ నేపథ్యంలో 1853 లో దివానైన సాలార్‌జంగ్‌ మంచి 
సమిర్దుడు. ముగ్గరు నై జాముల కాలంలో ___ నాజర్‌ ఉద్దౌలా (1829.57) 
అఫ్టల్‌ ఉద్దౌలా (1857.69) మీర్‌ మహబూబ్‌ ఆలీఖాన్‌ (1869.1911) 
దివాన్‌ పదవి నిర్వహించిన గౌరవం ఆతనికి లభించింది. సాధారణంగా సంధి 
యుగంనాటి వ్యక్తులలో కన్పించే వై రుధ్యాలు సాలార్‌ జంగ్‌లోనూ కనిపిస్తాయి. 
కానీ సంస్థానాన్ని ఆధునీకరణ చేయాలని ఆతని సంకల్పం. ఈ కృషిలో ఆతడు 
నైజాం అఫ్టల్‌ ఉద్దొలా ఆ(గహానికి గురి అయినాడు; స్వార్థపరులై న సర్గారులు 
ఆతజ్జి నిరసించారు; రెండుమార్లు ఆతనిపై హత్యా |పయత్నాలు జరిగినాయి. 
అయినప్పటికీ ఆతడు దీక్షను “విరమించలేదు. 1869 లో అప్టల్‌ ఉద్దౌలా 
మరణించి వసివాడ్రెన మహబూబ్‌ ఆలీ నైజాం కాపడంతో పొలాల జంగ్‌ఈ 
స్వేచ్చ లభించింది. సాలార్‌ జంగ్‌ సాంప్రదాయ [పియుడే కాని సంస్కరణాలి 
లాషి. బిటిష్‌ (పాంతాలలో అమలు జరుగుతున్న విధానాలను సంస్థానంలో 
అనుసరించాలని ఆతని లక్ష్యం; అందుచే కేంద్రీకరణ వికేందీకరణ విధానాల 
సమన్యయం ఆతని సంస్కరణల కన్పిస్తుంది. ఆర్థిక విధానం, ప్రభుత్య 


553 


యంత్రాంగం వూర్తిగా సంస్కరించి, నూతన విధానాన్ని నిర్వహించగల 
సమర్గులను తర్చీతు చేసే విద్యా విధానాన్ని రూపొందించి ఆధునిక హైదరాబాద్‌ 
పునాదులను గట్టివరిచే కృషి సాలార్‌ జంగ్‌ చేశాడు. 

సంస్థాన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం సాలార్‌ జంగ్‌ తక్షణ కర్తవ్య 
మయింది. ఈ రంగంశో ఆతని లజ్యులు : నానాటికీ క్షీణిస్తున్న ఆదాయాన్ని 
"పెంచడం, పెరుగుతున్న (ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం; రుణభారం నుండి 
సంస్థానాన్ని విముక్తి చేయడం. నాటికి పరగణాలకు పరగణాలు ఆరబ్బు, 
పఠాన్‌ వడ్డీ వ్యాపారుల తనఖాలో వుండేవి. తమ ఇలాకాలోని [గామాలపై 
వీరు దాడులు జరిపి రైతులను హింసించి డబ్బు వనూలు చేస్తుండేవారు. 
ఈ తనఖా భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని ఆరబ్బు వఠాన్‌ రోహిల్లా 
మూకలను నిర్దాక్షిణ్యంగా అణచివేశాడు; |బిటిష్‌ వారి ఇకమణలో నున్న ధారా 
శివ, రాయశూర్‌, నవ్‌ దుర్గ్‌ జిల్లాలు 1557 తిరుగుబాటు తరువాత నైజాం 
పరమైనాయి. దీనితో 20 "వేల "చ॥ మైళ్ళకు పెగా వి స్తీర్ణంవున్న భూమి 
ఖాల్సాలో కలిసింది. భూములను రైతులకు కౌలు (ఇజరా) ఇచ్చి వత్తి 
మొదలైన వాణిజ్య పంటలను హట్రార్‌ జంగ్‌ (ప్రోత్సహించాడు; స్వచ్చందంగా 
తన వేతనాన్ని 25 వేల నుండి 15 వేల వరకు తగ్గించుకొని ఇతర ఉన్నతో 
ద్యోగుల వేతనాలు సైనిక ఖర్చులు తగ్గించాడు. ఆబ్బారీ, వాణిజ్య సుంకాలు, 
రహదారి వన్నులు, క య విక యాలపే రుసుములు (Stamp duty) అడవులు 
మొదలైన వానిద్వారా ఆదాయం క్రమబద్ధం చేశాడు. కేంద ఖజానాను ఏర్పర 
చాడు; (దవ్య విధానాన్ని సంస్కరించి “హాలీసిక్కా”ను (పవేళ పెట్టాడు. హాలీ 
రూపాయి, |బిటిష్‌ రూపాయికంటె విలువలో 15 శాతం తక్కు_వ. చెల్లింపులు 
హాలీ నీక్కాలో చేయడంచ్వారా సంస్థానానికి కొంత లాభం వచ్చేది. కః చర్య 
లన్నింటి ఫలితంగా 1853.54 లో 68 లశలున్న సంస్థాన ఆదాయం 1860. 
81 నాటికి మూడు కోట్ట రూపాయలకు పెరిగింది. 

[వభుత్వాదాయానికి భూమిశిస్తు ముఖ్య ఆధారం. శిస్తు వసూలు విధానంలో 
అనేక లోపాలుండేవి. శిస్తు వసూలుచే సే అధికారాన్ని బిల్‌ మకాదారులనే 
మధ్యవర్తులకు విక్రయించేవారు. శిస్తు ధాన్య రూపంలో వసూలు చేయడం 
మరొక లోవం. అమాయకులైన రైతులను బిల్‌ మక్తాదార్లు మోసంచేసి వివరీ 
తంగా ధాన్యం శిస్తుగా వసూలు చేసేవారు. (ప్రభుత్వ ఆదాయాభి వృద్ధికీ, వ్యవ 
సాయాభివృద్ధికీ ఈ విథానాలు (పతిబంధకాలయినాయి, రైతులు వివరీత నష్టా 
లకు గురియై వ్యవసా యంవట్ల నిర్ణక్ష్యం వహించేవారు. సాలార్‌ జంగ్‌ అధికారం 
లోకి రాగానే బిల్‌ ముక్తాదార్థకు నష్టపరిహారం చెల్లించి వారిని తొలగించి రైతు 


ర్‌5్‌4 


వారీ విధానం అమలువరిచాడు. పాత చిట్టాలు (records) ఆధారంగా సాగులో 
నున్న భూమి వి స్తీర్ణాన్ని నిర్ణయించి శిస్తు (జిమా) ఆంచనా వెయబడింది. 
(గ్రామాలలోని పటేల్‌, పట్వారీల సాయంతో తహశీల్‌ దార్లు (వతి రైతు చెల్లించ 
వలసిన శిస్తును నిర్ణయించాడు. ముప్పది సంవత్సరాల వరకు ఈ నిర్ణయంలో 
మార్పులుండవు. పంట పొలాలపై శిస్తు మినహాయింపు వుండదు, పంట వేయని 
మెట్ట మాగానీ పొలాలపై మినహాయింపు వుంటుంది. శిస్తు ధనరూపంలో చెల్టించ 
వలే. జిల్లా వారీ శిస్తు వసూలు పర్యవేక్షణకు రెవెన్యూ బోర్డు (1864) రెవెన్యూ 
సర్వే శాఖ (1875) నెలకొల్పబడినాయి. ఈ చర్యలవల్ల రై తులకు మంచి 
పోత్సాహం లభించి వ్యవసాయాభివృద్ది జరిగింది. సాలుసరి వంట దిగుబడి 
పెరిగింది; శిస్తు రూపంలో సంస్థాన అదాయం పెరిగింది. 


శిస్తు వసూలుకు స్థానిక పాలనా విధానానికి సన్నిహిత సంబంధం వుంది. 
అందుచేత స్థానిక పాలనా విధానం సంస్కరించి “జిల్లా బందు” అని (వసిద్ధమైన 
పద్దతి అమలు చేశాడు. దీని పకారం 1867 లో సంస్థానాన్ని ఏడు 'డివిజన్లు'గా 
విభజించడం జరిగింది. డివిజన్‌ పె అధికారి “సాదర్‌ తాలూకాదార్‌' డివిజన్‌లో 
రెండు మూడు జిల్లా లుండేవి?; జిల్లా అధికారి “అవ్వల్‌ తాలూకాదార్‌ (పథమ 
తాలూకాదార్‌), ఈతనికి సహాయంగా ఇద్దరు తాలూ కాదార్జుండేవారు. జిల్లాలో 
శిస్తు వసూలు, కాంతి భదతల పరరక్షణ, నేర విచారణాధికారాలు అవ్వల్‌ 
తాలూకాదారు చెలాయించేవాడు. తాలూకా అధికారి తహశీల్‌ దార్‌. ఈ వుద్యోగు 
లందరికి జీతాలు ఇచ్చేవారు. పతి జిల్లాలోను సివిల్‌ (క్రిమినల్‌ న్యాయస్థానా 
లేర్పడినాయి. జిల్లా పరిపాలన నాదర్‌ తాలూకాదార్‌ పర్యవేశణలో వుండేది. 


సాలాఠ్‌ జంగ్‌ కాలానికి సంస్థానంలో కమబద్ద మైన న్యాయస్థానాలు 
లేవనే చెప్పవచ్చు. నైజాం మాట శాసనం, ఆతని కొలువు ఉన్నత న్యాయ 
స్థానం; నామ మ్మాతంగా రాజధానిలో న్యాయస్థానా లుండేవి. దివాన్‌ దర్బారు 
లోనే నేరస్థులను విచారించి శిక్షించేవారు. క్రిమినల్‌ తగాదా లన్ని ంటిలో ఇస్లాం 
శిషస్మృతి (షారా) ఆమలు జరిగేది. హిందువుల వారసత్వ (సివిల్‌) తగాదాల్లో 
మాతం హిందూ ధగ శ్రశాస్తారిన్ని అనుసరించేవారు. దివాన్‌ సిరాజ్‌ ఉల్‌ ముల్‌. 
(1846 _ 48) న్యాయ పాలనలో కొన్ని సంస్కరణలు చేశాడు. పౌర నేర 
విచారణాధికారాలను విభజించాడు; మరణ శిశను, కాలు చేతులు నరకడం వంటి 
కూర శిషలను, సతీ సహగమనాన్ని నిషేధించాడు; హైదరాబాద్‌లో కొన్ని 
[పత్యేక న్యాయస్థానాలు నెలకొల్పినాడు. కాని క్రమంగా న్యాయ పాలనలో 
అరాచకం |పబలి న్యాయస్థానాల తీర్పులను సున్నించని పరిస్థితి యేర్చ్పడింది. 


క్‌55 


(టిటిష్‌ |పాంతాలలోని విధానం నమూనాగా సాలార్‌ జంగ్‌ సంస్థానంలో న్యాయ 
పాలన విధానం సంస్కరించడానికి (ప్రయత్నించాడు. ధర్మసమత (equality 
before law) నెలకొల్పడం ఆతని ఆశయం. సంస్థానంలో ఆరాచకం 
సృష్టిస్తున్న రోహిల్లా, ఆరబ్‌, పఠాన్‌ దుండగులను శిక్షించి ఆదుపులో వుంచ 
డానికి నగరంలో" (పత్యేక నా ఫయస్థానాలు ఏర్పాటు చేశాడు. తాలూకా జిల్లా 
కేందాలలో సీవిల్‌. (క్రిమినల్‌ కోర్టు లేర్పడినాయి; వాటి విధులు స్పష్టంగా 
నిర్వచించడం జరిగింది. |గామాలలో పటేల్‌, వట్వారీలు న్యాయ విచారణచేసీ 
దోషులను శిక్షించేవారు. హైదరాబాద్‌ లో ఉన్నత న్యాయస్థానం నెలకొల్పబడింది. 
ఇందులో ఒక నజీం (President) ఐదుగురు న్యాయాదిశులు వుండేవారు. జిల్లా 
కోర్టుల తీర్పులపై అప్పీళ్ళను ఈ న్యాయస్థానం విచారించేది. హీందువుల మధ్య 
తగాదా లన్నింటిళో ధర్మశాస్తాాలను అనుసరించే వద్ధతి ఏర్పడింది. ఖూనీ 
నేరాల సందర్భంలో కాజీ నుండి అనుమతి అవసరం. మరణ శిక్షను నైజాం 
అనుమతించ వలె. 


సంస్థానంలో శాసన సభను ఏర్పరచడానికి సాలార్‌జంగ్‌ [ప్రయత్నం 
ఫలించలేదు. కాని మంత్రి వర్గ (Cabinet) పద్దతి నాతడు. [వవేశ పెట్టాడు, 
పరిపాలనను నాల్లు శాఖలుగా విభజించి సల్లురు మం తులను నియమించాడు : 
(1) రెవెన్యూ శాఖ _ ఇందులో వ్యవసాయం, వాణిజ్యం, స్టాంపు పన్నులు, 
రహదారి సుంకాలు, అడవులు, ఆబ్కారీ మొదలైన విషయా లుండేవి; (2) 
న్యాయశాఖ (3) పోలీసు శాఖ. నగరానికి పూర్వం నుండి కొత్వాల్‌ అనే పోలీస్‌ 
ఆధికారి వుండేవాడు. ఆతనికుండే నేర విచారణాధికారం రద్దయింది? (4) ఇతర 
కార్యక్రమాల శాఖ. ఇందులో (ప్రజా సౌకర్యాలు (Public works), విద్య, 
వైద్యం, ఆరోగ్యం, పురపాలక సంఘాలు మొదలై నవి వుండేవి. (పతి మంతి 
[కింద కార్యదర్శు లుండేవారు. మంతులకు విధాన నిర్ణయాధికారం లేదు, 
కార్యదర్శులు నేరుగా దివాన్‌తోనే వ్యవహరించేవారు. అంటే అధికారం దివాన్‌లో 
కేంద్రీకృతమై వుండేది. ఏమైనా సంస్థానంలో మంతివర్గ (Cabinet) 
పద్ధతులకు ఆంకురార్పణ జరిగింది. 

ఆధునిక విద్యా విధానానికి గూడ సంస్థానంలో సాలార్‌ జంగే అంకు 
రార్పణ చేశాడు. గోల్కొండ రాజ్య పతనంతో పోషణలేక మదర్సాలు 
శీణీంచినాయి. (వజల విద్యాబుద్దులపట్ట శద్ద్ధ వహించినవారు లేరు. ధనికులు, 
నవాబులు, జాగీర్‌ దార్జు తమ బిడ్డలకు తమ ఇండ్లలోనే ఉపాధ్యాయులను 
నియమించుకొనేవారు. సాలార్‌ జంగ్‌ సంస్కరణలతో (పభుత్వ యంత్రాంగం 


ర5్‌5్‌6 


విస్తరించడం కో దానిని నిర్వహించడానికి అధిక సంఖ్యలో విద్యావంతులు 
సమర్థులునైన ఉద్యోగుల ఆవసరం పెరిగింది. దీన్ని దృష్టిలో వుంచుకొని 
సాలార్‌ జంగ్‌ పెక్కు విద్యాసంస్థలను నెలకొల్ప్చినాడు. క్రైస్తవ మత పచారకుల 
(Church of England) 1834 లోనే హైదరాబాద్‌లో ఒక ఇంగ్లీమ 
పాఠశాలను నెలకొల్పారు. 1853 _ ర్‌శ లో సాలార్‌జంగ్‌ ఓరియంటల్‌ 
కొలేజి (దారుల్‌ ఉలూమ్‌ )ని స్థాపించాడు; అందులో 160 మంది విద్యార్థులు 
చేరారు. అరబిక్‌, పర్షియన్‌, ఇంగ్లీషు, తెలుగు, మరాటీ భాషలలో విద్యాబోధన 
జరిగేది. “పభుత్వోద్యోగాలు నిర్వహించగల సమర్థులు ఈ కాలేజిలో తయారు 
కాగలరని” సాలార్‌జంగ్‌ స్వయంగా (వ్రాశాడు. 1860 నాటికి తాలూకా, జిల్లా 
కేందాలన్నింటిలో పాఠశాలలు స్థాపించారు విద్యా శాఖలో కార్యదర్శిగా పని 
చేసిన W. H. విల్‌ కిన్‌సన్‌ (1869 : 70) పాఠశాలల్లో నూతన బోధనాంళా 
లను (ప్రవేశ పెట్టాడు. 1860 లోనే |వజా సౌకర్యాల శాఖ (కిందే సివిల్‌ 
ఇంజనీరింగ్‌ కాలేజీ దానికి అనుబంధంగా ఇంగ్లీషు బోధనకు పాఠశాల నెలకొల్ప 
బడినాయి. 1872 నాటికి ఈ పాఠశాల చాదర్‌ఘాట్‌ ఆంగ్లో - వర్నాక్యులర్‌ 
పాఠశాలగా ఆనంతరం హైదరాబాద్‌ కాలేజిగా రూపొందింది. ఈ కాలేజిని 
1884 లో మ్మదాస్‌ విశ్వవిద్యాలయంలో చేర్చారు. |పభు వర్గాల బాలురకె 
సాలార్‌జంగ్‌ 1878 లో మృదసా.ఇ- అలియా స్థాపించగా ఆతని మేనల్లుడు 
నగరంలోని ఉన్నత వర్షాల వారిశ్రై మ దసా-ఇ.అజియా అనే పాఠళాల నెల 
కొల్పాడు. మొత్తంమీద 1884 నాటికి “దివానీ భూమి” (నైజాం (ప్రత్య 
పాలన) లో 162 పాఠశాల లుండేవి. వీనిలో 18 నగరంలోనే వున్నాయి. 
వీనిలో 105 పర్షియన్‌, 35 మరాటీ, 19 తెలుగు 3 ఇంగ్లీషు పాఠకాలలు 
ఉపాధ్యాయుల శిక్షణకై (Training) హైదరాబాద్‌లో ఒక పాఠశాల 
(Normal School) నెలకొల్పారు. 


నెజాముకు గానీ, దివాన్‌కు గానీ పాశ్చాత్య వైద్యంలో విశ్వాసం లేదు. 
ఆ మందులను వారెన్నడూ వాడలేదు. కాని రెసిడెన్సీలోని ఆంగ్లేయులనిమి త్తమై 
పాశ్చాత్య వైద్యం హైదరాబాద్‌లో _పవేశించింది. జనరల్‌ _(ఫేజర్‌ రెసిడెంట్‌ గా 
పున్న కాలంలో డాక్టర్‌ మెక్టీన్‌ 1846 లో ఒక మెడికల్‌ కాలేజి స్థాపించాడు, 
క్రమంగా ముస్లిం విద్యార్థు లీ కాలేజిలో తర్ఫీదు పొందసాగినారు. 


డళ్‌హౌొసీ కాలంలో దేశ వ్యాప్తంగా రాకపోకలకు సమాచార ప్రసారానికి 
సౌకర్యాల నిర్మాణానికి కృషి _పారంభమయింది. నాడు బొంబాయి, మదాస్‌ల 
నుండి సమాచారం హైదరాబాద్‌ చేరడానికి ఏడు ఎనిమిది రోజులు పవేది. 


557 


అందుచేత సంస్టానానికి ఈ సౌకర్యాల విస్తరణకు సాలార్‌జంగ్‌ కృషి చేశాడు, 
(టిటిష్‌వారు తమ సౌకర్యం నిమిత్తమై హైదరాబాద్‌లో కొన్ని తపాలా కార్యా 
లయాలు నిర్వహిస్తుండేవారు. 1856 _ 57 లో బొంబాయి _ హైదరాబాద్‌, 
'హైదరాబాద్‌ _ కర్నూలు మధ్య తంతి సౌకర్యం ఏర్పడింది. 1862 నాటికి 
జిల్లా కేందాలలో తపాలా కార్యాలయాలు నెలకొల్పడం జరిగింది. 1871లో 
తంతి తపాలా శాఖ ఏర్పడి [ప్రధాన తపాలా అధికారి (Post Master 
General) నియామకం జరిగింది. జిల్లా, తాలూకా కేందాలకు (పతి రోజు 
ఉత్తరాల బట్వాడా [పారంభమయింది. ఇక రైలు మార్గ నిర్మాణం గురించి 
నైజాం, (బిటిష్‌ |పభుత్యాల మధ్య అనేక లావాదేవీలు జరిగినాయి, ఇంతవరకు 
నైజాం స్టేట్‌ రైల్వే ఏర్పడింది. గుల్బర్గా సమీపంలోని వాడి నుండి సికిందరా 
బొద్‌కు రైలు మార్గం 18674 నాటికి పూర్తయింది. బొంబాయి నుండి హైదరా 
బాద్‌ గుండా మదాస్‌కు (గాండ్‌ పెనిన్సులార్‌ రైలు మార్గ నిర్మాణానికి 
సికిందరాబాద్‌ నుండి విజయవాడకు, సింగరేణి గనుల గుండా గోదావరీ ముఖ 
ద్వారానికి రైలు మార్గ నిర్మాణానికి |పణాశికలు వేశారు. రెసి డెస్సీలో డాక్టర్‌ 
స్మిత్‌ 1856 లో ఒక వస్తు |పదర్శనాన్ని (Exhibition) ఏర్పాటు చేశాడు. 
దీనికి సాలార్‌జంగ్‌ నుండి మంచి [పోత్సాహం లభించింది. సంస్థానంలో తయా 


రవుతున్న అనేక వస్తువులను ఇందులో (పదర్శించారు. హైదరాబాద్‌ పరిశ్రమలకు 
(ప్రచారమూ |పోత్సాహమూ లభించినాయి. ఈ కార్యకమాల ద్వారా హైదరా 
బాద్‌కు ఇతర |పాంతాలతో సన్నిహిత్వం ఏర్పడి మధ్య యుగ పరిస్టితులనుండి 
త్వరగా బయల్పడడానికి వీలయింది. 


డల్‌హౌసీ కాలంలో అంగ్రేయలపరమైన వీరారు పరగణాను తిరిగి 
స్వాధీనం చేసుకొని కంటిజెంట్‌ సైన్యం స్థానంలో హైదరాబాదు సైన్యాన్ని 
"పెంచి సంస్థానానికి సాధ్యమైనంత ఎక్కువ (పతివ త్రి చేకూర్చాలని సాలార్‌ 
జంగ్‌ తీవమైన [ప్రయత్నాలు చేశాడు. ఈ ప్రణాళికల వల్ల ఆంగ్లేయులకు 
దివాన్‌కు మధ్య పూర్వం వున్న స్నేహాభిమానాలు నశించి హక్‌ పట్ల 
ఆంగ్లేయ లకు అనుమానమూ ద్వేషమూ [వబలినాయి. 1875 లో వేల్పు 
రాకుమారుడు (ఏడవ ఎడ్వర్జు) భారతదేశం సందర్శించిన సందర్భంగా 
స్వాగతం చెప్పడానికి పిన్నవయస్కు-డనే నెపంతో మహబూబ్‌ ఆలీఖాన్‌ను 
పంవడానికి దివాన్‌ నిరాకరించడంతో ఆంగ్లేయ లకు మరింత కోపం కలిగించింది. 
పాలార్‌జంగ్‌ను తొలగించడానికి పయత్నాలు జరిగినాయి. ఆతనికి బద్ధశ తు 
వైన వకీర్‌ ఉల్‌ ఉమానును సహాయ సంరక్షుడుగా నియమించారు. అయినా 


55రీ 


సాలార్‌ జంగ్‌ జీవించినంత కాలం ఆతని పలుకుబడి, అధికారానికి ఏ మాతం 
నష్టం వాటిల్లలేదు. చివరకు 1883 లో కలరా వ్యాధి సోకి సాలార్‌జంగ్‌ 
మరణించాడు. 

వసంతకుమార్‌ బావా చెప్పినట్లు సర్‌ సయ్యద్‌ ఆహ్మాద్‌ఖాన్‌ వలె 
సాలార్‌జంగ్‌ కేవలం ముస్టిం నాయకుడు కాదు; భారత జాతీయోద్యమ 
నాయకులకు ఆతనికి పోలిక లేదు. సాలార్‌ జంగ్‌ దృష్టి కృషి హైదరాబాద్‌ 
సంస్థానాభివృద్ధిపై మ్మాతమే శేం|దీకృత మైనదనడం సమంజసం. సంస్థానాన్ని 
రుణ విముక్తం చేశాడు; ఆరాచకాన్ని అణచి ఆదాయం పెంచి రైతులకు కొంత 
మేలు చేకూర్చాడు; [వభుత్వ యంత్రాంగాన్ని ఆధునికీకరణంచే సే (ప్రయత్నాలు 
ప్రారంభించాడు. (ప్రజల్లో న్యాయస్థానాల పట్ట గౌరవాన్ని పెంచి న్యాయ 
సమతను నెలకొల్పాడు. విద్యాసౌకర్యాలు, రాకపోకల సౌకర్యాలు చేకూర్చాడు. 
తాను నెలకొల్పిన సంస్థల నిర్వహణకు సమర్థులైన స్థానికులు లేనప్పుడు |బిటిష్‌ 
(పాంళాల నుండి నిపుణులను ఆహ్వానించాడు. హైదరాబాద్‌లోని నక్వీ, మాధుర్‌ 
మొదలైన కుటుంబాల వారు ఈ కాలంలోనే వచ్చారు. ఈ విధానం వల్ణ 
సంస్థానంలో “ముల్కీ” (భూమి ప్యుతులు 8018 0f the 8011) అ 
స్థానికులకే ఉద్యోగాల నీయవలె అనే వుద్యమం తలెత్తింది. కాని |బిటిష్‌ 
ప్రాంతాల నుండి వచ్చిన వారు స్థానికులలో ఆధునిక భావ చైతన్యానికి కారణ 
మైనారు. అట్టి వారిలో అ ఘోరనాథ చటోపాధ్యాయ సపసిద్దుడు, ఉపాధ్యా 
యుడుగావచ్చిన అఘోరనాథ్‌ నవ చైతన్యోద్యమ |పగతికి కేందమయినాడు. 
ఈ విధంగా అన్ని రంగాలలో సంస్థాన ఆధునీకరణకు సాలార్‌ జంగ్‌ గట్టి 
పునాదులు కల్పించినాడనడ ౦ అతిశయో క్రి కాదు. 

(బిటిష్‌ ఆంధ ,పాంతంలో సంస్కరణోద్యమం 

యావద్భారతంలో వి స్తరిస్తున్న మత సాంఘిక సంస్క రణోద్యమాలకు 
సమాధానంగా నినాదాలు (బిటిష్‌ అంధ [పాంతంలో ఉద్యమాలు సాగినాయి. 
పందొమ్మిదో శ తాబ్ది పూర్వార్థ ౦లోనే రాష్ట్ర రాజధానియైన మ దాస్‌ పట్టణమూ, 
రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖవట్టణాలీ ఉద్య మాలకు కేందాలయినాయి, 
ఏనుగుల వీరాస్వామి, వెన్నెలకంటి సుబ్బారావు మత సాంఘీక దురాచారాలను, 
వాటిని తొలగించవలసిన ఆవశ్యకతను, అందుకు సాధనం విద్యావ్యాప్తి ఆని 
గుర్తించినట్టు పేర్కొన్నారు; మదాస్‌లో వణిక్‌ | వముఖుడై న గాజుల లక్ష్మీ 
నరుసు క్రై 'స్తవమత (ప్రచారాన్ని |పతిఘటించడ మేగాక శ్రీవిద్యను వితంతు 
వివావోన్ని (పోత్సహించాడు; లక్ష్మీ నరుసు బాలికలకు పాఠశాలను నెలకొల్చి 


559 


నట్టు తెలుస్తుంది. స్రీ ఏడ స సాంఘిక సంస్కారానికి |పగతికి అత్యవసరమనే 
పరిజ్ఞానం కలిగినట్లు కన్పిస్తుంది. రాజమం।[డి వాస్తవ్యుడైన సామినేని ముద్దు 
నరసింహనాయుడు భూతవైద్యం మొదలైన మూఢ విశ్వాసాలను ఖండిస్తూ 
స్త్రీలకు అన్యాయం చేస్తున్న హిందూ వివాహ విధానం సంస్కరించాలని బోధిస్తూ 
'హితసూచని' అనే గంధం |వాశాడు. విభాగ వాస్తవ్యుడు |వభుత్య విద్యా 
శాఖలో ఉద్యోగియైన వేదాంతాచారి బాల్య వివాహాలను నిషేధిస్తూ, హిందూ 
వివాహ విధానంలోని లోపాలను సవరిస్తూ శాసనాలు చేయాలని |పభుత్వానికి 
విన్నవించాడు (1870). (ప్రజల్లో ఈవిధంగా సంస్క_రణాభిలాష |పబలుతున్న 
వాతావరణంలో రాజమం!డిలో జన్మించిన కందుకూరి వీరేశలింగం (1848. 
1919) ఆధునిక ఆంధలో భిన్న రంగాలలో నవయుగ వై తాళికుడుగా మధ్య 
తరగతిలోని నూతన చైతన్యానికి ప్రతీకగా |పసిద్ధి చెందాడు. 


వీరేశలింగం సం స్కృతాంధ్రాల్లో మంచి పండితుడు. ఆంగ్ల భాషలో 
న్యాయశా స్త్రంతో పరిచయం సంపాదించాడు. ఉపాధ్యాయ వృత్తిలో వుంటూ 
సమాజంలోని దురాచారాలకు ముఖ్యంగా స్త్రీల దుస్థితికి స్పందించి సంఘ 
సంస్క_రణే తన జీవిత లక్ష్యంగా కృషి (పారంభించాడు. ఈ లజ్యాలతోనే 
రామమోహనరాయ్‌ స్థాపించిన (బ్రహ్మ సమాజ [ప్రభావం వీరేశలింగం నిర్ణయా 
లను బలపరిచి వుంటుంది. 1861 లో కేశవ చంద సేన్‌ ఉద్చోధతో మద్రాస్‌లో 
వేద సమాజ స్థాపన జరిగింది. ఈ సమాజం 1869.70 నాటి శ్రీధరులు నాయని 
నాయక త్వంలో దక్షిణదేశ |బహ్మ సమాజంగా పెంపొందింది. పీరేశళ లింగం 
రాజమం్మడిలో 1874 లో ప్రార్ధనా సమాజాన్ని నెలకొల్పి ఏకేశ్వరోపాసన, 
నిర్ణణోపాసన వంటి _బహ్మ సమాజ సిద్దాంతాలను _వచారం చేశాడు. ఏమైనా 
. భావ చైతన్యం లేనిదే, భావాల్లోను దృక్పధంలోను ఆనుగుణమైన మార్పులు 
రానిదే సంస్కరణలు శాశ్వత (పయోజనాన్ని చేకూర్చవు. భావ చైతన్యానికి 
(పచారము, |వచారానికి సాహిత్యము సాధనాలు. అది గ్రహించిన వీరేశలింగం 
సాహిత్యాన్ని మత సాంఘిక సంస్కరణకు మౌలిక సాధనంగా రూపొందించి 
ఆం|ధభాషా చర్మితలో యుగప్పగుషుడయినాడు, 

వీరేశలింగం తన సిద్రాంత' |వచారానికి |పహసనాలు, నాటకాలు, పతక 
లను (వధాన సరసాల [గహించాడు. తెలుగులో క్రమబద్దమైన షత్రీకా 
రచనకు నాంది పలికినవాడు వీరేశలింగం అనడంలో ఆతిశయో క్రిలేదు. మూఢ 
విశ్వాసాలను, పురోహితుల దౌష్ట్యాన్ని, ఉద్యోగులలోని లంచగొండితనాన్ని 
నిరసిస్తూ తిర్యగ్విద్వాన్‌ మహాసభ; మూషికాసుర విజయం మొదలైన (ప్రహసనాలు 


560 

రచించాడు వ్యవహార ధర్మబోధిని (ప్రీడరు నాటకం) పెద్దయ్య గారి 
"పెళ్ళి అనే నాటకాలు రచించి ప్రదర్శించాడు. వివేకవర్శిని ఆనే పత్రికను 
స్థాపించి (1874) దానికి హాస్య సంజీవని జోడించాడు; స్ర్రీలకోసం |వత్యేకంగా 
సతీహిత బోధిని (1883) అనే వృతికను ప్రజలలో నైతిక విలువలు 
పెంపొందడానికి సత్య సంవర్ణిని (1891) సత్యవాదిని (1905) అనే పతికలు 
నిర్వహించాడు. ఈ ఆశయాలతోనే రాజమండిలో ఆస్తిక ఉన్నత పాఠశాల 
(1116866 High School) ను స్థాపించాడు. ఈ పాఠకాలలో బాలబాలికలను 
వుభయులను చేర్చుకోవడం నాటికి విప్పవాత్మ క మైన చర్యయే అని చెప్పవచ్చు. 

వాల వితంతు వివాహాలకు బెంగాల్‌, బొంబాయి, మృదాసులలో ఉద్య 
మాలు జరుగుకున్నాయి బెంగాల్‌లో ఈశ్వరచ౦(ద విద్యాసాగర్‌, బొంజాయిలో 
వండిత రమాబాయ్‌ ఉద్యమ నిర్వాహకులు. మ్మదాస్‌లో రంగనాధరావు, 
చంచ।లావు మొదలైనవారు 1874 లో పఏతంతు పునర్వివాహ సంఘం 
స్థాపించారు. ఈ వాతావరణం వీరేశలింగానికి నూతనో త్తేజం కలిగించింది; 
18758 లో ఆతడు సంఘ సంరక్షణ సమాజం స్థాపించాడు. గౌతమ, పరాశర, 
ఆప సంబ ధర్మసూ తాలను కుణ్బంగా పరిశీలించి సనాతనుల విమర్శలకు సమా 
ధానంగా వితంతు వివాహాలు ధర్మ సమ్మతములని చాటి చెప్పాడు. 1881 
డిసెంబర్‌ 11 వ తేదీన తన ఇంట్లో మొదటి వితంతు వివాహం జరిపించాడు. 
సంస్కరణాసక్తులై న యువకులు ఆతనికి అండగా నిలిచి (పోత్సాహం ఇచ్చారు. 
తరువాత, విజయనగరం; గుంటూరు, బళ్ళారి, బెంగుళూరులలో వితంతు 
వివాహాలు జరిగినాయి. ఈ ఉద్యమానికి సుస్థిరత చేకూర్చే లశ్యంతో మద్రాస్‌ 
లోను రాజమం|డిలోను వితంతు (వసతి) గృహాలు నెలకొల్పి వారిలో విద్యాభి 
వృద్ధికి ఏర్పాట్లు గావించాడు, 

సంస్క_రణోద్యమంలో తల మునకలవుతూనే వీరేశలింగం సాహిత్యసేవ 
మరవలేదు. ఆతని నాటకాలను |పహసనాలను పైన పేర్కొన్నాము. ఆతని 
రాజశేఖర చరిత తెలుగుభాషలో మొదటి నవల; ఆంధ కవుల చరితద్వారా 
సాహిత్య చర్మితకు వీరేశలింగం శ్రీకారం చుట్టాడు కాళిదాసు నాటకాలను, 
షేక్స్‌పియర్‌ నాటకాలను అనువదించాడు. గలివర్స్‌ |టావెల్స్‌ను అనుసరిస్తూ 
సత్ఫో. పూర్య దేశయాత రచించాడు. పహసన నాటక, నవలా రచయితగా, 
అనువాదకుడుగా , సాహిత్య చర్మితకారుడుగా, ప్మాతికేయుడుగా, వ్యవహార 
భాషకు గౌరవస్థానం కల్పించిన వండితుడుగా సాహిత్యాన్ని సంస్కరణ 
సాధనం గావించిన మార్గదర్శకుడుగా ఆధునిక ఆంధ్ర భాషా చర్మితలో వీరేశ 
లింగం అద్వితీయ స్థానం ఆక మిస్తాడు. 


562] 


స్యాతంత్య ఉద్యమానికి వీరేశలింగం మద్ధళునీ యలేదనే (పభ వుంది. 
దేశ స్వాతంత్యాన్ని ఆతడు కాంశ్నించ లేదనడం పొరబాటు. నాటే జాతీయోద్యమ 
నాయకుల్లో చాలామంది బిటిష్‌ (పభుత్వం పట్ట విశ్వాసం వహించిన వారుండే 
వారు. జాతీయ మహాసభలు బ్రిటిష్‌ జాతీయగితంలో [పారంభమవుతుండేవి. 
అట్టి మితవాదుల్లో మితవాది వీరేశలింగం అనడం మంచిది. అయితే సాంఘిక 
దురాచారాల మూఢ విశ్వాసాలు సమసి సమాజం చై తన్యవంతం కానిదే రాజకీయ 
స్వాత్మంత్య ప్రయోజనం [ప్రజలు అనుభవంలోకి రాదని ఆతని సిద్ధాంతం! 


ఏరేశలింగం ధైర్య సాహసాలతో పుంజుకొన్న సంస్క రణోద్యమం 
క్రమంగా విస్తరించింది. _బహ్మ సమాజ కార్యక ర్రలిందుకు తోడ్పడినారు, 
శ్రీధరులు నాయుడు తరువాత మన్నవ బుచ్చయ్య కార్యదర్శియై _బహ్మ సమాజ 
సిద్దాంత (వచారానికి విశేషమైన కృషి చేశాడు. ఆతనికి దేశిరాజు పెదబాపయ్య 
అండగా వుండేవాడు. వీరు సహపంక్తి భోజనాలు కూడ నిర్వహించేవారని 
తెలుస్తుంది. మచిలీపట్టణంలో ఆత్మూరి లక్ష్మీ నరసింహం కాకినాడలో రఘుపతి 
వెంకటరత్నం |బహ్మసమాజ భావ |పచారం సాగించారు. విజయనగరం, 
నర్సాపురం, భీమిలిపట్టణం, భీమవరం, ఏలూరు, పిఠాపురం, గుడివాడ, విజయ 
నాడ, బాపట్ల, గుంటూరులలో |బహ్మ సమాజ కశాఖలేర్పడినాయి. స్థానికులకు 
మద్దతుగా బెంగాల్‌ నుండి [బహ్మ సమాజ ఉద్యమ నాయకులైన పండిత శివనాధ 
శాస్తి (1879) బిపిన్‌ చంద్రపాల్‌ (1901) హేమచంద సర్కార్‌ మొదలైన 
వారు ఆం ధదేశంలో పర్యటించి | పజలను ఊఉ త్రేజవరచారు. స్థానికులు బెంగాలీ 
అభ్యసించి |బహ్మ సమాజ సిద్దాంత (గంధాలు తెలుగులోనికి అనువదించారు; 
ధర్మసాధని (తెలుగు), సాధన (ఇంగ్లీమ) అనే వృతికలు (ప్రచురించారు. 
పిఠాపురం రాజావంటి ఉదారుల ధన సహాయంతో విద్యార్థుల; అంతిమవర్హం 
వారితో సహా, వసతి గృహాలు, అనాధ శరణాలయాలు నిర్వహించారు. ఆక 
మాలు అనే పేర |వచార కేందాలు నెలకొల్పినారు; సాంఘికంగా కులతత్వ 
నిర్మూలన, స్త్రీ జనోద్దరణ, హరిజనోద్ధరణ ఆశయాలుగా కృషి సాగించారు, 

ఆం|ధదేశంలో (బహ్మ సమాజ సిద్ధాంత పచారకులలో రఘుపతి 
వెంకటరత్నం నాయుడు (18621939) సుపసిద్దుడు. వెంకటరత్నం గొప్ప 
పండితుడు; మహావక్ర, మ్మదాస్‌ (పచ్చయ్యప్ప కళాళాల) మచిలీవట్టణం, 
రాజమండి, సీకిందరాబాద్‌ కళాశాలల్లో ఉపన్యాసకుడుగా పని చేశాడు. 
అనంతరం కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాల 1పధానాచార్యులయినాడు. 
ముఖ్యంగా స్వచ్చమైన తన సీత్రి వర్తనతో విద్యార్థులను ఆకర్షించేవాడు. (బ్రహ్మ 


ర్‌62 


సమాజంలో చేరి పధానంగా వేశ్యావృత్తి నిర్మూలన హరిజనోద్ధరణలపట్ట (పత్యేక 
గద్ధ వహించి కృషి చేశాడు. పిఠాపురం జమీందారు ధన సహాయంతో హరిజన 
విద్యార్థులకు వసతిగృహం ఏర్పాటు చేశాడు. వ్యక్తి జీవితంలో తద్వారా 
సమాజంలో నైతిక విలువలు పెంచే ఆశయంతో 'సృచ్చతా ఉద్యమం" నిర్వ 
హించాడు. వివాహం చేసుకోకుండా సాంసారిక జీవితాన్ని సాగిస్తున్న ఆంగ్ల 
యువతీ యువకుల జంట మృదాస్‌ కాంగెస్‌ మహాసభకు హాజరు కావడానికి 
నిరసనగా వెంక టరత్నం మహాసభ నుండి నిర్గమించినట్టు కొండా వెంకటప్పయ్య 
తన స్వీయ చరితలో (వాకాడు. 


ఏమైనా |బహ్మ సమాజ ఉద్యమం ఆంధదేశంలో విజయవంతమయిన 
దని చెప్పలేము. సమాజంలో సభ్యుల సంఖ్య చాల పరిమితం. వారిలో అధిక 
సంఖ్యాకులు (బాహ్మణులు. వీరి [ప్రచార కార్య కమాలు చాలవరకు నగరాలకు 
పరిమితమై వుండేవి. ప్రార్థనా సమాజం, వేద సమాజం, నైైష్టిక సమాజం, 
సాధారణ సమాజం మొసలై న శాఖోపశాఖలుగా చీలిపోవడం కూడ సమాజాన్ని 
బలహీనపరిచించి. సనాతన |పయత్నానికి సంస్కరణాభిలాషకు మధ్య ఊగిన 
లాటకు నై ష్టిక సమాజం దర్పణం అని చెప్పవచ్చు ఇంచుమించు ఇరవయ్యో 
శతాద్ది ఆరంభంనుండి బ్రాహ్మణేతర వుద్యమాలు, కుల సంఘాలు [ప్రారంభ 
మయినాయి. అనిబిసెంట్‌ అడయార్‌లో దివ్యజ్ఞాన సమాజ కేంద్రం నెలకొల్పి 
(వచారం సాగించింది. ఆనిబిసెంట్‌ వైదిక సంస, గ్రతికి బ్రహ్మరథం పట్టింది. 
అందుచేత మృదాస్‌లోని _బాహ్మణులా మెకు మద్దతుగా నిలిచారు. దీని ఫలితంగా 
నాటి సాంస్కృృతికోద్య మాలను కేవలం [బాహ్మణోద్యమాలుగా [బాహ్మణేతర 
ఉద్యమాలు పరిగణించినాయి. వెంకటరత్నం వంటి సంస్కరణోద్యమ 
నాయకులు సయితం |వాహ్మణేతరోద్యమాలలో చేరడం |బహ్మ సమాజానికే 
గాక సాంఘిక సంస్క_రణోద్యమాలకే విఘాతమయినట్లు చెప్పవచ్చు. 


వీరేశలింగం వెంకటరత్నం మొదలైన ప్రముఖులు _ విద్య, బాల్య 
వివాహాలు, కన్యాశుల్క_౦ నిర్బంధ వై ధవ్యం, వేళ్యావృతి మొదలుగా దురా 
చారాలను వెలుగులోకి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయడం స్త్రీలలో 
సయితం సంస్కారపరమైన చైతన్యానికి తోడ్పడింది. శ్రీలలో అవిద్యను 
నిర్మూలించవలసిన ఆవశ్యకతను 19 వ శతాబ్ది ఆరంభంలోనే గుర్తించారు. 
కాని ఈ రంగంలో కూడ క్రైస్తవమత (పచారకులే ముందంజవేసినట్లు కన్పి 
స్తుంది; మదాస్‌ పట్టణంలో 1842 లోనే బాలికలకై (పత్యేక పాఠశాల నెల 
కొల్ఫినారు. క్రమంగా విజయనగరం, అనకాపల్ళి పిఠాపురం జమీందార్థు బాలికా 


563 


పాఠశాలలు నెలకొల్పి పోషించారు. వీరేశలింగం 1874 లో ధవశేశ్వరంలో 
బాలికా పాఠళాల స్థాపించాడు; స్రీలకై 'సతీహితబోధిని' అనే పత్యేక వ్మతికనే 
గాక వారిలో శాస్త్ర విజ్ఞానం పెంపొందించే [గంధాలు |వాసీ |పచురించాడు. 
తరువాతి కాలంలో హిందూ సుందరి, తెలుగు జనానా, *'చింతామణి' మొద 
లైన స్త్రీల పృతికలు వెలువడినాయి. స్త్రీలలో విద్యా వైతన్యాలు (ప్రబోధించే 
రచనలు చేసే లఖ్మీ నరసమాంబలవంటి విదుషీమణులు, రచయితులు బయలు 
దేరారు. 

కొతికలపూడి సీతమ్మ అహల్యాబాయి చర్మితలో 

స్రీలు విద్యనేర్ప చెడిపోదురను మాట 

కల్ణయనుచు దోవ నెల్బరకును 

విశదవరతు నొక్క విద్యావతి చరిత 

సం|గహమున మీరు చదువుడయ్య! 

ఈ వుద్యమంలో మచిలీవట్టణం వాస్తవ్యురాలై న బండారు అచ్చమాంబ 
చేవ గణనీయమయింది, 'ఆబలా సచ్చర్మితమాల” అనే [గంథం రచించి 
(పచురించడ మేగాక రాష్ట్రంలో వర్యటించి ఉపన్యాసాల ద్వారా ద్రీలను త్రేజ 
వరిచింది; మహిళా సంఘాలు, (గంధాలయాలు స్టాపించడాన్ని (పోత్సహించింది. 
నగరాలలోనేగాక గ్రామాలలో సయితం మహిళా సంఘాలు స్థాపించారు; జీల్లా 
మహిళా సంఘాలు ఏర్పడినాయి. ఈ సంఘాలు తరచు సమావేశమై స్త్రీల 
సమస్యలను చర్చించేవి. పిఠాపురం జమీందారిణి రాణీ చిన్నమాంబ నాడు 
సుపసిద్దులైన కవయి[ తులను విదుషీమణుల (పత్యేక సమావేశాలు నిర్వహించి 
నట్టు తెలుస్తుంది. 1910 లో అఖభిలారధ మహిళా మహాసభ గుంటూరులో 
లక్ష్మీ నరసమాంబఐ అధ్యక్షత [కింద జరిగింది. ఆంధ్రదేశంలో మహిళా 
చైతన్యాన్ని గురించి హిందూ వంటి వముఖ దినపష్యతికలు [వశంనిస్తూ 
(వాసీనాయి. 

ఈ వాతావరణంలోనే విజయనగర (పిఠాపుర) సంస్థాన విద్యాంసు డైన 
గురజాడ అప్పారావు 'కన్యాళల్క-_0' అనే నాటకం వాకాడు. 'ముత్యాలసరాలు'” 
అనే కొత్త మాతా ఛందము నేర్పరచి అందులో “పూర్ణమ్మ కథ” వంటివి 
[వాళాడు. సమకాలిక భారత సాహిత్యంలోని అ్మగ్మశేణీ రచనల్లో కన్యాశుల్క౦ 
చేరుతుంది. నాటి ఛాందస | బాహ్మణ కుటుంబాల్లోని సంవదాయ |పియత్యంతో 
బాటు బాల్యవివావాం, కన్యాళల్క-_0, నిర్బంధ వైధవ్యం వంటి దురాచారాల 
వర్ణ కలుగుతున్న అనర్థాలను, కుహనా సంస్కర్షల వంచక త్వాన్నీ 


ర్‌రడ్తీ 


కన్యాశుల్కం _పతిఫలిస్తుంది; ఆయినా సంధియుగానికి లక్షణ మైన సం్యపదాయా 
నికి సంస్కరణకు మధ్య మానసిక సంఘర్షణ, వ్యకావ్య కంగా ఈ నాటకంలో 
కన్పిస్తుంది. అప్పారావు సంస్క రణోద్యమాలలో పాల్గొన్న జాడలేదు, సాహిత్యం 
ద్వారా సంస్కరణాభిలాష కలిగించడానికి కృషి చేశాడు. అంతేగాక మానవతా 
వాదంతో కూడిన దేశభ క్రి నుద్చోధిస్తూ ఆతడు రచించిన “దేశమును | పేమించు 
మన్నా మంచి యన్నది పెంచుమన్నా....దేశమంటే మట్టి కాదోయ్‌ దేశమంటే 
మనుషులోయ్‌” అనే గేయం చాల (సిద్ధి చెందింది. కొంచెం తరువాతి కాలానికి 
చెందిన చిలకమర్తి లశ్న్మీ నరసింహం విదేశ పాలన వల్ల భారతీయులకు కలుగు 
తున్న కష్ట నష్టాలను మృదువుగా వర్ణిస్తాడు: 
భరత ఖండంబు చక్కని పాడియావు! తెల్ల వారలు గడుసరి గొల్లవారు 
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ। బతుకుచున్నారు మూతులు 
బిగియగట్టి, 
జాతీయోద్యమం 
భారత జాతీయ మహాసభ దేశ స్యాతంత్య సాధనకు. |పధాన 
ఆయుధంగా రూపొంద సాగింది. మహాసభ చర్శితలో మొదిటి రెండు దశాబ్దాలను 
మితవాద యుగంగా వర్ణిస్తాడు వుమేన్‌చంద బెనర్జీ , సురేందనాథ్‌ బెనర్జీ , 
ఫీరోజ్‌షా మెహతా, దాదాభాయ్‌ నౌరోదీ వంటి వయోవృద్ధులు, ఆంగ్లేయులకు 
(ప్రజాస్వామ్య విలువలలో విశ్వాసం వున్నదని నమ్మిన వారి నాయకత్వంలో 
మహాసభ నడిచింది రాజ్యాంగబద్ధమైన విధానాల ద్వారా సుపరిపాలన (Good 
government) సాధిందడం వీరి లక్ష్యం కాసన సభలలోను, (వభుత్వోర్యోగాల 
లోను భారతీయులకు అధిక (ప్రాతినిథ్యం, ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు 
ఇండియాలోను ఇంగ్రండులోను నిర్వహించడం, పరీక్షలకు వయోపరిమితిని 
పెంచడం, విద్యాభివృద్ధివట్ట ఎక్కువ (శద్ద, సాంకేతిక విద్య (ప్రోత్సహించడం 
వంటి పి వీరికోర్కె_ల్లో (ప్రధానమైనవి. ఆర్థించడం, అర్జీలు పెట్టడం; అసంతృప్తిని 
నిరసన ద్వారా వ్యక్తం చేయడం (pray, petition and protest) వీరి 
విధానాలనీ, కాంగెస్‌ చరి తలో ఇది 'యాచకదశ ' perid of onendicancy) 
అనీ తరువాత అతివాదులు హేళన చేశారు. అయినా మితవాదులు బ్రిటిష్‌ 
స్మామాజ్యవాద విధానాలను తీ వంగా విమర్శిస్తూ వానివల్ల దేశానికి కలుగుతున్న 
కష్ట నష్టాలను |వ్రజల దృష్టికి తెచ్చారు. దాదాభాయ్‌ నౌరోజి (Poverty and 
the un - British Rule in India) అనే గ్రంథంలో భారతదేశ సంపత్తి 


565 


ఆనేక విధాలుగా బ్రిటన్‌కు తరలింపబడుతున్న దని (ArMin theory) 
వివరించాడు, ఇంగ్లండులో స్థాపించిన భారతీయ సమితి ద్వారా |బిటిష్న్‌ వభుత్వం 
భారతదేశంలో ఏ విధంగా _పజాస్వామ్యాన్ని కాలరాస్తున్నదో వివరించి (బిటిష్‌ 
రాజకీయవే త్తల సానుభూతిని కాం[గెస్‌ ఉద్యమానికి సాధించడానికి (పయ 
త్నించాడు. (పతీ సంవత్సరం భిన్న (ప్రాంతాల్లో జరుగుతున్న మహాసభా 
సమావేశాల వల్ల (పజలలో చైతన్యంకలిగి మహాసభా సభ్యత్వం పెరిగింది. 
1893 లో సభ్యుల సంఖ్య 1893కు పెరగడం విశేషం. కాం[గెస్‌ జరుపుతున్న 
ఆందోళన ఫలితంగా 1892లో [పభుత్వం భారతదేశ శాసన సభా చట్టం చేసి 
శాసన సభలోని సభ్యుల సంఖ్య పెంచింది. దీనివల్ల మితవాదులకు గూడ 
సంతృ ప్తి కలగలేదు. 

ఆంధ [పాంతంలో కాంగెస్‌ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగ 
సాగింది. 1886 లోనే కాం గెస్‌ మహాసభ ననుకరిస్తూ విశాఖ వట్టణం, గుడివాడ, 
రాజమం! డి, నెల్లూరు, "పెనుగొండ, గుత్తి మొదలైన నగరాలలో సభలు జరిపీ 
కొం[గెస్‌ ఆశయాలు (ప్రజల్లో విస్తరింపజేశారు. 1891 లో చిత్తూరు వాస్తవ్యు 
డైన పి. ఆనందాచార్యులు నాగపూర్‌ మహాసభకు అధ్యక్షుడుగా ఎన్నికయినాడు. 
ఆవేశపూరిత మైన తన అధ్యక్షోవన్యాసంలో [పజల కష్ట నష్టాలవట్ట (పభుత్వ 
నిర్హగ్ష్య వైఖరిని నిశితంగా విమర్శిస్తూ; మత భాషా విభేదాలను విస్మరించి 
సమైక్యంగా జాతీయోద్యమాన్ని బలపరచవలసిన అవసరాన్ని నొక్కి. చెప్పాడు. 
జిల్లా స్థాయి రాజకీయ సభల స్థాపన ఈ యుగంలోని విశేషం. 1892లో 
ఏర్పడిన కృష్ణా జిల్లా రాజకీయ సభ బహుశా దేశంలోనే మొదటి జిల్లా స్థాయి 
సభ అనీ రాష్ట్ర కాంగెస్‌ సంఘాలకు (P. C. C.) నాంది యనీ చెప్పవచ్చు. 
క్రమంగా గోదావరి, విశాఖపట్టణం, ఉత్తర ఆర్కాటు మొదలైన జిల్లాలలో 
రాజకీయ సభ లేర్పడినాయి. ఈ సభల విధులు: (1) కాంగెస్‌ మహాసభకు 
ఆనుబంధంగా కృషి చేయడం (2) (పజలలో ముఖ్యంగా విద్యాగ౦ంధానికి 
నోచుకోని వారిలో స్వాతంత్య కాంక్షను కలిగించి కార్యోన్ముఖులను చేయడం, 
ఈ సభలు [వతి సంవత్సరం సమావేశమై స్టానిక సమస్యలను చర్చించడ మేగాక 
కాం| గెస్‌ మహాసభలో [ప్రవేశ పెట్టవలసిన తీర్మానాలను ఖరారుచేసి మహాసభకు 
తమ (ప్రాంత (ప్రతినిధులను ఎంపిక చేసేవి. 

(వజలలో అంగ్ల పాలన పట్ట నిరసన స్వాతం,త్యకాంక కలిగించడంలో 
నాటి వ్యతికలు గణనీయమైన కృషి చేసినాయి, అట్టి వతికలలో కృష్ణావతికది 

దీలారి 


566 


ఆగస్థానం. కృష్ణాప్మతికను (దేశభ క్ష) కొండా వెంకటప్పయ్య మచిలీవట్టణంలో 
స్పాపీంచాడు. ముట్నూరు కృష్ణారావు సంపాదకుడు. పృతికా కార్యాలయంలో 
రాజకీయవేత్తలు, నాయకులు సాహితీ |పియులు (సష్టలు తరచు సమావేశాలు 
జరిపి వివిధ అంశాలను చర్చిస్తుండేవారు. (పభుత్వం న్యాయ నిర్వహణలో 
కూడ అనుసరిస్తున్న జాతివిచశ్షణ విధానాన్ని, దోపిడి విధానాలను, |పభుత్యంలో 
(వబలుతున్న అవినీతిని లంచగొండి తనాన్నీ నిర్భయంగా ఖండిస్తూ కృష్ణా 
పహతిక [వాస్తుండేది. ఇతర హృతికలలో కూడ (పభుత్వ విధానాల విమర్శ 
[వముఖంగా కన్పించేది. ఇంగ్లండులోని ఇండియా కార్యాలయం సాలుసరి 
వ్యయం 65 లక్షల పౌండ్లు భారత ఖజానా నుండి చెల్లించడం అన్యాయమనీ, 
విదేశ పాలనలో భారతీయులు న్యాయాన్ని కాంక్షించడం ఎండమావుల వేట 
అనీ, అందుచే సమైక్యంగా _పభుత్వాన్ని ఎదిరించడ మే క ర్రవ్యమనీ “వృత్తాంత 
చింతామణి” [వాసీంది. [పజలు నానాటికీ దార్మిద్యంలో, రుణ బాధలో కూరుకు 
పోవడానికి వలస పభుత్వ విధానాలే కారణమనీ దీనికితోడు [(వభుత్వం హిందూ 
ముస్లిం విభేదాలను, కుల విద్వేషాన్ని రెచ్చగొట్టుతున్నదని ఈ విధానాలను 
[వజలు |పతిఘటించాలని స్తానిక వర్మిశమలను |పోత్సహించాలని ఉద్బోధిస్తూ 
నూర్యోదయ |పకాశిక, గౌతమి, శశిరేఖ మొదలైన పత్రికలు [వాసినాయి. 

రాజకీయ సభల కార్య్మకమాలు, పత్రికా (ప్రచారము ఫలితంగా |వజల్లో 
కలిగిన చైతన్యానికి నిదర్శనగా 1894 లో ఒక సంఘటన జరిగింది. (ప్రభుత్యం 
నీటి తీరువ పెంచింది. అందుకు నిరసనగా ఏలూరులో కృష్ణాజిల్లా రైతులు 
మహాసభ జరిపి తీరువ తగ్గించే వరకు పన్ను చెల్టించరాదని నిర్ణయించి అమలు 
జరిపీనారు. గుడివాడ మొదలైన చోట్ట రైతులు అరెస్టు కావడానికి కూడ సిద్ధ 
పడినారు. దీన్ని చిన్న ఎత్తున జరిగిన పన్నుల నిరాకరణ సత్యా గవోద్యమంగా 
నిర్ణయించ వచ్చు. 

అతివాద దశ : వందేమాతరం 

ఇరవయ్యో శతాబ్ది ఆరంభం నుండి దేశీయ విదేశీయ వరిణామాల 
కారణంగా కాం_గెస్‌లో అతివాద ధోరణులు |పబలినాయి. దేశ ఆర్థిక పరిస్థితిలో 
మార్పు లేదు; నిరుద్యోగ సమస్య నానాటికి తీ వతరమవుతున్నది; (పతి 
సంవత్సరం ఏదో ఒక (_పాంతంలో శామనూ ఆనంతరం వ్యాధులు తాండవించి 
జన నష్టం జరుగుతూనే వుంది. [పజల విద్య, అరోగ్య సమస్యలపట్ల (పళుత్వ 
నిర్ణక్యంలో మార్పు లేకపోవడంతో |వభుత్వంవట్ట ద్వేషం పెరుగుతూనేవుంది. 
కాంగెస్‌లో సభ్యత్వం విస్తరించి కొత్తగా చేరిన యువకులకు మితవాగుల 


567 


విధానాలు తృప్తి నీయలేదు. సత్త్యర దేశ విముక్తి సాధనాలను అన్వేషింవ 
సాగినారు. బాల్క_న్‌ రాజ్యాలు తురుష్క స్మామాజ్యం పై జరుపుతున్న జాతీయ 
పోరాటాలు, 1895 లో ఇటలీపై అబిసీనియా విజయము వీరికి ఉత్తేజాన్ని 
కలిగించినాయి. ముఖ్యంగా అబిసీనియా విజయం “యూరోపియన్లు 
అజేయులు” అని ఆసీయాలో వ్యాపించియున్న (భ్రమను పూ ర్రిగా తొలగించింది. 
దీనికితోడు 1905లో సువిశాల సా్నామాజ్యాధిపత్యం వహించిన రష్యాను 
ఆసీయాలో చిన్న దేశమైన జపాన్‌ ఓడించడం ఆసియా (వజల్లో ఆత్మవిశ్వాసం 
కలిగించి అతివాద విజృంభణకు దోహదం చేసింది. అతివాదుల ఆశయాలకు 
అనుగుణమైన నాయకత్వం లభించడం ఒక విశేషం. పంజాబ్‌లో లాలాలజపతి 
రాయ్‌, బెంగాల్‌లో ఆరవింద ఘోష్‌, బిపిన్‌ చంద్రపాల్‌, బొంబాయిలో బాల 
గంగాధరతిలక్‌ దేశభ కిక జాతీయోద్యమానికి ఇచ్చిన కొత్త వ్యాఖ్యానం వల్ల 
అతివాద ధోరణులకు మంచి [పోత్సాహమయింది. వైదిక నాగరికతయే ఉత్త 
మోత్తమని ఉద్దాటించి _కమంగా ముస్టిం వ్యతి రేకోద్యమంగా రూపొందిన ఆర్య 
సమాజానికి నాయకుడు లజపతిరాయ్‌; రక్త పిపాసియైన కాశీమాతతో భారత 
దేశాన్ని సమన్వయంచేసి, జాతీయ భావం కాళీమాత వరపసాదం ఆంటూ 
ఉద్భోధించాడు అరవింద ఘోష్‌. ఆతని శిమ్యలు కాశీ ఆలయంలోగాని, గంగా 
నదీ జలాలలో కుత్తుక ఒంటి వరకు దిగి దేశభక్తి (ప్రమాణాలు చేసేవారు. 
మొగల్‌ సామాజ్య విచ్చిన్నానికి కారకుడైన శివాజీ ఉత్సవాల ద్వారా, గణపతి 
ఉత్సవాల ద్వారా (వజల్లో దేశభ కి కలిగే పయత్నం బాలగంగాధర తిలక్‌ 
చేశాడు. “గీత రహస్యం అనే "వ్యాఖ్యానం ద్యారా విదేశ పాలకులపై బల 
(ప్రయోగం సమర్థనీయమంటూ రాజకీయ కార్యాచరణకు ఆధారంగా భగవద్దీతను 
(ప్రచారం చేశాడు. “దారితప్పి రాజకీయాల్లోనికి వచ్చిన వండితుడు” అని 
తిలక్‌ను గురించి ఒక రచయిత అభ్మిపాయం. ఆతని నాయకత్వంలో దేశ 
రాజకీయాలు కూడ మలుపు తిరిగినవా అనిపిస్తుంది. ఈ విధంగా అతివాదవర్షాల 
నాయకులు భారత జాతీయ నిర్మాణ సమస్యను విస్మరించి హిందూ జాతీయత పై 
దృష్టి కేం దీక రించినట్లు కన్పిస్తుంది. స్వాతంత్రోద్యమం హిందూమతం రంగు 
పులుముకొన్నది. ఇట్టి పరిస్థితుల్లో కర్ణన్‌ ప్రభువు బెంగాల్‌ రాష్ట్రాన్ని విభజించాడు. 
తూర్పు బెంగాలులో ముస్టిములు పళ్చిమ బెంగాలులో హిందువులు అధిక 
సంఖ్యాకులు. వీరిని రెండు రాష్ట్రాలలో విభజించడం ద్యారా బెంగాల్‌ లో 
ముమ్మరంగా సాగుతున్న జాతీయోద్యమాన్ని అణచి వేయవచ్చని (పత్యేక రాష్ట్ర ౦ 
(పసాదించడ౦ద్వారా _పభుత్వానికి ముస్లిముల మద్దతు సాధించవచ్చుననీ కర్ణ రన్‌ 
ఎత్తుగడ. విభజనకు వ్యతిరేకంగా బెంగాలులో 'తీవమైన ఉద్యమం (ప్రారంభ 
మయింది బంకించంద్‌ రచించిన 'ఆనందమఠం' అనే నవలలోని గేయానికి 


568 


మొదటి చరణమైన “వందేమాతరం ఉద్యమకారులకు నినాదం కావడం వల్ల 
దీనికి వందేమాతరం ఉద్యమని పేరు వచ్చింది. దేశమాత కాశీమాతల సమన్వ 
యాన్ని దృష్టిలో వుంచుకొనే బంకించంద్‌ “వందేమాతరం” గీతాన్ని |వాసినాడని 
విమర్శకుల అభ్మిపాయం. ముస్లిములకు (పత్యేక రాష్ట్రాన్ని (వసాదిస్తున్న 
బెంగాల్‌ విభజనను వ్యతిరేకిస్తున్నందున వందేమాతరం ఉద్యమాన్ని ముస్టిం 
వ్యతిరేక ఉద్యమంగా వ్యాఖ్యానించడానికి అవకాశమయింది. ఇదే నేపథ్యంలో 
1906 లో ముస్టిం లీగ్‌ స్థాపన జరగడం ఆలోచనీయమైన సంఘటన, 


వందేమాతరం ఉద్యమం బహుముఖంగా సాగింది. అందొకటి హింసా 
యుతమైన దౌర్జన్య (Terrorist) చర్యలు. అనుశీలన సమితివంటి రహస్య 
సంమాలేర్చడి బాంబులు ఆయుధాలు తయారుచేసి ఆంగ్గోద్యోగులను వారిపట్ల 
అభిమానులై న దేశీయులను నిరాక్షిణ్యంగా వధించడం రెండో ఆంశం. బాయ్‌కాట్‌ 
ఆంటే బహిష్కరణ. ఇది తిరిగి ద్విముఖంగా నడిచింది. విదేశ వస్తు 
బహిష్కరణ; ఇంగ్లండులోని కర్మాగార వస్తువుల వికయానికి భారతదేశం 
మార్కెట్‌గా మారిపోయింది. ఇంగ్లండు ఘనత ఆదేశ పర్మిశమమీద వాణిజ్యం 
మీద ఆధారపడింది. బాయ్‌కాట్‌వల్ట వాటికి నష్టం వాటిల్లి తీరుతుంది. ఇక, 
దేశంలో పభుత్వ కార్యాలయాలను, న్యాయస్థానాలను, విద్యాలయాలను బహిష్క- 
రించవలె. దీనివల్ల దేశంలో [పభుత్వం స్తంభించిపోతుంది. ఆంగ్ల |పభుత్వానికి 
భారతీయుల కోర్కెలను కాదనలేని పరిస్థితి యేర్పడుతుంది. బాయెకాట్‌కు 
ఆనుబంధంగా స్వదేశీ వుద్యమం సాగింది. దేశ వ్యా ప్రంగా పరిశమలు నెలకొల్పి 
(పజ నిక్యావసర వస్తువులను తయారు చేయవలె; వాటి వాడకాన్ని (పోత్సహించ 
వలె. స్వదేశ వస్తువుల వాడ కం దేశభ క్రికి ముఖ్య లక్షణమయింది. జాతీయ 
విద్యాలయాలు నెలకొల్పి భారతీయ సంస్కృతికి సామాజిక అవసరాలకు అను 
గుణమైన విద్యను బోధించవలె, బెంగాల్‌లో జాతీయ విద్యా విధాన సంఘం 
ఏర్పడింది. బొంబాయిలో తిలక్‌, బెంగాల్‌లో అరవింద ఘోష్‌లు బపొష్కరణ 
స్వదేశీ వుద్యమాలను నిర్వహించారు. వీనికి దేళవ్యా స వంగా |పచారం జరిగింది. 

కాంగెస్‌లో ముఖ్యంగా బాయ్‌కాట్‌ విషయంలో అతివాదులకు మితవాదు 
లకు అభ్మిపాయభఖేదం ఏర్పడింది. బహుకా (ప్రజలలో అలజడి చెలరేగవచ్చునని 
(వభుత్వాన్ని రెచ్చగొట్టడమవుతుందనే ఉద్దేశంతో మితవాదులు బాయ్‌కాట్‌ను 
వ్యతిరేకించారు; కాని స్వదేశీ వుద్యమాన్ని |పోత్సహించారు, నాటికి ఆంధ రాజ 
కీయ నాయకులలో మితవాదులే ఎక్కువ. మ్మదాస్‌లో విద్యార్థులుగా వుంటున్న 
అయ్యదేవర కాశేళ్యరరావు, గొల్లపూడి సీతారామకానీ, గారచర్జ హరి 


569 


సర్వో త్రమరావు, కొమర్రాజు లక్ష్మణరావు, చ|క్రయ్య సెట్టి, సీతారామశాన్త్రీ 
నాయుడు మొదలైనవారు మ;దాస్‌ బీచ్‌లో సమావేశ మై (సెపై పైంబర్‌ 1905) 
వందేమాతరం ఉద్యమాన్ని, ముఖ్యంగా స్వదేశీ వుద్య మాన్ని బలపరచడానికి 
తీర్మానించారు; సభకు స్వదేశ మిత్తరన్‌ ప్యతికా సంపాదకుడు సు[బహ్మణ్య 
అయ్యర్‌ అధ్యక్షత వహించాడు; మహాకవి సు[బహ్మణ్య భారతి దేశభ క్రి 
గీతాలు పాడాడు. మదాస్‌ మహాజనసభ పారి|కామిక సంస్థలతో బాటు స్వదేశీ 
సంఘం ఏర్పడింది. జాతీయ నిధికి ఏర్పాట్టు జరిగినాయి. స్వదేశీ లత్యాలను 
(ప్రచారం చేయడానికి కె, వెంకటరమణారావు నాయకత్వంలో స్వచ్చంద కార్య 
కర్తలు ఏర్పడినారు ఉత్తర ఆం|ధ జిల్లాలలో “స్వదేశీ' |పచారానికి న్యాపతి 
సుబ్బారావు, వెంకటరమణారావులు అంగీకరించారు. భారతీయ పారిశామిక 
మవహాసభ్ర కార్యదర్శి సి. వై. చింతామణి వీరికి తోడై నాడు, నెల్లూరు, గుంటూరు, 
కాకినాడ విజయనగరాలలో మహాసభలు సిర్వహించారు. విశాఖపట్టణం జిల్లా 
రాజకీయ మహాసభ, గుంటూరు. కృష్ణా జిల్లా మహాసభ (నూజివీడు) ' స్యదేశీ' ని 
బలపరచినాయి. గుంటూరులోని కోమట్లు విదేశీ వస్తువులను దిగుమతి చేయమని 
శపధం చేళారు.* పెక్కు నగరాల్లో స్వదేశీ దుకాణాలు ఏర్పడినాయి. 
పర్మిశమలు నెలకొల్పే [పయత్నాలు ప్రారంభించారు. బెజవాడలో మునగాల 
రాజా ఒక బట్టల మిల్లును నెలకొల్పాడు. మద్రాస్‌ రాష్ట్ర ంలోనే బెజవాడ నూలు 
మిల్లు మొదటిది. స్వదేశీ వుద్యమ నిర్వహణకు జాతీయ నిధికి విరాళాలు 
ముమ్మరంగా వసూలయినాయి. ఈ పరిస్థితుల్లో బారిసాల్‌ లో జరిగిన మహి 
సభలో 'స్యరాజ్ఞ సంపాదనకు స్వదేశీ ఉద్యమం (వధాన సాధనం' అని ఉద్ధా 
టించిన సురేంద్రనాధ బెనర్జీని_ పభుత్వం నిర్బంధించింది. ఈ చర్యకు నిరసనగా 
మద్రాస్‌, గుత్తి రాజమం డి, కాకినాడ, విజయనగరం మొదలై నచోట్ల సభలు 
నిర్వహించారు _పజలలో పెల్లుబుకుతున్న రాజకీయ చై తన్యానికి స్వాతం త్య 
కాంతకు ఈ కార్యక మాలు మంచి నిదర్శనం. 

ఆతివాద ఉద్యమానికి జపాన్‌ నుండి లభించిన స్పూర్తిని గురించి 
పేర్కాన్నాము. పార్మిశామిక రంగంలో కూడ జపాన్‌ అభివృద్ది సాధించి 


ఈ రాజమండ్రిలో పార్మిశామీక సంస్థను స్థాపించి దేశీయ వస్తువులను 
మాత మే విక్రయించాలని తీర్మానించారు; కడపలో జంగం హరియప్ప, 
భదాచలం వెంక చేశ్వర్లు స్వదేశీ వస్తాలయం స్థాపించారు; నెల్లూరులో 

౧ dd య ఛా 
మహంకాళి శీనివాస కాసులు స్వదేశీ సమాజం స్టాపించగా వెన్నెలకంటి 
(లీ లో చి | 
నరసయ్య రాజి పాఠశాల నిర్వహించాడు. 


570 


పాశ్చాత్య దేశాలతో పోటీ పడసాగింది. అందుచే స్వదేశవాదులు జపాన్‌ పై దృష్టీ 
మరలించసాగినారు, గుంటూరు వా స్తవ్యుడై న వింజమూరి భావనాచారి యువకు 
లను వరిశ్రమలలో శిక్షణ పొందడానికి యువకులను జపాన్‌ వంపవలెనని 
సూచించడమేగాక గుంటూరు వాస్తవ్యుడైన భావనాచారి కొంత నిధిని సమ 
కూర్చాడు. కాకినాడ వా స్తవ్యుడెన మల్లాది వెంకట సుబ్బారావు పెన్సిల్‌ 
తయారీలో శిక్షణ పొందడానికి జపాన్‌ వెళ్ళాడు. ఈతని ఖర్చును గుంటూరు 
వారు భరించారు. బళ్ళారి నుండి యస్‌. రామారావును రాజమర్మడి నుండి 
మామిడి దేవేందుడు వివిధ పరిశ్రమల్లో తర్చీదు పొందడానికి వెళ్ళాడు. ఈతని 
ఖర్చులు మృదాస్‌ పారిశ్రామిక సంఘము, జాతీయ నిధి భరించినాయి. అట్ట 
సెవైల తయారీ నేర్వడానికి ఒసాకా వెళ్ళిన గోటేటి జానకిరామయ్య ఖర్చును 
రాజమండి వా స్తవ్యుడై న భాస్కర రామయ్య భరించాడు. 

జాతీయ విద్యాలయ స్థాపన స్వదేశీ వుద్యమంలోని భాగమే. రాజమండిలో 
జాతీయ ఉన్నత పాఠశాలను | ప్రారంభిస్తూ న్యాపతి సుబ్బారావు దేశీయ విద్యా 
లయం అంటూ వర్ణించాడు. దీనికి కరణం గున్నేశ్వరరావు వేయి రూపాయలు 
పేరాజు 40 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. “వందేమాతరం రాతి 
పాఠశాల' కూడ నిర్వహించారు. కోపల్లె హనుమంతరావు (వధానాచార్యుడుగా 
మచిలీపట్టణంలో జాతీయ కళాశాల స్టాపించారు. కొండా వెంకటప్పయ్య, భోగ 
రాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరు కృష్ణారావులు కళాశాల అభి వృద్దికి 
కృషి చేశారు. 

పాల్‌ పర్యటన 

వందేమాతరం ఉద్యమ (ప్రచారంలో భాగంగా బిపిన్‌ చంద్రపాల్‌ 
1907 లో ఆం|ధదేశంలో పర్యటించాడు. పాల్‌ వర్యటనతో ఆంధలోని 
జాతీయోద్యమం [కొత్త జీవం పోనుకొన్నది. పాల్‌ (బహ్మ సమాజ మతస్థుడు; 
కాని బహుళా అరవిందుని _పభావంవల్ల కాశీమాత ఆరాధనలో విశ్వాసం వున్న 
వాడు, జాతీయ భావానికి కాళీమాత ఆరాధనకు అవినాభావ సంబంధం అని 
విశ్వసీించినాడు; అదే ఆతని (వచారంలోని సారాంశంగా వుండేది. 

పాల్‌ ఆం|ధదేళ పర్యటనను కృష్ణాపత్రిక సంపాదకుడు ముట్నూరు 
కృష్ణారావు నిర్వహించాడు. మొదట్లో విజయనగరం, విశాఖ వట్టణాలలో ఆతని 
ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. జమీందారుల, మితవాదుల |పాబల్యం ఎక్కువగా 
వున్న ఆ నగరాలలో పాల్‌ ఉపన్యాసాలకు ఎక్కువ (ప్రతిస్పందన లేదనే 
చెప్పవలె. తరువాత ధాజమహేం[దవరం, కాకినాడ, బెజవాడ మచిలీపట్టణాలు 


571 


దర్శించాడు. ఈ నగరాల్లో పాల్‌కు ఘన స్వాగతం లభించింది; వందేమాతరం 
నినాదాలు |వాసిన పతాకాలతో ఊరేగింపులు జరిగినాయి. రాజమం[డిలో మహా 
శివరా[తినాడు కోటి లింగాల తీర్థ ౦లో మహాసభ నిర్యపించారు. కౌతా శ్రీరామ 
శాస్త్రి ఈ సభలలో వందేమాతరం గీతాన్ని శ్రావ్యంగా ఉదేకపూరితంగా గానం 
చేసేవాడు. స్వరాజ్‌, వందేమాతర స్వదేశీ వుద్యమాలు, (బ్రహ్మ సమాజ 
సిద్దాంతాలేగాక, దేశభక్తులు కాశీమాతను ఆరాధించడంలోని వై శిష్ట్యాన్ని గురించి 
కూడ ఈ సభలలో పాల్‌ ఉపన్యసించేవాడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం 
ఈ ఉపన్యాసాలసారంగా “భరతఖండంబు చక్కని పాడియావు” అనే వద్యాన్ని 
పాడేవాడు. ఆంధ కేసరి, కృష్ణా పతికలు పాల్‌ పర్యటనకు, ఆతని [పసంగా 
లకు విశేష |పచారాన్ని ఇచ్చినాయి. పోలీసుల నివేదికలలో పాల్‌ (పసంగాలు 
(పభుత్వ వ్యతిరేకతకు, స్వాతం[త్య కాంతకు వీజాలు వేసినవని పాల్‌ సమా 
వేశాలు కేవలం [బ్రాహ్మణులకు మాత మే పరిమితములని [వాసినాయి. కంచు 
మర్రి రామచందరావు ఒక్కడు మినహా శూ దులుగానీ ముసి ములుగానీ వందే 
మాతరం సమావేశాలకు హాజరు కాలేదని పోలీస్‌ రిపోర్టులు పేర్కొంటున్నాయి, 


రాజమండి కళాశాల సంఘటన 


పాల్‌ పర్యటనానంతరం ముఖ్యంగా విద్యార్థులలో దేశభ క్రి వురకలు 
వేయసాగింది. “వందే మాతరం” నినాదం సర్య సాధారణమై వీధుల్లో (పతి 
ధ్వనించేది. పాశ్చాత్యులు కన్పించగానే వందేమాతరం నినాదం చేసేవారు, వారికీ 
నినాదం కంపర మె త్తించేది. వందేమాతరం జెండాలు, బిళ్ళలుధరించి కాలేజీలకు 
హాజరయ్యేవారు. రాజమండ్రిలోని ఆర్ట్స్‌కా లేజీ (టెయినింగ్‌ కాలేజీల 'పిన్సిపాల్‌ 
మార్క్‌ హంటర్‌ కాలేజి విద్యార్థులు బాలభారతి సమాజంలో చేరరాదనీ, కాలేజి 
ఆవరణలో వందేమాతరం నినాదం చేయరాదనీ ఆ జెండాలు; బిళ్ళలు ధరించ 
రాదని ఆజ్ఞాపించాడు. రామచందరావు, అనే ఆర్ట్స్‌ కాలేజి విద్యార్థి బాలభారతి 
నిర్వహిసున్న రాతి పాఠశాలలో పని చేస్తున్నాడని తెలిసి హంటర్‌ అతనిపై 
చర్య తీసుకున్నాడు. బిపిన్‌ చందపాల్‌ రాజమం్మడిలో నున్న సమయంలో 
హంటర్‌ మ్మదాస్‌ వెళ్ళడం తటస్థించింది. గాడిచర్ల హరి సర్వో త్తవరావు 
పాల్‌కు సన్మాన పష్యతం సమర్పించాడు. రామచం[దరావు, సర్వో త్రమరావు 
విద్యార్థి నాయకులుగా గుర్తింపు పొందారు. వీరి |పోత్సాహంతో విద్యార్థులు 
హంటర్‌ ఆజ్ఞలను ధిక్కరిస్తూ వందేమాతరం నినాదాలను కొనసాగించారు. 
రామచంద్రరావును, హరి సర్వో త్రమరావును కాలేజీల నుండి బహిష్క-_రించారు; 
138 మంది విద్యార్థులను రెండు నంవత్సరాలు పరీక్షకు హాజరు కాకుండా సిలిపీ 


ర్‌ 72 


వేయడం జరిగింది. (కాలేజి విద్యార్థుల సంఖ్య 222. బయ్యా నరసీంవా శర్మ, 
న్యాపతి సుబ్బారావులు విద్యార్థుల తరపున జోక్యం కలిగించుకున్నా రు; కొని 
లాభం లేకపోయింది. హంటర్‌ నిర్ణయాలను [పభుత్వం ఆమోదించడమే గాక 
హరి సర్వో త్తమరావును (పభుత్వ ఉద్యోగాలకు అనర్హుడని (ప్రకటించింది. 

కీడులో మేలన్నట్టు (ప్రభుత్వ నిర్ణయం వల హరి సర్వో త్రమరావు తన 
జీవితాన్ని స్వాతంత్య ఉద్యమానికి అంకితం చేయడానికి తోడ్పడింది. ఆతడు 
బెజవాడ చేరి 'స్వరాజ్‌' అనే వశికను నిర్వహించాడు. దేశంలోని హిందూ 
మొదలైన పతికలు హంట్‌ చర్యలను గర్హిన్తూ [(వాసీనాయి. “విద్యార్థులారా, 
అధై ర్యపడ కండి. భారత స్వాతంత్యానికి మీరు పునాదులువేయాలని భగవంతుని 
ర్లంకల్పమయి వుంటుంది” అని కృష్టా వ తిక (వానింది. 

కొకినాడ సంఘటన 

అదే సంవత్సరం (1907) కాకినాడలో ఒక దుర్చటన జరిగింది. జిల్లా 
వైద్య అధికారి కెంప్‌ అనే ఆంగ్లేయుడు బండిలో వెళ్ళడం చూచిన ముగ్గురు 
యువకులు వందేమాతరం” నినాదం చేశారు. ఆగహావేశుడై న కెంప్‌ వారిలో 
కోవల్లె కృష్ణారావును పట్టుకొని స్పృహ కోల్పోయేటట్టు కొట్టి తన దారిన వెళ్ళి 
పోయాడు. కృష్ణారావు తండి పిఠాపురం జమీందారీలో ఉద్యోగి. కొడుకును 
ఇంటికి తీసుకు వెళ్లాడు. కెంప్‌ వల్ల భయంతో కృష్ణారావుకు మరునాటికి గాని వైద్య 
సహాయం లభించలేదు. 

కెంప్‌ దురాగతం పట్ట కోపోదిక్తులైన పురజనులు సుమారు మూడు 
వందలమంది సమావేశమై రోడ్డ వెంట ఊరేగుతూ కెంప్‌ మీతులతో విందు 
ఆరగిస్తున్న క్లబ్‌ పై దాడి చేసి ధ్వంసం చేశారు. కెంప్‌ ఆతని మ్మితులు చీకటి 
గదుల్లో దాక్కొాన్నారు. కబ్‌ సమీపంలో ఉన్న జిల్భా కలెక్టర్‌ కుమ్మింగ్‌ 
పోలీసు సిబ్బందితో కబ్‌ ఆవరణలో |పవేశించగానే ఆతని నుదురుపై సోడా 
బుడ్డి తగిలి గాయమయింది. గుంపు చెల్లాచెదురై పారిపోయింది. అర్జర్మాతి 
కెంప్‌ను సామర్థ కోట ద్వారా సైకిల్‌ మీద రాజమండ్రికి అటునుండి మదదాస్‌కు 
పంపివేశారు. ఈ సంఘటనలో గమనించవలసిన అంశం : పురజనులు వీధుల 
వెంట ఊరేగుతుండగా, క్షబ్‌పె దాడి చేస్తున్నప్పుడు పోలీసులు జోక్యం 
కలిగించుకొనకుండడం! 

మరునాటినుండి పోలీసులు కేవలం అనుమానంమీద నిర్బంధాలు మొదలు 
పెట్టారు. నిర్బంధానికి గురైన వారిలో కార్మికులుండడంతో కార్మికులు సమ్మె 
(పారంభించారు. వాణిజ్య లావాదేవీలు స్తంభించిపోయినాయి. యూరోపియన్‌ 


5?3 


వర్తకుల అభ్యర్థన మేరకు అసీసైంట్‌ కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో కార్మికులు 
సమ్మె విరమించారు. నిర్బంధంలోకి తీసుకున్న పుర (ప్రముఖుల్లో అరిపిరాల 
లక్ష్మీనరసింహారావు స్వదేశీ విక్రయశాల నిర్వహిస్తుండేవాడు; ఆతని తరపున 
కోర్టులో న్యావతి సుబ్బారావు వాదించాడు. కాని మేజిస్ట్రేటు నరసీంహారా వుకు 
రెండు సంవత్సరాల కఠినకారాగారశిక్ష, 500 రూపాయీల జరిమానా విధించాడు? 
జిల్లా కోర్టులో న్యాయమూర్తి పార్గసారథి ఆయ్యర్‌ అతజ్జి నిర్దోషిగా నిర్ణయించి 
శిక్ష రద్దు చేళాడు. 

ఈ సంఘటనతో కాకినాడలోని యూరోపియన్లు భయఖాంతులై నారు. 
వారి రక్షణగా (పత్యేక హోలీసు సీబ్బందిని నియమించవలసి వచ్చింది; కాని 
ఈ సిబ్బంది ఖర్చు, కబ్‌ మరమ్మతుల ఖర్చు పురజనులపై విధించారు, 
కృష్ణారావును కొట్టినందుకు కెంప్‌ మూడువందల రూపాయిలు చెల్లి ౦చాడు. 

కోటప్పకొండ సంఘటన 

గుంటూరు జిల్లా నరసరావుపేట సమీవంలోని కోటప్పకొండ శివాల 
యంలో (పతి సంవత్సరం శివరా[తినాడు గొవృ ఉత్సవం జరుగుతుంది. దూర 
[పాంతాల నుండికూడ జనులు వేలాదిగా ఆలయాన్ని దర్శించడానికి వినోదాల్లో 
పాల్గొనడానికి వస్తారు. యథాప్రకారం 1909 ఫ్మిబవరిలో వేలాది (ప్రజలు 
కోటప్పకొండ చేరారు. (పజలు ఆరోగ్యనిబంధనలు పాటించడానికి, పశాంతంగా 
ఉత్సవం పరిసమా వం కావడానికి పోలీసు బందోబస్తు ఏర్పాటయింది. నాటికీ 
నేటికీ పోలీసులు పోలీసులే! దురుసుగా (వవ ర్రించకపోతే |వజల దృష్టిలో 
చులకన ఆయిపోతామని వారి మన స్తత్యం అయి వుంటుంది. మన [పజలుకూడ 
క్రమశిశ్షణారాహిత్యానికి పెట్టింది పేరు గదా! తాగిన మత్తులో చెన్నపరెడ్డి అను 
నాతడు పోలీసు జివానుతో ఘర్షణపడి జవానును [కిందికి తో సేస్తాడు. చనిపోయి 
నాడనే అభిప్రాయంతో పోలీసులు చెన్న పరెడ్డిని నిర్బంధంలోకి తీసుకుంటారు. 
[పజలు రెచ్చిపోయి 'వందేమాతరం' అంటూ పోలీసు నైషను (తాటి ఆకుల 
పాక) కు నిప్పంటించారు. ఉప్పుకొటూరు ఉదోోగులిద్దర్ని చంపారు. తొక్కి.డిలో 
ఇద్దరు బాలురు మరణించారు. (డివ్యూటి పోలీసు సూవరిం టెండెంట్‌ (9.5. 
సుబ్బారావు గానీ సబ్‌ కలెక్టర్‌ కెర్షాప్‌'గానీ [ప్రజలను శాంతింవ చేయలేక 
పోయినారు.) చాలమంది పోలీసులు గాయవడ్డారు. ఈ సందర్భంలో కీర్‌ మందిని 
పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. వారిలో ఇరవై యొక్కరిపై నేరాలు 
రుజువయినాయి. చెన్నారెడ్డికి మరణశిక్ష విధించారు; నల్లురికి యావజ్జీవ 
కారాగారశిత, మిగిలినవారికి వారి వారి నేరాలనుబటి శిష విధించారు. 


574 


(పేభుత్యానికి అనుకూలమైన పత్రికలు సంఘటనకు సంబంధించిన 
వుద్యోగులను తీ వంగా విమర్శించింది. శాంతి భదతలను వరిరక్షించడంలో 
స్థానికులు ఆసమర్థులని వ్యాఖ్యానించింది. కెర్షాప్‌, సుబ్బారావుల హోదాను 
(వమత్వం తగ్గించింది. తాసీల్హారు _బహ్మానందనాయుడు సబ్‌ మాజిస్టేటు 
సుబ్బారావు నాయుడు ఉద్యోగాలు కోల్పోయినారు. స్థానిక వతికలు [వభుత్వం 
విధించిన కఠిన శిక్షలను నిశితంగా విమర్శించింది. 

కోటప్ప కొండ సంఘటన స్వాతంత్య పోరాటంలోగానీ వందేమాతరం 
ఉద్యమంలోగానీ భాగం కాదు. చెన్న వరెడ్డి పూర్వావరాలు ఆతడు దేశ భక్తుడని 
రుజువు చేయవు. కాని ఆతడు మహావీరుడని గొవ్ప దేశభక్తుడని పాటలు, 
పద్యాలు (వాసి కీ ర్రించసాగినారు. * 

ఆంధ దేశంలో దౌర్జన్య చర్యలు 

వందేమాతరం ఉద్యమ కాలంలోనే సర్కార్‌ అనే బెంగాల్‌ దౌర్జన్యవాది 
(terrorist ) బెజవాడ వచ్చి అయ్యదేవర కా శేశ్వరరావుకు అతిథిగా వున్నట్లు 
కాశేశ్వ్యరరావు జీవితచరిత్ర నుండి తెలుస్తున్నది. ఈతని పేరు చక్రవర్తిగా 
పోలీసు సమాచారంలో నమోదయింది. బాంబులు ఆయుధాలు తయారుచేయడం 
నేర్పి (పజలను విధ్వంసక చర్యలకు పురికొల్పడమే సర్కార్‌ లశ్యం. రాజ 
మండి, బెజవాడ, మచిలీవట్టణం, గుంటూరు నగరాల్లోని [పముఖ స్యాతం[త్య 
ఉద్యమ నాయకులతో సర్కార్‌ లావాదేవీలు జరిపాడు. కాని ఆంధ నాయకు 
లెవ్వరూ దౌర్జన్యవాదానికి సుముఖంగా లేనందున నిరాశతో సర్కార్‌ మరలి 
పోయినాడు. పోలీసు సమాచారాన్నిబట్టి ఆం[ధలో రహస్య సంఘ స్థావనగానీ 
ఆయుధాల తయారీగాసీ జరగలేదు. అయితే కలకత్తాలో వైద్య విద్యనభ్యసించ 
డానికి వెళ్ళిన దంటు సుబ్బావధానీ ఆతని మ్మితులు రహస్యంగా బెంగాల్‌ నుండి 
ఆయుధాలు తెచ్చినట్లు కృష్ణా వతిక (1904) (వానీంది. వరి కార్య కమాన్ని 


* 1930 నాటి ఉప్పు సత్యాగవోద్యమంలో కల్లు అంగళ్లు మూయించే 
కార్య్యకమంలో అడవి బాపిరాజు మొదలైన పారిని పోలీసులు నిర్భంధం 
లోనికి తీసుకున్నారు. బాపిరాజుగారు వున్న గది [వక్క గదిలో 
యల్లమంద అనే దారి దోపిడి దొంగ వున్నాడట. పల్నాడు ప్రాంతంలో 
యల్లమంద పోలీసులను ముప్పతిప్పలు చెట్టినాడట! ఒకరిద్దరు పోలీసులు 
ఆతని చేతిలో |పాణాలు కోల్పోయినారట! అందుచేత బాపిరాజుగారి 
దృష్టిలో యల్లమంద దేశ స్వాతంత్య వీరుడు. ఆతని పై “ఓ పలనాటి 
యల్థమందా! పలవరిస్తుంటివ శై లుకొట్లల్లో” అంటూ ఒక గేయం (వాళారు, 


575 


గురించిన వివరాలు తెలియవు. ఆలమూరు, అనపర్తి, అత్తిలి, నెలూరు 
మొదలై నచోట్ల ఆయుధాలు తయారవుశున్న వదంతులు వ్యాపించినాయి. కృష్ణా 
జిల్లా వంతలపాలెంలో పందిమీద బాంబు (పయోగం జరిగినట్టు పోలీసులు 
వర్తమానం సేకరించారు. బాంబులు తయారుచేసే విధానాలను వివరిస్తూ కర 
పతాలను |పజలకు పంచిపెట్టారు. అట్టి కరవతం ఒకటి గుంటూరు పోలీసు 
లకు దొరికింది. గూడూరు రైల్వే నైషన్‌లో (పేలుడు సామగి వున్న పెనైను 
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏమైనా ఆంధదేశ రాజకీయాల్లో అతివాదులు, 
మితవాదులు వున్నారుగాని దౌర్జన్యవాదులు లేరనే చెప్పవలె. 
5 ఆవరం బాంబు సంఘటన 

ఈ పరిస్థితుల్లో (1909) తెనాలి సమీపంలో కంచెర్ణపాలెం దగ్గిర 
బాంబు పేలి ఒక మాలతను మరణించాడు. మదాస్‌ _ కలకత్తా రైలు మార్గాన్ని 
(పేల్చివేయడానికి జరిగి ప్రయత్నంగా ఇది (పచారమయింది. ఈ సందర్భంగా 
కంచెర్లపాలెం రైతు చుక్కపల్లి రామయ్యను నిర్భంధంలోకి తీసుకున్నారు. 
సమీప [గామమైన కఠెవర వాస్తవ్యులైన లక్కరాజు బసవయ్యను, కోటంరాజు 
వెంక టాయుడిని కూడా [వభుత్వం పెకి (పజలను రెచ్చగొట్టి సారస్వ తాన్ని 
(పచారం చేస్తున్నారనే అభియోగంమీద నిర్బంధంలో వుంచారు. విచారణ 
సమయంలో “తాను నిర్దోషిననీ తనపై వగబట్టిన కరణం, మునిసిఫ్‌లు ఈ 
నేరంలో తనను ఇరికించారనీ” రామయ్య వివరించాడు. కాని మేజి స్టేటు ఆతనికి 
మరణకశిశ విధించాడు. బసవయ్య, వెంక (టాయుడులు నిర్జోమలుగా విడుద 
అయినారు. రామయ్య అప్పీలు చేసుకొనగా హైకోర్టు న్యాయమూర్తి ఆతనికి 
పది సంవత్సరాల ద్వీపాంతరవాస శిక్ష విధించాడు. ఇటీవలి పరిశోధనలలో ఇది 
వ్య క్రిగత త గాదాలవల్ల జరిగిన సంఘటనగా దీనికి వందేమాతరం ఉద్యమానికీ 
సంబంధంలేదని తెలుస్తుంది. అందుచేతనే మామిడిపూడి వెంకటరంగయ్యగారు 
అంటారు, “రామయ్య రాజకీయ నేరస్టుడో కొడో భగవంతునికే తెలియాలి.” 


ఆతివాదులు . మితవాదులు 


కాం గెస్‌లో అతివాద మితవాద వర్గాల మధ్య అభ్మిపాయ భేదాలు తీవ 
తరమై సూరత్‌ మహాసభ (1907) ల్లో తారాస్థాయికి చేరినాయి. ఆంధ 
(ప్రాంతం నుండి గాడిచర్ల హరి సర్వోత్తమరావు, పెద్దిబొట్ల వీరయ్య, కోవల్లె 
హనుమంతరావు, “పేరి నారాయణమూ ర్తి మొదిలై నవారు హాజరయినారు. మహా 
సభలో వీరు నిర్వహించిన పాతను గురించి తెలియదు కాని వీరందరూ ఆతివాద 


576 


వర్గాన్ని బలపర చారు. ఉభయ వర్గాలకు సమాధానం కుదరక సభ రసాభాసగా 
ముగిసింది. మొదటిసారిగా కాం|గెస్‌ రెండుగా విచ్చిన్నమై జాతీయోద్యమం 
కుంటుపడింది. మితవాదులు అలహాబాద్‌లో సమావేశమై కొత్త రాజ్యాంగ 
నిబంధనలు రూపొందించుకున్నారు. వీనిలో బాయ్‌కాట్‌, స్వరాజ్‌ పదాలులేవు; 
జాతీయ సమైక్యత, దేశ ఆర్థిక వనరులను పెంచడం, రాజ్యాంగ విధానాల 
ద్యారా స్వపరిపాలన సాధించడం లక్ష్యాలుగా [వకటించారు. 


ఆర్యధదేశ రాజకీయ సభల్లో అతివాద మితవాద విధానాలపై త్మీవమైన 
చర్చలు జరుగుతుండేవి. 1907 లో మ్మదాస్‌ రాష్ట్ర మహాసభ విశాఖపట్టణంలో 
న్యావతి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. లాలా అజపతిరాయ్‌కి ద్వీపాంతర 
వాస శిక్ష విధించడాన్ని నిరసిస్తూ తీర్మానించారు. బాయ్‌కాట్‌ తీర్మానాన్ని 
గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా (ప్రతినిధులు బలపరిచారు కాని తీర్మానం 
వీగిపోయింది. స్వదేశీ తీర్మానం నెగ్గింది. 


నందిగామలో జరిగిన గుంటూరు - కృష్ణా జిల్లాల మహాసభలో స్వరాజ్‌, 
స్వదేశీ, బాయ్‌కాట్‌, జాతీయ విద్య అనేవి స్యాతంత్య ఉద్యమకారులకు నాలుగు 
వేదాలుగా వర్ణించాడు; కాని బాయ్‌కాట్‌కు అనుకూలంగా తీర్మానం జరిగినట్టు 
తెలియదు. తెనాలిలో కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన జరిగిన గుంటూరు 
జిల్లా రాజకీయ సభలో అతివాద మితవాద వర్గాలమధ్య తీవ వాదోపవాదాలు 
జరిగినాయి. చివరకు [గామ సంఘాలు నెలకొల్పాలసీ, తాలింఖానా లేర్పరచి 
యువకులకు శిక్షణనివ్వాలనీ స్వదేశీ వర్మిశ మలను పోషించాలనీ తీర్మానించారు. 

మింటో - మార్లే సంస్కరణలు 

అతివాద మితవాద సంఘర్షణ కాలంలో (పభుత్వం వింత వాదులను 
తృ ప్రిపరుస్తో అతివాదులనణచే విధానం (Kisses and Kicks) అనుస 
రించింది. లజపతిరాయ్‌, తిలక్‌లకు ద్వీపాంతరవాస శిక్ష విధించింది. బిపిన్‌ 
చందను నిర్బంధించింది వారావతీకల స్వాతంత్యాన్ని హరిస్తూ, దౌర్జన్య 
చర్యల నరికట్టడానికి తీవమైన (News Papers Act, Explosive 
Substances Act, Prevention of Seditions Meetings Act) 
శాసనాలు చేసింది. 1908 లో తిరునెల్వేలి జిలా మేజిస్టేట్‌ యాష్‌ను చంపి 
నాడనే నేరంపై చిదంబరం పిశ్ళికు యావజ్జీవ కారాగార శత విధించారు. 
ఈ సందర్భంలోనే ఒక ఆంగ్లేయుడు ఇద్దరు భారతీయులను కాల్చి చంపాడు. 
హరి సర్వో త్తమరావు తన స్వరాజ్‌ వతికలో ఆంగ్లేయుల దురాచారాలను 


577 


విమర్శిస్తే హరి సర్వో త్రమరావుకు మూడేండ్త కఠిన కారాగార శిశ, వత్రికా 
సంపాదకుడైన బోడి నారాయణరావుకు తొమ్మిది నెలల శిక్ష విధించారు. 
ఆం|ధదేశంలో వీరిద్ద ఠే [వథమ రాజకీయ బాధితులు. 


ఇక మితవాదులను తృ స్తిపరచడానితై 1909 లో |వభుత్యం మింటో. 
మార్లే సంస్కరణలు అమలు జరిపింది. ఈ చట్టంలో రెండు నూతనాంళా 
లున్నాయి. ఒకటి రాజ్యాంగరీత్యా పురోగమనాంశం; రెండోది జాతి నిర్మాణ 
క్రమంలో తిరోగమన చర్య. ఎన్నికల విధానం (పరోక్షమే అయినా (వవేశ 
పెట్టడం మొదటి అంశం. విశ్వ విద్యాలయాలు, స్థానిక సంస్థలు, వాణిజ్య 
సంస్థలు శాసన సభకు తమ (ప్రతినిధులను ఎన్నుకొనే పద్దతి. ఈ పతినిధుల 
సంఖ్య చాలా స్వల్పం. అందుచేత “ఆంధ కేసరి” వంటి పతికలు వానినట్టు 
శాసన సభల్లో అధికార (పభుత్వం ఎన్నిక చేసిన) సభ్యుల సంఖ్య అధికంగా 
వున్నంత కాలం |పజా |వతినిధులు దేశానికి చేయగల మేలు శూన్యం. ఇక 
రెండోది ముస్తిములకు [పత్యేక నియోజక వర్గాలనేర్పరచడం. ఇది అధికారికంగా 
(వజలను మత |ప్రాతివదిక పై విభజింపడానికి చేసిన |పయత్నం. “విభజించి 
పాలించు” ఐధానానికి మంచి ఉదాహరణ! అయితే 1911 లో బెంగాల్‌ విభజన 
రద్దు చేయబడింది. 

భీమవరం, విశాఖపట్టణం, బరంపురం మొదలై నచోట్ట జరిగిన రాజకీయ 
మహాసభలు సంస్కరణలకు [వభుత్వాన్ని అభినందిస్తూ, |వల్యేక నియోజక 
వర్గాలను నిరసిస్తూ తీర్మానాలు చేసినాయి. వందేమాతరం ఉద్యమ నినాదాలను 
వాయకులు పూర్తిగా మరచినచ్చే*ి (పభుత్వ ఆశయం ఫలించి రాజకీయాల్లో 
మితవాదులది “పైచేయి అయింది. అయితే మచిలీవట్టణంలో ఆంధ జాతీయ 
విద్యా పరిషత్‌ (1907) తల పెట్టిన జాతీయ కళాశాల 1910 ఆరంభానికి వని 
చేయడం |పారంభించింది. 


ఆం (థోద్యమానికి నాంది 


ఆం|ధులలో పందొమ్మిదో శతాబ్ది అంతం నుండి రాజకీయ చైతన్యం 
(వస్పుటమయింది. వందేమాతరం ఉద్యమం, ఆ చైతన్యానికి వదును పెట్టి 


* వందేమాతరం ఉద్యమ కార్య కమాన్ని గూర్చి నాయకుల్లో ని అభ్మిపాయ 
భేదాల ఫలితంగా కాంగెస్‌ చీలిపోవడం, ముస్టింలీగ్‌ రూవంలో 
మతపోక్త రాజకీయాలు తలెత్తడం, _నభుత్యం అనుసరించిన ద్విముఖ 
విధానంవల్ల వందేమాతరం ఉద్యమం విఫలమవడం జరిగింది 


578 


[వజలను కార్యోన్ముఖులను చేసీంది. కాసీ 1910 నుండి జాతీయ రాజకీయాల్లో 
స్తబ్దత ఏర్పడడంతో ఆం|ధులలో వికసిస్తున్న చైతన్యం ఆం ధోద్యమంగా 
రూపు దిద్దుకోసాగింది. ఆంగ్లేయులు దేశాక్రమణ క్రమంలో జయించిన 
[ప్రాంతాలను జయించినట్టుగా కలిపి రాష్ట్రాలుగా రూపొందించారు కాని భాష, 
సంస్కృతి మొదలైన ప్ర గత (ప్రాతిపదికగా రాష్ట్రాలను నిర్మించలేదు. ఆందుచేత 
భిన్న భాషా [వజలు ఒక్‌ రాష్ట్ర ౦లో క్రతట.. ఒకే భాషా (పజలు భిన్న 
జాగ ఉండం తటస్థించింది. (ఒరియా భాషా |పజలు మృదాసు రాష్ట్రాల్లో నూ, 
కన్నడ (పజలు మదాస్‌, హైదరాబాద్‌, బొంబాయి రాష్ట్రాల్ల ను) మాస్‌ 
రాష్ట్ర ౦లో ఒరియా, తెలుగు, కన్నడం, తమిళం, మళయాళ భాషల |పజలుండైే 
హరు, రాజధాని ఏ భాషా ్మపాంతంలో ఉంటే ఉద్యోగాలను, ఇతర సదుపాయా 
లను స్థానికులు చేజిక్కి_ంచుకొనడంతో ఇతరులకు అన్యాయం జరుగుతుంది, 
మ్మదాసు రాష్ట్రంలో తమిళ (ప్రాబల్యం అధికంగా ఉండేది. మదాస్‌ రాష్ట్ర 
జనాభాలో తమిళ, కన్నడ, మళయాళ భాషా (పజలకంటి తెలుగువారి సంఖ్య 
ఎక్కువ ఆయినా వభుత్వ ఉద్యోగాల్లో (జిల్లా అధికారులు మొదలు బంటోతు 
వరకు) అధిక సంఖ్యలో తమిళులుండేఐ-రు. తమిళ జిల్లాలతో పోలిస్తే అంధ 
[పాంతంలో విద్యావకాశాలు చాల తక్కువ [పాథమిక పాఠశాలల్లో సయితం 
ఉపాధ్యాయులలో తమిళులదే అధిక సంఖ్య. 

ఈ నేపథ్యంలో గుంటూరు నుండి వెలువడుతున్న దేశాభిమాని ప తిక 
ఒక వ్యాసం ([పచురించింది (19-1-1910). ఆంధులకు |వత్యేక సమస్యలున్నా 
యని ఆంధులు సమైక్యంగా ఆ సమస్యలను ఆలోచించాలని హెచ్చరించింది. 
శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా పనిచేసినప్పుడే దేహం పుష్టిగా ఉండ 
గలదు; అదేవిధంగా దేశంలోని [పజలు తమ తమ ,పాంతాల అభివృద్ధికి కృషి 
చేసినప్పుడే సమ్మగ దేశాభివృద్ధి జరుగుతుందని _ ఆంధులు భిన్న పాంతాల్డో_ 
నైజాం రొజ్యంలో, ఉత్తర సర్కారుల్లో, ఉత్తర ఆర్కాటులో చిన్నాభిన్నంగా 
ఉన్నారు. మింటో మార్డే సంస్కరణల ఫలితంగా కృష్ణా, గోదావరి, గుంటూరు 
జిల్లాలు నియోజక వర్గంగా మదాసు శాసనసభకు |వ్రతినిధిని ఎన్నుకోవలె, 
దేశాభిమాని (4.2.1910) సుదీర్గమైన వ్యాసం |వాస్తూ మ[దాసు రాజకీయ సభ 
ఆంంధుల [శేయస్సులను రక్షించదని, ఆంధులు [వత్యేక రాజకీయ సభ 
జరుపుకోవాలని సూచించింది. 


[[(గంథక ర్త అకాల మరణంవల్ల (వాత వతి అసంపూ ర్రిగా ఇంత టితో 
ముగిసింది. -(వచురణక ర్ల లు] 


at 


